BY 


-MALLADI SURYANARAYANA SASTRI, 


Pandit; University College of Arts, Waltair. 


IN TWO VOLUMES 
VOLUME II—LAUKIC PERIOD 
iy Pade Published from the లు derived from the 


Maharajah of Bobbili Endowment . 
for the furtherance of research in Sanskrit & Telugu. ) 


అ 

వవ? 

« ళ్‌ ‘ 

sa 

van a i 

= Chee py Va SRN 3 > శ ; k 

సన E PRINTED AT SERS ih న్‌ S 
“THE i SARASWATHI POWER PRESS, ‘RAJAHMUNDRY, ? వై 
“1936 ` య ae 


QU 
న్స 


12 న్‌ 
2 y 

A po 
డ్‌ ay 
౫. vid 
రర 5 

as 28 
fe DY 
RE ES 


u 
h 


CC-0. Jangam 


SHRI JAGADGURU VISHWARADHYA JNANAMANDIR 
(LIBRARY) 
JANGAMAWADIMATH, VARANASI 


CELER] 


Please return this volume on or before the date last stamped 
Overdue volume will be charged 1/- per day. 


—_Cc-e-JangammautmameaneconDigeau|ecagon| TT 


సంస్ఫృతవాజ్కయ చరి త్ర 


ద్వితీయన౦పుట ము కై. Pn 

I Mas : 
స్ట A oN mm, 

Lis r sage 

i t ATR 
S&S చా జయ Men R 
ws. రాం నాన 

ఇ Tgp 


మల్లాది - సూర్యనారాయణశాస్ర్రిగారు 
ప్రథానపం డితులు 


ఆం భ్రవిశ్వకలాపరిషత్కలా శాల 


we లేరు 
3 ; Ar) 
a T ; a, 


1936 
రాజమహే౦ ద్ర ద్రవరము 


Mis 
సరస్వతీ పవర్‌ BS ్రననందు ముద్రికను 


E TRAMA S N 
she SS హా SoN 
ok a p i£ “ = N ల నే > é 


EADAK Si i \ i Sia 
CC-0. J ఆతు Collection: Digitized by,eGangotr 
. = న్‌ > ss 


Set Ea Fy 
xs à జ ae శ 
Nate, techs Ay ih కా i లా 


పం ty ¥ — F4 


INANAMANDIR 


VISHWARADHYA 


2. 


4 


ASAN J 


01౨, 
తక్‌ డడన్స 


ANA SIMH 


ERI JAGADGURU 


ri 


వీషయసూచిక 


Preface 

Introduction 

భూమిక 

Be ల (గ్రంథపట్ట్రిక 
తిక v పి 

త్రై hir 


ప్రథమా By IH ము. 


Gs PEA 
ఉపవేదములు 

ఆ యుశ్వేద ము 
ధనుర్వేదము 
-గాంధర, ig Wes ము 
శిల్ప BS mo 


రామాయణమహః భారతములు 
రామాయణభారతముల"కౌ లము 
రామాయణము a 
ప్రకిప్తభాగ విచారణ ... స 
కథాసంవిధానము ,.. 400 
WS OR 
రామాయణవిశ్లేషములు 
మహాభారతము 
(గనసిళి 
(గన్లపరిమితి isa a 
మహాభారతవిషయపరిశీలన 000 
కథాహాతా-చిత్యాదులు 

తృ తీయా ధ్యాయ ము. 


పురాణములు ase 
ఉపఫురాణములు pen లీ 


CC-0. Jangamwadi Math Collection. Digitized by శ క 


—— 0: — 
పుట 
To sy విద్య 
Bs తంత్రములు 
ఆ స్తికతం(త్రములు 


దర్శనములు 

చార్వాకము 

ఆ i తము 

Wes sho 
వూర్వీమిమాంస 
న్యాయము 

వై శేషికము 

సాంఖ్యము 

యోగము 

& BAY SON 
రామానుజీయము 
మాధ్యము 

22 | శైవము on 
27 | సాణినీయదర్శనము 

84 | ఈళ్వరవాద భేదములు ' 


0 రా so WD = 


39 పంచమా ధ్యా య ము. 
42 శాస్త్రములు on 

46 | శాకటాయనము ' ... 

51 | పాణినీయము 


58 జై Woes వ్యాకరణము 
55 sgo తవ్యాకరణము 
56 సారస్వతవ్యాకరణము 
59 చాం్యద్రవ్యాకరణము ... 
SVS .. 


E ములు 
63 | అర్థ wy wax 


72 కామశాస్త్రము వస్‌ 


GEN 


| $ 


ఫుట gH 
ప స్టా BPE dh ము, DTS Kg sso 305 vos Ehi 
గద్య కావ్యములు ... . 317 


జ్యా-ర ము Sh 
గాటు a చంపుకౌవ్యములు ౨4 * , 4 824 


సప్తమాధ్యాయము, © మా ధ్యాయము. 


"కావ్యములు a ... 245 | ర్రూపకములు RAR ... 385 
కావ్య ప్రశంస ౧౦9 «ee AT 

పద్య'కావ్యములు nn. wes: 248 నవమా థ్యా ఆవి EE 
చర్మితకావ్యములు -... e. 254) (కోళాదులు) నిఘుంటువులు see 808 
కథాకావ్యములు ee ... 269 SoS) Sy .., .-. 418 
పౌరాణికకావ్యములు cet 279 [అంతర్విషయములు, అకా రాదిపటిక వలన. 
సండేశ"కావ్యములు ae wr BdSSHH, | 3 


కల్పితకౌవ్యములు ... 002 


కలత rr 
ఖై 


అకారాదిపట్టిక శం 


యో 
ž Ày శ 
= Pas 5. i x, జి me 
fe 


oer, 


శ 
న్‌ ik s 
శ “eco. Jangamwadi Math Collection. itized by eGangotri 


ళ్‌ 


క న టి షం 


PREFACE 


Of the galaxy of teachers of orthodox Indian schools, 
Sri Malladi Suryanarayana Sastri Garu is a lingering 
luminary. Before the end of the last century, the traditional 
mode of schooling had almost vanished and the introduction 
of varied curricula in the Universities for Degrees of Oriental 
Learning gave an official sanction to its suppression. The star 
that destined our Sastri Garu to take up his profession in 
colleges and the University has not however marred his 
regard for the beliefs of his forefathers and that interest 
forms the background of his literary works. In two volumes 
of lucid Telugu he gives an impressive exposition of Sanskrit 
Literature, Vedic and Post Vedic, and presents a historical 
panorama of an extensive tree of Indian lore, with its bran- 
ches and blossoms as they appeared over the course of 
2 myriads of years. His ideas of chronology have been 
coloured to an appreciable dezrea by the eavironment of 
modern ‘orientalists’, but his veneration for the Vedic Rishis 
‘and their glossators has manifested itself in a pleasant narra- 
tive of the evolution of philosophic thought. He is rightly 
conscious that an attempt to tread on detail and to cover the 
whole catalogue of writings will be too indiscreet for the 
purpose of his work, and his wisdom in the choice of works 
_ and authors for notice has saved him from the folly of ‘falling 
between two stools’. He has reviewed modern theories and 
researches in a critical and dignified way and to a reader that. 
is neither crazy nor indolent, these:two volumes give an idea 
of what Sanskrit Literature is, be it metaphysical, theological, 
_ scientific or literary. His summary of the tenets of Darsanas 
and Prasthanas, as atheistic and theistic, dualistic and non- 
dualistic, will be much appreciated é as a new orientation of 
their fundamentals; His presentation of the progress of 
CC-0. య. Math Collection. Digitized by eGangtr 


ts, ae 
శ ġ 


త్త 


ii 
Alankara Literature, with its unconscious alliance with the 
sciences (darsanas) is an illuminating literary Criticism. 
Everywhere his views have been well documented and he 
makes the reader pause at several steps to ponder over the 
grace and serenity of Sanskrit Literature. 


VIZAGAPATAM `): M. RRISHNAMACHARIAR 
M. A., M.L., Ph. D., M.R. A.S. 
21—4—36. Subordinate Judge. 


i ey: 


sow We 
ay Jangamwadi Math Collection. Digitized by eGangotri 


INTRODUCTION — 


_Brahmasri, Malladi Suryanarayana Sastry Garu has 
done yeoman service to the cause of Telugu literature by 
publishing the history of “Samskrita Vangmaya” in Telugu, 
and the Telugu reading public are laid under a debt of grati- 
tude. This is the 2nd volume of that history. The first 
volume deals with the “Vedic Literature” which includes 
the Vedas, Sutras the Smritis and the Vedangas. This 
volume treats of Laukika Vangmaya or Profane literature, 
as contrasted with the Vedic or Religious literature, and 
includes the history of the Upavedas, the Puranas, the six Sys- 
tems of Philosophy, the Jaina, Buddhist and tantric thought, 
grammar, logic, political and social sciences, Belles lettets and 
a number of other subjects. The period of time covered is 
more than a couple of millenia, and the reader can imagine 
the huge and well nigh impossible task of recording the 
birth, growth, and development of such a literature within 
the limits of about 400 ages. Each of these subjects requires 
a special volume to be adequately and thoroughly treated. 
The aim of this volume is to make a comprehensive survey 
‘so that the reader may have a synthetic idea of this Behe 
subject. 

To write a History of Literature without reducing it to 
amere catalogue of books on the one hand, or making it 
prolix, technical, and controversial on the other hand, is 
rather difficult. The written expression of a whole people is 
co-extensive with their whole life, and to protray the various 
phases of that life with its progressions and retrogressions, 
its growth and decay, and the various vicissitudes which are — 
incidental to it, is the purpose of any history of litera- 
ture. The main currents of thought have to be traced and 
chronologically arranged. Mr. Suryanarayana Sastry has 
achieved this end with a fair degree of success in the volume 
before us. 


A true history of literature can only be built up on 
sure chronological foundations. In order to serve the 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


రి 


ii 


purposes of history, events must be capable of being arranged, 
approximately, though not exactly. Chronology in Indian 
History or in the History of Indian Literatures is the quag- 
mire in which historians are lost and readers are afraid of 
losing themselves. The whole subject of chronology is ina state 
of flux and what aresound theories today become exploded the 
next day, by somebody springing a surprise-find of an inscrip- 
tion or book. A host of scholars of both the hemispheres of the 
world are conducting diligent researches, into the various pro- 
blems connected with the history of Sanskrit Literature and 
every day fresh facts are being brought to light. But still the 
dates of many books and authors cannot be said to be precise. 
To take an example, there is no trustworthy account left of 
the greatest poet of India, Kalidasa. We are still ignorant of 
the precise period in which he lived. Tradition makes him the 
court poet of a Vikramaditya. Many scholars identify him 
with Chandragupta Vikramaditya IL who can be assigned 
to the later partof the 4th century A.D. There are others who 
think that he graced the court of Samudragupta, the great 
conqueror. There are others like the present author who 
. think that Kalidasa is earlier than Aswaghosha and assigned 
him to the Ist century B.C. This is illustrative of the great 
difficulty which the author is confronted with in regard to 
- dates of the various authors dealt with in the present volume. 


Further any book on Sanskrit literature is also bound 
to be defective until the works of the numerous authors, whose 
names we find mentioned in anthologies of poetry, and treatises 
on poetics, are published or are made available to the public. 
The works of Bhasa were almost lost to us till a few years 
back when they were discovered and published by Mahamaho- 
padhyaya T. Ganapati Sastri. -That great work on social and 
political science, the arthasastra was only known in name 
to the world of scholars till it was published by Dr. Shama- 
sastri of Mysore. 


There are two waysin which the history of a literature 
can be treated. Firstly century after century can be 
taken chronologically without reference to subjects on which 
hooks have appeared, The political history of any century 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


iii 


has a great influence on literature and arts of peace. The 
historical aspect will be more prominent in this kind of treat- 
ment. The close connection between literary productivity 
and political and social conditions will be brought out clearly. 
The other method is to divide the whole subject into a number 
of topics such as the Puranas, Darsanas, Sastras, Alamkara, 
Kavya, Drama and Lexicography and each topic traced out 
ina chronological order, .as the present author has done. 
Under each category are dealt with the principal books, and 
authors and their times. This method has got the advantage 
of easy reference to all the literature bearing on any parti- 
cular topic in one place. 


The book opens with the Upavedas. The Charana 
Vyuha states that Ayurveda, Dhanurveda, Gandharvaveda, 
and Silpaveda, are the four Upavedas, attached to the Rik, 
Yajus, Sama, and Adharvana Vedas respectively. Ayurveda is 
the science dealing with medicine and has got a continuous 
history and growth. The Dhanurveda is the art of archery 
which has now fallen into disuse. Under the heading of 
Gandharvaveda, music, dancing and dramaturgy have been 
discussed. Silpaveda is the science dealing with architecture. 


A special chapter has been devoted for the study of the 
two great epics of India, the Ramayana and the Mahabha- 
rata, The Ramayana is considered older in time than the 
Mahabharata. Theformer is assigned to the 12th century B.C. 
and the latter to the llth century B.C. According to the author, 
the story of Mahabharata has been narrated by Parasara 
Vyasa to a disciple who composed the original Bharata in the 
name of his master. The Mahabharata was being continually 
subjected to additions till the 3rd century B.C. The original 
Bharata contained about 24,000 verses. The Ramayana states 
that it contains 24,000 verses in six kandas. The number of 
Sargas (chapters) is given to be 500. But the present editions 
contain 537 Sargas, and 20,700 stanzasin the six kandas. It 
is clear from the above that atleast 37 Sargasmust have been 
a later encrustation. It is the opinion of several eminent 
scholars, that the whole of the Uttarakanda is a later addi- 
_tion. This conclusion is also justified by the author, on 

EE ; | 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


iv 


comparision of the style of the first six kandas, with that of the 
Uttarakanda which is quite inferior. The story comes to an 
artistic end with the death of Ravana and the restoration 


of the throne of Ayodhya to Rama. 


. he authors opinion with regard to Bharata is that 
the later seven Parvas beginning with the Santi Parva are 
subsequent additions and that the Original Bharata contained 
only about 24 thousand verses. 


The Puranas contain tradition which is very ancient, 
but the present redactions are surely of very late birth. They 
are of three kinds, the Purana, Mahapurana and Upapurana. 
They cannot be considered to be earlier than the Mahabha- 
rata. They have been coming into existence from time to 
time till the 7th century A.D. There is also difference of opinion 
amongst scholars as to their number and classification. The 
learned author has proved convincingly that Saivapurana is 
only another name for Vayu Purana, and that it has no sepa- 
rate existence. 


In the 3rd chapter a detailed, critical and lucid account 
is given of the Tantra System. The 4th chapter deals with 
the Darsanas. The six traditional, orthodox-darsanas are the 

Nyaya, Vaiseshika, Samkhya, Yoga and the Purva and Uttara 
Mimamsas. There are other systems of philosophy like the 
Pasupata or the Maheswara which had their day. There are 
the heterodox darsanas of the Charvaka, the Jaina and the 

_Bauddha with many sub-divisions.. A short but succinct 
account is given in this chapter of the various darsanas. In 
general it may be stated that the Buddhist and Jaina philoso- 
phical thought has been neglected by scholars in India. For a 

: proper understanding of the works of the great Indian philoso- 
phers aregular study of Buddhist logic and philosophy is essen- 

tial. A true historical perspective of the growth of Hindu 
philosophy and literature cannot be had until a history of the 

Buddhist and Jaina thought is studied. Soon after the death of 

Lord Buddha, Buddhism became the popular religion of 

India, The growth of Brahminism was temporarily checked. 

But in order to have the final victory and in order to have . 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


a firm footing on Indian soil Buddhism had still: to fight with 
Brahiminism in the higher realms of thought, represented by 
the Hindu-Darsanas. The Buddhist missionary realised this. 
There was a systematic study of Hindu Logic and Philosophy 
Early Buddhist literature is to be found in the Pali language” 
But in order to contend with Brahminism, Buddhist Scholars 
had to write in Sanskrit. Nagarjuna (A.D. 200) was the earliest 
to give expression to Buddhist philosophical thought in Sans- 
krit. In his footsteps followed a regular succession of 
. teachers like Asanga, Dingnaga Dharmapala, Dharmakirti, 

Santarakshita, Kamalasila and many others. Buddhist stu- 
dents used to study under Hindu teachers and Hindu students 
attended Buddhist Universities. There appears to be a keen 
but happy rivalry till about the 10th century A. D. between 
the two religions, and debates in Sanskrit were frequently 
conducted under the auspices of great kings to decide contro- 
versial points. There was thus a vast output of philosophical 
literature both Brahminical and Buddhist. 


Saiva philosophy had its great exponent in Lakulisa 
who can be assigned to the early part of the 2nd century A.D. 
He is mentioned in the Vayu and Linga Puranas. He had 
- four disciples Kusika, Garga, Mitra, and Paurashya who esta- 
blished themselves in different centres and propagated the 
Pasupata faith. Eversince Lakuli’s time the Pasupata System 
thrived and found a firm footing in the whole of India. It 
was divided into many schools under many names and during 
the 10th to 13th century, A. D. we find the Kalamukha 
school holding great sway in the South and North of India. 
_ The kings of Dahala (Chedi) Malwa, Trilinga and Chola were 
followers of this school and Saiva teachers established great 
mutts and disseminated the Saiva. doctrines. They were 


mainly responsible for suppressing లే ainism and Buddhism in 
Southern India. 


The history of grammar, astronomy, Arthasastra, and 
Kamasustra has been dealt with in chapter 5. The next 
chapter is entirely devoted to Alamkara Sastra. In the ‘th 
and the 8th chapters the Kavya and Rupaka literatures have 
been discussed. The ninth chapter gives the history of 
Lexicography. 


” CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


vi 


Even by the ist or 2nd century A.D. we find a highly 
developed Kavya style in Sanskrit. The Sanskrit inscription 
from Girnar of Rudradaman the Kshatrapa king about the 
restoration of the Sudarsana lake is an illustration in point. 
But during the early centuries of the Christian Era Sanskrit 
ceased to be the language of the people at large. It remained 
the language of the Brahmins and the cultured classes in 
general. Various Prakrits developed and were the current 
languages of the people. Literary composition in Prakrit 
became the order of the day. Sanskrit had to contend with 
the vernaculars for patronage. Royal courts were divided 
between Sanskrit and Prakrit. The following verse brings out 
the point forcibly. 


TS ARIA Usd ma far: | బళా ణా a dead: | 
“Who did not speak Prakrit in the domains of Adhya 
Raja ? 
Who did not speak Sanskrit in the kingdom of Sri 
Sahasanka ?” 


Gunadhya and Sarva Varma in the court of Kuntala 
Satakarni represent Prakrit and Sanskrit movements respec- 
tively. Of course we know from the story how finally Sanskrit 
prevailed over Prakrit. The Great Hindu Empire of the Guptas 
was the heyday of Sanskrit literature and eversince kings of 
the north and south of India encouraged Sanskrit poets in 
their courts until the advent of the British to India. 


The Sanskrit Kavya can be divided into thre ; 
(1) the Padya Kavya, (2) the Gadya Kavya ana w 
Champu Kavya. Mr. Suryanarayana Sastry has divided the 
first division again into: i. The Historical Kavya, ii The 
Katha Kavya, ili. Pauranika Kavya, iv. The Sandesa Kae a 
v. The Kalpita Kavya, vi. The Daivata Kavya and Vii. The 


part of the Pauranika Kay 
ya oft 
ake first. The Pancha Kavyas comprise of Raghuvamsa, 
ar న న and Meghasandesa of Kalidasa, Kiratarju- 
ya ot Sharavi and Sisupala Vadha of Magha. Under the 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


as 


vil 


heading of the historical Kavya a selection of such books 
as Rajatarangini, Vikramankadeva Charitra, Harsha Charita, 
Vema Bhupala Charitra, Achyutarayabhyudaya, and Salva- 
bhyudaya, have been taken for consideration. Of course these 
cannot be considered as true histories in the sense in which 
we now understand history. But these books form rich 
mines, from which genuine historical imformation can be 
gleaned. Under the heading of Katha Kavya, Brihat Kadha, 
Panchatantra and Hitopadesa are considered. Meghasandesa 
leads the Sandesa Kavyas. The Kalpita Kavya comprises such 
books asthe Kuttanimata of Damodaragupta, the Amaru 
Sataka attributed to Sankaracharya, the Arya Saptasati of 
Govardana, The Pranabiarna Kavya and Bhaminivilasa of 
Jagannatha Pandita Raja and the Bilhana Charitra of Chora. 
Foremost amongst the Daivata Kavyas come the Gita Govinda 
of Jayadeva, Krishna Karnamruta of Leelasuka, and the 
Mukundamala of Kulasekhara. The innumerable Stotras, 
which are in truth beautiful lyrics belong to this category of 
literature. Under the section Niti Kavya the Subhasita 
Trisati of Bhartruhari takes the foremost place. The Saran- 
gadhara Paddhati of Sarangdhara, The Suktimuktavali of 
Jalhana, the Subhasita Nivi of Vedanta Desika and the 
Viswagunadarsa of Venkatadhwari are the more important 
of this section of literature. 


The origin of the Indian Drama can be traced from 
the Vedas. The story of the: Pururavas and Urvasi in the 
Rig Veda is in effect a drama. But the earliest dramatist 
seems to be Bhasa. The discovery and publication of 13 
plays ascrihed to Bhasa has raised a big controversy as to 
their genuineness and authorship, which has not yet settled 
down. The learned author has discussed the several aspects 
of the Bhasa Problem and came to the conclusion that the 
Trivandrum plays are really the productions of Bhasa, men- 
tioned by Kalidasa in Malavikagnimitra and that he is ear- 
lier than Kalidasa, who is assigned to the lst cent. A. D. 
The Sastriar's estimate of Bhasa as a dramatist will be 
accepted by all critics of Sanskrit literature. Bhasa is 
superior to many other Sanskrit Dramatists in characteriza- 
tion, in plot and in sweet and simple diction. He pays 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


vi 


Even by the 1st or 2nd century A.D. we find a highly 
developed Kavya style in Sanskrit. The Sanskrit inscription 
from Girnar of Rudradaman the Kshatrapa king about the 
restoration of the Sudarsana lake is an illustration in point. 
But during the early centuries of the Christian Era Sanskrit 
ceased to be the language of the people at large. It remained 
the language of the Brahmins and the cultured classes in 
general. Various Prakrits developed and were the current 
languages of the people. Literary composition in Prakrit 
became the order of the day. Sanskrit had to contend with 
the vernaculars for patronage. Royal courts were divided 
between Sanskrit and Prakrit. The following verse brings out 
the point forcibly. 


FSA AAI Usd ore afr: | armament he 7 deaf: || 
“Who did not speak Prakrit in the domains of Adhya 
Raja ? 
Who did not speak Sanskrit in the kingdom of Sri 
Sahasanka ?” 


Gunadhya and Sarva Varma in the court of Kuntala 
Satakarni represent Prakrit and Sanskrit movements respec- 
tively. Of course we know from the story how finally Sanskrit 
prevailed over Prakrit. The Great Hindu Empire of the Guptas 
was the heyday of Sanskrit literature and eversince kings of 
the north and south of India encouraged Sanskrit poets in 
their courts until the advent of the British to India. 


The Sanskrit Kavya can be divi int ] 
iy aes ie lvided into three classes: 
Champu Kavya. Mr Suryanara, i 
u K - Mr. yana Sastry has divided th 
ae division again into: i. The Historical Kavya ii The 
athe Kavya, ili. Pauranika Kavya, iv. The Sandera Kavya 
v. [ho Kalpita Kavya, vi. The Daivata Kavya and vii. The 


part of the Pauranika Kay 
ya oft 
ae first. The Pancha Kavyas comprise of Raghuvamsa, 
a eons and Meghasandesa of Kalidasa, Kiratarju- 
ya or pharavi and Sisupala Vadha of Magha. Under the 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


vil 


heading of the historical Kavya a selection of such books 
as Rajatarangini, Vikramankadeva Charitra, Harsha Charita, 
Vema Bhupala Charitra, Achyutarayabhyudaya, and Salva- 
bhyudaya, have been taken for consideration. Of course these 
cannot be considered as true histories in the sense in which 
we now understand history. But these books form rich 
mines, from which genuine historical imformation can be 
gleaned. Under the heading of Katha Kavya, Brihat Kadha, 
Panchatantra and Hitopadesa are considered. Meghasandesa 
leads the Sandesa Kavyas. The Kalpita Kavya comprises such 
books as the Kuttanimata of Damodaragupta, the Amaru 
Sataka attributed to Sankaracharya, the Arya Saptasati of 
Govardana, The Pranabharna Kavya and Bhaminivilasa of 
Jagannatha Pandita Raja and the Bilhana Charitra of Chora. 
Foremost amongst the Daivata Kavyas come the Gita Govinda 
of Jayadeva, Krishna Karnamruta of ‘Leelasuka, and the 
Mukundamala of Kulasekhara. The innumerable Stotras, 
which are in truth beautiful lyrics belong to this category of 
literature. Under the section Niti Kavya the Subhasita 
Trisati of Bhartruhari takes the foremost place. The Saran- 
gadhara Paddhati of Sarangdhara, The Suktimuktavali of 
Jalhana, the Subhasita Nivi of Vedanta Desika and the 
Viswagunadarsa of Venkatadhwari are the more important 
of this section of literatute. 


The origin of the Indian Drama can be traced from 
the Vedas. The story of the: Pururavas and Urvasi in the 
Rig Veda is in effect a drama. But the earliest dramatist 
seems to be Bhasa. The discovery and publication of 13 
plays ascribed to Bhasa has raised a big controversy as to 
their genuineness and authorship, which has not yet settled 
down. The learned author has discussed the several aspects 
of the Bhasa Problem and came to the conclusion that the 
Trivandrum plays are really the productions of Bhasa, men- 
tioned by Kalidasa in Malavikagnimitra and that he is ear- 
lier than Kalidasa, who is assigned to the lst cent. A. D. 
The Sastriar's estimate of Bhasa as a dramatist -will be 
accepted by all critics of Sanskrit literature. Bhasa is 
superior, to many other Sanskrit Dramatists in characteriza- 
tion, in plot and in sweet and simple diction. He pays 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


viii 


more attention to dialogue and does not indulge in elaborate 
descriptions, bringing drama to the level of a Kavya. The 
plot moves on briskly and the reader never feels weary. Had 
the Sanskrit drama followed inthe footsteps of Bhasa, it 
would not have degenerated as it did from the seventh to 
tenth centuries A.D. Then comes Kalidasa with his three well 
known dramas, the Sakuntala, Vikramorvasiya, and Malavi- 
kagnimitra. Mricchakatika of Sudraka is assigned toa period 
between the 2nd cent. A. D. and the 6th cent. A. D. Sri Har- 
sha with his Ratnavali, Priyadarsika and Nagananda comes 
next. The author identified him with Harshavardhana of 
Kanauj. (606—645 A. D.) The recently published Mattavilasa 
of Mahendravarma of Kanchi, isa Prahasana. Its interest 
mainly lies inthat itis from the hand of the great king 
Mahendravikrama, the Pallava king, and the light it throws 
onthe decadent Buddhism that was existing in Southern 
India during the 7th and 8th centuries A. D. The plays of 
Bhavabhuti, Bhatta Narayan, Murari, Rajasekhara, Krishna- 
misra, Jayadeva, Saktibhadra and a host of other minor 
writers have also been considered at great length. The author- 
ship of Kundamala by Dingnaga has been doubted and doubted 
properly, by the learned Sastri. There is no evidence to 
carry this work as early as the 4th or 5th cent, A. D. 


I have great pleasure in introducing this work to the 
Telugu reading public. The Telugu people have had to wait 
till the year of grace 1936 for a History of the Sanskrit 
literature in their mother tongue, andthe Andhra University 


and Mr. Suryanarayana Sastri deserve th 
© 
the Andhra public for this publication. లు pi 


Rajahmundry, 
3—7—36. | 


V. APPA RAO, B.A, B.L. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


భూమిక 


భరతఖండమందలి 'ప్రైాచీనవాజ్బయమునం జరిత్ర, గ్రంథములు 'లేవనియ్యు 

హిందువులకు జరిత్ర లేకపోవుటయే తద భా వమునకుం యు చాశ్చాత్యు 

లనుచున్నారు. EES మసహాసంవ్షోభములు జరిగినలాని ప్రజలు తమభూత 
వర్భమానస్టితిగతులను బరిల్టీలింపరు. అట్లు పరిశ్సీలింపంగాం ేలినఫలితము చరిత్ర, 

యగును. కాని, ప్రాచీనహిందూ దేశమున నట్టి సంవ్షోభములు జరుగలేదు”? అస 

నారీ తాళము కాన్సి నారి వాదము సరిగాదు. బుగ్యేదమం డార్యా 

నార్యుల ఘోరకలహములు వర్జ్మింపంబడినవి. పురాణములందు వసిష్టవి శ్వామిత్రు 

లకును క్ష త్రియపరళుగాములకును, మహాభారతమునం గారవపాండనులకును, 

రామాయణమున రావమరానణులకును జరిగిన మహోసం గ్రావుములు 58 Once 
నవి. ఈవిషయమునే చరిత్రకారులగు బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ 

Www రిట్లు తెలిసియున్నారు. “చరిత్రే క కథనము Amone యమునం 

గ్రొతేశాదు. సంహి కాబ్రాహ్మణములం దట్టి వెన సో కలవు. చరిశ్రదృప్టితోం జూచిన 

eae రు చరిత్రలే యగును. . . రామాయణమందలి సూర్య 
వంశ రాజక్రమవర్షనమును భారతమందలి SoS SoF Tras sosy Sato వాయు- 
పుళాణాదులలోని వివిధ వంశ రాజక్ర, మవర్ల నములును చరిత్ర లగును. కాని, వానిని 

మనము చరిత్రదృష్టితో జూచుట ఏ Be. 


మనపూర్వులు చరిత్రలే కాదు అన్ని శాస్త్ర్రుములనుగూడ, ఐహికా 
ముష్మీ కఫల దాయకమగు శాష్యరూపముననే వ్రాసిరి. ఇదియే మహైందవపాశ్చాత్య 
చరిత్ర, ల భేదము. ఈ భేద మాలోచింపక వారు హిందువులకు. జరిత త్ర గృంథములు 
శేవనీయు, ఇటీవల తమసంసర్లముచేం జరిత్రలు వ్రాయుట యారంఫంచి రనియు 
వా రందురు గాక. రఘువంశ కరా శార్జునీయ JOIOS హర్షనైమధాది కావ్య 
ములు చరిత్రలుకావా ! వర్ష చరిత్ర, నంటి చరిత్ర కావ్యము Bay Ss? BK o% 
మందలి సప్తమాధ్యాయము సదివినచో, చరిత్ర కావ్యస్వయాపము Bese. 
అట్టివానికిం గావ్యలక్షణ మెక్కువందురా ! అట్లయిన. బాశ్చాత్యులు చరిత్ర 
గృంథ మని యంగీకరించిన రాజతరంగిణివంటి 'కాశ్తీరరాజ చరిత్రమాత్ర త్రము 
శొవ్యముకాదా — దేశచరి తే మే మృగ మనువారు వ మన యార్యపో బ్య యమున 
శాస్రుచరిత్రలు కలవని యంగీకరింతురా ? సత్యమాలోచించిన యెడ పాణిసీయము 
ఛాపా చరిత్ర యగునుగాని శేవలవ్యాకరణ మనిపించుకొనదు. సర్వదర్శన సంగ 
పోదులు TD, లనుట కభ్యంతేరముండునా ? అందుచే మనవారు పాశ్చా 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


x 


త్యులవలనం జరిత్రరచనము చేర్చుకొనిరనుటకంశుం గొన్ని నూతన జా(స్త్రుములు 
BSED BOS యు కృియు కృముగా నుండును. FD, చరిత్రరచనలోం చాశ్చాత్య 
భారతీయుల మార్షములందు కొంతభేదము లేకపోలేదు. అందుచే గేవలవా జయ 
చరిత్రమును, Modsa% భాపాచరి శ్రమున్సు, పాశ్చాత, పజ ములని ' యొకవిధ 
ముగా నంగీకరింపవలసి యున్నది. ఐనను సంస్కృతేవా జయచరిత్ర రచనాస్వరూప 
మెట్టు పరిణమించుచు వచ్చినదో కొంత చూతము, 


పాశ్చాత్యులు మనసార స్వతమంతయు. జక్క_ంగా నెజుంగనివారగుటచేం 
దమకు BOR గ్రంథవిషయకజ్ఞానమును గృంథస్థమునేసి తొలుత -నొకవిధమైన 
వా జృయచరిత్ర, నుద్భవింపం జేసిరి. అట్టివారు DVM మేక్సు ముల్లరు మొదలగు 
పండితులు. చారి చరి త్రలో MOC | షవ్యుములే వారి సారస్వత విజ్ఞానమందలి 
, కారతమ్యమును 'చెలుపంగలవు. 


వవిషయమం బేని విజానము సార్వజసీనము కానపుడే తద్విషయక గృంథ 

ముదయించును. శబ్దజ్ఞానము తగ్గినపుడు వ్యాకరణము, శబ్దార్థజ్ఞానము కొఅవడి 

.. నపుడు నిఘంటువు, ' కర్థాచరణజ్ఞానము కలంతపడినపుడు కల్పము, అట్లే వన్హా 

శ్రమాచార మత, గ్రంథములును బుట్టినట్లు మనకుం చెలియకపోదు. కాని ఆవిధ 
ముగాం గేవలవా జ్యయచరిత్ర, మాత్రము తొల్లి పుట్టి యుండలేదు. 


. వవిషయమందై నను మానవుని విజ్ఞానము ప్రాథమికావస్థలో సూత్తముగా 
నుండి క్రమక్రమముగా వికసించుననుట యనుభవసిద్ధము. వాజ్య యచరిత్రజ్ఞాన 
మళ్లు మొదట ee) Bo ప్రమాద భూయిస్టువై యుండెడిది. తరువాతి రచయితలు 
తము పూర్వులకు లభింపని గృంథములు బయట బడుటటేం బూర్వులు రచియిం 
చినవానికన్న విషయాధిక్యముగల చరి Čo% చ్రాయుచు వచ్చిరి. ఇట్లు ప్రమాద 
ములను దొలంగించుచు నూతనవిషయము లాకర్షించుచు నొకవిధముగా ody పి 
= వా జ oe త్ర మిప్పటికి సిద్ధించినది. కాని యిప్పటికిని సమ గ్రమైన 

స్వలీచరిత్రే సిద్ధమైనదని చెప్పుటకు ఏలులేదు. ఇందుకు సంస్కృతే వా జయము 
బహువిధ కాఖోప కాఖావృతము నపార మమేయము నగుటయే ముఖ్య కారణము. 
రచయితలకు. BANS) త్సావాము లేకుండుట మటీయొక కారణము, 
Godse Sox Sar 
es LPP SIS, గ్రంథములు ఖండా నృరభాషల 
a + అవియన్ని యు ననమగ్రములుగానే యున్నవి, ఆయన్ని టి 
a విషయము క్రోడీకరించుట్క ఆ భావలన్నియు వచ్చినవారికి గాని సాధ్య 

* అది యటులుండ, సంస్కృతమున నుద్భవించిన గంథములన్ని యు మనకు 

లభించుటలేదు. నామావశిషములె న వానిమా es వ 
SDD ట యటుండం శ్రాణావళిష్టములై 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


rr mm oS ne ee పః. 2 


xi 


యందందు ప్లు స్తకభాండాగారముల. బడియున్న వానినెల్ల సంపాదించుకొను శక్తి 
రచయితలకు లేదు. మణీయు నింతవణకు లభించిన సంస్కృతనాజ్య యచరిత్ర 
సాధనసామ గ్రియంతయు నొకచోట సం గ్రహింపయిడి యుండలేదు. ఈదృశమైన 
హేతువ్రులనుబట్టి QT Hows చెప్పిన “సంస్కృతీనా జ్య యచరిత్ర మామూ 
లాగ్రముగా సక్రమముగా సమగ్రముగా. జరిల్టీలించుట యన నక్షత్ర ములు 
లెక పెట్టుటయు/ సముద్రమున శేకామెక్తుటయు నగు”నన్న మాట 'నొజమగు 
చున్నది ఇది యిటికష్ట i OSSD యగుటచేత నే హైందవ బేశభాషలలో నిది 
వణకు సంస్కృతవా ఇృయచరి త్తే రచియింపంబూనినవా శేదో యొకభాషలో 
నున్నయట్టి x గ్రంథమును స్వీకరించి భాషాంతరీకరించిరి గాని స్వతంత్రగ X ంథము 
SAH రి. క టికి స్వతం త్రమార్లము | త్రొక్కి యామూలా గృముగా సంస్కృతే 
చొజయ చరిత్ర రచియించినవారు (శ్రీ (శ్రీ శాస్తులనా SST 'కనబడుచున్నారు. 


శ్రీసూర్యనా రాయణశా స్రిగా ర్రీకార్యమునకు మిక్కి-ల సప. DIAY 
సంవత్సరములనుండి యీవిషయమునం బరిశ్ర, మ చేయుచున్నారు. ఉభయభాపా 
కోవిదులు. ఆంగ్లమందలి చరిత త్రగృంథ ములలోని విషయము గ్రహింపందగిన 
యాంగ్గ గ్రభాపాజ్ఞానము సంపాదించనవారు. చిరకాలముగా నుపాధ్యాయవృత్తి నవ 
లంబించి ' యుభయవా జయ చేవ చేసనవారుఏవిషయమంబై న నవిమర్శముగాం 
బూర్వుల NT యలు Xe హించుట యుక్షముకాదు. అది విజ్ఞానాభివృద్ధికి 
భంజక మై విమర్శకల క్రఫకారము గావించును. SAS సాధనసందే 8, గలిగీన 
యధికారి యేవిషయము న నట్టు గృహి హింప(డు. శ్రీ శాస్త్రులనారు తమ core గృంథ 
మున ననేక సందర్భములం దమ పూర (చరిత్ర కారుల HÉSÉ విశ్వసింపక 
స్వయముగా విమర్శించి సిద్ధాంతమునకు వచ్చియున్నారు. అందుకు దగినకారణ 
"ములను జూపియున్నారు, నిష్పత్ష పాతబుద్ధిత ఏరి విమర్శనములు చధివినవారికి 
DE యభ్మిప్త్రాయములు సముచితములని తో ys Se. | ఇట్టి విమర్శనమే మన 
జీశమున స DD డావశ్యకము. GSCI Sys రృలు సకలశా(స్రుములలోను గొప్ప 
విమర్శనచేసి తమపూర్వుల SD ప్రాయములు సరిగా లేనపుడు వానిని ఖండించి 
యున్నారు గాని వానినే యవివార్శముగా నంగీకరించి యుండలేదు. మహాకవి 
కాళిదాసు మనపూర్వులయట్టియాదర్శమును జక్క(గా నిట్లు నక్కాణించి 
యున్నా(డు. ; 


“పురాణ మిల్యేవ న సాధు సర్వం, 
నచాపి కావ్యం నవ మి త్యనద్యం, 
Bs పరీ శ్ర్యాన్యతర ద్భజస్తే 
మూఢః. పరప్రత్యయ'నేయబుద్ధిః 9? 
౮ 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


xii 


ఈకారణముచేత నే పూర్వకాలమున నొకొ_క్క- విషయమున భిన్న భిన్న 
మతము లుక్పేన్నము BAD. ఇందుకు, శారీరకవిషయమున దై Ces (త 
aro NESDA ధ ర్మవిషయమున TAPES మతములు, ays 
ose DHS నవీన తార్కిక మతములు, వ్యాకరణమున ముని త్రయ దీవి 
HEA మళఠములు మొదలయిన వుదాహరణములు. ఇటీవల నవనాగరికత 
"పాచ్చుచున్నకొలంది నెనరో వేరు సంపాదించిన యొకరు చెప్పినమాటయే వేద 
వాక్యముగా నమ్మి బహువిషయముల స్వాతంత్ర్యము విమర్శనము వదలుట కారణ 
ముగా విజ్ఞానాభీవృద్ధియు సదాచారసంపదయు నడుగంటుచున్న వి గాని పూరు 
లలో నిట్టి యాంధ్యము కనరాదు. = 


ఇపుడు HST Ho వారు వా జయచరిత్ర విషయమున చెల్లయంశములు 
స్వయముగా. బర్‌శ్టీలించి విమర్శించి on Do మని నిరాపించుటకు. బ్రయత్నిం 
D గాని పూర్వులత్రోవనే నడవలేదు. అందుచే నీగ్రంథము క్షానాభివృద్ధికిం 
SE yoo బాఠకుల విమర్శన Porm బ్రోత్సహించున BHA. ఇట్టి గ్రంథ 
ములే మన దేశమున బ్రస్తుత మవసరము. | 


BP Qowe స్వతం 868 వారి యీచరి శ్రయొక్క_ ప్రథమభాగమగు 
వైదికవాబ్యయచరిత్రయం బె విశదమైనది. ఈ ద్వితీయభాగమున నంతకన్న 
స్పష్ట మైనది. ఏ రీలౌకికవా E యమును బూర్వులవలెం గావ్వములతోం గాక 
శ్యాన్ర్రుములతో నారంభించిరి. పీ రాయు OES ప్రకరణమునం 'బేర్కొనని ప్రాచీన 
వై ద్యగ్రంథ మిటీవల వెలువడినది. అది, ఆసియాఖండమధ్య భాగమునందలి 
తురుమ్కస్థానమున నేలత్రవ్వుచుండంగా బవరన్పండితునికి దొరకినది. ఆపాశ్చాత్య 
పండితునివెర నది బవరీ గృంథమని విలునంబడుచున్నది. అది సంపూర్ణము కాదు 
MA, అందు చరక HHS సంహితలలోని కొన్ని వాక్యములు కనయుడుచున్న వి. 
ఆ గ్రంథము. క్రీ, ఆజేడు శతాబ్దులలోనిదని యూహింపంబడుచున్నది. దానిని 
గూర్చి విశేషాంఛములు భండార్కారశీత్యుత్సవ వ్యాససంపుటమునం చెలియా 
గలను. న 


ద్వితీయాధ్యాయమున QT Qo ఛారతరచనముకంట రామా 
యణరచనమే పూర్వమని సయు కికముగా నిర్ణయించియున్నారు. ఈసందర్భ 
మందును పంచమాధ్యాయమున వ్యాకరణ సందర్భమందును శాకటాయన వ్యాక 


రణము పాణినికంకెం బ్రాచీనమైనదని చెప్పియున్నారు. కాని ము దితశాకటా 


a ప్రాబీనశాకటాయనకృతము గాద నియు SONS TN es OST Ss Od 
నా s 

es os Sos శాకటాయనుని యభి ప్రాయములిందు కనరావు* 
బ్ర AARO మనోరమలో  నభినవశాకటాయనుని సరించియున్నాండు 


CC-0. Jangamwadi Math Collection. Digitized by 6624౧800 


xiii 


శామాయణ So TOSI జనజనపదాది వర్ణనము పరస్పరవిరోధ 
భూయిస్టముగానుండుటచే నది వాల్షీకికృతముగాక FG ప్ప మనవలసియున్నది. 
దానినాఛారముంగాం జేసికొని యాకాలపు భరతఖండస్థితిని నిర్ణయింప రాదని 
WAS, ప్రాయము. ఈవిషయము లింకను విచారణీయములు. 


తృతీయాధ్యాయమునం SASF పురాణములనుగార్చి యించుక 
చర్చించుచు, వానిలోనిది (శ్రీ ఛాగవతముకాని, బేఏ భాగవతముకాదని నిర్ణయించి 
యున్నారు. పురాణకాలనిర్ణయ మసాధ్యము. పాశ్చాత్యులు బహువిధములుగా 
వానికాలము నిర్ణయించిరిగాని యది విశ్వసనీయముకాదు. అందుచే Wrage 
వారు పురాణకాలనిర్ణయ ప్రయత్నమునుండి విరమించిరికాని, పాశ్చాత్యుల యభి 
ప్రాయములను దెలియంబజిచినం గొంత బాగుండెడిది. 


భ ర్భృహరి కృతమహో భావ్య వ్యాఖ్యానెక దేశము జ ర్య నీచేశమున 
నుండంగా, అ స్మద్ర్యాతృపాదులగు శ్రీపర వస్తు BOB C25 ONT ధస్వామిఅయ్య 
వార్లంగారి ప్రోత్సాహమున దానిపుత్రిక నొకదానిని చెప్పించి మదరాసు గవర్న 
-మెంటునారు ప్రాచ్యలిఖత పు స్తకాలయమున నుంచియున్నారు.మహాభాహ్యమునకు, 
అన్న ంభట్టు వ్రాసిన మజియొక యుద్ద్యోతవ్యాఖ్యగలదు. అందలి కొంతఛాగము 
నావద్దనున్నది. దానిని శ్లీఘ్రముగానే ప్రకటింపలగలను, 


(శ్రీశాస్తులుగారు భర్తృభట్రిపదము లేకపురుషద్యోతేకములనియు భట్టి 
'కావ్యకర్హ _భర్శృహరియేయనియు. సయ్యుక్తికముగా నిరూపించియున్నారు. 
సంస్కృతేమందలి యనేక శబ్దములును సంజ్ఞలును, స్రాకృతములోనికి వ్యవహార 
మునమాటి ROSAN (కన్హాణ) YO ca DO ca బాహట (వాగ్భట) బల్లాలాది 
(వల్లభ) సంజ్ఞ లుదాహారణములు. 


గుణాఢ్యుని బృహత్కథ యెప్పటిది ? అదిపద్యమా 'గద్యమా ? అను విష 
యములు సందిగములు, అవి యింకను విచారణీయములు. బృహత్క-థనుగూర్చి 
Lacote అను పాశ్చాత్య పండితు(డెక గ్రంథము ప్రాసియున్నా (డు. ఈసందర 
మందు “గుణాఢ్యుడు. క్రీ. పూ. రెండవళ తాబ్లి Bowes మూండవళ తాబ్ట 
క్షడపటనో యుండియుండునని భావించుటయే యిప్పటికీ సముచితేము ” అని 
వాక్యముండందగును చ ంథములో? బొరపాటున మొదట, కడపటి అనునూటలు 
Ses BSN. పంచతంత్రమునుగూర్చి వ్రాయు సందర్భమున దాని పాఠ భేద 
ములను తంత్రాఖ్యాయికను గూర్చి ప్రసంగింపనలసియుం డెను, ఈవిషయమున, 
అమెరికా BGM Edgerton అను పండితుడు విమర్శ గ్రంథము వ్రాసి 
యున్నాడు. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


xiv 


సుబంధునికంశ బాణుడు పూర్వుండని విరుచేసిన నిర యముచిత మేకానీ, 
సుబంధు భవభూతులలో నెనరిమాట GSH గృహించిరనువిషయ మాలోచ 
నయము. కాదంబరీ నాగానందములలో. గూడ? గొన్నిమాట లైక్యము చెంది 
యున్న వికదా | * అందెనరి చెవరు గ్రహించిరనం దగును. ఎట్టయిననుు, బాణుని 
TOSS త్తాప్రశంసయే వాసనద É, వ్రాయ సుఒంధుని ద్రోత్సీహించి యుండు నన 
వచ్చునుగాని;--సుబంధు రాణభట్ల్టశ్చ కవిరాజ ఇతిత్రయః---అను శ్లోకమున 
బార్యాపర్యము వివశ్షింపంబడినయెడల నది పై నిర్ణయమునకు విరోధించును. 


Woo హూపకములు పదుమూండను విషయమున మత భేదములున్నవి. 
భోజుదేవ శారదా తనయాదులు స్వస్నవాసదత్తను మాత్రమే వేర్కొన్నారు 
కాళిదాసాదులు PI 'బేర్కొన్నారు. కవిని గావ్యములను AOS స్మరించిన 
వారు రామచంద్రగుణ చంద్రులు మాత్రమే, BA, నా రుదాహరించిన శ్లోక 
ములు ముద్రితేస్వప్న వాసవద Cote గనయిడవు. సుభాషితములలో భఛాసునివన్న 
శ్లోకము లేవియు ముద్రిత భాసనాటకములలో. గనరావు. భాసునిగాని యతేని 
కాన్వములనుగాని వేర్కొనక Sod భామహ వామనాదు లుదాహరించిన శ్లోక 
ములనుబట్టి మన మేమియును నిర్ల యింపలేము. ఈ త్రయోదశ యాపక ములలో నేది 
భాసకృతమని నిశ్చితమైనను, అన్నియును భాసకృతము లనవచ్చును. ఈవిషయ 
మున (శ్రీగణపతిళా్ర్రి (శ్రీ, పరంజ వేపండితులవ లె (శ్రీ శాస్తులవారును నిశ్చ 
యమునకు: వచ్చిరి. ఇంతకన్న భాసనాటకవిషయము సందిగ్గముగా నున్నదని 
మైనం జెప్పవలసి యుండునుగదా ! అయినను జరకాలమునాంటి యీవిషయము 
నిర్ణ యింప బ్రబలాధారములు కనంబడనిమాట సత్యము. 


(శ్రీహధ్టండు నాగానందాదిరూపక తీయక ర్మ యనువిషయము సము 
చితమే. 'బాణుండామాట చెప్పకున్న ను, శ్రీవాష్టుడు గొప్ప కవియని చెప్పి 
యున్నాండు. కాదంబరిలోని మాటలు నాగానందమునం గనంబడుటనుబట్టి 
ల త eS శ్రీయము పరమనవచ్చును--ము ద్రిలమెన 

ప్రా *. భవభూతి యు త్సేరరామచరి త్రకంచు నిది 
పర మనియు దీనికర్త ధీరనాగుండనియు శ్రీ ఇాస్తులుగారు భావించుట సరియని 
తోంయచున్నది. అపరిచితమగు ధీరనాగపదము పరిచితమెన దిడ్నాగపదముగా 
లేఖకదోవమున మాజియుండును. దీనిక ర్త దిడ్నాగుండే యన్న చో, అతడు 


ప్రాచీనదిజ్నా గుడు కాచేర(డు. BE గుండు బౌద్ధుండని ప్రతీతి. అతండు రామ 
చరితము నాటకముగా వ్రాయునా ! 


వ్యాకరణ గ్ర ౦థముల విమర్శించు Nese OHS వ్యాకరణములను, కావ్య 
న అధ, 
సందర్భమునం బ్రాకృత కావ్యములను గొంచెముగా నైన విమర్శించి 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


విమర్శ 


శ్రీ 


యుండవలసినది. సంస్కృత వా జయ చరిత్రలోం Ws వాజయ ప్రసంగ మెందు 
కని (శ్రీ శాస్త్రులుగారు భావించియుండినేమో ! - 


ఈసంస్కృతవా జయచరిత్ర గృంథరచనమును శ్రీ సూర్యనారాయణ శా స్త్రులు 
గారు సుమా రెనిమిదిసంవత్సరముల పూర్వమారంభించి మూండుసంవత్సరముల 
క్రిందట మొదటిభాగ మగువై దికవాజ్యయ చరిత్రను, ఇపుడు రెండనభాగ మైన 
యీాలౌకిక నాజ్య యచరిత్ర, ను బకటించి, ఆంధ్రవాణికి నూతనాలంకారము సమ 
కూర్చిరి. చక్కని విమర్శనములతోను HF HIBS చర్చలతోను నిండిన 
యిట్టి యపూర్వగృంథము నిర్మించిన (శ్రీ శాస్త్రులవారికిన్సి వీరి యీచరి త్రసంపుట 
ములను సమాదరణమున( బ్రకటించిన యాంధధ్రవిశ్వకలా BES త్తువారికిని ఆంధ 
లోకము కృతజ్ఞత చూసవలసియున్న ది. ఇంకనిట్టి లోకోపకారకములై న గ్రంథము 
లను సమర్గు లగువిద్యాంసులచే రచియింపంజేసి ప్రకటించి విశ్వకలా పరిషత్తు 
వారాంధ్రలోకమునకు నాంధ్రవా జ్య యమునకు మేలు గలిగింతురుగాక యని పర 
మేశ్వరుని బ్రార్థించుచున్నాను. 


విజయనగరము శ్రీ పరవస్తు రామానుజస్వామి. యమ్‌. వ. 
19 —6—1936 విజయనగర HHT సంస్కాతే Ferm orp Bo ceo. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


స SBP BOI సవ్యాఖ్యానములు 
సంగతే గ్రంథములు? SPS § S 
: కలో 
B BX so eo ర్‌. చాంద్రవ్యాకరణము. 
1. అధర్వసంహిత 6. బృవాజ్ఞాతకము, వరాహమిహిరుండు. 
2. బుగ్వేద సంహిత. T. బృహత్సంహిత, ర 
8. ఐతరేయ(బాహ్మణము. 8. మనుస్మృతి. 
4. ఐకరేయారణ్యము. 9, మహాభాష్యము, పతంజలి, 
ర్‌. చరణవ్యూహము, శానకుండు, 10. లీలావతి. భాస్క-రు(డు. 
6. ఛాందోగ్యో పనిసత్తు. 11. సూర్యసిద్ధాంతేము. 
7. తె తరీయసంహిర. 12. శాకటాయనసూత్రములు 
8. తె bos mrs grim, 13. సిద్ధా SEH. భట్టో జీదీక్షీతుండు.. 
9. B త్తీరీయారణ్యకము. 14, సీద్ధాంతే శిరోమణి, 
QI £ 
10. నిరుక్తము, oroc, 15. సూర్యనిద్ధాంతము. 
ll. బృహదారణ్యము. ‘ 
: ఆల౦కారికము 
12. FSSA W's gro. న 
లౌకికములు-దర్శనములు 1. అభిధానచిం తామణివ్యాఖ్య. హేమ 
1. తం(త్రవా Ose, కమారిలభట్లు. [చంద్రుండు. 
2. న్యాయస్మూత్రములు వన 2. అభిధావృ త్తిమాతృక, MHF పండితుడు. 
8. వూర్వమిమాంస. జెమిని 8. అలం"కారసర్వస్వము. రుయ్యకుండు. 
4. (బ్రహ్మన్యూత్రములు, చాదరాయణుండు. ఓ. జాచిక్యవిచారచర్చ. త్నే మేంద్రుండు. 
5. యోగసూత్రములు, పతంజలి, ఈ. కావ్యాదర్శము, దండి, 
6. వై శేషికన్మూత్రములు, కణాదుడు, 6: "కొవ్య(ప్రకాళము. మమ్మటుండు. 
7. సంకర్ష ణకాండము, 7. శావ్యప్రకాళసంకేతాదివ్యాఖ్యలు. 
8. సర్వదర్శనసం[గహము, మాధవా 8. "కొవ్యమిమాంస, రాజశేఖరు(డు, 
9 


ట్రీ 
నతచ్చరిత్ర రచనోవయుక్త గంథపట్టిక 


[చార్యుండు, 


సాంఖ్యనూూత్రేములు. కపిలుండు,. 
క వీల 

చా (ప్ర ములు 
VST Si. కాటిల్యుండు. 
ఆస్టాధ్యాయి. పాణిని, 
అ స్టాంగహృదయము, వాగ్భటుండు. 


౪ ఆర్యభటసిద్ధాంతము. 


15. 
16. 


o కౌవ్యాల౦కారము, భెమహు(డు. 

జ కాౌవ్యాలం౦కారనూ Hy 2. reason C060. 
= దళరూపకము. ధనంజయుడు, 

. ధనికవ్యాఖ్య, : 

b ఛ్వ'న్యాలోేకము. ఆనందవరను(డు. 

* థ్వన్యాలోకలోే-చనము. అభినవగుప్తుండ. 


నాట్యచూ డామణి, సోమనార్యుండు. 
నాట్యకశా So. భరతముని, 


A 
1. (So Sts Asso, విద్యానాధుండు. 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri ' 


xvii 


ం భట్టికావ్యము, 

. P ATIS. శారదాతనయు (డు, 
. రసగంగాధరము. 
* రుదటాలంకారము, 

; వాగ్భటాలం కెౌరము, 

= వ్యక్తివివేకము, మహిమభట్టు. 


పండితరాదా, 


సరస్వతీకంళాభరణము, భోజరాజు, 


` సాహిఠ్యరత్నాకరము, భర్మనూరి. 
1 సాహిత్యదర్పణము. విశ్వ WT ore. 


పురాణాదులు 
అగ్ని పురాణము, 


. అమరకోశము. dv స్వామ్యాదివ్యాఖ్య 


[లతో 


r ఆర్యమంజా శ్రీకల్బము. 


ఉదవయసుందరీ పీ 


. "కొవ్యమాలాసంపుటములు 
3 జయాఖ్యసంహిత, 

. పంచతంత్రము, విష్ణుళర్మ. 
. పద్మపురాణము, 

. పరశురామకోల్పము. 

b భవిష్యత్సురాణము. 


భారరము, వ్యాస్నపో క్తము. 

5) 9 పురాణము. 
మౌాలవికెగ్నిమితము, కెళిదాసు. 
రాగసాగరము. 

రాజతరంగిణి, కల్ల raco. 
రామాయణము, వాల్మికి, 
వాచస్పత్యము. నిఘంటువు. 


= వాయుప్రురాణము, 
విషుఫురాణము. 
ga 
వృ త్తరత్నాకరము, కేదారభట్టు. 
శంకరనిజయము. మౌాధవాచార్యులు. 


. శబ్దకల్చద్రుకోళము, (నిభుంటువు) 


శబ్దరక్న సమన్వయకోళ పీఠిక, 
స్నష్నవాసవద త్ర, భాసుడు. 
వార్ష చరిత్ర. భట్టచాణుండు, 


eo (ధ్ర ట్ర ౦థములు 
ఆం(ధదశరూపక LEY. మదీయము, 
S త్త కము, 
బాధ్ధమవః రాగము. వేలూరి సత్యనారా 
[యణ'-గారు. 


1 శాసనపద్యమంజరి. ఆంధ్రసాహిత్య పరిషత్తు, 


శ్లో 


. వామ్‌బర్నుహాప్కి-న్‌' పండితుని 


సంస్కృశేవాబ్మ య HS వై దిక భగము. 
హిందూ దేశకథాసం(గహము. కొం లక్ష్మణ 
రావుగారు. 


4 
ల.ఇసం స్క్య్భృాతకవిజీవితము. AGS Ho. 
6 
7 


+ 


ఆంగ్ల గ ౦థములు 
ఏ, బి. కీతుపండితుని Classical Sans- 
krit Literature. 


T Sanskrit Drama. 
; ఎపి గాఫియాఇండికా compiea 
History of Ipdia 


5 మాగ్జోనలు పండితుని The History 


of Sanskrit Literature. 
The 
great Epic of India. 


. వీబకు పండితుని History of Indian 


Literature. © 


* 82.8 ద్యాపండితుని భరతఖండపటము, 


The Mahabharata 
A Criticism. 
సెండరు పండితుని History of world 


civilization. 


. ఇండియన్‌ 2088s ç. 


చక్రవ ర్తి పండితుని A short History 
of Sanskrit Literature. 


- మహామహోపాధ్యాయ గంగా నాధరూ 


గారి, sok కృళతం[త్రవా as Rav. 
n అంగ్గప్రఫభాకరమిోమాంస, 


The Proceedings of the Second 


Oriental conference held at 
Calcutta. 
గస్టమ్‌ఆపర్టు పండితుని శాకటాయన 


వ్యాకరణ Sey. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


xviii 


\ 


ప =~. “a 
16, పండిత భాస్యాచార్యుని The Age of | 28. శినరామముహాబేవ పరం౦ంజుగారి (Shere 


Patanjali. నాటక day. 
17. Catalogues calalogorum by ౧09. రమేశమోవాన్‌ బోసుగారి శాకుంతల 
Theodor Aufrecht. వక్‌ her. 


18, గణపతళా,న్ర్రీగారి భాసనాటక పీఠికలు, 
> 19. షి, ని కాణేపండితుని సాహీత్యదర్పణ 30, విల్సను పండితుని Hindu Thoador. 


Dex. 3l- ఆంగ్లరత్నావళీ ey, 
20. కమలాళంకర(పాణశంకర (తివేదిగారి భట్టి 82. M.R. "కాలేపండితుని, ఉలత్తరరామ 
"కావ్యపీకిక. చరిత్ర పీఠిక. 
21. (పతాపరు(ద్రీయ bor. 33. "కా శీనాధ త్ర్యంబక తిలాంగు పండితుని 
92, యస్‌, శే,. డే పండితుని Sanskrit ముద్రారాక్షస పీఠిక, 
Poetics 2 Vols. 34. Bessy రిపోరులు, 
23. డాక్టరు భాండారుకారు మాలతీమాధవ టబ 


kar. 35. కల్పదుకోళ పీఠిక, బరోడా, 


24, SAO Tes Ses” 
శాస్త్రిగారి పద్యచూడామణీ పీకి 
25, మాననిల్లి నా Soll, 
i . భరతనాట్య శాస్త్ర See, Roe క్‌ 
26. L. H. గోపండితుని వాసవద eT ber. ERD యమాయ Beth 


27. చింతావారణచక్రవ ర్ల పండితుని భారతీ [ ఈపట్టికలోం జేరని (గంథములింకనుగలను 
యేతిహాస త్రైమాసిక పత్రికలు, 


లిఖత్యగంథ పట్టికలు. 
1. లండన్‌ ఇండియా ఆఫీసు లై (బరీ 
2. తంజావూరు Bs. 


ని పు BF పఠన సందర్భమునం 'చెలియంగలనవు.] 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


— హోకా 


ఆర్యులారా! 


సంస్కృతే వా జయ మపారము. అందు వై దికభాగముకన్న లౌకిక భాగము 
మిక్కిలి పెద్దది. ఈచరిత్ర, SDS ధ్యాయములందు పరామర్శింపంబడినయుప 
చేదాదిబహువిధవిషయములలో, ఒక్కొ_క్క-విషయమునకు సంబంధించి కనవిన 
వచ్చుముద్రి తాము ద్రితేగంథములు బండ్ల శె_త్తవచ్చు నన్నంతే బహుళముగా 
నున్నవి. అట్టియొకవిషయమును గ్రహించి మైనను ససాకల్యముగా వ్రాయుట 
సముద్రమున కేతా మెత్తుట యన నిశ నన్నిటింగూర్చి చెప్పనేల! సర్వవిష 
యములకు సంబంధించినపు స్తకములనామములుమా, 8 09 చే STAM, ఈసంపు 
" టమువంటిసంపుటములు నాలు గగును. అట్టియెడ లౌకికవా జృయచరి త్ర సర్వంక 
వముగా రచియించుట నాతరమా! ఐనను, వై, దికవాబ్య యచరిత్రీ, రచియించిన 
నాంటికృపి. కొంత సహాయముగా గడచిననాలు nos శక్తివంచన చేయక నిరం 
3 తరకృషి. SOB, నేంటిదనుక లభించుచు వచ్చిననూతనచరిత్రాంశములు సంగ్ర 
హించి ప్రతివిషయమందును సుప్రసిద్ధ గ్రంథము లనేకములు soso త్రమార్లమునం 
WEF ధించి రచియించిి యీచరిత్రే ద్వితీయ భాగ మిప్పటికిం DRS Saw 
సమర్పింపం గలిగితిని. కాని, ఇందు పరిత్యక్రాంశరూప మైనలోపములు లేక 
పోలేదు. అట్టిలోపము GS Tod వ్రాసిన నుండితీరున వే. పరమాత్మకు దప్పం 
DOYS S HIB లేదు. 


తాకికసారస్వతము, వాల్మీకిమహర్షి మొదలుగా జగన్నాధపండిత రాజు 
వంటిమహ*కవులవజకు. గలరమారమి మూండు వేలసంవత్సరములలో శాఖోప 
శాఖలుగా స్వేచ్చగా BLA జగ మెల్ల నావరించినది. కాని, ఛావమూర్చుతోడి 
వివమొక్యము గలగ్రంథము లుదయించుచుండుటయు, కాల క్రమమున BIDS 
వాదులు సంభవించుచుండుటయు, సంస్కృతీ భాపావ్యా ప్ని తేగ్గుచుండుటయు, 
కారణములుగా నిం బెడ నెడం గొంతే యడుగంటినది కొంత యంతేరించినది 
కొంతే సజీవ మైనది. చానంజేసియు; కర్రలు తెలియని, గృంథములు, గ్రంథములు 
పోయినకవులు, కాల మెజుకపడనిమునీం ద్రకపీంద్రులు, పౌర్వాపర్యము Boo 
శ్వా స్త్రాదులు, వివాద గ్ర soo లై నరాజకాల రాజ్యకాల శాసనకాల శకకాల 
ములు సామ్యదోషమున నిళ్చితములు గానికవులనామములు, గ్రంథ పాఠములు, 
ప్రతీ ప్తభాగములు, వ్యాఖ్యాతల వేజుత్రో Seo, పరిశోధకులభిన్న వాదములు, 
మొదలగుకారణములంబట్టియు ; నేతచ్చరి త్రము నిర్దష్టముగా యథోదితముగా 

D 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


XX 


రచియించుటయు నశక్య మనక తప్పదు. అందుచే నిందు కొన్ని దోషములు 


నుండక పోను. అందు కొకశే ప్రార్థనా 
“దృష్టం కిమపి లోశేఒస్మి న్న AF So న నిరుణమ్‌, 
ఆవృణుధ్య మతో దోపాన్‌ వివృణుధ్వం గుణాన్‌ బుధాః” 


చే నీచరిత్ర రచియించును దేశమును బ్రోత్సహించినది నాసంస్కృతేకవిజీవి 
తము. దానిని నానే రచియింపంజేసి న న్నా దరించిన వారు శ్రీ BO EAE SOT 
ధీశ్వరులును, $ ర్వి శేషులు నగు (శ్రీమహారాజా వెలుగోటి రాజగో పాలకృన్ణ యా 
చేంద్రబహదరు జి, సి. ఐ= ఇ. వారు. పదిసంవత్సేరములు నన్ను దమయాస్థాన 
విద్య్వత్క-విగా మన్నించి నాచే. 'బెక్కుకృతులు రచియింపంజేసి పోషించిన 
యామహారాజును ముందుగా స్మరించి; ఈకృతికి దయతోం బీఠికసంతరించినవారును 
సంస్కృత వా జ్యయచరిత్ర, మాంగ్గమున రచియించిన విద్వత్పరిశో ధకులు Soar 
యమ్‌. కృష్ణమాచార్యుల వారికిని, ఉపోద్రాతము ని రించిన చరిత్రపరిశోధకులు 
మన్నిత్రులు న్యాయవాదియు నగు (శ్రీ, వడ్డాది అప్పారావుగారికిన్సి భూమిక రచి 
యించిన వ్యాజయకోవిదులు మిత్రులు (శ్రీమాన్‌ పరవస్తు రామూనుజస్వామి 
గారికిని అకారాదిపట్టిక సమకూర్చిన ప్రీయశిష్యుండును, ఆంధ్రవిశ కలాపరివత్తు 
నకుం జెందిన చరిత్ర పరిశోధక Days os, బి. వ. BNR), అగు వడ్డాది 
(శ్రీరామచంద్రమూ ర్మికిన్సి నాకుం THORS ముద్రి, తాముద్రిత గ్రంథములాదర 
ముతో 6 దమయార్ష పుస్తకాలయమునుండి యొసంగుచువచ్చిన ప్రియమిత్రులు 
(శ్రీమాన్‌ పరవస్తు లక్ష్మీనరసింహ అయ్యవార్లంగారికిని ప్రథమసంపుటమునలెనే 
యీాసంపుటము నచ్చ Bod ప్రకటించిన యాం ధవిశ్వక లాపరీన త్పాలకులకును, 
కృతజ్ఞ కాపూర్వకవందనము లాచరించుచు, సహృదయు లగువా రీ గ్రంథము 
చదివి యిందలిగుణము గ్రహించుటయే నాశృమకుం దగినఫల మని విన్నవించు 
చున్నాను, 


ధాతృసంవళ్సర జై sá 1 

శుద్ధ కాదశీభానువాసరము | నుల్లాది సూర్యనారాయణ శా 
SOT శ్రమము . సంస్కృ తాం థభా హెధ్యాపకుండు 

విశాఖపట్టణము | ఆంధ్రవిశ్వకలాపరిషత్కలాశాల 


D 
ర్త, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


SOT TES p 
= 


+ Odedede ge gadade ge dede ke kode) Soda ఆకా దం doko టినా రకా kno hohe SAO 


అంకితము 


5 H 
నీ. కడియెద్ద జన్మించి కాశికాపురి SA 


ho goyo coed 


So. 
KJ 


TaT yS సంతరించి, 
ది 
ధవేశ్వరము చేరి ధర్మనత్రము నిల్చి 
: విద్యాన్నదానముల్‌ విస్తరించి, 
“దాత DSC న్యణి ధర్మనిస్టుండు బోధ 
కాగ్రణి యనుకీ ర్హి యలవరించి, 
చేశమాతకు చేరు Geer Oss వి 
చ్యావంశసంతతి నప్పగించి, 
గీ. దీనబంభుండు BFI యగుట 
R హికాముషిక సుఖంబు లందినట్లి 
6... వ్‌ లు 
9 
చర్ల బహయశా(శ్ర్రు) కస్మద్గురునకు 
నంకితం బగు నీకృతి Cire Sey కి. 


ల్‌ 


pA a a EE E a al ar aa a చమూ ee ee a ie మీనా 


eles Gente dodo donde dodeg Coke foul e podao 


: 
: 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


ATE 
UAN: TARO 


సంస్కృతవా BIH WO 


ద్వి తీయ భాగ ము 
op 
S85 ane Oo ae 


వ థమాధ్యాయము 


(6% 


eee 
x Se నతారిక 
న్లో. ఓన్నమ స్పచ్చిదానన్షరూవిణే సర్వసావ్షి తే, E: 
sss) భః కపీద్దేభ్యో వా mn SS గురవే నమః, ౧ 
సార ee sorgia PE 
వై దికభాగః పూర్వ, పరస స్త్యయేం లాకికో ఛాగః. 2 
SEY WHT Sy ని సేవణ మేకై క సద్దుణాధానమ్‌, 
బహుసద్గుణ సంధానం, సారస స్వత సచ్చరిత్ర ' విజ్ఞానమ్‌. 3 
"దేశం కాలం పాత్రం, GIES మానీయ హాఠకస్య పురః, 
ప్రత క్షం దర్శయితుం, SÉNS ద్యాజ్య యోద నః. ళో 
25,8 ధర్యం, రశ్షతి శీలం, పరిహరతి మానసం — 
విభజతి సత్యాసశ్యే సత్యం సారస్వతీనే సేవా. A 
god seas వై డికవా జయమును యథాళ కి పరిశీలించిన మన దృష్టి నింక 
oar A AE ద్రిప్పుదము. బహువిధశా ఖోషశా ars భితమై మొ యెహికా 
ము వీకజాసేములను eT బ్రతిపాదించునిది యమృతనారాశికరణి 
నపార ముతిగంభీరము. ఇం దుపాబేయము లగు బహువిధవిషయములలోం గొన్ని 
విజానమున6 ్రాచీనము లయ్యు గృ గంథరూపమునం దర్వాచీనము లగుటంజేసియు 
పడాలని SR _ప్పవాక్యములు ('భైంతి కలిగించుటంజేసియు, సమాన 
నామభేయు లము కొందటు కననచ్చుటం జేసియు, ఇంతదనుకం జరిత త్రకారు 
BEES దోంచినట్లు వారు చర్చించిన HO పౌర్వాపర్యము స్థిరము గాక ER 
సులోం mss You’ వము ట్లూంగులాడుటం జేసియు, దిని చరిత్ర మామూలాగ్రము 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


2 సంస్కృతీ w a, oo WES, [లౌకిక 


సక్రమముగా సమ గ్రముగాం బరిశ్రీలించుట యన నక్షత్రములు SE టర 
సముదమున కేతా మెత్తుటయు. నగును. ఐనను శక్షికొలంది. దీని బహిస్స్వరూప 
మైన దర్శింప యత్నింతము. ఇందుకు ముందుగా వేదశబ్ద ముండుటంబట్టి 
గ్రహ్‌ంపం దగిననిా 
ఉసవేదములు 
ఆయుేందము SHC ము గాంధర్వ వేదము శిల్చవేదము నను నాల్లును 
గ్రనుముగా బుగ్యజుస్పామాథర్వ వేదముల కనుబంధము లైన యుపవేదము లని 
చరణవ్యూహము చెప్పుచున్నది!1. ఆయుర్వేద మథర్వవేదమున కుపాంగ మని 
స్కుళ్తుతమతము. అష్టాదశవి ద్యాపరిగణనమునం గడపటిదానికి బదులుగా 8 శాస్రు 
మును గొందజును, తుదిరెంటికి బదులుగా Dogs శాస్త్రములను Ro enon 
బఠించిరి. ఛాందోగ్యోపనిష త్తు పదుగెనిమిదివిద్యలు పఠించుచు నిపుడు చెప్పిన 
మతేశేదముల TS క్యము గలుగునట్లుగాం గొన్ని సంజ్ఞ లేర్పణిచినది. అందుచే 
ద్రాచీనసంప్ర దాయము ననుసరించి గాంధర్వశిల్పము లుపవేదము లనువుత మంగీక 
రింతము. సంహి ఠా బ్రాహణారణ్య కాదులందు వై ద్యధనుర్చాణగానళిల్పముల 
OM 8, యందందు కననచ్చుటయు రామాయణభారతసంహి తాదులం Tras Ce 
దాదిసంజ్ఞలు కననచ్చుటయు విదితేము. కావున మాననసంఘుముతోం బుట్టి 
BEAN ప్రై విద్యలు నవీనము లని యెన్యరును జెప్ప సాహసింప(జాలరు గాని, HO 
యందలి విజ్ఞాన మెపుడు గృంథతాపము' దాల్చిన దనునదియే యిపుడు విచార 
ణీయము, అందు-- 
ఆయు T దము 
పూర్వకాలమందు పంచాల బేశమునం బంచనదవేతమున నొకనాండు 
మహార్థు లందబు SDS సంఘపాలనకృషి.నోరత్ష ణారోగ్యాదివిషయము 
లాలోచించి BN -I I నిర్వహింప నొహ్కొక్క ర ధ్యక్షులుగా WHYS 
రనియు, వారిలో భర ద్యాజుం డారోగ్యవిషయనిర్యహణమునకుం బూనుకొని సంఘ 
హి తార్థ ము స్వర్లోకమునుండి యాయుగ్వేదము తెచ్చె ననియు నై, తరేయ బ్రాహ్మ 
అము చెప్పుచున్నది. ఆయుగ్వేదమును బ్రహ ప్రజాపలికిని అతం డాశ్వినులకును, 
5 eS భర ద్యాజునికిన్మి అతం డ్యాల్తేయపునర్వసునకును, ede 
oy రప కరా లను నార్గురు శిష్యులకును Ks 
నచ్చినట్లును ; అగ్ని BHC తొలుత నాయుగ్వేదసంబంధి 
యగుతంత్రము ని రృించినట్లునుు అదియే చరకునివలనం ద్రితిసంస్క-రణము గాంచి 
1. చూ, శౌనక చరణవ్య్యూహము, : 
2 చూ, SOR ar 08 దరి క్థ స్ట ధరల క్రమం abe 2712272, 


a Boao | ప్రథమాధ్యాయము $ 


'నెలసినట్లును చరకసంహిత 'తెల్పుచున్నది. ఆ శ్రేయభాషితమునే పహోరీతుండు 
సంహితగా రచియించినట్లు హోరీతసంహిత నక్కా_ణించుచున్న ది. కాళిరాజదివో 
దాను డనణడుపూజ్యం డై నధన్వంతరిమహర్షి | నాపభేనన BOT VY TS 
లానత కరపఏర్య గోపుర రక్షిత స్నుశ్రుతాదు ల్మాశ్రయించి ప్రజాహిత హేతు వయిన 
యాయుర్వేద ముప దేశింపం గోరినట్లునుు అతండు చెప్పినతేంత్రము ననుసరించి 
MW Goo తనవేర సంహిత రచియించినట్లును స్నుశ్రుతసంహిత చెప్పుచున్నది. 
మైెయార్షగృంథములు చూచి తా నస్టాంగహృదయము ని ర్మించినట్లుగా వాగ్భ 
టుడు చెప్పుచున్నాండు. ఇళ్లు యాయుగ్వేదోత్స త్తిని DWTS న Y DOT 
దులుగూడం బ్రశంసించినవి TA, యెట్లయిన దీనికి మూలప్తురుషు లా త్రెయాగ్ని 
BN లనునుతేమే యధికముగా నున్నది. ధన్వంతరికృత మయినలక్షశ్లోకముల 
యాయు ్వేదములోనియాజవది యగుగడాతంత్రమును దొలుత నా త్రేయు డభ్య 
ROD యగ్ని BHD కుప దేశించినట్లు భానప్రకాశము చెప్పిన దానినిబట్టి, ధన్వంతరి 
యాయుర్వేదమునకు మూలకర్త యనుస్కుక్తుతమతము బలపడుచున్నది గాని, 
యీమత భేద ములను బరిశ్రీలింపలా నాషభసం ప్రదాయమున కభికముగా నాత్రేయ 
పునర్వనువున్ను ¥ స్త్రసం ప్రదాయమున కోధికముగా ధన్వ్యంతరియుం BOs sas 
ONS” ౧చుచున్నది. ఇంతకును “ధన్వంతేరియనునది బరుదనామము గాని యొక 
బువినామ'భేయము కా దనుట నిజ మగుటచే చేముని ధన్వంతరి యని యపుడు 
వ్యవహరింపయబ డెనో తెలియ ననకాశము శీకున్నది. ఇది యేమైనం గానిండు. 
ఇప్పటికి. చెలిసిన దానినిబట్టి యాయుశ్వేదవిషయక విజ్ఞానము మిక్కి-లిపురాతేన 
మని విదితే మైనది. 


ఆరు(లు యాగీయపళువులను, కొంతకాల మాచరణములో నున్న నరపళు 
వులను నధించి ఛేదించునప్పుడు ప్రాణుల ేహములలోనివివిధానయన సన్ని వేళ 
మును తత్పరస్పరసహకారసంబంధములనుు మానవులహృదయకోశ శ్వాసకోశ 
గర్భకోశములను యకృత్త్సీహాదులను వివిధనాడులసంచలనములను దదుపయోగ 
ములను, 58))%) _త్తినినృత్తులం గలుగుఫలములను సవినుర్శ్గముగాం బరీశ్షంచి 
శారీరకవిజ్ఞానమును are 8 71? నలనజిచికొని రనుట నిర్వివాదము. ఈవిషయ మం 
తయు దంత్ర,శాస్త్రుమునం గరతలామలకముగాం BOGS, మగును. మజియు నీత 
వాతాతపములయు నాహారవిహారాదులయు నైవవ్యుముల నుత్సేన్నము లగు 
వాతపి త్త క్లే ES ములవికృతులను దన్గూలకము లై ననివిధజ్వరాదులను న్రణయత్షూదు 
లను సా నుభవలో కానుభవపూర్వక ముగా నం చ్చి ర. నిర్వినాదముః 
అట్టియెడ వారు తత్త ద్రోగనివారణమున కర్ణము లై సయుపాయములు Fake 


1. భన్వంతరిపౌత్రు (డు దివోదాసు6 డని విష్ణుపురాణము, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


ae = 


4 సంస్కృత వాజ్మయచరిత్రీ | లౌకీక 
గాని రనిన WS మేమి! వారివస్తుగుణదోవవిజ్ఞానమును, Sa 
పదివివేకమును బుగాదిసంహితలందును బ్రాహణములందును సర్వత్ర, చరించు 
వి". బుపిసంపదాయసిద్దమును న 
య తం త్రమై క్రమముగా గ్రంథరూపము మ Se 
నయ్యెడి. కాని, ఆధాపము చరకాదులు SE, ంచినంతేటి ప్రాచిన త్తే 
"కాజాలదు. 
అత్రి భరద్యా జాత్రేయ గౌతమాదు లాయు్వేదవిజ్ఞన స్త్ర ర్త oor 
88. ౦పయుడిరి గాని వైద్య Kops Seon నందును జెప్పంబడియుండ లేదు. అన్ని 
చేశాదుల కుపదేష్ట మైనయా త్రేయపునర్వసువు భర ద్వాజిశిష్యు డై నట్టు లాయు 
శ్వీదపురాతనత్వప్రశంసాపరముగాం గొన్నియన తారికలు చెప్పుచున్న వే కాని, 


అత్రిగోత్రమువారిలో నొకం డ్రైనయతేండు బు గ్వేదీయా త్రి భరద్వాజులనాంటివాం 


డనుట కాధారములు లభింపకున్న వి. అయినను, అసష్టాధ్యాయిలోం DSc 
బడినయగ్ని వేశాదులకు గురు వైనయతేండు పాణినికంచు మిక్కిలి పూర్వుం డను 


టకు సంచేవాము లేదు. అందుచేం దంత్రక రృ యగునగ్ని వేశుంయను, అతనితం S 


మును సంస్కరించినచరకుండున్సు పాణినికిం బూర్వు లని తెలియవచ్చుచున్న ది. 
VB WONT త్యాయనుండు వేర్కొన్నసుక్రుతుం BORE బూర్వుం డనుటయు 
సంగత మగుచున్న ది. ' హారీతేను శ్రుతీసంజ్ఞలు పాణినీయములోం గూడ సూచింపం 
బడియీ యున్నవి. దీనినిబట్లి చూడలాం బాణిన్యప్టాధ్యాయికిం బూర్యము చరక 


&) 
మును, దానితరువాత హారీతేసు శ్రు తేసంహితలును పుట్టియున్న వని “తెలియు. 


చున్నది. ఇందుకు. జరక స్యుశ్రుతప్రముఖులను బుషులనుగాం బ్రణుతించినవాండును 
సింహాగు ప్రపుత్రుడున్కు _అష్టాంగహృదయక రయు _ నై నవాగ్ళటాశార్యు(డు 
క్రీ పూ. Boksi తాబ్దీలోనివాం డగుట కూడ నొాకయాధారము కాగలదు. 
DS కాక్క నకులసహ దేనయమరాజ జాజలి జాబాలి జాకకోపిద మనోరమాదిమును 
లాయున్వేద గ్రంథము లనేకములు రచియించినట్లు బృహ్మానె వరృపురాణము చెప్పూ 
చున్నదిగాన్సి ఆ (గ్రంథములు లభింపమిం జేసి ' వారినిగూర్చి (వ్రాయుట కవకాశము 
గలుగకున్న ది. ఇశనో, అస్టాంగహృదయముతేరు వాత, భావమిశ్రమాధననాగ 
నాధ వృందవిజయరశ్షి త హేరంబ నేనాదివిద్వాంసులు సుమా TAHA భానవ 
SS త 


1, ewe, 1.34, 81—2. 88—8. 36—6. 53—10. 163, 184, మొద 
అధర్వ, 1. 29, 55--:2, 2—4. 6—6. 96 —8, 5—9. 31—19. 84, Bw — 
ఐ (బ్రా. 8.6, 72.1, 17—8, 15, 22—7. 1, 15, మొన... 
త B 2.5, 6—8. 6—3. 9, 19— ఇత్యాకులు, 

2. OX. 2. 4-68—1.1-105—L, 4-102—5. 1-119. 2-37, నణపాకములు, 


రి. చూ, అన్గా మో శేస్థరకం imeat eon పదయ! క్వ 
CC-0. Jangamwadi Math Colf@ttion. Digitized by eGangotri 


గోగనిదానతన్ని వారణయాపకము = 


ar babs | ప్రథమాభ్యాయ ము క 


ప్రకాశమాధవనిదానాది గంథములు కాల కృమమున( Aye న, పదునాఅనళ OD 
వటికుం గూడ రచియించుచువచ్చినట్లు గాం ద త్తద్గ్రంథపరిశోధన వల్లం BI 

1 (ag) — ౧౧ 
చున్నది". అం దనేకములు దేశమున వ్యాపించి యున్నవి. 


మానవులకు రోగశాంతిసాధనము ens బేశించుచుం ద న్థార్లమున నాయు 
వ్రాయమును వృద్ధి నొందింప నాధార మగుచున్నది గావున OB crease Gees 
మనంబడుచున్నది. ఇందు నెలువడినవానిలో మొదటిడియు నగ్ని వేశతంత్రసంస్క- 
రణమహాపము నగుచరకసంహిత నృణాదిశ, స్ర్రచికిత్సకం'కు నొవధచికిత్స నెక్కువగా 
బోధించుచున్న ది. స్నుశ్రుతసంహిత యాషధవిద(కంకు శస్ర్రృవిద్య నెక్కువగాం 
దెలుపుచున్నది. సూత్ర నిదాన విమాన శారీ Cod cw చికిత్సిత కల్ప సిద్ధి సంజ్ఞలు 
కలయెనిమిదిస్టానము లనుప్రకరణముల వెలయుచరకము, కాయచికిత్స శాలాక్యము 
శల్యాపహ రకము DXR | రోధిక ప్రశమనము భూతవిద్య కౌమార భృత్యకము 
రసాయనము వాజీకరణము, అనునెనిమిదియు నాయుర్వేదమున కంగము VD, 
దీనిని ్రాణిలో కాను గహార్థము ద్రాహ్మణులున్కు ఆ 5, SHIT Es ER త్రీయులున్సు, 
వృత్త Sem వై. శ్యులున్కు సామాన్యముగా SOPH Tr ప్రతి గ్రహార్థ మందును 
బఠింప(దగు ననియు బోధించుచున్న ది. స్నుత్రుతేము DY సూశ్రాదిస్టానములతోను, 
అష్టాంగవివరణముతోను విరాజిల్లుచు, వ్యాధిగ్రస్తునికి వ్యాధి మోక్షణమును, 
స్వస్థునికి వ్యాధి సోశకుండ HOV S ణమును గావించుటయే యాయుశ్వేద ప్రయో 
జన మనియు, ఎనిమిడియంగములలోను శల్యాంగ ముత్తేమ మనియు నర్జించుచు 
ముందుగా వివిధరూప Bows S/S ద్యము నారంభించినది. పహారీతసంహితయు 
DAD బోలి యెల్లవిషయములను స్పృశించినదిగాని పరిమాణమున వినికంకెం 
ఉన్నది యగుటచే విషయవివరణమున వీనికిం దీసిపోవుచున్న ది. అస్టాంగహృదయ 
మట్లు గాక చరకనుశ్రు తేములలో నిసకలవిషయములను దననాంటిలో కానుభ వము 
నకు సరిపుచ్చుచు సర్యాంగసుందర మై చేశమునలుగడల నలంకరించియున్న ది. 
తరువాత చెలసినయిల్లునె ద్య గృంథములకు నిది తల్లి యనుట యతిశయో క్కి కాదు. 
దీనితరువాత గణింపందగినశార్జధరసంహిత భావప్రకాశము మొద లగుననేకము 


a 
లలో చేశమంతట ఖ్యాతి కెక్కినది మాధవనిదానము. దీని శెందజో వ్యాఖ్యలు 
రచియించఛిరి, వారిలో పజయరశ్షి తుం డనునతండు, బృహ్మావై న రృపురాణము యా 
న్నవారికి- వేఅగుముప్పదియైదుగురునై ద్యగ్రంథక_రృలను బేర్కొ_నియున్నా (డు. 
నార్మిగంథము లన్నియు. గూడ సజీనములై యున్నవి. వానికిని బూర్యో x Xo 
థములకును గూడ నొకటి Tow మూయ DPS కాలు Noče 
గలవు. కాని వానిలో మూయనంతు OH భారతీయులచెవి సోశకుండలనే 


1, చూ, లండన్‌ లై బ్రరీసంస్క్య్బత్‌ గ్ర ంభపట్టిక , Parts ous 


CC-0. Jangamwadi Math Collection. Digitized by &Gangotri 


ఏ 


WR ee ee IY eee rere SE 


é సంస్కృతే వాజ్మయచరి త్రము [ లాకీక 


మటు(గుపడియున్న వనుట నిజము. ఇట్లు లెక్కకు వచ్చుసుమా శేయబదిమంది గృంథ 
ములే కాక మజినూజుగ, ౦థము RES శాత్రుజ్లలు ee కలను, 
అందు, లోలంబరాజీయము వైద్యచింతామణి మొద BSD ప్రసిద్ధములు. భోజ 
మహారాజు వేర, చారుచర్య యనునై ద్య గృంథభముకూడం గనంబడుచున్న ది. 
Baw BSH ద్యము SHR ద్యము హయచికిళ్స మొద లగువానికింగాడం 
బ్ర ల్యేక గ్రంథములు కలను. గ్రంథవి స్పరభీతిచే నీసారస్వతమును గూర్చి యింత 
కంక విపులముగా Boos Heo గాకున్నది. పూర్యో కృవినరణమునుబట్ట చూచి 
నచో Tray CSB ద్యము సకలజనానురంజకమై చిరకాల మానేతుహిమా 
చలము వ్యనహారమున నుండెడి SAM Sw చెప్పక తప్పదు. ఈవిధముగా రోగ 
నిదానమునకును, చికిత్సకును BISA కొన్ని వేలసంవత్సరములు భరతఖండ 
మును సంరశ్షించినయీ వేద మిపుడు కాలక_ర్మనళశమున భారతీయులదృథ భ 88 
దూర మైనను నేంటికైన నితరవై, ద్యములకు లొంగనిపెక్కుదీర్ధరో గములను 
గుదుర్చునది యాయు్వేదాషధ మే యని లోక మెబుంగకపోలేదు. కాని, స్నుశ్రు 
'తాదులు బోధించినశ(స్ర్రచికిత్స యిపుడు రాజావలంబనము లేక నామమాత్రాన 
IA మైన దనుట వాస్తవము. అయినను, ఆయుర్వేద మిపు డందందు పఠనపాఠ 
వ జొచ్చుచుండుట: దానిమంచికాలమునకు సూచక sod విశ్వ 
సింతేము. 


ధను BR దము 
తొల్లి యార్యజాతి కంగరక్ష యె మహాసంగ్రామముల నీజయముగార్చిన 
యీక్ష SASS పూర్వ మంత వేరు మోసినదో యిపు Sod వేరు లేకుండ బోయి 
నది. విల్లమ్థులు మాత్రమే ధనుర్వేదో కములు కావు. వివిధము లై నయుద్దపరి 
కరము లన్నియు దీనిలోనివే. రామాయణాదులందు వర్తి ంపంబడినళ సా, స్రుసంఘా 
తమే కాదు సం ప sc క 
౨ సంవాతాబ్రాహూణాదులందు నరింపంబడిన--అమి. వజ్ర శతఘ్ని 
“ శ న = 
ప్రముఖసం గ్రామసాధనము లవలోకించిన-చో నార్యుల కీవిద్యయందు గల శ్రద్దా 
భో Se విశద మగును, బహ యీ వేదమును దొలుతంగనిపెట్టినవాం డని శ్రుతి 
_సృతలితిహోసములు చెప్పుచున్న వి. (బ్రహాదులు ఘోరతేప మాచరించి. Scan తేజో 
మయము DBI HF 
యున్నారు. DOCS 
గనులు 
os = oe చెక్కు_ట విండ్లు చేయుట, వర్ణింపబడినవి !. ఇంద్రాగ్ని 
ae p : ae మహాధానుష్కులుగా సంహి తాదులందు వర్ణింపంబడియు 
న్నరు. థనుర్వదోత్సత్తిక్రమము మాత్ర మెందను విశదముగా లేదు 
1, బు, 9-119," 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


(స్రుము లనలోకించి రని పూర్వకవులు ప్రశంసించి . 
బాణములు చేయుట వానికి జెక్కలు కటుట బాణా | 
లు 


అననన ననన ననన TDS మనలన GD. MUD UA Me 


క 


Se ప్రథమాధ్యాయము 7 


ఛాందో గ్యాదులందు తుత్రవిద్య గాం "బేర్కానండినయిది ద్రావాణులవలనచే 
వ్యా 28 నచ్చిన దనిమాత్రము రామాయణ భార తాదులనల్ల c జెలేయనయ్యడి. 
రామాయణములో, శస్ర్రాస్త్రుసంపన్నుండు SET Sy వేత్తయు నగుసుధన్వుం డను 
- నువాధ్యాయుని ప్రశంస కలదు'. మహాభారతమునం SA వేళశుండు ద్రోణాచార్యుని 
కాగ్నేయ్మాస్త్ర ముప దేశించినట్లును జామదగ్న ్రగాముండు ద్రోణునికి సప్త్రయోగ 
సంహారములు సరహస్యములు నగుసకల్యాస్త్రము లిచ్చినట్లును గలదు. ఇది 
యిట్లుండ, రామాయణాదులందు శ స్ట్రా స్ర్రరహస్య వే తలలో నగ్రగణ్యుండు 
విశ్వామిత్రుం డని యున్నది. - బ్ర ప్థోదులు 'వేలకొలందిసంవత్సరములు మహోస్తు 
సంపాదమున కధికపరిశోధనము గావించి జృంభకా,స్ర్రములు_ కనుంగొనినట్లును, 
వారినలనం గృశాళ్వుండు నాని నార్జించినట్లును, అతనియొద్ద విశ్యామిశ్రుం Ta, Sy 
విద్య నేర్చినట్లున్కు అతండు శ్రీరాముని కానిద్య యుప దేశించినట్లును మటియొక 
సంప్రదాయము కలదు. ఎట్లయిన నిది తొలుత బ్రహ్మర్షి SoH, విదపభృగువం 
శ్యులవల్లను BoD యనంతరము పాలకు లగురాజన్యుల నాశ్రయించి క్ష BABS 
యనువేరు గాంచిన దనుట నిజము. ఇట్లు Foy Gwosdy Fos వై దికతాకిక 
నా జ్యయములురెంటను సర్వత్ర కనవచ్చుచున్నను, ఆర్యులకుం బట్టుగొమ్మ మైన 
Corr Ss బహాపురాతీన మైనను ఇందలివిషయ మితిహాసపురాణాదిప్రసిద్ధ 
మైనను ప్ర క్యేకముగా దీనిని చెల్బుసంస్కృతేగృంథ మింతేవజుకు లభింపలేదు. 
"తెలుగున గననచ్చుధనుర్విద్యావిలాసమునకు మాతృక యగుగీర్వాణ భాషా 
గ్రంథ మొకటి యుండియుండు నని యూహించుట కనకాశము కలదు గాని, 
దానికోర్త SHOT) SST mTOR డామాట లేవియుం జెప్పియుండలీదు. 
క్రీ ౧౮౪౭ ప్రాంతమున రాచూరుమండల _ మేలినతిరుపతిరాయలయానతిచే 
గుంటూరువముండలవాసి యగుకవి యా గ్రంథము రచియించి, ఈమని గ్రామమందలి 
కోదండరామస్వామి కంకిత Bow Gy". 

ఆంజనేయోపాసకుండును మాధ్యుండు నగుకృవ్నమాచార్యుం డవ తారికలో 
“కోదండది శాగురుం డగురఘుపతికటాతక్షంబునం కపి సదురు eas age 
శ్యాస్ర్రము మాకు Sho wang. తేత్తల్లక్షణంబులు TER 
నుపన్నసించెదను” అని వ్రాసినమాటలనుబట్టి సంస్కృతేమున నున్న GTS) 
గ్రంథము లితయ చూచినట్లు గోచరించుచున్నది. నాచిన్నలేనమున మాయింట 
er ల 


\y త్ర 3 Cay స్త్ర శారదం౦ 
1, Qn వరసంపన్న మర వి 3 
GAA సాధ్యా ) o తాత మన్న నే . 00 స 1 న్‌ 


8. దీనినిగూర్చి, ఆం ధ్ర సాహిత్యపరిషళ్సే 
చూడనగును,. 


శ్రీకళృతీయసంఫుటములో "నేను ధ్రానీనవ్యాసము 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


8 Som) Sar జృయచరి శ్రీ [ లౌకిక 


నుండు తొటాకుపు HF Nos, పెట్టెలో “ధనుశ్శా(స్తుం, సస్యానందం” అనురెండు 
శీర్షి కలుగలసుమా రెరునదిపతే త్రములతాటాకుపు స్త సక్ట Fn en కాని, 
అది యేమైనదో, యిపుడు '₹సణడలేదు. అందలి భాష సంస్కృతే మో Book®, 
యిపుడు జ్ఞ జ 88%. ఎట్లయిన Wao? ఇపుడు సంస్కృృతధనుళ్శా(స్రుకృతి మృగ్యము. 
కృన్ణ మాచార్యు నికృతిలో మూండా శ్వాసములందు, Ss తత్సరిమా 
ణము మార్లణపరిగణనము, శరవిధానమాన ప్రశంస, Hop పసంఖ్యానము, ధను 
ayo STS నివోళనిషంగరచనము, మౌర్వీవిానము, అంగుళిత్రాణవిధా 
నము, జ్యారోపణము, ల HA మొద లగుపెక్కువిషయములు Se. oneness: 
ఇదియు ముద్రిత మైనట్లు కనబడదు. ఇశాా 


గాంధర్వ చేద ము 

దీనికి సంబంధించినవిజ్ఞాన ము సామవేదముతోచే యుదయించి వికసించిన 
SHH దానియనుక్రమణికలం గనవచ్చుసామగాన ప్రవ రృకులపట్టికల్‌ నిదర్శ 
నము". రాణాయని మొదలుగా జై మినివణుకును గలపదుముగ్గురాచార్యులవల్ల 
సామగానవిద్య తొలుత ేశమునందు తలభూపినది. తరువాత జై మినిమహర్షి 
సంతతివారును, తచ్చిమ్య ప్రశిమ్యలును దీని నభివృద్ధికిం చెచ్చిరి. ఇ ట్లతి [ప్రాచీనముగా 
గనవచ్చుసామగాన మే POSSE రీ యగానవిద్యకు నిదాన మైనట్టు TOSI, 
oor 8 క్రీందివిధముగా. 'చెలుపుచున్న ది. 

“య స్పామగానాం ప్రథమ స్ప వేణో ర _ర్యధ్యమ aoe 

ar = సాద్విలీయో 7 గాంధార స్త స్శృతీయ స్త SS ye స్ప aoe 

చతుర్ల x% ఇత్యాహుః Set) ao B HR 

SI sae? DES స్పప్పమః పాను Kg” 

ఈన్లోక ములనుబట్టి సామగాన భారత గానస్వర ములును, సంగీతశా స్త్రవిహి 
కు లైనస స్తస్వరములగుర్తు రులు నిట్లుండును. 


సామస్వరములు ' భారతగానస్వరములు పీనిగు రులు 
ప్రథమము మధ్యమస్వరము వు 
ద్యాతీయము గాంధారస్వరము x 
తృతీయము బుషభస్వరము రి 
చతుర్ధము షడ్డస్వరము స 
పంచమము థె వతేస్వరము ధ 
“వష్టము . నిషాదస్వరము ని 
సప్తమము పంచమస్వరము ప 

ల 


1, చూ, సం, వా, చ, ,పృథా పుటలు 272—74, 
; CC-0. ae} di Math Collection. Digitized by eGangotri 


నాల ]| ప్రథమాధ్యాయ ము, 9 


దీనినిబట్టి సామగానములోని ప్రథమాది స _ప్పస్వరముల నల్ల నే భారతగానము 
లోనిను మధ్యమగాంఛాశాది స సప్త పృస్వరము 'లేర్చడినట్లును, అస్వరములయాడ్యత్షరముతే 
“సరిగ మప FL? యనుస్వరసంజ్ఞ లైనట్లును OAs మగును! . మజియుయననాం 
టికి wy Lt MS ar bxwox ప్రదాయమునుబట్టి దత్మిలనారదసంనాదరూప 
మున నున్న రాగసాగర మనుస T స్త్ర గ్రంథము. శాగోత్ప తిని నిర్ణయించుచు, 
“భెరనభూపాలరాగములు విప్రజాతివి అవి సామ 'వేదజన్యములు. మంజరీ È, D 
AE ER క ర్రియబాలిప్లి ఆవ యజుర్వేద జములు. నస నృమాలనరాగములు 
చెళ్యజాతివి, అవి బు గ్వేదసంజాతేములు. నాటఒంగాలశాగములు Sor Kero, 
అవి యథర్వ వ "వేదసంభూత ములు” అని స్రశంసించుటనుబట్టి యు, ఛాందోగోోప 
నిషత్తు చేనజనవిద్య యనునేర 7 గాంధర్యవడ్య నుదాహరిరచుటనుబ Base, గర్భోప 
నివత్తు గానించినగాననిద్యాప్రసంగమునుబట్టియు తొ లుతే గంధర్వుల నలన 
arg 8,8 వచ్చి గాంధర్వ మ వేరు గాంచినయీ విద్యకు వేదసంబంభము కల దని 
స్పష్ట మగును, అట్టిదీని Saxe ee చెలుపుపురాతేనగృంథము లేవియు 
లభీంపకున్న వి ఇన్నా ను ర్య వే ద మనియు నాట్య వేద మనియు రెండుశజ్ఞములు 
మాత్రము నై దికలౌకికనా జయముల నండందు గననచ్చుచున్న వి. అందు 
T ఉగాంఫర్య వేదము ముప్పదియాణు వేల గృంథము, అందు స స్ప్పస్వరోత్పత్తి త్రి 
పీణాకలారాగ మేల తొలమిశ్ర గీతికాలాసికోల్లాసికాదిబహుతేం త్ర soem, జాతిగ్స 
హలయస్టానములు Sero% ప్రక్రియ కాలజ్ఞానము వాద్యష్టానము Bacon 
నసంఖ్యా కవిషయములును నర్మ ie ంపయుడినవి” అనుచు యామలాప్టకతే S08, ము న్‌ 
మాటనుబట్టి", గాంధర్వ వ ae HIES నొక TSN, o% O దని తెలియ 
నచ్చును చ యది యిపుడు మృగ్యము. త శారదాశనయవిరచిత మైనభాన 
ప్రకాశన మనుగ గ్రంథము 
“నాట్యవేదా చ్చ PST సార ముద్ధ x 985 సర్వతః 
“సంగ్రహం సంప్ర BTY O మనునా Ee న్యధు] 
680 ద్యాదశసాహనై సె శ్లో "భో = ba eee 
Say న్లో నోకసవాసె సై కో నాట్య దస్య సంభ : 
అని చప్పినమాటలనుబట్టి భరతులు ర ల SEIS SHS 
వట్సహ స్రీగాపముశై. ననాట్యశా స్త గృంథములురెంటికీని య 
నాట్యవేద మొకటి యుండాడి దననలసినచ్చుచున్నదిగాని, గంత NE 
1, సం, వా, చః . 175, 275, 276. 
2. విప్రా ore $ aT సానువేదజె , ఇత్యాది. 
8. గాంధర్వ వేదన 8 oF TN స్త్ర గ్రుంభనమిక క SESE 
4, దళవ-ధికొరము, 34, 85: eee 
2 


CC-0. Jangamwadi,Math Collection. Digitized by eGangotri 


10 సంస్కృతవాజ్యయచరి శ్ర [ లౌకిక 


పమునలె దానిస్వరూప వెందును SE ంపంబడియుండ లేదు. అందుచేం బూర 
గురుపరంపరా ప్రాప్త మైన ప్రాచీననాట్యసం ప్రదాయ మే యర్వాచీనులకు నాట 
చేద SLAG, అదియాధారముగా వృద్ధభరతుండు ఈ "లుతం WOT or వేల 
గ్రంథముతో నొకనాట్యశాస్ర్రము రచియించె ననియు బిదప భరతేముని దానిని 
సంగ్రహించి యాజువేల గంథముతో మజియొకనాట్యశాస్ర్రము నిర్మించె 
ననియు “భరతః” అనుబహువచన ప్రయోగము" పూజ్యార్థ కై నృద్ధభరత 
భరతమును లిద్దజినిమాత్రమే Bð యనియు బె శ్లోకముల భావము 
గృహింపవలసియున్న ది. కాని, ఆప్రకరణముమాత్ర, మా PT Siow కన కాశమిచ్చుట 
SH. ఇంతకును, నాట్య వేదము SHES Sos నాదిని సంప్ర చాయరూపమే 
కాన్సి గృంథరూపము కా దనియే తోంచుచున్నది. పోనీ! గాంధర్వ వేదమునే 
ఫొందజు నాట్యవేద మని న్యవహరించి రండ మన్నను, ఇం దొకదాని కొకటి ' 
నామాంతేర మనుటకుం బ్రమాణము లభింపదు. ఉపవేదగణనమున సర్వ &, 
గాంధర్వ వేదశ AGS TA, నాట్య వేద శబ్దము కనబడదు. చానంజేసి TONITE 
యనుటకు సాహసము వాల కున్నది. అయినను అందలివిషయము కొంతగాంధర్వ 
విద్యకు సంబంధించినది కాన్రన సీసందర్భమం బే నాట్యశా(స్ర్రుసంగీత శాస్త్ర గ్రంథ 
ములనుగూర్చి ప్రసంగింతము. 

వేదములందు వేదా నృములందు రావమూాయణవమహాభార తాదులందును 
నటనాట్యనృళ్యన_ర్తనాదిశ బ్బములు కనంబడుచున్న ను నటధ_ర్మములను Boog) I Sy) 
Bos డుదయించిన దని విచారింపంగాం Werke బూర(మే యది యుదయించి 
నట్లు గోచరించినది. శిలాల్మిప్రో క్క మైననటసూత్రము లధ్యయనముచేయునటులు 
శైలాలు vA, Srey,  కనటసూ త్రములు చదువునటులు yr Ho 
నియు, ద్వివిధనటులను నిహాపించుచుం 'బాణిన్యాచార్యులు తనకు మున్ను శిలాలియు. 
గృశాళ్యుతయ ననువారు నటసూ & ములు రచియించియున్న ట్లు BORAT?) (డు. 
మజియు నటులధ Yoo గాని ఆమ్నూయము గాని నాట్య మగు న్సనియు రూప 
నిష్పత్తి గావించియున్నాండు*. ఆస్తూత్రీము లిపుడు లభింపకున్నను అవియే తరు 
వాతే చెలునడిననాట్యశా స్త్ర NOSSO కాధారము OX విశ్వసింపనచ్చును. 
ఈవిషయ. మింత విస్సష్టముగా Moder, పాణినిధాతుపాఠమున నటధాతువు 
నాలుగుచోట్లి. దృగ్గోచర మగుచుండణా, పాణినినాడు నాట్యశబ్దము నృత్యే 
Te త జ సుం ఓ! 


1, ఇది యింకను విచాగనణీయము, 

2. పా రాళర్యశిలాలిఖ్యాం భీతునటసూ శ్ర యోః, ox. 4, 3-110, 
కరన్గకృశాశ్వాదినిః, ఓ, 8-111, 
BAW oS కబహ్యర్భృ చనటాఖ్‌ age, £, 3-129, 
<1 d ar 

5. BeOS) Each PSOE Mar Son. Digitized by eGangotri 


లయము: ప్రేథమాథ్యాయము 11 


పర మేకాని నాటకాభినయపరము కాదని SCA ప్రాయము తెలిపిన BDAY, 
నిసూత్రములు మూండును మహాభావ 
మున Weare అన m 3 
న న్యాఖ్యాతము లై నట్లు తనకుం గనబడ లేదని యీసూత్రములు పతంజలి 
న్‌ గి నే 4 

న కాలమం దష్టాధ్యాయిలోం చేరియుండు నన్న ఏబరుపండితునిసాహసము 
మాత్ర మోపట్టున నిస్తయము గలిగింపకపోదు'. సాళ్చాత్యవిమర Sowa 
సోకుల కిట్టి BAD యుదాహరణములు కలవు, ఇపుడు వానిమాట యటుండ 
నిండు. 


-5 & < 
BOSSA, క్రంద నుడాహరించినపాణ్‌ 


పాణిని కేర్కొన్న పై KONÉ woe బిడపం BAJAN AN oğ 
WS TSHR, యగునాట్యశా Sy మే. ఇది నృద్దభరతుంయ రచియించిన దని ప్రతీతి. 
ఇందలికొంత గృంథముమాత్రే మే యిపుడు సజీవమై యున్న దని "'తెలియవచ్చు 
చున్నది WA, పూర్వ D A oğ S ప్రణారములో నున్నట్టుగా, దశరూపవ్యా 
ఖ్యాత యగుబహుమాపమ్మిశ్రుయ మొదలగువారు ద్వాదశసహ్నస్రీ కారవుత మె త్తి 
యిందలినాక్యము లుదాహరించుటయే చెప్పుచున్నది". వృద్ధభతుంయ శ్రీ. పూ. 
నాల్లనశ తాబ్టిలోనినాంయ. Gorse Wed చూచినళిలాలికృళాశ్వనటసూత్ర, 
ములు తరువాత సుమారు మజిమూండునందలయేంక్లు ప్రచారములో నుండె 
ననుట యాశ్చర్యకరము కాదు కావునను, ఆమధ్య కాలమున నేయాఛారము లేక 
నాట్యకళ SE మయ్యె ననుట యనూహ్యాము TÝ, తీననాంటికి నాట్య 
వేదముగాం బ్రశంసింపబడుచు వచ్చినయాసూత్రములసారమునే J కహాపముగా 
నాట్యశాస్త్ర నునువేర వృద్ధభరతుడు ద్వాదశసహస్రగృంథము D EO నని విశ్వ 
సింపనలసియున్న ది. 

; mek Sain Ri DSK మటినూ Goss షట్సహ్నస్తి యుదయించినది. 
దానిక Y భరతముని యని ప్రతీతి, అతయ క్రీ, పూ ase Oey ae 
వాయ, వృద్ధభరతుయ నాట్యవేదోత్సల్తి నెట్లు SRT, తన 
కాధారముగా Bld బ్రశంసించెనో BIAT గాన్ని భన మా తము 
తననాట్య శాస్త్రము దా(దశసహా RE సంహ వగ p peor ae 
నాట్య వేదము బ్రహ్మా నిర్మించి తన కిచ్చినట్లుగా టవ న న. 
(ప్రాచీన శై లినిబట్టి “నాట్య శా(స్త్రం ప్రవత్యూమి oa oa te a 
యారంభించ్చి. క శ్రేయాదిమునులు త న్నుపాసించి “నీవు సమకూర్చిన బజసమ్మి 
సాకే TTT నాడా 
1. $v% H.I. L 197 P. 
2. సమాప్యలే హి నాటక 


న సకా శీ 
రజొ-వతొర ఇస్య లే-ఇఎద్వాద కసహ స్రీ కౌరః_ 
3. వృద భరతభరతమునులనుగూక్చియు వారొకౌలములనుగార్భియు గాంచబుసం౦ంకయిం 
చ ; వ్‌, మాచవళళాల్నికిం బూర్యడని పి, ని, "'కాణీసండిశుండు మొద 

ఏట కలదు. భరతాచార్యుడు Fy. À g 
లగువా రనికగాని, GA యూహయేకొని aes Goa 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


12 . సంస్కృతనాజ్యయచరి శ్రే [ లౌకిక 


మెననాట్వ వేద మె ట్లుత్సన్న మయ్యె”నని యడుగంగా, వారికిం బ్రత్యుత్తర మిచ్చి 
2 % $ మున విపులముగా SE OMAHA (డు, 
నట్లుగా నాట్య వేదకథను బ్రథమాధ్యాయ న విపు a 
దానిసార మించు సం గృహించి చూపుచున్నాను. 
"జేతా ళు SON 35. రదర ప 
“నై నస్వశమన్వంతరమందు E కాయుగమున లోకము గ్రామ్యథ %, Say) 
శ జర వందు ep నప ఈ నిదెన? 
తవె కామలోభపరనళమై సుఖదు:ఃఖసమాకల మై DHL} *) డింద్రాది దేనతలు 
బ్రహ్మను సమోవించి—-మేము దృశ్యము Bg gn oF aS 
చున్నాము. నూద్రజాతులయందు వేదన్యనహారము శ్రన్యము క య 
సార్యవర్గిక Bow పంచమ వేదము సృజింపుము_అని -వేయకొసిరి. అంతం బి 
ere : =$ రు 
మహుడు సర్వ శ్రావ్య వెనవేదము నిరింతు నని పతిజ్ఞ WR, బు గద మునుండి 
en కై వ్‌ g ర్త లం Aes 
పాఠ్యమును సామ వేదమునుండి గీతమును యజు Tews మునుండి యఖభిసయసులన్వు 
రి! 


లు ౧ ల 
వేదము నిర్మించి... ప్రక్క నున్న నన్ను (భరతమునిని) ఉబ్షేశించిలానీవు పుత్రీ 
ý -=$ e - త జ నుల ఆ = 2.33 
శతయుక్తుండ నై యీ వేదమునకుం బ్రయో_క్షవు క మ్మని పలిశను ననన 
వలన నాట్లు వేదము తెలిసికొని, శాండిల్య వాత్సే వ్‌ హాలతంకుద తిలాదు లగు 


నానూర్వురుప్తుత్రులకు దానిని సపయోగముగా నేర్చి, (Ry తప్పం బురుషులు 


© 
శె 88x) 8 ప్రయోగింపం'జూల రని నేను మనని చేయంగా స్వయంభువు దయాళునై 
“85-5, తీన్‌ 
S% 


యస్ఫుడ మనస్సున సంకల్పించి నాట్యాలంకారచతుర లన మంజు కిశెను 
సులోచసామనోరమాదిసంజ్ఞలు గలయిరునదినలుగు రబ్బరసలను సృశంచి నౌ 
కిచ్చియు, గీతాతోద్యములందు NISC కై నస్యాతినామకోబుపీ.ని, గానయోగ 
మునందు నార చాదిగంధర్వులను నాకు సహాయులను గా నియోగంచెను, అంతే 
నేను నాట్యసంపూర్ల త గాంచి కృతాంజలినై ' నే చేనిచేయనలెనో "సెల వి నని 
లో శేళుని Wow నతడు ఇది ప్రయోగమునకు మంచిసమయము. మహేంద్ర 
పర్వతముపై. జరుగు విజయోత్సనమునం దీనాట్య వేదము ప్రయోగింపు ” మని 
శాసించెను. నేను NE యచ్చట నాంది గావించికీని. అట్టి సర్వాతిశాయి యైన 
దీనాట్య వేదములో ఇ 

ఈశా స్ర్రమునందు భరతశబ్దము నటనాట్యనాట్య ప్రన రృ కొపరముగాళసాడ 
నున్నను PSS కలయొకముని ద్యాదశసహ స్రియు, ఇంకొకముని వట్సహా 
స్రీయు రచియించి రనులోక స సిద్ధి విశ్శ్వసనియము కాకపోదు. SD, DALDI 
రణనుబట్టి సై కథ యిందు శేనలము కల్పిత మనక తప్పదు. అయినను, ఇట్టికల్పనము 
లాకాలమండలి కొన్ని 5 NESDA గాడం గననచ్చుటం జేసి గ్రంథధమహత్న్నో 
wos యిట్టియపూర కల్పనములు గావించుట యానాంటి కొందజి 38 
యనియు అందువేశనే యీముని తనకు మున్నున్న నాటంసూ & ములను గొని 
ద్వాదశ సహ ROTH, EK టం బుట్టిన వాట్యబేద మే - యీనాట్యి 


C 


ar BHK | ప్రథమాభ్యాయము 13 


EAE వునుభావము సకటించ నియు, అభినవగుప్తావార్యుండు చెప్పినట్టు 
మొడ టియభ్యాయమందల S క aA దచ్చ్భివ్యప్రశ్షి ప్పముగాక యం 
తయు మునిప్రణేతమే యనియు నొకవిధముగా మనస్పమాభానము గావించుకొన 
క్‌లగియున్న ద. 

BTL T సును ముప్పదియే డధ్యాయములగృంథ మని కూడ నొక 
స్తత తీతి కలదుగాని, అభిననగుప్తాదార్యుండు వ్యాఖ్యానావ తారికలో “వట్రింశకం 
భరతసూ ఇత్ర మిదం వినృణ్యన్‌ ? అని చెప్పిన దానినిబట్టి యిది ముప్పదియా e అధ్యా 
యముల గ్రంథమే యని నమ్మందగును! , omnes బరిమళ మబ్బినట్లుగా 
నితనియభిన పంచాలి దీనికి మజింతే ఖ్యాతి శతెచ్చినది. ఇది రూపక ప్రడర్శ 
నము ఘన నప రాయోాజనముగా నుదయించిన దైనను, సాహిత్యముపాలిట్‌ కల్ప 
ను మనం (డగేయున్న ది. రేసభాననా యకౌదిలక్షణముల దీనిమాట వేదవాక్కు... 
ము నిథావింపంబడిన విషయములు విధులు న నసంఖ్యాకము OBI HNO లపూర్వ 
ములు, తరునాతీ బయలు Beds వివిధహాప కాలంకారనాట్యాదిలక్షణముల శెల్ల 
. నిది నడ భిక్ష. చేళకాలపాత్రముల మార్పులనుబట్టి రుచి మాటుటచే నిందలీ 

ప్రవర నవిధు dross రుచింపకున్నను, చిరకాలము దీనిమాటయే 
PSN “మైనది. ఈశా, Syst ముఖ్యముగా Bee కక 
మొదలుగా ముష్పదినాల్లనయ ధ్యాయము తుదవబుకును స్పస్వరములు 7 గాత్ర గాన 
తంత్రీ గానాదులు విశదీకరింపంబడినవి. ఇంకా 

పూర్వోక్త వై మైననాట్య చేదోత్స త్తి త్తికథ THY Hy నూర్వురును భరతముని 

పుత్రు లన్న న్ను కు ఛావించిన ట్ల టతేని శిష్యు wry mh, అతనికి సమశాలికు 
క! వారిలో, కోహలుండు స్‌ సంగీత మేరువును నఖకుట్టకుం SWF నాట్య 
శాస్త్రమును ద_త్తిలుయు గాంధర్య చేదసారమును రచియించినట్లు తెలియుచున్నది. 
శండు ననున తనికి ; నంది యనునామాంతర మున్నట్లుగా 'శండుమునిశబ్ద' నన్దిభర 
తయో SLITI అను నభినవగు స్వనచనమునం 'చలియుచున్న ది. “ ఈనస్టాయే 
నంది కేశ్వరు డై Bso నంది కేశ్వర' భరత 'మనంబజెడి యభినయదర స్సృణమును, నర 
TY S నితని వనవలసినచ్చును. ఇ Bo¥ నెన్నేని Sch. mass బార్లు 
పి యుందురు గాని నొట్య వేదోలత్స త్తి తికథ న భరతప్పుత్ర నానూనళి 
సత్య మని నమ్మి care Koss లన్ని యు భరతనాట్య శా SOS స సమశాలికము 
లనుటకు మాత్రే క వు సొస్పకున్నదిం అయినను, È 030-900 R 
మతీంగముని were యను తనసంగీలే గ్రంథ మున ee = 
SOK HSK ంథము SKM క్రోవాలన 8 తిల (Xoo) నందినారదాదుల 


1. కడపటి యభ్యాయమును లేఖకు లెవరో రండు 
ప్రతీతి వచ్చినట్టు కనంబడుచున్నదిః 


AG 


గా విజించుటచే 87 అధ్యాయముల 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


a 


14 సంస్కృతే వాజ్మయచరిత్ర్‌ [ లౌకిక 
బూర(కవులను గా స్తుతించుటచేతను, నారు క్రీ పూ. KSI TD కించుక 
యానలివానై. యుందు రని తోంచుచున్నది. 

Hest ద_త్తిలుండు రచియించినదిగా ద Bo మను నొకగ్రంథ మనంత 
శయనమున ముద్రిత మైనది. బృవాద్దేశీక రృ యగుముతంగమునివలెనే, సంగీత 
సమయసారక ర్స యగు సౌర స బేవుండును, సంగీతసుథాకారు.. డగు రఘునాధ 
భూపుండును, అభినవభారతీ వ్యాఖ్యాక 5 మయైనయభినవగుప్తాణార్యుంయను, ద్త్తిల 
మతము నుద్దాటించుటంబట్టి యిది ద _త్రిలమునికృతే మే యని త్మత్ర్రకాశకులు సమ 
కంచియున్నారు. ఇది ౨౪8 న్లోకముల చిన్న Koso. స్తస్వమాప మైనగీత 
జాతేము సామ వేదమునుండి పుట్టిన దని యిది యిట్లు చెప్పుచున్నది. 

“ఇ Bes sy) గ్లీతం సాను వేద సముద్భనమ్‌, 

స 5S మతో జాతం గీతజాతం పురా కిల” 

అమరకోశ వ్యాఖ్యాత ASME, SACD నాట్యవర్లులో నుదాహరించిన 
స్వరస్థానవిషయక మైన యీ శ్రీందిన్లో క మిందలి బే. 

“నృణా మురసి మంద్ర, స్తు ద్యానింశతివిధో HOD 

స ఏవ కంశే మధ్యః స్యా కరః శిరసి గీయ జే” 

దీనినిబట్టికూడ సీ గృంథము ద శ్రిలమునికృతమే యని విశ్వసింపడగి 
యున్న ది. ఇందు, స్వరగ్రామమూర్భృనాజ్థాననృ Ber BSG" SH లగుబహూువిభసం 
గీతశ్యా స్ర్రవిషయములు విశదికరింపంబడినవి, i 

“గీతం వాద్యం తథా నృత్యం త్రయం సంగీత ముచ్యతే > అనునది సంగీతేలక్ష 
ణము], ఇందు'సృత్యము వాద్యానుగము, వాద్యము గ్‌తానునృ త్తి. అందుచే గ్‌తము 
ప్రథాన మగుచున్న దని సంగీతర త్నాకర కారాదులనిర్ల యము. వితామసాండు 
సౌమ చేదమునుండి తొలుత గీతమును గ,హించె నని వారివిశాషసము. AG మనా 
దిగా నెల్ల లోకముల నారిచేం గూడం చ్రేనింపబడుచు నచ్చిన దని పౌరాణేక 
మతము: బ్రహ్మయు నాదివిష్ణువును సామగానలోలురు. పార్వశీపతి గ్‌తనృళ్య 
వేయుచు, రాధాకృన్ణుయ చేణుగానరతుడు. సరస్వతి Dera కృ, ఇంతయీల | 
అజ్ఞాతవిషయాస్వాదు లయ్యు ఫణిమృగచాలురుగూడ గీతము శ్ర్రతిగోచర మైనం 
తనే త న్షయచిత్తుల పరవశత్వమున నానండింతురుగదా | ఇన నట్లిసంగీతేము 
మహిమ వేజ పొగడనలనా ? SOU కామమా త్రాణా నిద మే Aeron 

ory, 'దేవునివచన మెంతేయు నియ్యెడ సముచితము. లోకములో. నాదము 
నుండి వర్ణ మును దానినుండి పదమును దానినుండి వాక్యమును చానినలన న్యన 
పోరమును స్‌ు లగుచున్న ననుట యనుభనసిద్ద మే కానన జగ మంతేయు 
mais మను hifi, అన్నే గీతము నాదా Hen, నాదవ్య fo కార్య 


C = ts a UE ae 
1. గాంధర్వర ORB ET Gad, సోమగార్యనుకేనో' 


ORS aaa పుథమాధ్యాయ Xe 15 


మునకు మూలము, ఈ గీత: నాద్యము ములుశెంటిని నృత్య మనుగమించును. అందుచే 
నీ మూండును నాదాధీనము లనుటయు విదితము. అట్టియానాదము, ఆహాతేము 
అనాహాతేము నని ద్వివిధము, దీనినలన Š తీయు చానినలన స్వరమును గాని 
Sow రాగమును దానినలన గీతము నుత్సన్న ము లగునుగావున గీతమునకు నా 
దమే యాత్తే తే యనియు, మూలాధార మనియు. దలంపంయుడుచున్న ది. తదా త త్రక్ర 
నగీతము * నధికరించియే ROAST స్త్ర మావిర్భవించినది. ఆగీతమునకు వాద్యే 

నృ త్తములు సపహకారులు, అందుచే నీమూండును ESAS కవలంబ 
సంగీతము, నూర్షము BP యని ద్వివిధము. విరించిప్రో క్షమై సదాశివుని 
SFIS as యు క స మైనది వారన. అయా దేశముల పనులు హృద 


రాగసాగరము ae en మొదలుగా స్థన ons 
లుత్సన్న ము B నవిగాని, వానిలో సంగీతర Sy కరమునకు భరతఖండ మంతటను 
ట్రాచుర్యము హెచ్చినగి. ÂN A wy y దేవుండు. ఇళయ కా _శ్లీర దేశమునుండి 
BS, ణాపథమునకు నలస నచ్చిన భాస్క_రపండితు నిపాత్రు:డు. osu పుత్రుడు. 
సింఘుణభూపాలునియాసానములో నివాడు. యాదననంశ్లీయుల్లై న యీరాజు 
డాలతాబాదనుడేవగిరినగరము రాజధానిగా శౌలివాహనశకము ౧౧౨- 
౧౧౬౯ నడువు రాజము చేసిననాం డగుటచే TA దేవు డతనిసమకాలికుండై 
క్రీ. శ, 0.9.90 ప్రాంతమున నీగ్రంథము రచియించె నని విశద మగుచున్నది. 
Jð, స్వర రాగవివేకప్ర కీర్ణ y 2 nok తాలవాద్యనర్ర రననాముకము సయ 
ములవహా గ్రంథము: “"చతురకల్లి నాధవిరచితకలాని నిధిన్యాఖ్యలో , పూనానగర 
మున ముద్రిత మైనదీనికి, సింహభూపాలుండు క ంభకర్ల న రేంద్రుండు గంగారా 
ముండు పొంగభూపాలుడు ననునలుగురును సంస్కృతే వ్యాఖ్యలు రచియించినట్లు 
"తెలియుచున్నది. మటియు హిందీ భాషలో నొక వ్యాఖ్యయు, bas గండు 
వ్యాఖ్యలు నున్న నని యందురు. ఒక కెలుగున్యాఖ్య oe oie = = 
స్రాచ్యపు స్త స్తకాలయపట్టికలోం గననచ్చుచున్న ది. దీనినిబట్టి oro [ 
త్రీకమై సకలరని నికహ్యదయాహ్లోదకారి యై యిన దని స్పష్ట aa 

శార్హ దేవుడు, సంగీతేవిశారదు లగుపూర్వులమతష పయోనిధిని ,మథించి 


సతెజ 
యందలిసారమునే యీగ్రంథముంా రచియించుచున్నా నని Sas 
శివాసదాశిన బహ sores నారద తుంబురు నిశ్యానసుప్త ప్రముఖుల = 
woe క్ష శాస్టాల Siro విశాఖిల, దన్తిల 
యెటున్నను భరత క కశ్యప soon యాఫ్టిక్‌ 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


16 సంస్కృత వాజుయచరిత్ర (లౌకిక 


కంబల మాతృగు 5 స్వాతి గుణ బిందురాజ మే Soe రాహల రుద్రట భోజరాజ 
పరమర్షి సోమేశ జగ బేకమహీశ్వరాదుల SBko జోర్కొనుట చూడ సంగీత 
విషయమున పీరిమతేములు కల వని తెల్ల మగుచున్నది. మజియు, రుద్రభట్టు 
(క్రీ. ౬౦౦) రచియించిన యెనిమిది వేల గృంథముత్తోడి స్వరనిక్ణయమును, చాళుక్య 

e A < | ] న సం x oS XJ 
వంళ్యుం డైన ప్రతాపచక్షనర్తి ( శ్రీః ౧౦౦౦) నిర్మించి; oA ASTER SEE యు 
నాన్య దేవుండు మిథిలాపురరాజు ( క్రీ ౧౧౦౦) రచించిన సరస్వతీహృదయాలం 
కారమును, జెల్లామునివాసియు జై నపండితుయ నగుపార్న బేవుండు ( శ్రీః ౧౨౫౦) 
వాసిన సంగీతసమయసారమును, Tid డనునొకకపి (8. ౧౩౦౦) కల్పించిన 

§ 


సంగీతముకరందమును, మోవాండుబేశ BOs కుంభకర్లుని ( Š ౧౪.౨9) యొక 


సంగీతక Jem, అలళియరామరాజు 'సేనానాయకుం BS బయకారరామామా 
త్యుండు (కీ. ౧౫౫౦) రచియించిన స్వర మేలకలానిథియు రఘునాధరాయని 
గురువైన గోవిందదీశ్షి తుని (క్రీ ౧౫౮౦) కృతియు, ఇళ్లు యింక ననేకము 
లును సజీవములై యున్నవి. సై చాకిలో సంగీతాకరసూరిబిరుదాజ్కితుం డగు 
FE) (దేవుడు “మోమాంసౌదిసకలశాస్త్రములచే. గూడ గమ్యుడు కాని 
శంకరుడు గీతముచే గముు డగును. పారాశర్యాదిసకల స్మృతిక _ర్షృలుగూడ గీతిమే 
మోత్తద మనిరి” అనుచు సంగీతము సరో త్తమ మని ప్రశంసించియున్నాండు. 
పదియధికారములతోడి యితేని గృంథమున స్వరరాగనృ_త్త వాద్య తాలాదివిషయ 
ములు సవిమర్శముగా DORON WAND. 

చెండనది యగువాద్యము ప్రధానముగా మృదంగలక్ష్మణ TOUY 
తాలాధ్యాయ తాలవిషయ తాల ప్రక రణ Sosy ప్రాణ 5 కెరణాది గృంథములు 
పెక్కు పుట్టినవి. ఇందు Tog rar కోహలుండు రచియించినట్లుగా దాని 
“వా ఖ్యాత యా క్రీందివిధముగాం జెప్పియున్నా (డు. i 

“రహ ఖలు సకలభరతేపండితేమండలా ఖండలసక లభరతే ప్రవ _ర్హకశిఖా 
మణి కోహలాచార్యనామకః. . , తౌర్య తికోపకారాయ. .. తాలస్వయాపం ప్రతి 
పాదయితుకామః చికీర్షి తం ప్రతిజానీ తే * ఇత్యాది. ఇది గాక మజీయొక తాల 
లక్షణము గూడ నర్వాచీన మైనది కలదు. 

'తాలము చాద్యముకంచు, భిన్న మై తొర్యత్రికమున సహాయకారి యని 
SOF Sys _త్రలమతేము. నృ _త్తగీతవాద్యములు “Brox లేక శోభింపను. 
కావునం దాలస్వయాపము ముం 'దెజుగనలె నని వా రందురు. ఇది నిజ మైనను 

నిని బ్రకరణవళమున వాద్యమునం జేర్చి తిని. 

మూడవది HAW) Gx సంగీతేగృంథములం దంతేటను బ్రశంసింపయిడి 


RM, దానింగూర్చి కూడ, అభినయదర్చణము అభినయశా(స్త్రుము నాట్యశ డొ, 


మణి నాట్యకలానిధి 5) తృతాలలక్షణము భర'తార్జనము POS So ద్ర -మొద 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


! 
| 


నాజ్బయము ] ao 17 


రెంచినవే కాని స్వతంత్ర ములు Sep rye aioe మను 


గ్రంథమును గూడ రచియించిన నట్లు కనండుచున్నది. 5 Wako, నాట్యనృళ్య 
నృత్త భేదమునం ద్రినిధ మని తల్లత్షణ వేత్తలమతము. దశయాపకక రృకూడ . “అవ 
ద్ధనుకృతి oy big’ మిత్యాదిగా  నీమూండింటికి "వేజుగా లా నిర్వచించి 
యున్నాడు, మణటియు, 


ఆంగి కాహార్యక వాచిక 8 BS Sos నభినయము చతుర్విధ 
మనువిషయమున నాట్య గృంథక_ర్హలమతేము లేకీభవించుచున్నవి గాని, సంయుతా 
సంయుతసంకరహ స్తములిను జూపుటలో నభినయశా(స్త్రుభర తార్షవాదులకు మతే 
భేదములు కలను, ఆభేదము లన్నియు. 7 గాలక్రమమున నభినయకల వృద్ధి గాంచు 
టలో దేశ భేదమునుబట్టి వచ్చిన నని తెలియగలదు. ఇట్లు గాంభర్వవిద్యే భరత 
ఖండ మంతట సదా వ్యాపించి పరమా త జానము నకు సంగీతము సాధన 
మనెడిఖా ఖ్యాతి నహించుటయేకాక బేశభేదమునుబటి ట్టి రాగస్వరకల్పన తాలలయాదు 
లందు శాఖోప పశాఖలుగావిజృంభించినది. సంగీతవిషయ మనుగ గ్రంథము రాగములు 
౭౨ అనిమాత్రమే నియాపించి కనకాంగీర త్నాంగీప్రముఖము లై నవానినామము 
'లెల్లంబేర్కొన్నది కాని, సంగీతర Sry క రము ద్విలీయాధ్యాయమున రాగభేదము 
లపారముగాం జూపి వానిలక్షణములు విశదీకరించియున్నది. అందు నిందును 
గూడం బేర్కొనంబడినయ నేక రాగములు Sh ఇకర్ణాటాంధ్ర దేశములలో వినం 
DEH. దీనినిబట్టి రాగము లాయాబేశీయులు స్రేమించుగీతేముల నాశ్రయించి 


నాడుకలోం. బెరిగిన నని 'తెలియనచ్చును. ఇక భాన ప్ర కాశనమునుగూర్చి రెండు 
మాటలు. l 


“ఆర్యానర్పదవ్షిణథధాగమున Bods FF మనుజనపదమున మాఠరపూజ్య 
గ్రామమున నినసి ంచునట్టియష్టాదశవి ద్యాపారంగతుం డగుభట్టభూపాలుండు సంతా 
నోయి శారదా దేని నారాధింసలా నొకప్తుత్రు తుం డుదయించెను. అతని వేరు 
శారదాతనయుండు. అతండు BSS 'వేదాబ్లవిద్యలు శు యొకవైత్ర శత్రమాసోత్సవమున 
శారదాలయమున ER యామెచెంతం గూర్చుండి .ఛావాభినయకోవిదు లగునటు 
లభినయించుముప్పదివిధములభాపకములను జూచి “అమ్మా ! నాకు నాట్య వేదము 
దయచేయు'మని యాచించెను. అపు డా బేవినియోగమున నాట్యశాలాపతి యగు 
దినాకరుం డనువిప్రు(డు, గారీశంకర వాణీ బ్రహ్మ న్యాసాగ సక నారద భర తాదుల 
మట వనము లయ నుపచేకించను. న శారదాతేనయు(డు నాట్య వేదుల 
are SSS ఛావభావళేద నాయికానాయకి భేదశ జర సంబంధ భేదనాట్య భేదనాట, 

ప్రయోగభేచాదిరూపమున దశాధికారములుగా Ws STIS మనుమహాగ్రం 

3 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


గ్‌ 


18 సంస్కృ తవా a ce HES [లౌకిక 
థము రచియించెను” అని Wass, పకాశానతారిక చెప్పుచున్నది. wroses కోభి 
NSM Too నిమార్ల మునలంలిరి నాట్య వేద మునకు సంబంధించిన TH NAS 
ములు విశదీకరించినయాశారదాళనయుండు. క్రీ. సన్నండనకశ తాబ్దీ మొదటిభాగ 
ములోనివాం డని తేలపంబడుచున్న ది. నాట్య వేద వేత్త త్రయ aw & శర BI Sow 
ఖాలి నహించినయు త్తే తమా OO SEV చైనయీశారచాతన రయున sa తరునాత 
దశ్షణ దేశమున శారదానమూ ర్తిగా 'ననతేరించి SR, ణాపథమును సంగీతరసామృత 
మున ముంచినమహనీయుండు త్యాగరాజే. కనిక ye లాంధ్రము లయ్యు దృవిడ 
కర్ణా టత్రిలింగాది దేశములలోసంగీతసారస్వతమున నగ్రస్థాన DoD యున్న విం 


శిల్ప వేదము 

గాంధర్వ వేదమువలె నిది యిపుడు చతుష్షష్టి కలలలో? బరిగణింపలుడు' 
చున్నను తొల్లి యుపవేదముగా నే గణన శెక్కినది. దీనికి స్థాపత్య వేద మను 
నామాంఠేరము కలదు. ప్రావీనులశిల్పకల మిక్కి-లిశాస్ర్రసమ్మతే మై హృదయంగ 
మముగా నుండెడి దనుటకుం బురాణాదులం గనయడుపుర గ్రా కాలమా 
లయాదినిర్థాణవర్ష నలే కాక, మహింజోదారో మొద లగుపురాతనభష్టపురాదు 
లలోనివిచిత్రవన్తుసంతతియు సాక్ష్యమిచ్చుచున్న A. ఇంత యేల ? తొమ్జిడియద్భు 
తములలో నొకటిగాం బ్రశంసింపయిడుచు గే(టికిని సకలప్రపంచమున క చ్చెగువు 
గొలుపుచున్న తాజ్‌ ముహాలుశిల్పము, ప్రావీనులనిరుపమాననిర్లి ద ద్రనిర్హప్టశిల్పకలా 
“కాశతమున కంలో, పిదాహరణమై ప్రత్యక మగుచుండ నిశ బురాతీనార్యులశిల్ప 
విజ్ఞానము సర్వాతిశాయి యనుట TÓ శంకింతురు ? అట్టియిది ఛాందోగ్యోప 
నివత్తునం దష్టాదశవిద్యలలో, "దేనజనవిద్య యనువేర నృ్తే త్రగీతవాద్యములః c 
షన బ్రశంస శెక్కినను, ఈవిజ్ఞానముతోడి ప్రాచీన గృ గృంథములుమా త్రము 
కనరాను. దృగ్గోచరము లగుచున్న కొన్ని గ్రంథములు ప్రాచీనమునిని రితములుగా 
(భాంతి కొలుపుచున్నన్సు అవి పూర్వుల శేః చేర నర్యాచీనోలు రచియించీనవి గాని 
ఫురాతనములు గా వని వానిస్లితిగతులే తెలుప్పచున్న వి. అందుచే శిల్చసారస్వత 
మునం చే గ్రంథ నూద్యమో నిర్ణయింప పీలుపడ కున్నది. అయినను, దొరకిన 
ప్రమాణవచనములనుబట్టి దీనియుత్సే_త్తిమార్లము లవలోకింతేము. 

“పూర(ము లే తాయుగమున మహోన్న తము మహావిశాలము నగుశరీర 
ముతో నొకమహాభూత మావిర్శవించి HN ays. దానిని జూచి చేనతలు 
భయపడి బ్రవాదేవుని శరణుచొచ్చి ప్రార్టించిరి, అతండు వారి కభయమిచ్చి, 
ఈపురువ్వన్‌ బట్టుకొని తల క్రి కిందుగాం ose డనెను వా రట్లు గావించిరి. 
వాడే వాస్తుఫురుషుండు. బ్రహ్మసృష్టు కు. అతండు భాద్రపదకృష్ణతృతీయాశనివాస 
రమునందు By ETN త్రమున జన్మించినవాండు. వాం డట్లుబేవతలచేం బీడింపం 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGamgotri 


సోబ్బ్దయము] పుథమాభథ్యాయము, ' 19 


బి 


డి బ్రహ్మను స్తుతించుచు, నిరపరాధుండను BG os మని కోను. అపుడు 
బ్రహ్మ ప్రసన్ను (జై నిన్ను ంబూజింపక GSH గ్రామపురగృహారామదు ర్లాద్యారం 
భము గావింతురో వారికి సిరి యబ్బదు. చారియుద్యమము కొనసాగదు. నిన్ను 
బూజించినవారియత్నేము ఫలించును. అని వర మిచ్చెను. అట్టివాస్తుపురుషుని 
గూర్చి BTS WMT Sis. WI Eso బ్రహ్మనల్లనే తొలుత వెలసి 
నది. పురాతన మైనదీనిని శంభువు పరాశరునికి, అతండు బృహద్రథునికి అతండు 
DIY Bde గ్రనుముగా నుప బేశించిరి. బహుశేదయుతే వైనయీశజా(స్త్రుమును 
లోకహి తార్థమై విశ్వక ర ప్రకాశింప చేసెను. అదే విశ్వక రృప్రకాశము, లేక 
వాస్తుశ్నాన్తుము” అని విశ్వక_ర్శప్రకాశానతారిక చెప్పుచున్నది. ఆ గ్రంథము . 
Soe శ్రయోదశాధా యముతుద “గర్లుడు పరాశరునికి అతండు బృహద్రథు 
నిక్కి అతేడు విశ్వక YS% గృమముగా DIS, ముపదేశించినట్లు కనబడు 
చున్నది. ఇది యిట్టుండ— i 

వివిధశిల్పవిద్యారహస్యములను Beis కౌాశ్యపుని కప దేశించినట్లుగా, 
కాశ్యవీయ మనంబ డెడియంళును ద్భేద మన్నుగృంథము తెలుపుచున్నది. ఇది గాక, 
మయమత మనుజేర వాస్తుశా(స్త్రుమును మయుడు రచియించినట్లుగా ముప్పది 
యాజధ్యాయముల, గ్రంథమును. మనుని _ర్మితముగా నొకవాస్తులక్షణమునుు మాన 
సారరచితేముగా నొకవాస్తుశా్యస్త్రుమును, అగ స్ప్యవిరచితేముగా నొకశిల్పశ్యాస్త్ర 
మును గనవచ్చుచున్న వి. నత్కువూరుండు తీనశేర గృహవాస్తువు నిర్మించి 
నట్లుగా సనత్కు_మారసంహిత యనుచిన్న పుస్తక మొకటి కనణుడుచున్నది, ఇవి 
గాక, పరాశరమునికృత కృవి.పద్ధతి, నీలకంఠ భట్టవిర చితకుండోద్ద్యోతము, విశ్వ 
WPS BSD 8, తకుండమండపకాముది, నరహరిభట్టవిరచితమండ పకుండముండనము, 
DSHS తప్రణీతకుండసిద్ధి, విశ్వనాధద్వి వేది చితకుండర త్నాకరము మొద లగు 
శిల్పతా(స్త్రుగ్రంథము లింకను గలవు. ఏనిలో నర్వాచీనకృతులనుగూర్చి యాలో 
చింపయనిలేదు కాని, విశ్వకర్థాదిని ర్మితేములుగాగనవచ్చునవి తత్తన్ని _ర్మితములా 
యనునది మాత్రము సందిగ్గముగా నున్నది. Trot. ఈగృంథముల ప్రాచీనత 
యెట్టి, దై sm, వీనీయందలి వాస్తుశిల్పవిజ్ఞానముమా &, మతి ప్రాచీన మన్కి అరుణ 
శేతుకచిత్య మందలిపురీరథా దిన న్లనములును వా ల్ఫీకిరామాయణమందలి మను 
నిర్మి తాయోాధ్యావర్గనాదులును, మహాభారతమండలి మయస భాదివర్ష్యనలున్సు 
విష్ణుపురాణాదులలోని వివిధశిల్పనర్లనలు నేక, నీ నముగా WEY మిచ్చుచున్నవి. 
అందుచే శిల్ప వేద మథర్వసంహితే కుప వేద మ నెడిచరణవ్యూహాదులయభి ప్రాయము 
సముచిత మే యననచ్చును. giv పురాతన మైనయీ వా స్తుశి ల్పవిజ్ఞానమునుగూర్చి 
మై గ్రంథములనల్ల గొన్ని విశేషనిషయము లీ క్రించివిధముగా 'దెలియవచ్చు 
చున్నవి 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


20 కనా రత్రి [ లోకీక 


వా స్తుశిల్చవిజ్ఞాననిషయమునం బురాతేన నసంప్రదాయసిద్ధ మై తొలుత KS 
మత ముదయించినది. దానినిబట్టి విశ్వకర్మ రవముతమును మానసారమతమును 
బుట్టినవి. ఇందు మాన SO SOS BOT OSD. ఇవియును ఏనింబోలియు SDSS 
లక్షణములు కొన్ని కలదియు నగుమాననమతేమును దొల్లి యు_త్తరహిందూ BF 
మున నెక్కువగా వ్యాసించినవి. పై పెనాని కించుక భిన్నవూర్షములు త్రూ కక్కిన 
మయనుతాగ స్ప న్రనుతేములు _సంపూర్ణ్యలక్షణ *లక్షితములై ద మహం దేశ 
మున "హాచ్చుగా బ్యాపించినవి. 
నసారము ౭_౨ అధ్యాయముల గాః ANAS ంథము. నూనసారు6 డనుముని 
రచియించిన దగుట నీవాస్తుగంథమున 8s, BAYS. భూసరీ శ్రాశంకుస్థాపన 
గృహ రాజగృహ గ్రామపుర బేవాలయాదినిర్థాణవిధాన మితేర గ గ్రంథములందుపేలె నే 
యిందు నున్నది గాని, యిందలివిషయవివరణ మసానూన్యము. డేగ KUE 
వర్ల ములనుబట్టి యిది HOC నందగియున్న ను wld దేనరాజమానబాది 
లక్షణవి శేషములను సనిశదికరించుచుం బ్రసంచవిజ్ఞానమున కాకరముగా నున్న 
దనుటయే దీనిమహా త్త ప్రమునకు గుర్తు. ఇది గాక, సమరాంగణసూత్ర ధార మను 
SB ass గ్రంథము శ ౧౯౨౪ లో బరోడాసంస్లానమునారు స. 
కనవచ్చుచున్న ది. అభ్యాయాంతముల నున్న “మహారాజాధిరాజ శ్రీ, భోజబేన 
విరచితే సమరాజ్లణసూత్ర OPP ORS TA వాస్తుశా స్త్రేలా” ఇ త్యాదిగద్యము 
లనుబట్టి ౮౩ అధ్యాయముల oor X గృంథమును' ధథారానగరాదధీశు(డును సరస్వతీ 
కంఠాభర ణాదెబహు గ్రంథకర్తయు స్‌ భోజముహారాజు రచియించినట్లు తెలియు 
చున్నది. ఇది మొన్నటినజకును లోకముకంటం బడకుండుటచేతను భోజుని 
యితర గంథములందు వేర్కొనలడకపోవుటచేతను, ఇతరకవు లేసందర్భమందును 
దినిని _స్మరింపకపోవుటచేతను, ఇది భోజునిది కాదేమో యనియు సై. గద్యమును 
గృంథ ప్రశ Qs లేఖకు GSS కల్పించియుందు రనియుం గొందజికి. దోంచ 
నచ్చును గాన్ని పై కారణాభాసములు తప్ప బ్రబల మైనకారణము లేవియు నిది 
యితేనిది కా దనుటకు. గనరావు. కావున నిప్పటి కిది యితేనిదే యని విశ(సింస 
నలసియున్నది. అది గాక విద్వత్కవీయు విద్వత్క-విశేఖరా శ్రయుండు నగునితం 
డీకృతి రచియించె ననుటయు నబ్బురము కాదు. DIE ర్మప్రకాశము ననుసరించిన 
DX, ఎలి యన్ని విధముల మానసారమునుగాడ మించిన దననచ్చును. ఇందు 
రమారమి కెండువేలవిషయము లున్నవి. భావ మిక్కి-లిమృదును DON Xo, 
శైలి సరళము. ముదట్‌యేడ భధ్యాయములందును ఖగోళ భూగో ళవిజ్ఞాన Ree 
శింపంబడీన ది, అచ్చటినుండి భూసరీశ్రూదివా స్తువిషయములు సంపూర్ణ ముగా 


1. అచ్చుపడినది, ఇంకను గొన్నియ ధఛ్యాయములు మిగిలియున్న ట్లు తెలియుచున్నది, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


పాజ్బయము] ప్రథమాధ్యాయము 21 


DSEON LAND. ఇంత యేల? ఇందు తెలుపబడనివా స్తుశిల్చవిషయము లే దనుట 
Yow నిసర్యంకి మతమును వేటుగా జెప్ప నక్క లేదు, Sree కృ కము లయిన 
మహాోగ గృంథములలోని యాయాభాగములను దీసి శిల్పరత్నే మనువేర ౮౧ అధ్యా 
యముల గ్రంథమును, "కేరళ బేశీయుం. డగుకుమారకవి SHG. ఇవి గాకు 
కీ, ౧౮౧౯-౧౪౬౯ నడువు మేదపాటపురముపాలించిన కుంభకర్ణ (కుంభో) 


అ) 
రాజునాసానములోనినా' డగుముండనుం డనుకవి ప్రాసా దాదినిర్భాణమునధికరించి 


ని È ODN రాజనల్ల భమండన మనువాస్తుశా(స్తు గ్రంథ od SF we. అది విశ్వ 
కర్శమతేము ననుసరించినదే. ఆంధ్రులలో, కనుప ర్శిబసవాణార్యు(డు రచించినవిశ 

పద్యాభరణము శిల్పకారువిధులను, విశ్వక Š, కులజులరథ కారాదిశాఖలను DAY 
రించుచ్చు INTE, గంథములలో గణన గాంచినది. ఇది గాక గన్నమాణా 
ర్యుండు 'పెద్దనాచార్యుండు గార్ల ర్లపాటల క్ష ణాచార్యు(డు ముద లగువారు మయ 
మతము ననుసరించినవాస్తు గ గ్రంథములు కొన్నిటికిం జెలు/సటీకలు నిర్మించిరి. దీనిని 
బట్టి మయమత మాం ధ్ర జేశమున నెక్కునగా వ్యాపించిన దని శెలీయలలదు. 
ఇట్లు గ్రామపురదుర్లారామాదినిర్హాణమున భరతఖండమునకు సౌందర్యము 
శకెచ్చినయీశిల్బ్పవాస్తువిద్య యీకాలమున వాడుకలో లేనిమాటవా Sav 
TA, దానివాసన 'నేంటికిగూడం గొంచె మేని హ్రైందవులహృదయముల నంటి 
యుండక పోలేదు. అయిన నేమి? రాజావలంబనమును, ప్రజాదరణమును "లేక 
దీనికి. జెందిన గ్గంథములు గాడ నెన్నో స్వదేశమునకు దూరములై విదేశపు స్ప 
కాలయముల 'నెద్రించుచున్న వనుట విశారకరము. ఇతో వీనిని విడిచి సంస్కృతే 
కవి తాకల్పల తాముూూలము లనందగి జగచేకపూజ్యను B నరామాయణమహా 


భారతము లవలోకింతేము. 


ఇది (శ్రీహరితేసగో త్ర పవిత్ర మల్లాది వెంకమాంబా (శ్రీ రామావ 
PHS, సూర్యనారాయణశా శ్రి) ప్ర Dees Bow 
సంస్కృత వా జయచరిత్ర, ద్వితీయభాగమగు.. 
లౌకికవా జయచరి శత్రయందు 
చవళభమాధ్యాయము. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


ఇవి యెప్పటివి? వీనిలో చేది ముందు? ఏది BMY? * అనువిషయముల 


'ననేకు ల నేకవిధములం జర్చించి వారినారికిం దోంచినట్లు సింధ్ధాంతీకరించియున్నారు. 


_ అందుకుం గారణ మిద mf మనందగినప్రబలప్రమాణములు లేకపోవుటయీ. 


ఇపుడు వారిచర్చ లన్నియు గ్రహించి పరామర్శించుట యనావళ్యకము. మనకు 
లభించినయాథారములనుబట్టి ఏనిపార్వాపర్యాదివిషయములు "తెలిసికొందము. 

ఇతిహాసము సంహిత ఆఖ్యానము, అనునావుము ÒT ఏీనియం టే 
లభించుచున్నవి. జయ మనువేరు రామాయణమున లేదుకాని, భారతమునలెనే 


'యిదియును అజ్టాదశపురాణములుంగూడ జయసంజ్ఞకల నని PADS Bo) రాణము 


చెప్పుచున్నది'. విశ్లేషించి రామాయణ మాదికావ్య మార్గము వెదసమ్మితము. 
భారత SIS Hao పంచమ వేదము. ఏకనాయక మగరామాయణము పరి కీయ 
యనెడియితిహాసము.  బహునాయక మైన భారతము పురాకల్చ మనెడియితిహో 


'సము*. ఆకథ ్రేతాయుగములోనిది. GSO TAH డవ కారపురుషుం BS 


శ్రీరాముడు. BES ద్యాప రాంతమునాంటిది. కలియుగమున ౬౫౩ సంవత్సర 
ములు గడచినంతం గురుపాండవులు దయించి రని రాజతరంగిణీమతము. ఇందలికథా 
ప్రవ_ర్తకుండు శ్రీ "రామునితరువాతియవ తారపురుషు. డగురామకృన్లుండు. ఇది, 
యిట్లుండ, స SAFH D అ త్రి భర BCS వసిష్ట విశ్యామి త్రులకు రామ 


కథతో సంబంధము కలదు గాని, ఆ ప్రాచీనమహర్టులలో నొకరికిని భారత ప్రథాన 


_ కథతో సంబంధము లేదు. మజియు, ఉత సత్తి క చమునుబట్టి 'యేకనాయకకాన్యము 


a 


ముందుపుట్టుటయు, DWTS కావ్యము దానిమిోందిపెంపుగాం. దరువాతం 
బుట్టుటయు సహజము. OD మొట్ట ముదటికథ సరళముగా నుండుటయు, తీరు ' 
వాతికథ లీకమకలుగా  నుండుటయులహాడ సాజమే. దీనికిం దగినట్లుగా శ్రీరా 
ముండు ధ _రృనిష్టయే కాని, తనచర్యయందు రాజసీలిజ్ఞత చూవినవా(డు కాండు. 
ధ_ర్శరాజు ధ_ర్భవ రను డయ్యు రాజసీతిపారంగతుడై కార్యము నడవినవాండు. 


1, అషహ్టైదళపురాణాని రామస్య చరితం తథా, 
TE వేదఃపంచమ ళ్చ యం మహాభారతం వికుః, 
3 53 v F సు ప ఈ మనీపీ తెలి 
దనం Spo స్తు ప్రవదంతి మనీషిణ 
. See QTE) ఇకతిహాసగతి 5 Sa. 
Wg BY నాయకా పూర్వా, ద్వితీయాబహునాయకా; కౌ, మో 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


ai 
‘sa 


a 


నాజ్ఞయము ] ద్వితీయా ధ్యాయము 23 


నీత అయోనిజ, సతియీ తక్క నన్య “మెజుగనియమాయికురాలు. డ్రైపదియు 
SRDS. కాని సతులకు సమరో త్పాహము కలిగించినలోకజ్ఞు జురాలు థీరురాలు. 
భరతేలక్షణులు మిన్ను TA మాందం ఒడినను, అన్న గారిమోట కడుగుదాంటని 
నినయమూ- రు రులు. భీమార్జునులుగూడ నట్టివాగే మొనను అపు డప్పుడు కార్య వేగ 
మున మైమజచి యన్నను దూజినమత్చేరగ్ర స్తులు. అందు ప్రతినాయకు డైన 
రావణునిమూర్భత్యము Bk గొనిపోయి 'చరంచుటతో సరప్రోయనది. soe 
దుర్యోధనుని మొజుకుందనమో ద్రౌపదిని గొప్పునట్టి. సభ కీడ్సించి భ_ర్తలయెదుట 
నామెచీర లొలిపించునణకును నడి సంగ్రామనియమములు సమయములు 
వ్యూహములు రామరావణరణరంగమున నంతగా లేను. అవి యన్నియు గురు 
B త్రమునం దలచూవినవి. దానినాండు కొంచె మెచ్చుతక్కువగా గాథారణ్య 
మైనదక్షి ఇహిందూ దేశమున దీనినాండు కొంచెము నాగరికత గాంచినజనపదము 
లేర్పడినవి. ఇంత యేల ? రామాయణమున నద్భుతేవర్ణన GMS. భారతమున 
నవి తళక్కున. రామునిది వానరచేన. కురుపాండనవులదిమానవనసేన. అక్క_డలేని 
చతురంగబల మిక్కొ-డ నున్నది. దీనినంతేనుబట్టి రామాయణకథ ముం దనియు 
ఛారతేకథ నెనుక యనియు చెలియకపోనునా ? అయినా రామకథ పూర(మే 
కావచ్చును గాని, రామాయణరచనముకంశు భఛారతరచన పూర్వ మనెడినుతేము 
మాత్ర మొకటి యున్నది. VG) ప్రాయ మావివ్కరించినవారు మజికొందణు 
కూడ గలరుగాని, యిం 'దెక్క_వపట్టుదల చూవినవా(డువాష్‌బర్న్‌ హాష్కి_ను 
పండితుడు. (E. Wash Burn Hopkin)’. కావున నీవిషయము పశామురి oD) 
Corrs మెంతనణకు నిలచునో చూతము. 

భారతమున రామోపాఖ్యానము కనబడుచున్నది కాని రామాయణ : 
మున చేస సందర్భమందును భారత ప్రధానకథలోనియొకపాత్ర, Sow రైనం గన 
రాదు. రామచరితమును వా btn శే బేర్కొ-ని యందలికొన్ని శ్లోకములను wae ళ్లు 
ముదాహరించినదిగాన్సి భారతేమును గాని SH Fas గాని రామాయణ మెం 
దును సరింపలేదు. ఇందుకు. గొన్ని యుదాహరణములు +— 

“భీష్థద్రోణులు ధర్మమునందు దాశరథిరామునికిం దీసిపోరు” అని విదురుం 
డనును. 7. 

“SEC త్షయాన్తా నిచయాః పతనానా స్పముచ్చయా 

సంయోగా విప్రయోగాన్తా మరణానృం చ జీవితేమ్‌.”” 

అనురామాయణన్లో కము భారతమున సరిగా నిక్లేయున్నది.*. మజియు 


1. See The Great Epic of India. Ch. TI. 
2, భార. ఆది. 205 wars. ` 
3, రా, అయో, 105, 16—ఛా. శాం, 27, 31, 


CC-0. Jangamwadi Math Collection. Digi wed by eGangotri 
ae 


24 సంస్కృత వా.జయచరి శ్ర [ లౌకిక 


“యథా కాష్టం చ కాన్టం చ సమేయాతాం మహోర్ష 5, 

సమేత్య చ See కాల మాసాద్య Yous.” |. 

“ఆసన్‌ నర్భసహ్నస్తాణి తథా ws 8 ase Bras, 

హవా. ae శ్చ రామే రాజ్యం arse.” 2. 

“దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 

rad న్సహితే శ్రీమాన్‌ రామో రాజ్య నుకారయత్‌ ” *. 

అనురామాయణశ్లోకము లొాకటికెండుమాటలమార్సుతో భారతమునం 
గనంబడుచున్న వి. CSE కాని, భారతములోని రామోపాఖ్యానమునే ae ÒS 
తీసికొని విస్పరింపంజేసి రామాయణము రచియించెననియు, వె శోకములను భారత 
మునుండియే | రామాయణము గ్రహించె ననియు చేల తలంపశాదు” అనెడి 
SBS మిక్కడ గలుగవచ్చును. అందుకు సమాధానము ఫ-- 


E యుచితము కా దని రామాయణము చెప్పినయీ క్రిందిమాటలను 
m ÅSTA భారతము గ్రహించియున్నది. 
“నహ న్నవ్యాః (స్త్రియ ఇతి య(ద్చవీసి. ప్లనంగమ |”? 
రా, యు, 81. 29. 
“అవి చా యంపురాగీతః శోకో నా L భువి, 
న SH Says By ఇతి య (NS స్లవంగమ ! ౫” 
j భా, 8%, 143.68. 
_ మజియు నయోధ్యాకాండములోని యటలువదొయేడవస సర్ణయందలి “నా 
TRE జనపదే” NAS మారంభముగాగల శ్లోకములవిహేయము శాంతి 
Sop ౬౭, ౬౮, సర్లలయందు “యది రాజా న పాలయేత్‌ * అనుపాదము 
మకుటముగాం గల శ్లోకముల? గనవచ్చుచున్న A. మజీయు “అరాజకే ధనం 
నాసి నా R భార్యా 'వ్యరాజుకే” ఇత్యాదిరామాయణశ్లో' కములో యర మును 
fg గ పి గ్రహించి విశదీకరించుచు--- 
“gre శ్చాయం పురాగీతో భార్గవేణ మహాత్మనా, 
అఖ్యానే రామచరి తే నృపతిం ప్రతి భారత... 


రాజ న్యసతి లోకస్య xo భార్యా కుతో ధనమ్‌”. 


bg n రా. అయో. 105. 26--భా. శాం, 28,37. 
2. రాయు, 131. 108--ధభా. శాం. 29. 58. 
8, రా, యు. 181, 166—ఛా. శాం, 29, 64. 
4. రా. అయో, 67, 11, 
5. ఛా. శాం. 57,40, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


వా_జ్ఞయము J ద్వితీయాధ్యాయ ము 25 


అని, రామాఖ్యానమును WIS జైననా ల్తీకిని Boy నెను. ఇంకొకచో 
రామాయణమును ' WHYS నా O80" చేర్కొ_నెను. ఇట్లు భార తార్యాచీ 
నల్వము తెలియనచ్చుచున్నను -కఈన్లో'కము లన్నియు WH Bs లని యెన 
నైన నననచ్చును. TD, ఆరణ్యపర్యమునం గొంత యర్వాచీన మనియు శాం త్యాది 
పర్వములు కొన్ని తరునాతం జేరిన ననియుం గొంద అూహించినమాట సత్యమే 
Br, ద్రోణపర్వము ప్రశ్షి ప్త మన్న వారు లేరు. అందుచే వా O89 'బేర్కొన్న 
యందలిశ్లోకము ప్రశ్షి స్త మనుట పొసంగదు. ఇంక దీని నిట్లుంచి పురాణసాత్యుము 
కొందము, 

పురాణములు పూర్వపూర్వమహాయుగ వృత్తాన్నజ్ఞాపకములును సలజల 
DSH Maras త్తే (బోధకములు నై యలిశయో క్రిభాయిస్టము లై నట్లు 
కనంబడుచున్న వని Foes తేలంచుట కలదుకాని, ఆయతిశయో Ho నించుక 
తొలగించుకొని యందు చొచ్చి నిదానించి పరీక్షించినచో నందు మణుంగుపడి 
యున్న సత్యేము కొంత జయటం బడక పోదు. 

వాజ్య యసంబంధము గలవా లీకు లిద్దణుముగ్గు రున్నట్లు ప్రబల ప్రమాణ 
మెందును గనరాదు, అన్నే వా Ò 88 వేదవిభజనముతో సంబంధ మున్న దనుటకుం 
బురాణవచనములు తప్ప రామాయణమం ేమియు నాధారము కనరాదు. కాని, 
వాల్మీకియే రామాయణక రృ యనుటమాత్రము నిర్వివాదము. 

పరాశరులు ముగ్గుకు నలుగురును వ్యాసులు పెక్క-ండ్రును Ke రనుటకు 
' వైదికలౌకికవాజయముల ననేకాధారనులు కలను. 'వేదవ్యానునికి వేదవిభజన 
ముతో సంబంధ మున్న దని పురాణములు. చెప్పుచున్నవి. అతండే పంచమ వేదము 
_రచియించె నని భారతావతారిక చెప్పుచున్నది. కాని వేదన్యాసుండు “Cs 
వ్యాసుం డనునది బిరుదము కాని, యొకబుమీనావముభేయము కా దనియు బురా? 
ములు చెప్పుచున్నవి. 9s) డేపరాశరునిపుత్రుం డై నయే వేదవ్యాసుడు భారతము. 
రచియించె SHS ID వమటుంచి, కృష్ణదై. పాయను డనంబరగుపారాళ ర్యవ్యాసుండు 
భారతము రచియించె నన్న యితేరపుశాణవచనములను ఛారతేవచనమును గ్రహించి 
రామాయణ భారతముల పౌశ్యాపర్య మవలోకింతము. 

పురాణములలో వాయువిమ్షుపురాణములు 'ప్రాచీనము లనికొందజిముతము, 
అందు వేదములను విభజించినమునులను జేర్కొనుచు, ఇరువదినాల్లన వేదన్యా 


1. రామాయ ణే2-తినిఖ్యారః శ్రీమాన్‌ వానరఫుంగవః, భా, ఆర, 147-11 

2, .. or ORL) మహాతేపొః, శమిక స్సత్యవాక్‌ భా. సభా. 7-16. 
బుషిముఖ్యా స్సదా యత్ర వ్యాల్షీకి స్ట్యథ కళ్యపః, ఛా, అక, 85-120 
అనితో చేనల TS చాల్షీకి శృ మహాతపాః. ఫాం శాం, 207-4 

4 


CC-0. Jangamwadi Math Collection. E by eGangotri £ 


26 _ స౦స్కృతవా జ్యయచరి శ్ర, [ లౌకిక 


సుండు బుశ్షుం డనియు, ఇరువదియెనివిదన బే ఇద వ్యాసుండ డు దె చైవ యనా డనియు 
చాయుపురాణము చెప్పినది". ప్రతిద్వాపర వే 'వేకరాళిగా నున్న వేదములను విభో 
జించుమహర్షి వేదన్యాసబిరుదము నహించు న ననియు, VS న వస్యరమ స్యంతీరమునం 
' గడచినయిటేవె వై యెనిమిదిద్వాపర ను ములందు NSA Sow so: కుగురు బుషులు వేద 
చ్యాషసవిరుదము గాంచి Ocho చెప్పుచు, ఇరవై Tos వేదవ్యాసుడు భార్షవుండైన 
వా లీకియనుబుక్షుండనియు,ఇరవై నె వై యెనిమిదవవ్యాసుయక కృష్ణ దె వ్రపాయనుండనియు, 
విష్ణుపురాణము చెప్పినది. కూర రృపురాణాదులు కొన్ని WE భార్లవనామములకు 
acon ares SO చెప్పినవి". పా ప్రదాయమునుబట్రియు, * భృగురై Q 
చారుణి” అన్నుకెత్తి త్హిరయోపనిప.ద్యాక్యమునుబట్టియు;, వరుణన నంశమువాండు భృగు 
వంశమువాండు నన RSTO ల్రీకి Boca యనియు. అతండు 'వేదవ్యాసుండు క్ర కూడనై. 
యుండే ననియు చెలియుచున్న ది. HAB (పాయను డనునొకబుపి.యు ax 
సుం డైనట్లు తెలియుచున్నది. “ఇంక OT రామాయణమహాభారతక రృ 
లగడివ్ర 88008 రామాయణము ఛారతేముకంకుం బూర్వ మనుట TE 
మేమి" ౫ అని మున -మొకవిధముగా ఏనిపార్యాపర్యము నిర యించుకొనుటకు 
ముందుగా (గ్రాంథిక 'మైనప ప్రబల ప్రమాణ "మొకటి యరయుదము. 
శ్రీ రాము(డు రావణుని సంవారించి లంకారాజ్యమున విభీషణునికిం బట్టము 
గట్టినట్లు రామాయణము వర్గించినదిగదా | సహదేవుడు దశ్నిణదిగ్యిజయ 
యాత్ర కు వెళ్ళినపుడు లం కేశ్వరుయ పౌల Nog ces నగువిభీషణునివద్దకు దూతను 
బంప్‌ “'మతఠనివల్ల రత్నా దులు కానుకగా బుచ్చుకొనె నని భారతము z వర్ణ ౦చినది4. 
విభీషణుడు పౌండవులనాంటికి లంకాపాలకు(డుగా నుంజెనోలేదో, అది “యన్యవిష 
యము. SB తాంశక్రమమునుబట్టి చూచినను WEN SKoODM దానిరచనము 
SoBe రామాయణకథయు చానిరచనమును బూర్వము లని విదిత మగుచున్నది. 
s3% భార్రతపూర్వత్వ నాదులముఖ్యా జే వములు కొన్ని టికి మనము సమాధానము 
చెప్పవలసియున్న ది. 


1. BUST 8079 బుక్లో వ్యాసో భవిస్యతి, .. 
EIDE పునః ప్రో స్తే sess CESE 
యదా భనిస్యతి వ్యాసః, నామ్నా మ్వైపాయనః ప్రభుః, పూర్వా. 23. అధ్యా, 
2, బుతో 2-భూ బ్బార్గవ Sar చ్వాల్మీకి కో 2 pas, 
తస్తా దస్తత్సితా శక్తి ర్వ్యాస, Ba దహం మునే (Jorge) 
జాతుకళ్లో 2s 58, కృష్ణ దై'పాయన స్తతః, 3. 3. 11-19. 
3, తృణబిందుశ్ర్రయోవిం శే, చా Še స్తు తతః పరః 
4, (పేసయామాన రాజేంద ద్ర ఊౌలస్త్యాయ మహా Ss, 
DHATA ENA us విప్లూర్వ మరిందమః, సఖా, 31-16. 
|| à CC-0. Jangamwadi Math Collection. Bioiticed by eGangotri 


A ¥ 


a? BNI ] ద్వితీయా arg ah ము 27 


రామాయణము, జనమేజయుని — కురువాంచాలములను — హ స్పినాపుర 
మును OE eS. కాన్ని, కురుపాంచాలములు ద్రాహ్మణారణ్యక ము 
లందు కోనవచ్చుచుండ, నివి భారతమునాండే BORS SO కాని ఈ వేళ్లను భారత 
మునుండియే రామాయణము గ్రహించిన దని కానియూహించుట యసంగతము 
కదా! పోనీ! హ స్పినపుర స్మరణ మయ. కౌరనపాండనులకుం బదుమూండుతర 
ములు పూరు Ke జై Sar D స్‌ యనురాజు ని రించినహ ASIA వా శ్రీకి యు 
గుటకు భారతీమే ౫ గతి యయ్యెనని తలంచుటకంకు వింత Besos? ఇశ జనమే 
జయశేబ్దప్ర పయోగ మున్నది. ఈజన మేజయుండు కురువంశమువాం డని కాని, హస్తి 
FIIF జని SAD, రామాయణము చెప్పలేదు. దశరథ బాణవిద్ధుండై మృతుం 
డైనతనప్పుత్రు నిగార్చి యంధముని విలపించుచు “నాయనా! సగర Zes దిలీప 
Brae నహుష దుంధుమారులు పొందినసద్గ్లతిని జెందుము” అని పలికిన 
సందర్భమున నున్న జనమేజయుడు. తక్కినసగరాదులకుం. గొంచెము దగ్గఅగా 
నున్న పుళూరవునితరువాత నై దనప్తురుషుం డగుజనమేజయుం డని చెప్పుట యుచి 
తము గాని, ఎపుడో తరువాతం గొన్ని నందలయేండ్ల కుం బుట్టినపాండవ ప్రపౌత్ర 
జనమేజయు డని యూహించుట యెంతేమాత్ర ముచితేము కాదు. కావున 
WASH? Bw పరివారించుటతో ఛారతేరచనముకంకు రామాయణ 
రచనమే పూర్వ మని విశ్వసించుచు దీనిని విద్వల్లోకమునకు విడుచుచున్నాను, 
రశ— : 


రామాయణ TIS Mo Tom 


ఏనికాలమునుగూర్షి DY సెక్‌ 4-0, 28, డు, వాసియున్నారు. నేంటికిని వ్రాయు 3 


J 


చున్నారు. DES గొందటు HO చెంతోమీాాందికి లాగిరి. కొందు మిక్కిలి. r 


< నే 


దిగలాగిరి. వేదములే మొన్న మొన్నటి నన్న పాశ్చాత్యు లివి నిన్నటి వనుట వింత - 


కాదు కాని జాకోబీ Haw మొద లగువారి కియభి ప్రాయముల ఏీవిషయమునం 
జర్షించినమాగ్గోనలుపండితుండు, రామాయణము క్కి. పూ: ఐదనశ తాబ్ది కించుక' 
ముందు రచియింపంబడిన దనియు, భారతము శః ఫూ. మూడనక్‌ ODED 
మొదటిశ GAO నడుమ రచియింపంబడి న. సిద్ధాంతీక కరించుటికుం 
సహన నించుక వివుర్శింతము. 


1.3 హస్తేన WS గంగాం తీ ర్వా ప్ర త్యజ్బుఖా యయుః, 
Somes మాసాన og Seer gos. అయో. 68-13, 
Orso నగర శ్రైబో 5 ది దిలీపో జన మేజయ;--అయోూ, 64-43, 


9. Sansk. Lit Ch. X. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


ఖ్‌ A 


Fy 


30 సంస్కృతే wach se J [ లాకీక 


మజీయొకదీ సమునుండికాని — అది దేశచరిత్ర వే | Seo నిర్ణ యింపనలసినమాట '- 
శ్రీ పూ. వెయ్యేండ్రకు మున్నే యుత్తే తృరహొందూ దేశమునకు వచ్చి నిలచినవా 
రొనవలెను గాని గీ గృీకుపారనీకవీరులతో | వచ్చి యిందు స్టిరపడిననా రనిమాత్ర ము 


-శతలంచుట సరి దని తేలుచున్న ది. కావున చాశ్చాత్యులు నిర్ణ తమన 


రామాయణ భారతే కాల మో "హేతువునుబట్టి యు కము కాదనుట నిశ యము. 
ఇంక--అష్టాధ్యాయిలో ఛారతకథకు సంబంధించిన ప్రధానపాత్ర తే ములనానుములు 
కనరావు, కనవచ్చినవానియర్థ మచ్చట వేలుగా నున్నది. కావున నిడి దానితరు 
వాతిదే-అన్నయా వేప మొకటి యున్నది. కాని, యిది యనాలోచితేము. కొన్ని 


: శబ్బములయర్హ ము చారి కట్లు కనంబడిన Bare FD, అనేకసూత శ్రిములందును గణ 
i పొ ములందును గూడ 'ఛారత రామాయణములలోని ESS దెశసంజ్ఞ ony 
O ములు కననచ్చుచునేయున్నవి*ి. అది గాక, మా భార ముల పాణినీ 

యము తరువాతివే యెన-చో దానికి విరుద్దము లయినబహు ప్రయోగములు వాని 


యం దుండియుండవు. WHS OOS వాడుకలో నున్న కొన్ని ఫబ్టములరూపములు 
పాణినినాటికి మాజీ యనుశాసనము గాంచినని. నానిలో నున్న SO యుండి 
యార్ష ము లనువేరు గాంచినవి. అందుచే నీనాదము నిలచునది కాదు. ట్‌ నివి 
SiS. అతికి. బూర్వములా పరములా ? యనుట విచారణీయము. 
రామాయణములో మనువువే రుండుటయు'* మనుగీతములుగా "రెండు 
శ్లోకములు కోనంబడుటయు* ఆశ్హోకములు మను స స్మృతిలో నుండుటయ్యు నిజమే 
BA, శరవిద్ధుండ్రై తన్ను XE È OWN వాలికి రాముండు 'రాజధ్నర్మ రృములు తెలుపు 


+ 


1. నీ, వి. వైద్యాప ooo చూపినభరతఖండ శపటమునుబట్టియు, SESS ప్రై ప్రొయమును 
బట్టియు, రకము. కుఖానదికి ను ELESTA నున్న యభనదేకమునుండి యననులు వచ్చి 
నట్టు తెలియవచ్చును. ఆది సత్య మైనను, చారు, పొణినిశాకటాయనులకుం బూర్వ మిక్కొ_డికి 
వచ్చినవారే "కాని క్రీ. పూ. 826 ప్రాంతమున వచ్చినా రనిమా "త్రము తలంచుటకు వీలు'లేను. 

2, ox. 3. 1. 134, We —4. 1.96, 105, 114, 168 —175, 178 — 

4, 2. 80, 127, 188, 196,—4. 8.93, 104,—G, 2. 38. మొద 

3. SIA SO నునునా రో ® T'o స దదర్శ హ, అయో. 71-18, 

4. శ్రూయతే మనునా AS er ఇారిత OFS. 

సృాహీశా ధర్శకుళలై స్త or చరితం హే, Sayo. 18-31. 
oag ర్ధృతనేంచా స్తు కృత్వా పాపాని వానవాః 

D er SS sr Sr A సన్హ KIJI యొ, 

ae ద్వా Brae చ్వా Wes Rose ద్ధాముచ్య తే, 

రాజా Sows త్పాపస్య త దవాప్నోపి కెల్మిస్నమ్‌, 

"రా. కిప్మి-0. 18-32, 88, — mw © ఎల్‌: అధ్యా 318. 316. 


_CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


స Nie 


నా_జ్ఞయము ] ద్వితీయా ధ్యాయము 31 


సందర్భము న నున్న యాళక్లో కములస్లితిగతులు పరిశ్టీలింపంగా నది నా 8 నును 
స _స్మృతినుండి గ్రహించిన నవి కౌ KALÉ గొన్ని హేతును లగపడుచున్నవి 
౧. వునుస 5A, ర యితే BSN, ంథములనుండి కొన్ని శ్లోకములు Aare 
ననుటకు నిదర్శనములు కొనబడుచున్నొ D. సెక్కండ్రు డు పరిక్లో ధకులు నట్లు oe 
కాని, as O8 తనరామాయణమున DIST EY గ్రంథములలోనిన్లో ర్‌ ములను గూర్చి 
నట్లు క; నంబేడదు. సరిశోధకు VX న్యరు నట్లు భావించి యుండలేదు. 

౨. రామాయణములో రాజధ ర్మవర్షనమునం దున్న “రాజఖి ర్ల g 
దండా స్తు” ఇత్యాదిన్లోకములు ఆంటిని Bi 5 98 గ గహించి యర -ఈ 
విషయము పరామర్శింపనిమను స స్మృత్యభిమాని యుకండు పై శ్లోకములను మను 
_స్యృతినుండియే రామాయణము గి హించిన దని [భ్రమపడి e శ్రూయతే ఆ మనునా 
ao OMF'¥xiv0 కల్పించి Re జై B శోకములమొదట నతికి 
యుండనలెను. లేదా? 

3. అయోభ్యానిర్థాత్‌ యగుమనువు పఠించినవిగాం జాటువులై తననాంటికి 
వినవచ్చినపై శ్లోకములను మాత్రము పూజ్య HOE wr O8 రామాయణమునం 
గూర్చియుండ దానినుండి వాటిని మనుస స్మృతి శేకరించియురడ వలెను. 

రో అయో ధ్యానిర్లాత యగుమనోనుగాని, స స_ప్పమనునులలో నొకండుగాని, 
WLS ద్రష్టలలోనిమనువు గాని, మనుస్మృతి రచియించె ననుట సప్రమాణము 

కాజాలదు". TÉS వారీ ల్రీకి మక. చేర్కొన్నమనువే "వ Sond స్మృతి 
y _ర యనుట పొసంగదు. 

మె పై కారణములనుబట్టి రామాయణము మనుస స్మృతిక OBC బరము కా దనుట 
విశ్వససీయము. ge ఛారతీము-- 

ఇందును శెండుమూ(డుచోట్ల మనువు వేరును, HAI కృములుగా "రెండు 
శ్లోకములును గనవచ్చుట సత్య మేకాని* అవి ముద్రితమనున్న స్మృతిలో ASTM). 
అందలివిషయ (మైనను సరిగా మను స స్యృతిలోనిశాజధర్మ ర వచనవలలోం గనంబడదు. 
Bow “వ డేతాన్‌ పురుపో aig” దిత్యాదితశ్పద్యములు సరిగా SÈ 


1. చూ, సంస్కతేవా జ్ఞ జయ చరిత్ర, Bj PHT KH, అధ్యా, 9. “స్థృతులు? 
9. ఆపి BS త్చురా రాజన్‌ మనునా పో 5 మాదితః. శాంతి, 121. 10. 
యనోక్త మేత ద్వచనం ప్రా As క్‌ు సురా. To. 121, 12. 
స -జేశాన్‌ pox జహ్యా A Ayr QO నావ మి చార్జవే, 
అప్రువక్తార మాచార్య మనధీయాన మృత్విజమ్‌, 
sis రాజానం భార్యాం చా \ప్రియవాదినీం 
MOT 08 గోపాలం వనకెమం చ చాపితమ్‌. 
ఉద్యో. 82, 84, 85,—శాంతి, 57, 44, 45, 


a 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


32o సంస్కృతీ వాజ్మయ చరి శ్ర [ లౌకిక 


యుద్య్యోగపర్య్యమునం గూడం గలను WD, అక్కడ మనువు స్మరణ మే లేదు. 
అందుచే ఏనిస్టితియు NOW CWE మగుచున్నది సరిగదా, ఉదో శ్యగపర్వములోని 
... పీనిసందర్భము పరిశ్టీలింపగా నివి తప్పక భారతకర్తవే యని తోంచుచున్న ది. 
| ఏ మనలా? శాంతిపర్వ మర్వాచీనరచిత మన్నవారు కొలరు కాన్ని. ఉద్యోగము 
క BAS మన్నవారు కనరారు. ఇంతకు నివి మనుస్ఫృతిలో లేకపోయినా మను 
స Booted యని యంగీకరింత మన్నను, భారత్‌ ప్రథానకథారచనము మను 
స్య స్యోతికంయెం బర మనుట కివి చాలవు. అదిగాక, భారతేమునుండి కొన్ని శ్లో కము కము 
గా. లను మనుస్మృతి గృ గహించిన దనుబ నిజ మగును గాని, HAK .స్మృతినుండి భారత 
న ౨ సంహిత గ్ర x x Seo దనుట సప్రమాణము కాజాలదు. కావున భారతసంహిత 
het “మనుస స్ఫృత్‌కంచుం బూర్వ మను SRS మేమి? ఇశనో, ay 
మున 'బేర్కొనయడిన పారాశర్య వ్యాస నై శంపాయనులు! ఛారతేరచన ప్రవచన 
కర్త SSG యుందురా యనువిషయ మాలోచింతము*. సంహితాభ్రాహృణాదుల 
 లోస్‌పుడషులసం లు కొన్ని పురాణములోం గనవచ్చుటచే wes వీ రనువిషయ 
"మందును చారు వీరు కారనువిషయవుందును గూడ విమర్శకులు తబ్బిబ్బుపడు 
చునే సాహసించి యేదో యొకమార్లము త్రూక్కుచువచ్చిరి. దీని కంతేకును, పురా 
తనగాథ GED తమనాంటివిషయములు కూడ నందు చేర్చుచునచ్చినగ Xo% 
¥ ovS, నడుము నడుమ వానియందు చేరినప్రవ్ని _పృభాగములును గార 
ణము, అందుచేం బ్రస్తుత మోచ్యాసవై. నప ్యయనవమయము సందిగ్ధ మై Bosa. 
ఇంతకు ne మనము తెలిసికొన్న పరాశర పారాశర్య వ్యాస "వేదవ్యాస 
"జె B పాయన HSE వ్రసాయన సంజ్ఞ లనుగూర్చి వాయువిమ్టుపురాణాదులు చెప్పిన 
మాటలు చూచినచో నిరువదియాజు వద్యాపరమందు పు ఇరువది 
1 'యేడవద్యాపరమందు జాతూక రుడు, ఇరువై యెనిమిద వద్యాపరమందు oo 
''యనుండు* కృమముగా 'వేదవ్యాసు లైనట్లు కనంబడును. ఇప్పు డీపరాశరుని కొడు 
కది B (పాయనవ్యానుం డందు మేని, “యితడు మూడు దాంపరము లొక్క-జ న్య న 
'ములో నెటింగినవాం డనవలెను. పోనీ! ఇతండు పరాశరునిగో త్రాపత్య మందుమేనీ 
భారతాదుల సర్వత్ర కృవ్ణదె వ్రబాయనుండు పరాశరా Bere డని యున్నది. 


ls స. sims వ్యాసః పారాళర్యః, విద్యుద్వధ మే వాహం మృత్యు మెచ్చ మితి, 


ప్రశ్న 1, అను, 9. 
58 Hare 2 k 22 KH ws ర Ba SiO పాయనః, ప్రశ్న 1. 


అను. 7. 
2, bos, వారే భారతకర్త లని భావించెను. చూ, H, i Lit P. 184 


3 


కొన్నిటిలో, “కృష్ణ దై grease? అనియున్న ది, e 
C-0. న Math Collection. Digitized by శ 
af 


£ 


నాజ్బయము | ద్వితీయా ధ్యాయము À 33 
ఇరువై యెనినిదనద్యాపరములోని మజియొక పరాశరునికొడు కీకృ్ణ దై పాయ 
నుండు Vee సై యారణ్యకమున౦ "బేర్కొనంబడినవాం డని, ‘Sook BOD, . 
అందు పారాశర్య వ్యాను డనియీ యున్నది గాని YRS. eer E. కన 
రాదు. కనణుడకున్న DETE యత డని యంగీకరింత మన్నను, అందు తెలుప — 
బడినవిద్యుద్వధవిషయము నై. నె దికశాఖాసంబంధము గాని భారతసంహి తాసంబంధి 
కాదు. ఇంక B శంపాయననిషయము---ఇతండు యజుశ్ళాఖతోస సంబంధము కల 
STMT బురాణములలోను, చరణవ్యూహాదులలోను గనవచ్చును*. పైయార = 
ణ్యకమునం జెప్పయబడినసూర్యవిషయము గూడ వై దికశాఖకుం జేరిన టే BD, 
భఛారతమునకు సంబంధించినది కాదు. అందుచేం B త్తిరీయారణ కములోం .. 
జేర్కొ_నయబడినవీరు భారతేసంహి "తార చన ప్రవచనక_ర్హ లని ని విశ్వసించి, ba AI ప 
హిత తె త్తీరీయారణ్యకముకం కొం BOS మనుట సంగతముకాదు. విషయ. = 
మిట్లున్నను, సి. వి. వై ద్యాపండితులు, డిక్సిట్టుపండితునియభ్మిప్రాయమునుబట్టి - స 
మూలకథ యగుభారతసంహిత శ్రీః పూ. ౧౮౦౦ ప్రాంతములోని దని ఛావిం 
చుచు దె B త్తిరీయారణ్యకములోం “బేర్కొనయుడిన పాఠాశర్యవ్యాసులే తత్క_ ర్త 
యనియు, అందలినై శంసాయనుండజే జనమేజయననికిం AF చెప్పినవాం డనియు 
నభిప్రాయము తెలిపిరి. SO, ఛారతకథ యెప్పటిది ? కౌరవనంశము నిలిపి 
నట్లున్న యితనికి మూలకథతోం గనవచ్చుముఖ్యసంబంధముమాట యేమి ? కథా 
'కాలమునకును గృంథరచనకాలమునకు నంతర మున్నదా లేదా? తై త్తిీరీయా 
రణ్యక మెప్పటిద్‌! అనువిషయము లాలోచించినట్టు కనయడదు. ఈ యారణ్యక 
మందలిపారాశర్యుంయు మత్స్యగంథిపరాశరులకు జన్మించి కౌరనవంశము నిలిపిన 
HAB (పాయనుం డని మనము విశ్వసించిన విశ్వసింపనచ్చును గాని యితండే 
భారతసుహీ తారచయిత యన వీలులేదు. ఇందలివై శంపాయనుండు కూడ నీపారా 
శర్యుని శిష్యుండ్రె onde డుపచదేశించినభారతకథను లోకమునం 85 Bosca wy 
నేమోయని నమ్మవచ్చునుగాని, యితంజే భారతసం ౦హి తాగ్రంథమును వ జన చేయనికి 
వినిపించినవాః డన Doo లేదు”. ఇందుకుం బె B త్తీకీయారణ్యకము శ్రీ Š. పూ, పదు 
నాల్లవశ or) కీవలిది కాకపోవుటయే కారణము. ఇశనో, బృహదారణ్యచ్చాం 
దోగ్యాదులందు కన నచ్చురామ భారతకథలలోని కొన్నిముఖ్యపా RES) we 
బట్టి వానికంయెన్సు తె తె త్తీీయారణ్యకముకంకెను గూడ నీ కథలు ప్రా Jisse లని 
చెప్పవచ్చును. కావున వీనికాల మిట్లు తెలిసికొందము. ॥ 


'1. చూ. సం, వా. Gi. పుటలు. 177—184 . 
2. The Mahabharata. A Criticism P. 16, 17, 
8. అతండు మ STIS వై ఛం పాయనుండు Bgas, 
5 = S 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


Y 


Ki 


> 


34 సంస్కృత వాజ్ముయచరిత్ర [లౌకిక 


పాణిని శ్రీః పూ. స స్పమశే Tð కావలినాయుశాని యీనలినాడుకాడు. 
TA రు యికొంకు నాప స్తంబసూత్ర మును దానికంకు మనుసృతియుం 
బూర్వములు! . మను 598 దళమళ oO దాటి యీనలికి రాద "కావున 
_ దానికిం బూర్వము ఛారతేసంహితేయు చోనికిం బూర్వము రామాయణమును జని 
యించి యుండును. ఆకాలము చెనుకకుం గ్రమముగాం A, గీ, పూ. ౧౧౧౫౨ శతా 
బ్దులు కావచ్చును. ఇందుకు విద్యల్లోక ప్రమాణము” నాష్‌ బర్ను హోప్కిన్సు 
పండితుడు “రామాయణము పన్నెండు BY పదమూం డగుశతాబ్దిలోని దని 
కొందలు హైందవపండితులును 'బాళ్చాత్యపండితులును Xo% హాస్యాస్పదముగా 
ఛావించిరో. « అనుచు వ్రాసాను". SD, అతనిమాట యాదరణీయము కాదు. 
" అయిన నిక్క_డ నొక 1-597. ఇపుడు మనకంటికి గోచరించుచున్న లక్ష గృ X ంథమగు 
మహాభారతము పదునొకండనశ తాబ్టిలోం బుట్టిన దని నాయభిప్రాయము కాదు. 
ఇరువదినాలుగు వేల భారతసంహి తా గృ గంథము వ 5350 నాంటి పు. దరువాతం 
గొందలు విమర్శకు లూహించినట్లు Bp పూ. మూడవ OD కించుక యా 
వలివజకు6 గూడ నడుమనడువుం “గారతకొంత ౫ గ్రంథము Bow SB) ననియు 
DB Rossy). ఇంక న పరినీలింతేము. 


కర యును 


98 వా OBB కృత మనునిషయమున వివాదము లేదు. సకలపురా 
ణోతివోసము లాదికాన్య మని ప్రశంసించుటనుబట్టి యిది లౌకికభావలో మొట్ట 
వుందట నుదయించిన కావ్య మనువిషయమున గూడ సంశయము గలుగరాదు. 

“మానిపాద! ప్రతిష్టాం త్య HXH TAS స్పమాః 

య (కొ ఖృవికునా TY మవదీః కావు మోాహితమ్‌” 

అనుశ్లోకము వేదములతేరు వాత వదలా కన్య స్పని భనభూతి 
రాజ శేఖ రాదికవీంద్రులు పలికియున్నారు. vow 8, 'చాలకాండద్వితీయసర్ల సర్లలోని 
యోాళ్లో కము చవ వా రట్టు ప్రశంసించినంతవూత్రమున నిదియే మొదటి దని 
విశ్వసింపనగునా ? 2 అని సంశయము కలుగవచ్చును. సత్యమే. దీనినిబట్టి ఇట్లు 
SB ores AMOT లియా ? SY, vÒ 8 తనకాన్య మాద్యము కొకపోయి 
నన, ఇట్లు 3, oð లోక ప్రతారణము శావించెనా ? GY, మ తెవరయిన నిట్లు 
వర్షించి ore F ES A E 'రామాయణమునం జొనివీరా ? అని యిచ్చట 
మూండుప్రశ్న ' లుదయించుచున్న వి. 


1. చూ, సం, వా, ప్రథ, 291,309_819. 


~. % The great Epic of India, Ch. IL P, 61. á 
Ec 0. Jangamwadi Math Collection. Digitized by య్‌! 


జు 


ï hobo | ద్వితీయాధ్యాయ ము 35 


విషయము ప్రైఢముగా Mose S పూర్వ గంథక_ర్హలు, కొంద: తితరులు 
చెప్పినట్లు ప్రథమపురువ క్రియ లుపయోగించి వర్ణించుట కలదు గాని, స్వవిమ 
యమున ని ట్లసత్య మైనదానిని వ్గించుట కనరాదు. అది గాక ప్రాచీన గృంథ 
కర్త యెన్య(డున్కు తాను గనిపెట్టనివిషయము తానే నూతనముగాం గనిపెట్టి 
నట్లుగా వర్శించుకొన్న Bows గనంబడదు. తుదకుం గొందజిమతేమున నాద్య 
మైనభారతసంహితలోం WD, మతి యేయితరలాకికభాపా, గ్రంథములో. గాని, 
లౌకికకవిత్వము నాతోనే పుట్టిన దని చెప్పెడియిట్టిమాటలు Wendy. కావున 
నిది ప్రాచీనులశైలి యన పీలులేదు. ఇంక, TWH SHH నిప్కామురడె లో కాను 
గ్రహకాంక్షియై తనవిజ్ఞానమును బ్ర సాదించి లోకమును దరింపం జేయ, నెంచిన 
ప్రాచేతసమహర్షి మయైహికామువ్మీకములు Toi గాని యిట్టిమాటలు చెప్పి, 
లోకవంచన మాచరించె ననుట కలలో నైన _స్మరింపరానిది. అ ట్లననేల ? కథా 
భాగములు కల్పించిన క్లే కవిత్యోత్స_త్తికథను గల్పించియుండు Sows Td, పాఠక 
ప్రరోచనార్భ మయినకథా భాగకల్పనమునకున్సు ఆ_తృమహ_త్త్వప్రశంసాపర మైన 
యేతత్క_ఛాకల్పనమునకు నెం తేనివాసి కలదు. కావున నతని FHSS మంటం 
గట్టుటకంమెం గృత్నత -వేజబుండంబోదు. ఇశనో, ఈ భాగము ŠA“ మను 
నది యున్నది. బాలకాండములోని కొన్ని భాగము లర్యాచీనులు రచియించిన 
ననెడియికవాదమునుబట్టి యెవ BO రామకథకు సంబంధించిన మొదటి GN shoo 
కల్పించి రనవలెను గాని, గురుపరంపరాగతమైన యీకవిత్యోత్స త్తిసంప్రదా 
యము నెజుంగకయీ స్వప్రతిభచేతనే యీ కథకూడం గల్పించియుందు_ రనుట 
SHOE మగునా? కావున బ్రహ ప్రత్యక్షమై తన్ను రామచరితము S o బ్రోత్స 
హించె నన్నయతిశయో § యించుక యున్నను, క్రాంచపక్షికథతో డిమానిపాచే 
SAY కము వా ల్లీకి నోటనుండి నచ్చినడే కాని యన్యులది కా దనుట నమ్మి 
రామాయణ మాదికాన్య మని విశ్వసించుటయే సరియగును. ఇంక నిందు ప్రక్షీ ప్ప 
భాగములు కోల వనువాద మెంతనజకు సత్యమో పరిశీలింతేము. 


వ్రతీన్తభాగవిశారణ 


రామాయణము శతకోటిశ్లో' కపరిమితే మనియు, ఆయాదేవగంధర్వాది 
లోకములం డే౭బదికోట్లు పదికోట్లు కోటిగా చ్యావించిన దనియు. చెప్పుచు, 
మాననలోకమందు విస్తరించిన దిరునదినాలుగు HOF’ కముల Noss యని 
బ్రహోండపారశర్యోోపపురా శాదులు నిర్ణయించినవి. ఇది చతుర్వింశ Sys OE 
సంహితే యని దీని కాండాంతగద్యములు నక్కాణించినవి. గాయ త్రీమం త్రము 
లోనియిరువదినాలు AX Sao ,క్ర ముముగా నొక్కొక్కన్లో కసహస్రము మొదట 
నున్న వని గాయశ్రీరామాయణము నికూపించినది. DIDS రామాయణ 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


36 సంస్కృత వాజుయచరిత్ర ` [ wey 


మాబుకాండము లిరువదినాలుగు వేలన్లోకము OD లోక ప్రసిద్ధి కలిగినది. కాని, 
"బాల కాండచతుర్థ సర్లలోని యో క్రీ 8 ందిశ్లో కము 

“చతుర్వింశత్సహస్రాణి న్లో A కానా So Far నృషిః, 

తథా సర్లశ తా D షట్కా-ణ్ల్ణాని తథోత్త తరమ్‌, 

Byes ES స్పభవివ్యం స సహో GSS” 

వాల్మీకి వర్శించినరామచరిత మిరువదినాలుగు HOH కము లయిదునందల 
సర్ల మాము మజియు PAG S తరభాగముతో డియ్యుత్తే తరకాండము.” 
అనిశప్పుచున్న ది. దీనిని సరిచూ-చుటకు చేను గణింపలగా వచ్చిన మొత్తము లివి!. 
షడ్కా-౦డ శ్లోకములు అధిక see ఉత్తరకాండ శ్లోకములు అధికపాఠ న్లోకములు 

సర్గలు, సుమాత, శ్లోకములు సుమారు, Ooo, సుదూకు, సర్గలు, సుమాధ, 
౫32 -90200 Hoo ase YAO ౧౩ ౧_౨_౨౮ 

చూచితిరా మొ_త్తేములు ? సర్లలందుమా, అజుకాండములలోనే 32 
ఎక్కు_న. ఉ_త్తీరకాండసర్లలు కలిపినచో evo అగును. శ్లోకము లందుమా, 
మట్కా-౦డములలో oF వేలకు మిక్కిలి SWS. ఉత్తరకాండన్లో కములు కలి 
వీనవో సుమారు ౨౫ వేలగును. ఆంటియందును గూడ నధికపాఠ శ్లో కములు 
నిజముగా నధికములే. అవి కలుపందగినవి కాను. అందుచే B శ్లోకము చూపిన 
లెక్క లెట్టున్నను, అవి యాజుకాండముల eos "కాని, ' సడుకాండముల 
నాత్ర యించినవి కా వనుట నిజము. అయి తే పూర్యో కృసాశ్యములగతి యేమి? 
అందలిసర్లళ్లో క సంఖ్యల భేదములకు గతి యేమి కందు కూహయీ గతి. వేద 
మంత్ర, ములలెక (శాల క OF, కమణికలు OY ర్లయించిన వారివలె నే, దీనిలక్కలు చూవీన 
గూడ NS =, wb sco IPSS, చూవీనాం డనుటకు Doo 
"లేదు, తరువాత నెవరో సర్గలు శ్లోకములు గణించునాంటి కిది ఫై లెక్కలకు సరిపడి 
యుండు ననియు, బిదప 'ముజియొక'కాలమునకు 36 సర్గలు పెరుగుటయు నింకొక 
“కాలమునకు: సుమారు మూండు BOF" కములు వు సంభవించియుండు 
ననియు నూహింపవలసియున్న ది. ఇందుకు వషట్కా-౦డములలోనియధిక పాఠము లే 
నిదర్శనము. కావునషట్కా౦డములలోందెలియనిలు ప్రభాగముల మాట యేమై 
నను! కెలియుచున్న యధిక పాఠములు SAH లనుట స్పష్ట మనియు, 
కుండలీకృతములై ముద్రితేపు స్తకముల గనవచ్చుక్తోకములే కాక, బాలకాండము 
-మొదటిసర్లలలోం గుండ్‌లీకృతములు గానికొన్ని భాగములుకూడ నట్టి వే యనియు, 


1. శ్లోకముల మొత్తము లే ప్రతినిబట్టి చూచినను, ఒకోటిరెండువందల తేడాతో సరిపడును, 


2, ఇపు డధిక పాఠశ్లోకములు లేని సుమారు 20 చేల(గంభమే వాల్మీ 8855 నుని యూహిం 
చుటయు నసమంజసము "కోదు, చట 
as CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


a 


వా_జ్టయము ] BY 1D యు ధ్యా యు 37 


ఉత్తరకాండ మంతయు. గూడ వాల్మీకిరచియించినది గా దనియు విశ్వసింపవలసి 
యున్నది. ఇపు డీమూండువిషయములు., నిశ్చయింప నించుక యత్నింతము. 

నై Sow రానుప్రవాసాదిన్ఫ త్తాంతము చెప్పినవిదప- -భరతుం డామాటలు 
విని దుఃఖితుంై యిట్లు పలిశెనూ---అనునరముగలమాటలతో ందరువాతిసర్లయా 
రంభమగును 1. అట్టగుటయే యచ్చోట సముచితము. BD, సైమాటలకు 
ముందు పదిశ్లోకములు చేరినవి. అవి కుండలీకృతములే కాని, SHIM, అందలి 
విషయము భరతుని కుచితము గాక తప్పక FG ప్పమే యనిపించుకొనును. ఇట్లు 
కుండలీకృతేము లైన నన్నియు * ఫునరుకృములో యసంగతములో యనుచితే 
ములో యై కననచ్చుట పాఠకలళోక మెజుగనిది కాదు. ఇంక 

చాలకాండము మొద టిసర్లలో, సక లసద్దుణపరిపూర్దు డై నమహోపిరుం డెవం 
డన్న ORS MH శ్రీరాముం డట్టివాం డని నారదుండు సమాధాన మిచ్చుట, 
దశరథుం డతనిని యకావరాజ్యాఖభిపి. కుని జేయ Bother మొదలుగా రావణవభా 
నంతర మతే(డు నచ్చి రాజ్యము స్వీకరించి ప్రజారంజకముగాం బరిపాలన మొనర్చి 
నన్నంతనజకు. గలరామచరితములోనివిషయముల నెల్ల _వివరించునొక విషయ 
సూచిక వర్ణి ౦పంబడినది. శెండనసర్లలో, క్రౌంచపత్నీకథ “మానిపాది శ్లోకా 
విర్భావము QOH తరము మొద లగువిశ్రేషవిషయములు SB owcaes 
నవి. సర్వవిధముల గ్రంథాన తౌరికగా నున్నయీ రెండుసర్లలు రామాయణము 
నకుం బునాదులై యెంతయు నొప్పుచున్నవి. ద్వితీయసర్లాంతేమందలి 

“రఘువరచరితేం ముని ప్రణీతం దశశిరసశళ్చ వధం నిశామయధ్యమ్‌” 
అనునాక్యముతోం బంచమసర్ల మొదట నున్న 
సర్వా పూర్వ మియం Ghar మాసీ తతా ఇ వసుంధరా” 

BT Cas SOPH కములు సరిగా నతుకుచున్న వి. ఇట్లుండంగా మూండన 
సర్లయంతేయు మరల విషయసూచికయై కథ కడ్డ మైనది. రెండవసర్లలోనివిషయ 
సూచికలో లేనియక్క_-అమాలినచిన్న విషయము లేవో నాలు గున్నను మొ త్తే 
ముమో౭ద నీగెండవవిషయసూచిక మొదటివిషయసూచికకు భంగ్యంతరముగాం 
గల్నింపయడిన బే కాని యన్యము కాదు. కాని దీనిచివర--- 

1. Sth) శ్రే శ్నీశ్రుంనిధినా. . .ఆత్తాన మభిేచయస్వ. అయో. 72 O<S— 
శ్రుశ్వాతుపికరం వృత్తం pT చ వివానితౌ, భరతో దుఃఖిత GS ఇదం వచన 
మబ్రవీత్‌ . అయో. 73—11 న్లో 

2, ఈకండలీకరణము కూడ నియతముగా లేదు, వావిళ్ల చారియాం(ఛా శ్నరపు స్తకములోని 
కుండలీకగణములు FORT నాగ ORS ప్రతిలో గొన్ని చోట్లం గనరావు, అందలివి. 
యిందలిని గూడం గొన్ని బొంచాయి ప్రతిలో గనణడవు, లిఖుతపు స్తకములలో6 
గుండలీకరణములే కనయగవు. అందుచే నిది యవ్యవస్థ మె యనియకముగా నున్నను 


gå పములే లే వని యూహింపరాదుశ 
-ð 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


కీర! సంస్కృత wa se & [ ares 


“వై బేహ్యాశ్చవనిసర్టనమ్‌, అనాగతంచ యత్కించి ద్రామస్య shards, 
త చ్చకారో త్తే కావ్యే a 88 ర్భగవా HRs” 

- నీతను విడిచిపెట్టుట రామునిసంబంధ మగుననాగతము ననునవి o 
'కాండమునం గవి SLOT SHE} _శ్రమాటలుమా So TEND. దీనివలెనే నాల్లన 
NS కథ కడ్డము వచ్చినది. అందు వమట్కా-ండలసర్షత్లో కసంఖ్యలు చూపం 
బడినవి. ఉత్తరకాండము గూడ వా 88 రచియించె నని చెప్పంబడినది. మజీయు, 
కుశలవులు “రామాయణ కావ్య మందందు గానముచేయుచు నయోభ్యాపురమున 
ఏథులలోం. దిరుగుచుండ రాముండు వారిని జూచి పిలిపించి వారిచే రామచరితము 
పాడించె నని వర్శింపంబడినది. ఇట్లున్నదీనిలో మరల నాణుశ్లోకము లధిక 
సాఠతముగాం గుండలీకృతము BED. ఇట్లియీసర్లలసంగతిసందర్భములు పరిన్లీ 

= లించినవో నిని Toms బృశ్షిస్తము లని తోంచకపోదు. ఇందు కు త్తరకాండము 
BORSI నీసర్లలురెండు నిందు చేరినట్లు కనవచ్చుటయీ తార్కాణము, కావున . 
ను త్రరకాండముమాట యొకింత చూతేము. 
“ప్రా ప్పరాజ్యస్య రామస్య 49 ఇ త్యాదిన్లో' కముతో ను ) తృరకాండ మారంభ 
PSA. (శ్రీరాము నభినందించుట కన్ని దిక్కులనుండి నచ్చినబుషివర్యు లింద్రజి 
ద్రావణాదిరాక్షసవీరుల యుదంతములను హనువుదాదిళూరుల నృ త్తాంతములను 
వర్లించుటతో ౪ం సర్లలు గడచినవి. అట్టిఏిరుల నీ వణలించితి వని రాముని 
స్తుతించుటకు( దప్ప, STEKS SO కు త్తేరకథతో నెట్టిసంబంధమును లేదు. 
అయినా Ns Koso దానికే Wow ¥ మెనది. తరువాత నీతావిసర్లన 
క్ర థాబీజ మంకుకించినది. దానికి ౧౨ సర్గలు పట్టినవి, అంత నృగనిమా, దుల 
కథలతోం గొన్ని గతించినవి. ఇ ట్రజువదియిదుసర్లలు నెల్లినతరువాత, కుశలవ 
జ _నృవృత్తాంత ముదయించినది. తరువాత నేవో కథలు. పిదప ౯౯న సర్లనుండి 
భవివ్యదు తరకథ. వీనినడుమ నడుమ నధికపాఠ సర్లలు. -ఈవిధముగాం బూర్వ 
రామాయణకథారచనముతో నెట్టిపోలికయు లేనిడొంకతిరుగుడు రచనయు, 
అందలికవిత్వప్రైఢశై లి శేరీతి సీడుగానిసామాన్య నై లియు, అందలిమాధుర్య 
ములో నావగింజం తే నలేనివర్ణనలును గలిగినయు త్తిరకాండము వా లీకినుహ రి 
కృత మని రెండును జక్క_ంగాం ఒఠించినవిమర్శకు 'లెన్వరును జెప్పసోవాసిందేం 
జాలరు. OIDA EIT, వారు చిరకాలముగా నచ్చుపురాణ ప్ర సిద్దికి విరు 
ద్ధముగాం EN జడియుటయీ యందుకు గారణ మగును గాని వేలు Se, 
కావున రావమాయణమహాభారతములు దేశమున బాగా న్నాపించినవీదప వానిం 
జదివినయొకవిద్యాంసుండు, భారతకథతోం ASS వ్రబాయనునికిగల సంబంధము 
చూచి రామకథతో ar O88 సంబంధము కలిగించుటకై యు _తృరకాండకథ 


1. సరిగా నీభాగముతో నే బాలకాండ a TTS. మారంభమెనది 
. Mm an Q e 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri ` 


చాజ్బయము ] ' ద్వితీయా ధ్యాయము 39 


కల్పించినర్లి oD యుండుననియు, Nie ను త్తరకాండమును జడి 
వినతగునాతీస odin డొకండు, ఆ _త్రరకాండకథా ప్రస సక్తి కలుగునట్లు "బాలకాండ 
మునం దృతీయచతుర్థసర్లలుకల్పించి చేర్చి యుండు. ననియు నమ్మనచ్చును. ఈ 
విశాంసము నక్క లేనివిషయసూచికతో డితృతీయసర్లతుదిన్లో' క soem, అసంగ 
తముగా నున్న ఇచతుర్ధ సర్గోషక్ర మోాపసంహారములును బలపబుచును గావున దీనిని 
గూర్చి యింతేకంకు వ్రాయయబనిలేదు. ఈవిషయమున జ _రృనీభాషలో రామా 
యణవివుర్శనము వ్రాసిన న దాకోవీ పండితుండు వ్రాసిన హేతువు లేనా తెలియరావు 
గాని అతండు త్తరకాండము సుతరాము వా ds వ్రాసినది గా దనియు, బాల 
కాండము గాక తక్క నమైదుకాండము లొక్క_సారి యుడయించిన ననియు, 
చాలకాండములోని పెక్కు_భాగములు తక్కినకాండములవిషయమునకు సరిగా 
బొసంగకున్న ననియు స్రాసినట్లు మాగ్జోనలుపండితుండు చెప్పియున్నా(డు |. 
కాని బాలకాండ ee TORS ప్త మనుట శక్యము గాదు. ఇంకం గథను 
గూర్చి యాలోచింతము. 


క PH OD GN mw 


ఇశ్ర్వూకురాజనంశమునకు సంబంధించినయీ రామాఖ్యానము బహూపురా 
తన మైనది. సరయూనదీతీరమందలియ యో ఛ్యాపురము రాజధానిగా౭ గోసల 
చేశము పరిసాలించినద శరథమహారాజునింటం బుట్టినదిా--దశరథుని పెద్దకొడు కగు 
(శ్రీ/రాముండు మిథిలాపురరా జగుజనరునికూంతు పస్‌ మా Boar’, సవతి 
తల్లి కోరిక నుబట్టి పదునాలు గేండ్లు రాజ్యము విడున నిష్ట డి వితృవాక్యప పరిపాలన 
మాచరింప ధే  రృపత్నీ SESE తమ avin’ = Bob శా నడవుల SA 
యందు SR సియిర చుచు, 'రానణు6 SSI తనభార్య నపహరింప సుగీ ADs 


డనుకపిరాజుతో m8, చేసి చేన' సహాయముగా రానణుని సంహరించి 
సాధ్విని దోడొని "మయోధ్య ae మూ BMS క్ట See ప్రజారంజకముగాం 


జిరకాలము పరిపాలన మునరించెను-అనునది యాయాఖ్యానమునకు మూలము, 
ఈమూలకథ వాల్ల ల్రీకినాంటికిం జెద్దలనల్లం గన్జాకర్ణికగా వచ్చిన బే SrA, అతని 
నాంటిది కాదని ల రచీయించిన బాలి కారిడపంచమస శాన తారికనల్ల ను, 
అతడే యం దం దుప  యోగించినయితిహాసాఖ్యానశ బ్దములనల్ల ను గూడ ako 
సూచింప(బడుచున్న ది. రామాయణ మిలిహాస మని వివిధపురాణాదులును 
వక్కా-ణించియున్న వి. ఇతిహాస మనలాం wore Seo Sar! అయిన నిది 
సత్యమా లేక కల్పితేమా ? అని కొందజు శంకింపనచ్చును. కాని సుఖీలుంయ T 
శూరుడు నగునొకయు _త్సీమక్షత్రియునికృత్యములను Sera 


1. See. Sansk. Lit. P, 304. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri * 


40 : Som) తవా జయచరి శ్ర, [ లౌకిక 


మానవాతీతేముగామిం Ed సత్య మని భరతఖండమున కస్టిగత మైన విశ్వాసము 
నకు విరుదముగా నిది కల్పిత మని యూహింపనల సి; S08 ప్రబల హు BAGH 
గనంబడదు. వాలి లీకియుా 

“ggn మిదం Bro రాజ్ఞాం వంశే మహా త్తే త్రనాం 

మహా Si SQ మాఖ్యానం రామాయణ మితి శ్రుతమ్‌* 

ఈ రామాయణమహాఖ్యాన మితాకురాజనంకనుం దుత్సన్న మైనదిగా 
వినవచ్చుచున్న దనుచు నిది సత్యే మైనపురానృత్త మనెడివిశ్వాసమునే నెల్ల డించి 
యున్నాండు. ఇది గాక, ఐ శ్వూకులచరితములు NTC దాదులందును, ఆనంశము 
వారిరాజధాని యైనయయోధ్య యు _త్తరబేశమందును Bese మగుచుండ నవి 
కల్పితము లనంజాలముగడా ! ఇశ నావంశమందు. (శ్రీరాముం డనువుహావీరుం 
డవతరించి లోకో SHS GMB క్నీర్తనీయుండయ్యె. SHIA మాత్రము కల్పిత 
మనందగునా ? ఇంత యేల ? ఆపూర్వకాలమహరగ్థులు "శేవలకల్పిశవృ _త్తములను 
వర్ణించినచారు కా రనుట విశ్వసనీయ మగుచుండ, నీరావమూయణమూలకథ సత్య 
మనువిషయమున మనకు సంశయ మెందుకు? ఇంకనో, గ్రంథమందలికొన్ని 
యద్భుతవర్షన లట్టిసం దేహమున BS మిచ్చుచున్న వందు శేని నానిని సమర్థించు 
కొందముగాక. 

శుద్ధసత్వ ప్రసన్న నుయ్యుం బ్రచండశార్య భాసురయున  శ్రీరామునిచరితే 
మపూర్వ me మాళ్చర్యానందదాయక మచింత్య HB SSD 
యాదినుండియు ట్రాజ్ఞాలహృదయ మాకర్షించుచు నచ్చి క్రమముగా an Of 

నాంటికి మహామహిమాభిరాము మైనపర మేశ్వోరచరితమై ప్రత్యక్ష మె మెనది. FÍ 
ననే యట్రిమహానాయకు. డనతారపురుషుండు కానోపు నని భావించి, శిష్టరక్షణ 
SEILTE EDHI దశరథునియింట (శ్రీరాముంైై యసతరించె 
నని వాల్లీకి కథారంభము గావించెను. అది సముచితమే. వదోయొక్కొక్కన 
కార్యము గావించిన మహోపురుషు So నీశ్వరాంశసంభూతు లని కొనియాడ 
బడియుండ సక లసద్దుణపుంజము సచ్చిదానందమూ EEY నైన శ్రీరాముః 
BETS TO మని భావింపంయడుట కబ్బుర మేమి? అందుకే పర మేశ్వరాను 
గ్రవాపాత్రు లై నబిషులక్ఞాననే త్ర, ములనుండి Sores _రృబోధకము D B SSeS S00 
PDE వేద వేస్యుం “స నపరమస్ట పురుషు. డవతరించినంత ES 
మైనరామాయణము ప్రాచేత్‌నునినోట నావిర్భవించె నని తత్వజ్ఞులు తలంచిరి. 
ఇదియును సముచిత మే. ఒకవి శేష ప్రతిభా శాలిబుద్ది BS నూహింప నలవిగాని 
| యామహాన తారపురుషులయా మాసపా BEL శ్యములే | కదా భగవంతుం డొకం 
డు న్నాం డని యనుమాన ప్రమాణమునచే సాధించినవిషయమును ద్రిత్యక్షప్రమా 
ణముచే స్థీరపతి చెడియాస్తి ase 'కాధారములై యితిహాసపురాణాదిరూపమున 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నా_బ్బయము | ద్వితీయా ధ్యాయ ము 41 


నీజగ మెల్ల నాక్రమించినవి ! BBL, ఆ RYKS మేమై యుండునో !--ఇట్లు 
తొ ex ర్త re డీశ్వరానకార మని నియాపీంపంఒడినపిడప నిశ 
గథలో భగనద్విలాసములుగా | నహల్యాశాప పవిమోచనాదు లగునద్భుతవిషయ 
ములు కొన్ని వర్జింపంబడిన నన్న నసంగత మేమి? అది గాక, కావ్యదృష్టితోం 
జూచినను, అద్భుతేవర్ల న లాకాలమునం బాఠకరంజకము లగుట YOSHIO 
DEIN GH BY ar! కావున నిప్కాముండును లోకానుగృహకాంక్షియు నైన 
వాల్మీకిమహర్షి, SOPH రవిజ్ఞానమున లోకము తేరించుల/ాక యని సంకల్పించి 
bE, | రేచినరామూయశేతిహాసము కథానాయకమహామహివమచిహ్నము లయిన 
కొన్ని HAY TAY, SoS విలసిల్లినన్కు అందలిమూలకథ కల్పితము గాక సత్వ, 
మనియే విశ్వసింపనగును. ఇంక నాంతరవిషసయము లించుక పరిశీలింతము,. 


పర్యవసానమునుబట్టి SKIK, హముతోోడిశి ప్టపరిసాలన మే యోకథకు 
ఫల మని తెలియనచ్చునుగాని, కొథాసంవి ధానద్భృవి తో బరిశీలించినచోం AS 
యీనర మోకథకు బీజ మని చెప్పకతప్పదు. దాని కంగములుగా నెన్నేనికార 
ణము లుండుంగాక ; ఆవరమే లేనిచో రామకథ నీ తాకల్యాణముతో సమా_ప్తము 
కావలసిన దే, కై శేయీపాత్రవృ_త్తముచూచుట కిసుమంతయైనను, PY ard 
నూనెచుక్క_నలెం గథయంతటం ద్రాశినది. మూర్థాభి పేకన్నార్త ర విన్నపుడును 
బదునాలుగేం డ్లడవుల నివసింపు ను. విన్న పుడును గూడ హర్షవిపాదము 
లించుకేని లేక యొక్క-తీరున నున్న  శ్రీరామునంతేటిమహానుభావుడుగూడ 
మాననస్వభావమునకు లోనై ననవాసము చేసినన్నాళ్లు SASS SSID oro 
ముగా సంభవించినమనసులోనినొవ్వు నెలిపుచ్చక మాన, లే దనుటయే యిందుకు 
నిదర నము. | 


సుఖ మున్నదోలేదో, చానిమాట యటుండనీ ! లోకములో. గలహము 
SMe గాని S E మూల మనెడిసిద్దాంతేము RYS కొల్పుటకో 
యన నా eee మెల్లగా z శేయీపాత్ర తము రంగము 
జొచ్చి జే వాసురయుద్ధమున. Gatos SEE Be 8 గాంచినదశరథునినంటి 
రాజాధిరాజునుగూడ “నోరు మూూయించినది. ee నడవికిం బంపినది. కౌసల్య 
కడుపున Sty పెట్టినది. నసిష్టనామ దేవులవంటిమహార్థులను గూడ నిశ్చేష్టులను 
గావించినది. ఇంత Son ఆదిని రాజును DORNA, తంతమున రానణుని నిరూ 
లము గావించినది. దీనిమహిమ ono Ss ? బంగారమునంటిభరతుని B బై రాగిని (| 
చేసినది. నీతారామలక్షణులను BOO మెల్లగా జనా నమునణికు గంటుకొనిపోయి E 
యక్క-డం జేలసూ(తయిచ్చి పంచనటీనుట్టమును లేవనె_త్తి తాను మజుంగున 
నుండి చూచినది. అది కిష్క్హ0ంధమిోాందుగాం a కెగయ్ర్రాశినది. అట్టయఘటన 

6 శ 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


42 సంస్కృతే wad se శ్ర [లౌకిక 


ఘటనాచతుర మైనయీనరముగాక కథాబీజము మ జేదగునో చూడుడు. 


T శేయీనరమే లేనిచో నయోథధ్యా కాండమున కాహార మేది? అరణ్యకాండ 


మున కనలంబన మెక్కడిది ? Biop Sods Kc A8 యేమి ? సుందరకాండకు 
సాగ DNS? యుద్ధ కాండముపద్ధతి యెట్లు? Sx, ఆద్యమహాకవిచతురాస్యుని 
కళాసంవిధానవై చి త్రీ ! ఇంక 

xr 828 

నవరసముల కాటపటయినయీవుహేతిహాసమందలిపా త్రము Ses Sr 
క్క_టి యొక్కొక్క్ళ_గుణవిశ్రేషమమునం దీర్చి దిద్దిన ట్లున్నవి. అందు కొన్ని 

దశరథుడుస్రే మపాశసత పాశములు కంఠమున కురులై చెజియొక 
ప్రక్క లాగుచుండ నేముచేయుటకుం. దోంచక chr రాడక గిజగిజలాడి తుదకు 
'బేనుపాశమునకుం Wyre మర్చింప నిశ్చయించుకొని నోగు మూసికొని ముందుగా 
సత్యపాశమునకు సౌళ్టీల్యము సమరగ్సించెను. ఈగుణ మెనరో మెచ్చుకొనుట 
యాశ్చర్యకరము కాదు. పుత్రవియోగదుఃఖత్యయె Bo మజచి పతిని నిందించి 
కొంతవడికిం BOD తెచ్చుకొని “దేనా! OE PT SE చే నేదో స్రేలితిని. 
అకటా ! శ్లోక 'మెంతటియకృత్య మైనం జేయించునుగదా ? కాన్సి ధ _ర్భమెణుం 
గుదును. ధర్మజ్ఞుండ వై ననీవు సత్యవాది ననియు నెజుగుదును” అనుచు రామ 
మూత GIT Hoy మెచ్చుకొనుటయే విశేషము. 

3 శేయిా ఈసా త్రము రామాయణములోనియితేరపా శ్రములకును లోక 
మునకును గూడ నిందాపాత్ర మైనమాట నిజము. ఇందుకు గనబడుముఖ్య కార 
ణము రాజ్యలోభమే. కాని నైక యు త్తేమక్షు త్రీయాంగన, తనప్పుక్రునికంయెం 
గూడ రాము నెక్కునగాం బ్రేమించినయు దారహృదయ. తాను BA కక్కు 

_డనురాగభాజన మైనను కౌసల్యయెడ గారనము చూకిన DAO. (శ్రి రామునియభి 
DEY తెలివినమంథర VOSY ముతో మణిభూవణ మిచ్చిననుశ్టీల. రామ 
భరతులలో నెనండు రా జై నను సమానమే యని సంతోషము చూవినసమదర్శిని. 
అయిన నేమి? ఇట్లు చిత్రింపయబడినయీో పాత్రము . మంథరాదుర్చోధలపాలై. 
యొక్కొమాటు తేల క్రిం టైనది. నెనుక Y _ర్హయిచ్చినరండునరము లప్పు Sar 
పుచ్చుకొనుటకు నిశ్చయించినది. మనను మాటుటతో ననుకటినివేక మంతయు . 
మటుమాయ మైనది. ముందునెనుక లాలోచింపక పటినపటు సాధించినది. 
'తసాహసమున KE ముండునా యన్న సామెత స్థాపించి = లో కోతే 
( E N భమున నక్య eS 


UW మౌచరించె నన్ననిందకు గుజీయైనది. ఇందులో మంథరదుర్చోధ కాని భర్త 


యిచ్చినవరము లడిగిప్తుచ్చుకొనుట కాముకుంగలహాక్కొ_గాని పైకి రావు. 0,5) 
మాగత మైనమూర్థాభి పేళమున కోర్వక విఘ్నుము కలిగించి సుకుమారు(డును 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri i 


r 


I? BHX ] A ; 43 


నుకీలుడు నై నరాము నడవిపొలుగావించుటమాత్ర మే సైకిం గనయబడును. 
మహర్షి కూడ bab ము కేసలనింద్యముగాం నామా. aes హేతువులు 
చూవియుం దుదకు Dos కే పట్టము YOM. కథాప్రవర్తనదృష్టి కది యు Feb 
కదా! చూడుండుం 

నరములనుగార్చి తీ న్రసంవాదము జరిగినవిదప దశరథుడు ప్రాణమువిసిగి 
«h l చేను ధర్భ్శషాశేబద్దుండ నై. నె తిని, నాచేతన మడుగంటినది. ఇంక a ec 
డై ననాపెద్దవొడుకును మూత్రము  భూడంగోరుచున్నానూ అనెను SS యని 
నైక రాముని రప్పించినది. అతండు వచ్చి నమస్కంరించినంత రాజు “నాయనా 
రామా” OD, కన్నుల నీరు X గమ గంఠము _స్హంభింస మతి చూడలేదు పలుకలేదు. 
ఆయనస్థలో నితండ్రి GX జూచి రాముండు భయవిపాదకంపి తాంతరంగుం. “అనూ! 
మానాయన గారియాయపూర్వవి కారమునకుం గారణ Bo sod గ్రచ్చిగ్రచ్చి 
యడిగెను. అట్టు దీనానస్టలో నున్న తండ్రి కొడుకులను జూచి యించు SS జాలి 
పడక నైక d% aS “కుమారా | Y SHIH) కారణ మేమో కాదు. మా 
తండ్రి 'తనమనసలోనియొకమాట నితో జెప్ప జంకుచుండౌను. మున్ను నాకిచ్చిన 
వాగ్గానమున కిపుడు పళ్చాత్తాపపడుచున్న Sch నీతో నది చెప్పుజాలక యిట్లుం . 
డెను. ఆమాట నేనే చెప్పెదను వినుము అని తనవరములు "రెండును వెడల 
గృక్కెను. g Oa మైన సరకుగొనక లోకనింద కొడి యొగ్గి తక "సహాజ 
మైనకుసుమసుకుమారహృదయము నల్లరాయి గాంగ వినయనూూ_ర్హియు సుగుణ 
రాశియు నైన కుమారరామునితో నీ SANs లేచిపొ ముని నిర్షాక్షిణ్యముగాం 
బలికినయిపాత్ర Doc నింద్య మెట్లు కాకపోవును ?. ఈఘట్ట మిట్లుండ కున్నం 
గథ యెట్టు నవేచును ! కావున “గై శేయీపాత్రము లోభగుణమున TS 
నిదర్శనమై సముచితముగాం బోవీంపంుడి డిన దనియే తలంపనచ్చును. 

(శ్రీరాముడు '--తాతపాదుల కసత్యదోవము తగులకుండుటకై రాజ్యము 
విడిచినసాంర తాగియు సాథుబాధకులును లోకకంటకులు నగుదుష్టులను సంహ 
రించినవీరాతివీరుడును సచ్చరిత్రమున లోకము నాకర్షించిననుగః ఇలాళియు నైన 
యీపాత్ర, ము లోకో త్తరమై, యాద్యంక 'మొక్కరీతి నెట్లు పోవించవలెనో యట్లు 
పోషించినమవారి వాసం ఒడి యానేతుహినూచల 'మా'బాలగోపాలము నిరం 
BOE Yas మగుటయే _ డీనియాచిత్యే సారంగతేత్వమునకుం దార్కాణము. 
మహిమపత్షమున విభ్ఞునియనకారముగా నందందు చూపించినను క థాపక్షమున 
సర్వత్ర, ధీరో దాత్తుం POE SHE త్రియుని గావించి చానదయాయుడ్గఏరముల 
నితని కితంజే సాటి యనునట్లు SO ంచినవా ల్లీ లీకమా టలనుబట్టి యే Er కిని జ 
[ మాత్ర -మొకింత తరచి fae. 


1, ఇతడు, ఈజిఫుదేశ చక్రవ 6 యనుమత మొకటి (క్రొ Sac masa. 
ల -D —0 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangbdtri + 


44 సరస్కృతే వాజ్మయచరిత్రే [ sey 


(శ్రీగామదశరథులభ క్రివాత్సల్యము లింతంత యని నిక్లయింప SOIT 
నంతగా చాలా యోధ్యాకాండముల BIDAI గాని, “సూర్యు లేకుండ 
లోక మైన నిలచును గాని రాముకు ేకుండ నాప్రాణము ; నిలనం జాలోదని క్రై శే 
యివెంత విలపించినదశరథుని పుత్రవాక్సల్యముకం కె, “మాతేండ్రి నిమి త్తే తము నే 
Bao చేయనలసిన చేయుదును, అతే(డు చెప్పకున్నను ను సీమాటసుబట్టియే న్‌నడ 
వికి. బోవుదును, మాజినకుని ప్రతిజ్ఞ నజ BOS oz నాకు ధర్హాచరణము 
BER యుండును!” అని శై కకతో నెట్టిస ంకోచమును లేక పలికి, Sood 
పే.ళమండపమునం 'బెట్టనున్న T కాలు గాఢారణ్యమునం 'బెట్టినరాముని g క్త క 
Bows BX, డని “క్రియనుబట్టి చెప్పనచ్చును, ' ఇది ool దై నను రాముడు 
గంగానది దాంటి చెల్లి ననాయిళాత్రి సౌవిత్రితో నన్నమాట లి ట్లున్నవి. 

“ధ్రువ మద్య, వట దుఃఖం AE లతణ! 

కృతకామా కి హి శై కేయీ Hoe భవితు మర్హతి 

సః హీ BD <i a క రాజ్యకోరణాత్‌ 

అపి న చ్యానయే (త్పాణాన్‌ దృష్ట్వా భరతే మాగతమ్‌ 

అనాధ శైవ వృద్ధశ్చ మయా BS వినాక గతః 

కింకరివ్యతి కామా క్రై క శేయీవళ మాగతః 

. ఇదం వ్యసన మాలోక్య oat మతివ్మిభవమమ్‌ 

కామ ఏవార్త SSOP SO గరీయా DB మే మతిః 

కో ag విచ్యా నపి పువూకా essere) కృతే లే త్యజేత్‌. 

ఛందానువ ర్తినం పుత్ర o తాతో మా మిన ogna l 

ఈమాటలు తనతండ్రి వార్లకదశలోం దన్ను విడిచి దుఃఖుంపనలసి 
వచ్చినదిగదా యని జాలిపడియన్న వేరై. మొనను “కామాత్తుంజై 3 శేయీనళుండైన 
నా డేమిచేయును ? అతనివ్యసనము చూడంగా నర్ధకామములకంమెం గామమే 
గొప్ప దని తోంచినది. ఎంత తెలివిమూలినవాం BSH, అయడుదానికొబికు మన 
sase నశళవర్శి యైనప్పుత్రు తుని విడుచునా )” E నించుక నింద 
స్ఫురింపకపోదు. ఇది దీ యుేళపూర్వక మై మైననిందయై రామునిపితృభ క్కి శేమేని 
కలంక మాపాదించునా యనుటయీ విచారణీయము. 

దశరథుడు సత్యబద్దుండై తన్ను విడిచెనో 3 Forska తన్ను విడి 
నో రాముం జెజుగకపోలేదు. SD, 'బేవాసురరణరంగమునకం బోవునపుడు 
గూడం గై శేయిని విడువకుండుటయ్యు. ప్రభు నయినవాం డందు దూరదృష్టి 
లేకుండ "రెండువరము లిచ్చితి ననుటయు, ER ప్టము లై 3 నయావరములయుద్దేశ 
మిది గాక పోయినను వాని నీవిభమునం Any. మని నై క కోవాగారమున భూ 
శయ్యనుండి కోరినపు డెంతేయు Dw Cotos దుదకు ౩ సమ్మతించి రసూరకుండు 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


వా ados | “ద్వితీయా ఛ్యాయ ము. 45 


టయ్యు కామా Me డయినయతని కై కేయీవశ్యతేను దెలుపుచున్న నని యాయవ 
స్థలో మాన నస్వభానమునుబట్టి రాము డూహించుట యసంగతము కాజాలదు. 

ఇంతకును గపీంద్రుం డీపట్టునం గై కేయీవరములకుం గాను GH) యతికినయతి 
మానుష మెన నజే నాసురసంగ్రామసాహాయ్యకథ యించుక యడ్డపడినది గాని 
లేకున్న దశరథ పాత్ర, మెట్టినిందపాలై యుండునో ! కావున దళరథునికై Soo 
నశ్యత్వ మిరు తెజిలసల సూచించినకవి నశమున రాము డన్న పై. మల తండ్రి 
స్తత శ్రనిరహదురనస్థకుం ఒరి తాపము "కెలుపునవే కాని నిందను సూచించునవే 
కావని సంతసింపనచ్చును. అందుచే రామునిపితృభ E యెంతేమాత్ర ము కలం 
కితము కాజాలదు. ఇ “రాజ్యముకోస మింకం R Sooo నాము 
తీయకండుగాకియని యిక్క_డన్సు. “కై శేయికోరిక "ఫలించినిదని నీశావ్‌యోగ 
సందర్భమందును రాముండు నై క నుద్దేశించి "ెండువూట లన్నను, ఇవి యెంతటి 
యుదారహృడయునినోట నై న్‌ నను గష్టదళలో నప్రయత్నముగా సహజముగా 
నాత్మద ౩ఖను BO dow వచ్చున చేకొని యుపాలంభపరములు కా ననుట లోకా 
నుభనసిద్దము. కావున ఏనినిబట్టి రామునిమాతృభక్తినిగూడ శంకింపం బని లేదు. 


Q 
సకలసద్దుణపుంజ మై మెన రామునికీల మెనరికిం ATE? 


సీత_మహావిన్లువు నాశ్రయింప వకు కనతేరించినల క్షీ మైనయీమె _ 


కావ్యనశమున( బ్రాణము పోసనపాలి వ్రత్యరాశియి యయోనిజ * SĂ. 
చచ్చినా బ్ర బతికినా Sik బతియే గతి యట. es SBE ప్టము కలిగింపక యతని 
డయె యాడవుల నుండునంట, మగనితో నున్న వనమే సొ మగునకుం బుట్టిల్లంట. 
భర్త ర్త లేనిస్వర్ల మై మైనను బాడుకొంపయంట. అర్ధాంగి యెనభార్య భర్త  రృనుఖదుఖ 
భాగిని యంట. "పపం డైనప్పరుషుడు తనపెంజ్లామును బోషింస నన్యుల కప్ప 
గించంసాడ దంట. ఆహా! వ అసూర ost మొ ఆుసరాజకుమూరి యరణ్యావాసదీ క్ష! 
ఏమి సౌళీల్యము | తన పెనిమిటియఖి DF Sows కంతరాయము కలిగించిన సవతి 
య _త్తచర్య నై. నైన _స్పరింప లేదు. మామమాట యె త్తలేదు. కలిమి విడువ గలత 
పడలేదు. బు దూర మగుదు నని పరితేపింప సలేదు,. పతి ననుగమించుట 
తప్ప CoS యీమెజెందమున లేదు. పరనింద యీమెపాఠముననే లేదు. 
త న్నాదరింఛి వ మాటాడినయనసూయతోం దనజ _నృన్ఫలత్తే తమును వివాసోదంత 
మును BSS గాని లోక 'ములోనియాయచదానినలె దమననసంవారమునకు 
మూల మైనయప్పటిమాట లేమైన S Gor? భరతునిరాక చూచి లత్ష్మణుం డైన 
మతిచెడినమూాట URA గాని యూమెముఖనున నసూయాచిహ్న మైన నగ 
Saar? అట్టియాసలీమళల్లి వమూఠీచవూయాసమయమున6 గా౭గలక _ర్భమును 
బట్టి rad, నుద్దేశించి యించుక పరుషభావషణము గావించినది, అ లన 
prod Ta, తనభర్త నిజముగా నాపదపా OT నని SD మి దుఃఖముగ్నమానస 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


af 


46 సంస్కృతే వాజ్మయచరిత్ర [ లౌకిక 


మైనయీమె శెన్ని TKA విననిలత్షణుం Ago కడలి SHH కంతేకంకు 
-వేజలుగతి కనబడలేదు. లోకములో సట్రియనస్టలో నున్న యె: ట్రసుశీలహృాదయ 
మం చైనను సహజముగాం బుట్రండగినయద్దీ భానమునే ప పుట్టించి కవిచంద్రుం డీమెచే 
నట్లు 'పలికింశాను.. నీత్ర లత్షణునిభాన BXD కాదు. RRE రృనము 
-తేలియనిది కాదు. అయిన Bao? అతనిం జంపళున్న నీమెమనసులోనిసం తా 
పము చల్లారదు. ఆమాట యన్న (గాని యళతండు కదల(డు. అందుచే సీసండర్భు 
మందలిసీతనిష్టు STH లనుచితములు కా ననియీ భావింప నగును. goyo 
సీమె సౌశీల్యమున శంకింప(దగినవిషయమే కనబడదు. 

భరతే లత్ష్మణ శత్రుఘ్ను లు-సౌబ్రా త్రము సాకార BTS, తము లివి. 
Oye తోడిచే లోక మని భార్య నింట విడిచి ప్రా సేతారాములపద 
సేవయే EDS స సల మని బానప త్రము Sng క క్రిమూా_ర్తి 3, లత్షణుండు, లోకాపవా 
ముపాకై తల్లి సంపాదించిన రాజ్య మొల్లక చాన ప్రస్థునినల జ న 
ఫలమూలాశేను(డై శశ్రుఘ్నునింగూడి (శ్రీరామపాదుకలు నేనించినభ_క్రియోగి 
భరతుడు. ఇద్దజు D Sow కులే కాని TELD భరతుం డించుక యెక్కున 
భక్తు డని కథాస్థితిని బట్టియు “భరతుండు నీకంశు భస్తండు నాకో అని 
రామునిచే ననిపించిన రంగనాథుని పరిశీలనమునుబట్టియు నమ్మనచ్చును. ఇరువురును 
| సహృదయులే SD, నై కను జంపెదను భరతుని బరిమాగ్చెద ననుచు aro y- 
లికావేశమున నావేగము చూినసౌమిత్రికంచు అపకీ Cor E యమ్మను 
నిందించినన్కు జరిగినదానికి OS a చేయణాూలక శామపాదుకలచే రాజ్యము 
చేయించిన భరతుం జమ్మవదీగ 50). ఇట్టు Os Byes మున్నను, DI లన్నకుం 
దగినతమ్లు లనందగిన సుశీలు "నుట స్పష్టము. ఇంకం గవితాగురుం డప్రతిమాన 
ప్రతిభే నడవించినపా త్రములయాచిలిన బరామర్శింపం గాలహరణము ane 
K PITSA లాకింతే కనులొందము. 


రామాయణవి శే ప, 

రాజవంశ ములు: చే౭టికిని వివాహములందు RR న్యావరగోత్ర 
పృవరకథనరూప మై మైనసనాతేననై దికొణారమునుబట్టి జనకునికన న్యలను To 
నం గోరినవి శ్యామిశ్రుడు సూర్యనంశ DOSE క్కముమును BD పెను, జనకుండు 
నిమివంశప్తురుష క వాము "తెలిపెను. ఈసందర్భమున నందును వసిష్షుండు (శ్రీరాము 
నికి సనాతనకులధ_ర్శ ముప దేశించినసందర్భమందును/గాడ _ సూర్య వంశమందలి 
శ్యేష్షపురుషుల కృమము చూపంబడినది. న కాని "మొదటి క్రవుమున నున్నయ 
యాతి శెండవ కృముమున లేండు. అంబరీషునికి నవు యలు నతనికి యయాతి 


1. roro. 10—71 అయా, 110. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


a? oH ] ద్వితీయా ధ్యాయము 47 


SHEDS నాభాగుండు పుట్టినట్లు DHS YAS som, నహుమునికొడుకు నాభాగుం 
డని రెండనపాఠమును జెప్పుచున్నవి. వాలి లీకియే యిట్లు శెండువిధములC జెప్పి 
యుండండు గావున నిం బేదో యొకపాఠమూ ; Sk 3 ప్ప మనవలసివచ్చుచున్న ది క్‌ 
అ BAF నిర్ణయించుట కష్టసాధ్యమే కాని “zoz వపాఠమే ప్రామాడిక మని 
తో, ERENS ఇది యిట్లుండ, దిలీపునికొడుకు భగీరథుండు---అతనికుమూరుండు 
కరుత్సుండు అతనికొడుకు రఘువముహారాజు---అని రామాయణములో నాలుగైదు 
Shoe గనవచ్చుచుండలా భాసమహాకవి Wis SEES మహ+కవికాళి 
చాసురఘునంశమునందును, దిలీప పునికొడుకురఘువు. ఆతేనికొడుకు అజుడు అతని 
కొడుకు దశరథుండు---అను Ue కనంబడుచున్నది *. ఇట్టివిరోధములు ao 
ణీకరాజనంశ క్రోమములందు సర్వత్ర క నవచ్చున వే కావున గృంథవి స్పరళీకిచే నిందేది 
సముచితే మో > ay, యింపక యౌవిషయము పాఠకలోక మునకు విడుచుచున్నాను. 


నీతాశానమునయోవిచారము ఫాారాముండు విశ్వామిత్రునితో యాగసంర 
BETS S 'నెడలునాంటి కూనపోడశ వగ్దుడు వ్ర స్వయంనరకాలమునకు నీత పతి 
సంయోగనుల భనయస్క- “+ అక్క 6878 మున్యాశ్ర, మములోం గొంతకొంత 
కాలము నివసించుచు నీ తారామలక్ష్మణులు SBE శ్రమము చేరునాటికి ననవాస 
సంవత్సరములు. పది గతించినవి *. జనస్థానమున నీత రావణునితోం జెప్పిన 
నృ త్తాంతమునుబట్టి చూచినచో, ఆమె య 3 త్రవారింట సకలభోగము లనుఖవించిన 
కాలము పన్నెండుసంవత్సరములు. రాము డడవికి బయలు చేజునాంటి కతని 
వయస్సు, ఇరునదియిదునత్సేరములు. అప్పటికి సీతనయస్సు పదునెనిమిదియేండ్లు *. 


ఎట్లు చూచినను బై మాటలు వీరివయస్సువిషయమునం ఒరస్సరవిరుద్గములే. 
ఇవి బుమినాక్యము లనుటకు మన సొప్పదు. స ŠŠ పము లనుటకు పఏలుకనం 
బడదు. కావున DN గూర్చి చర్చింపక విడుచుటయే యుచితేము. 


రామాయణరచననా(టిభావ అగ స్త స్ట్యద్రాతేయా క్రమమున బ్రాహ్మణ 
'వేషధారులై యిల్వల DSH) లనెడి యసురు  లుండెడివారు. నారిలో నిల్వలుయ 
సంస్కృతమున మూట లాడుచు చద్రాహ్యణులను శ్రాద్ధభో జనమునకుం బిలుచుచు 
మేషరూపుం. డైనవాకౌపవిని జంప" పౌనిమాంసము నండి వారికిం BY పిదప 


నాతావీ! ర మని పిలున వాండు బ్రాహ్మణులపొట్టలు చీల్చుకొని యీనలికి నచ్చెడి 


త్త Te RC a 
1. చం ఈ వంశమందలి Sv యయాతు HH శ్ర, హౌ త్రు తులు. క 


2, దిలీప పరఘువులనడుమనిద్దయిన, రఘువునకు నబానికినడుమ6 బదునొకండుగురును, పురుషు 
లుగలకు. మొ తము ప్ర Se మొదలుగా శ్రీరాముని వజికు 10 తరములు, మనువ్చుమొద 
లుగా 86 తరములు, రామాయణమునం గనంబడును, 

3, చాల, 20, 4, అయో, 118, ల్‌, అర, 11. 6. అర, 47, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


48 Sosy Sar goo we శ్ర [ లౌకిక 


చాడు". DA SSO C డగుహనువుంతుని సంభాషణనునకు సంతోపి.ంచి 
రాముడు సౌమి త్రితో “వేద త్రయము చదునని నాం డిట్లు మాటలాడ(జాల(డు. 
ఇతనికి వ్యాకరణజ్ఞానము పూర్తిగా. గలదు. ఇంతనేస్పు మాట లాజెనుగాని 
యొకయపశబ్ద మైన రాలేదు.” అని LOTA. అశోకనృత్రముమోంద నున్న. 
యాంజనేయుండు క్రింద దుఃఖంచుచున్న నీత wre CROs నుద్యు కడై “నేను 
వానరు(డను. ద్విజాతినారినల సంస్కృతనాక్కున మాటలాడినయెడల నన్ను 
రావణునిగా WAND SHED భయపడునేమో ! అయినను సంస్కృతేముననే 
నేను దప్పకమాటలాడనలసియున్న ది”” అని తలంచెను *. ఇట్లున్న వాక్యములను 
. బట్ట చూడంగా నాకాలమున ద్విజాతివారు సంస్కృతభాషలో మాటలాడుచుం 
| డెడివా రనియు6 దక్కి-.న వారు ప్రాకృతేమున మాట లాజెడివా Siac BDY 
పోదు. ఈవిషయము ప్రథమసంపుటమున విశదీకరింపంబండి యున్నది గావున నిం 
దీసూచనము చాలును *. i 
నాంటిభరతఖండస్లితి:----ఈవిషయము మొదట నించుక సూచింపండినది. 
వేదములందు గన రానికొన్ని జనపదములును బురములును ద్వీపములును నదులును 
బర్యతములును రామాయణమున( గనవచ్చుచున్న వి. కిష్కింథధాకాండములోని 
DISS, నములనుబట్టి చూచిన >. రామాయణకాలమునాంటి కార్యులు భరతఖండ 
మంతట నా కృనించినసూచనలు కనవచ్చును. ఇందు వర్గింపంబడినజనపదాదులు 
roses, భరతఖండమునందును దీనిచుట్టుపట్టులను గన విన నచ్చుచున్నవి 
గాని యందలికొన్ని టి వేళ్లు మాటిపోయినవి. కొన్ని తాపుమానినవి. ఇందు 
కొకయుదాహరణము. పళ్చిమసము (ద్ర వేలాతటమునందు “మురచి-జటి-అవంతి- 
అంగలోప-* అనునగరము ONY LST S కలదు 6%, -ఈపురము OX) డున్నట్లు 
తెలియరాదు. అనంతి యుజ్జయిని యనం బరగిన దననచ్చుంగాని యిది పశ్చిమ 
సముద్రతీరఠమున లేదు. కిమ్కింధాకాండము చదివినవారి కిట్టియుచావారణము 
GAYA కనబడును. హిందూ బేశమునలుదెసల నున్న జనప దాదులనే కాక్క శాంతే 
మహాసముద్రము లోహితీసాగరము, ఆమమోనాశన మ న్న ర్షలచరమునై, నరవ్యాసు 
మనంజఒడుశిరాతజాతి, లోహముఖమై యతిజనన మై నయేకపాదజూతి, మొదలుగా? 
గలబేశాంతర ద్వీపాంతర ఖండాంతర విషయములను నర్జించిననా ల్రీకిభూగోళ 
విజ్ఞాన మత్యాశ్చర్యకరమై కిష్కింధాకాండమునం బ్రతిఫలించుచున్న దనుట 
సల్యేము. అరణ్య కాండమునం దానా(టియు త్రేరద శ్షిణహిందూ దేశములు కన్ను 
లకుం గట్టినట్లు వర్ణింపబడినవి. అంతకుమున్ను ని _రనువ్యము న్ని రృగము తేరుగు ల్ల 
1. అర, 11, 2. కెష్కి-ం. 3. 3. సుంద. 30, 4, సం, వా, చ, ప్ర 
పుట, 61-64. 5. 822-0. 40_43 సర్గలు, 
6. కిష్కిాం. 42-13,14. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


వాజయము] ద్వితీయాధ్యాయము 49 


లతాహీనము తాపసహితము నై నవింధ్య పాదద క్ని ఇభాగ మగుదండకావనిలోం 
దరువాత దారుణకాం తార మేర్చడినది. అగ WCC డచ్చటికి వచ్చునాంటి కందు 
వానలు లేవు. సుఖప్రద మైనగాలి లేదు. హిమనచ్చిఖరమునుండి యతేండు వున 
విదప సకృత్తుగా వ కురియుట మొదలు పెట్టినది |. 

ఇ'త్యాదిబహువర్లనలతో నిండియున్న రామాయణము శేవలము కావ్య 
ముగానే కాక దేశభూగోళచరి త్రముగా గూడ నుపయోగించుచున్న దనవచ్చును. 

TEY Yvo వీనిని జక్క_లా : వివరించినది కచ్చిత్సర్ల *. బహువిధ 
మైనలోక జ్ఞానమును సకల మైనశా(స్ర్రుజ్ఞానమును సంపూర్ణ మైనరాజనీతిని స్వచ్చ 
మైనశీలమును బోధించుచున్న యిందలివిషయ మానాంటేనాగరికత కాదర్శమై 
యతిమనోహరముగా నున్నది. ఇందు గననచ్చులో కాయతికనిందనుబట్టి చా O8 
నాంటిశే స్వభానవాదమత మంకురించినట్లు కనవచ్చును. 

Frode Say Vso “నీత సహగమునమును బ్రశంసించుటనుబట్టి యా 
"కాలమున నది యున్న దని యూహింప నగునుగాని, కౌసల్యాదులు' వాన్‌ నాచ 
రింపకపోవుటనుబట్టి యది మొచ్చికముగా నుండెనేమో యని తొొయచున్న ది. 
కాని, మృతేక శేబరముతో శ్రీలు శ శ శాననాటికకుC బోవుటమాత్రము నాంటి 
యాచార మని కౌసలా దులమునుగకోనమునం చెలియుచున్న ది. బుశ్యశృంగుండు 
శాంతను బరిణయమగుటనుబట్టియు, దశరథవిద్దుం డై నమునిబాలుండు వై వైళ్యునకు 
శూద్ర శ్రీ యందు జ నించినవాం డగుటనుబట్టియు -వేదములనాంటియనులోవు 
వ లానాం డాచరణములో నున్న ననుట విడితేము. ఆనాంటికిం జతుర్వర్ల 
ములును స్వస్వవిహితవృత్తుల స్ట్‌ పడినవి, ఆనృత్తులే తరువాతే స్మృతులలో 
విధింపంబడినపి. 

విద్యాజ్ఞానము : :— మం శ్రశ్రావాణారణ్యకోపనిషత్తులనుండి యుద I మై Ron 
వివిధవిద్యాజ్ఞాన మాకాలమున ద్వ్యిజాతులయందు వి స్తరించినట్లుగా, రేయిశ్వేద 
ధనుర్వేద గాంధర్వ ధ SF Sy వ్యాకర magai వార్తా Sosa 'త్యాదిసం 
gosg చెలియనయ్యెడి. అపు డీవిజ్ఞాన మేయాపమున నుండెడిదో చెప్ప(జాలము 
"కాని 'శరునాత Day, BORNA గ్రంథములలోనినిషయముల కప్పటికి నెనుకటినుం 
Adin నాంటినుండియుం 7 "ారంపర్యోప టేశమున నచ్చునిదియే యాథారమని చెప్ప 
వచ్చును. OW ,జాబాల్యాదిమహర్దులమా టలలోనితేత్వే జ్ఞాన మే తరువాతే నెలసిన 
వివిధమతసూత్ర, ములకు మూల మని విశ్వసింపనచ్చును. ఇంతే యేల? ఛాసకాళి 
దాసాదిమవాకన్రులకాన్యములలోనివివిధవర నలకును Ig gross ములకును రస 
పాత్ర పోమణాదిపద్గతులకును రామాయణమే గురుననియు దీని ననుసరించి బహు 


1, అరణ్య, 18, 94, అయో, 100, 
7 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


- 50 సంస్కృ తవాజ్యయచరిత్ర [ లౌకిక 


విధ కావ్యము లావిర్భవించిన ననియుం 'బాఠకలోక ముబుగక పోలేదు. ఇం 
దేనతారాధనము. 

భారతీయుల కిది క్రొత్త కాదు. ఈశ్వరునికి రూపము కల్పించి స్తుతించుట 
'వేదములనాంటియాచార మని మున్ను . చదివియుంటిమి |. ov, BI Axo 
రుద్రులు సృష్టి. NB లయ కర్తలుగా వర్శింపంబడుట రామాయణమందును గనం 
బడును. ఈ యారాధనము - 'కేవలస్తుతిరూపము WY వి గృహారాధనపరముగా 
SES ననుటకు రామాయణములోని--- 

“కచ్చి చ, STs tox MYDS జనాకులః 

'దేనస్థానై  ప్రపాభిశ్చ తటానై శ్చోపశోభిత 2, 

అనుశ్లోక మొకటి కనయిడుచున్న ది. ఇందల్సివై త్యశబ్దమునకు, యజ్ఞ శాల 
రచ్చమ్రాను గుడి యనునర్ణము లగును గాని, అప్పటికి బౌద్ధమత ప్రసక్తి లేదు 
కావున జౌదాలయ మర్లము కానేరదు. చేనస్థానశబ్దము వేజుగా నుండుటచే . 
గ్రామములోనిపదిమంది యొక-వోటం జేరి ముచ్చట లాడుచుం గూర్చుండురచ్చన్రూ 
ననెడియర్ల మే దీనికి సముచిత మగును. ఇంక దేవస్థానము ప్రతిష్టించినవి గృహముల 
యాలయమా ? ేక యీశ్వరుని ధ్యానించుపవిత్రస్టలమా ! అనువిషయ HA 
యముగా నున్నది. ఈశ్వరునికి రూపకల్పన Set కెంతో పూర్వమే యున్నది 
గావున నిది వి గృవాస్థానపర మని చెప్పినను దోషము కాదు. QB బాలకాండ 
నున 

“వధూనాటకసంఘైశ్చ సంయుక్తాం సర్వతః పురీమ్‌” *. 

అనుమాట యున్నది. ఇవి, రంగసలములరూపకములం ట్రదర్శించుసంఘ 
ములు గాక, నాట్యము 'లేక నృత్యము సలుపునట్టి (శ్రీసంఘము లని భావింప 
వలసియున్న ది: ఛాందోగ్యోపనివదాదులందు 'దేవజనవిద్య యనువేర గాంధర్వ 
విద్య DAG So యుండ రామాయణమునాండు నృత్యక ల విస్తరించి యుండు ననుట 
కాత్నేషము లేదు. కాని యా నధూనాటకసంఘస్వయాపముమాత్ర మిట్టిదని 
నిరూవింప శక సు గాకున్నది. ఆవధునులు సంసారిణులో గణికలో ! ఆసంఫఘ 
ములు పాడెడివో లేక యాజెడివో! *, ; 

ఇట్లు సర్వల క్షణ సంపూర్ణ మైనయిది పుట్టిననాంటనుండి 'నేంటిదనుక నొక్క_ 
రీతి నార్యజాలికి భజనీయమై నెలయుచున్న ది. కావుననే బ్ర హ్మాండపారాశర్యపురా 


ద 


1. చూ, సం, వా, ప్ర, భా, 120_124, 208. పుటలు, 
2, రామా, ఆయో, 100-48, 
3. చాల, 5—12, 


4. ఈవిషయమింకను విశారజీయము, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


హాష్టయము | ద్వితీయాధ్యాయ ము 5i 


ణాదులు దీనిమహిమను వేనోళ్లం బొగడినవి. అట్టిమహిమ కలది కావుననే తత్త్వ 
సంగ్రహరామాయణము, పఠన శృవణంబుల నొక్కొక్క-కాండమునకు నొాక్కొక్క 
ఫలము కల దని నిరూపించినది. అట్టి ఫలము కలిగించునది కావుననే మట్కా-ం 
డము కాని సుందరకాండము గాని నియమపూర్వక ముగా బారాయణము 
గావించి యిష్టార్థసిద్ధిని బడయుచున్న' భక్తులు చేడు గూడం గనంబడుచున్నారు. 
అట్టిపరమపాననము 'వేదతుల్యము నై నదీనిమహిమ నెంతని పొగడంగలము ?. 
కావున నేతాదృశ వైనమహేతిహాసము రచియించిన వా ÒE మహర్షి ని-- 

“కూజం_న్తం రామరామేతి మధురం మధురాక్ష రమ్‌, 

ఆరుహ్య కవి తాశాఖాం వద్దే నవా Òs loD” 
అని : స్మరించి, దీనివ్యాఖ్యానముల నించుక యవలోకింతము. 

రామాయణన్యాఖ్యలలో BRB గాంచినది తత్త CARs. "నారాయణ 
తీర్థుల శిష్య. డగుమహేశ్వర తీరులు రచియించినయిది తీరీయ  మనంబడును. ఈ 
యతీంద్రునికిం బూర్యము కొందటు Sro రచియించినట్టుగా నవతారికలోని 
“నానాటీకాస్థవాక్యాని లిఖ్య _న్తే-త్రయథామతి అనుదానివల్ల( దెలియును. దీని 
తరువాత గోవింద రాజకృతములయిన, మణిమంజీర-వీ తాంబరా-మణిమేఖల--అను 
వ్యాఖ్యలు విఖ్యాతేములు. ఇతండు శఠ కోప బేశికునిశిష్యుండు. ఇవి గాక, కందాళ 
'రామానుఖకృత రామానుజీయ వ్యాఖ్య, వనము Par Los OS శత్రుం డగు 
బ్రహ్మవిద్యాధ్వరి రచించిన విరోధభంజని, అహోబలసూరికృత వాల్మీకహృదయము, 
విద్యానాధదీ శ్షీతకృతదీపిక, వాదిహంసవలాహ TIA SOS శిష్యరంగా 
చార్యకృత రామాయణాన్వయి, moe టసూరికృ TY ప్రకాశిక, అనున్యాఖ్యలును, 
WHS విద్వ _నృనోరంజ న్య మృతకతక టీకలును గన విన వచ్చుచున్నవి. ఇంక నజ్ఞా 
తము లైన నెన్నికలవో! ఇట్లు విద్వజ్ఞనహృదయాకర్ష కము సకలజనరంజకము నైన 
వాల్తీకిరామాయణము మహాత్యము "చెప్పెడి దేమి? ఇంక 


నుహో భారతము 


దీనిక రృృత్వము మిక్కిలి సందిగ్ధముగా నున్నది. నై యాసికీసంహితే యనెడి 
ప్రసిద్దినిబట్టి దీనికర్త వ్యాసుం Soe మేని, వ్యాసుం డనునది బిరుదనానుమై 
WSO Me గనవచ్చుచున్నదిం అట్టిబిరుదు గలపరాశరపుతు -డందుమేని, 
పరాశరులు ముగ్గురు నలుగురున్నారు. సత్యేనతియందు పరాశరుం డనునొక 
మహర్షి కిం బుట్టినకృన్ణ డై పాయను డనువ్యాసుం డని నిశ్చయింత మన్న, భారత 
కథావ తారికనుబట్టి యతండు కురునంేము నిలిపిననంశేక రృ కావచ్చును గాని, 
ects భారత గ్రంథకర్త యనుటక్ట్‌ ల్లు SONNE. Say ARN గథా 
JNANA 1044ల! JNANAMANDIF 
CC-0. Jangamwadi Math Collection. Digitide| bp ECE aa. 
Jangamaw del Varanas 


ni, ALA అని వనర బలల లి వ లలి చచి 


52 SoM) తవా జయచరి శ్ర [ లౌకిక 


కాలమునకును గ్రంథకాలమునకును మహాంతరము కనవచ్చును. కొందటిమత 
మునుబట్టి యాయంతర మెంత SANG, అతండు రమారమి నెయ్యేండ్లు జీవించి 
యుంజె నని చెప్పవలసివచ్చును. అయితే, SDH డై నపాండురాజు మొద 
లుగా జన మేజయునివణకు నై దుతేరములు KAS SC os aS OS కాలజీవియు 
మహాయోగియు నై. నయాసాత్యవ తేయు(డు తరువాతం౧హాడం గొంతకాలము 
జీవించి హిమాలయగుహలలో 'యోగనిష్టనుండి భారతము రచియించె ననుట 
యబ్బురమా యని కొందటికిం దోంచనచ్చును గాని, అంతకంశు 56, త్ర X, ంథపద్ధ 
తినిబట్టి, యాపారాశర్యవ్యానుం డో కానొాకళిష్యునికిం RSS OES SO Ny మో 
దంతేము వెప్పియుండం దచ్చివ్యపరంపరనుండి వ్యాసప్రో కముగా వచ్చినయాయు 
దంతేమునే యొకశిష్యుండు వ్యాసప్రణీత మైన శ్లే భారతసంహితలా రచియించి 
యుండు నని యూహించుట యెక్కువ సమంజస మగు నని పూర్యో _కృభారత 
కాలచర్చనుబట్టి నే నభిప్రాయపడుచున్నాను. ఇందుకు, భారతయుద్ధ కాలము ననేకు 
లనేకవిధములుగాం జర్చించి యిచ్చినయభిప్రాయములనుబట్టి యెంత S088 జూచి 
నను, ఆకాలము ప్రై పూ. పదునాజవశ TAD ark యీవలికి రాకుండుట 
యొకకారణము. వై శంపాయనుండును' సౌతియు రచియించిన భాగము లనేకములు 
మహాభారతమునం గల వని పరిశోధకులు నిర్ణయించి యుండుట మజీయొకకార 
ణము. 9G కాక్క మిక్కిలి యర్వాచీనము లయినయుపపురాణములలో. గగూడం 
గొన్ని పరాశరునివేరను గొన్ని పారాళర్యుని వేర నుండుట యింకొకకారణము. 
జయ మనువేరం జతురింంశతిగాహా సిక వ్యాసరచిత మని కొందబువిమర్శకు 
లని యున్నారుకాన్సి మన మొదటిపరిశీలనమునుబట్టి యదియు నుపపన్న ముగా 
గనయిడదు. కాని భారతకథాప్రనచనకర్త మాత్రము HSB స్రపాయనుం డని 
విశ్వసింపవచ్చును. అందుచే నతనిశివ్యపరంపరలోనివా SSH రచియించినను, 
భారతేసంహిత వ్యాసప్రణీతముగా చెలయుట సముచితమే యగును. ఇబే కాదు, 
పురాణము లన్నియు వ్యాసని ELES లనెడిపౌరాణికసం ప్ర దాయము KHD 
మగుటకుం బ్రథానపురాణకథ లన్నియు వ్యాసోపజ్ఞము లన్నను సముచితమే, 
భారతసంహి తాకాలము $: ఫూ. దశమశ SDD దాటి ' యీవలికి రా దన్న 
చక్రవర్శిపండితులుగూడ Wx v, Scars వ్యాసుని 'కారోపింపంబడిన దను 
భావమే సూచించిరి*, కావున వ్యాసునిక రృత్యము మూలకథోప దేశరూప మనెడి 
సాయభిప్రాయమును 'బాఠకలోకమునకు విడుచుచున్నాను, కంక 


1 'పారాళర్యవ్యాసునిళిష శ్రోోరంపరలోని యొక వైళంపాయనుండు భారతర-చనము కొంత 
గావించి యుండును గాని, అతండు తై.శీరీయారణ్యక' ములోనిజైశం సాయను (డు మాత్రముకాయడుః 


2, HSS 86 S, H. S. Lit P. 112, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


T BAH ] ద్వితీయా ధ్యాయము 58 
గ౦థనితి 
ప్రస నస 


ఇది మిక్కిలి యన్యనస్థముగా నున్నది. గ్రంథవిషయమున భరతఖండ 
మందలియొక బేశములోనిప్రతితో మజియొక BIS OSS పోలకపోవుటయే 
కాదు, ఒక చేశమందలియొకమండలములోని ప్ర తితో. మజీయొకమండలములోని 
ప్రతి పోల దని కూడం జిప్పవచ్చును, భారత మాం(ధ్రీకరించిన నన్నయ Oso 
నాంటికిని దరువాతను గూడ దీనిష్షితి యన్యనస్థముగానే యున్న దనుట కనేకనిద 
రృనములు కనవచ్చును. భారతము వ్యాసవై. ఛంపాయన సౌతికృతము లై నత్రివిధ 
భాగములతో 6 గలసియున్న దని యనుక్ర్రృనుణికా ధ్యాయములోనికొన్ని న్లో' కము 
లనుబట్టి విమర్శకులు కొంద అూహించిరి, ఇందుకు 

“మన్వాదిభారతం SO దా స్టికాది త GSS 

త థోపరిచరా ద్యన్యే విసా సృమ్య గధీయతే |.” 

అనుశ్లోకమును వా రుదాహరించి యున్నారు. వ్యాఖ్యాత వ్రాసినయర్ల 
మునుబట్టి GHIA? యనుదాని కిపుడు గృంథాదిని సర్వ త్రీ కనవచ్చు “నారా 
యణంసమస్క” ల్యే త్యాదిళ్లో కము. భారతారంభ మనియు, ఆ స్తీకమునికథ కలి 
గిన “కిమర్గం TAT? SS cd త్ర యోద శా ధ్యాయప్రథమన్హోకము భార్రతా 
రంభ మనియు, ఉపరిచరకథగల “రాజోపరిచరోనా” మేక్యాది త్రివసష్టితమాభ్యాయ 
SEH S ఛారతారంభ మనియు, మైశ్లోకమునర్హము తెలియవచ్చును *. 
3 ట్రణువదిమూండధ్యాయములలో 'వరాండువిధములయిన యారంభము లున్నట్లు 
BOSS DAD శ్లో కమునుబట్టి WSS soy మన్యవస్థ మని తలంపనగును గాని, 
ఇందు మొదటియారంభము WO దనియు, శెండవయారంభము వై శంపాయనుని 
దనియు మూండవయారంభము. వ్యాసుని దనియు BR Xs సూచించు 
చున్నదని వారు తలంచుటమాత్రే ముచితము కాదు., ఏ మయిన నేమి? అనేక 
ప్రతులలో గనవచ్చుపై శ్లో కమునుబట్టి*. భార తారంభము చిరకాలము క్రి, ౦దటనే 
యవ్యవస్థ స్థితి గాంచిన దని చెప్పవచ్చును ఇది యిట్లుండ--- 

“నాలేఖిని Sores నక్క_జ Mote జెప్పినచో నేను లేఖకుండుగా 
నుందుూనని గణేళుం Boks, “అర్థము తెలియకుండ వ్రాయవిద్దని వ్యాసుడు పలికి, 
అందుకై. కుతూహలముతో Arts మైనగ్రంథగ్రంధిగా BIDA వేలయెనిమిది 
వందలక్లోకములను Ba ననియు ; పూజ్యుం డైనవ్యాసమహర్షి యుపాఖ్యానము 


= 


. ఆదిప, 1-9, 

* ఇవి మూండును, ఆదిపర్వములోని వే, 

A Bs మొక ప్రతిలో SAS. 1-59, ఇంకొక దానిలో 1-63. 
మతియొకొదానిలో 11-52, ఇంక Ben ప్రతులలో నెక్కడ నున్నదో ! 


o bs 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


54 స౦స్కృ తవా aa ss శ్ర, [ sey 


లతోంహాడ నూబువేలశ్లోకముల యు త్తీమభారతము (మహాభారతము) రచి 
యించె ననియు; ఉపాఖ్యానములు గాక యిరువదినాలుగు వేల శ్లో కములతో 
ఛారతేసంహిత రచియించె ననియు వంబదిశ్లోకములతో సర్వపర్య్వములయను కృము 
ణికను సం గ్రహముగా రచియించె ననియు; 'మొదటియ ధ్యాయము చెప్పుచు 
న్నది. ఆదిపర్వాది స్వన్తారోహణికాంతము లయినపదు నెనిమిదిపర్యములతరువాత 
హరివంశ--విష్ణు-భవిష్యము లనెడిమూ6డు పర్వములు రచియించెననియు ; ఈ 
మూండును poog తేము లనియు, అవాంతేరపర్వములతోో డిపదునెనిమిదిపర్వములు 
నివియుం గలసి మొ త్రము నూటుసర్యములు న్యాసస్రో _కృము లనియు; సూత 
పుత్రుం జైనరామహర్షణి నై మిశారణ్యమునం చెప్పినవి పదు నెనిమిదిపర్వములే 
యనియు ; ద్వితీయాధ్యాయము చెప్పుచున్నది 1. ఇందు ౮౮౦౦ వ్యాసుని 
SNH, oF వేలు వైశంపాయనుని వనియు, తక్కినవి సౌతి వనియుం గొందటి 
యూహ. ఈంసూహ నిజ మంద sw, ఆ భాగములు విడదీసి చూపువారు 
SH. ఇది యిట్లుండ--- 

వేదములను విడందీసి (వివ్యాస వేదాన్‌ ) వేదవ్యాసుం డనుబిరుదు గాంచిన 
పారాశర్యు(డు మైల జైమిని వైశంపాయన soso లనుశిష్యులకుం గృమముగా 
బు కామ యజు SHC సంహితలను 202) యిచ్చెనని WAS తాదిపురాణములు 
చెప్పుచున్నవి *. నుమంతు జైమిని Do శుక నై శంపాయను లనువారికి మహా 
ఛారతేపంచమము లైనవేదముల నుపబేశించె ననియు చారు భారతసంహితలను 


1, =. శ్ర ంథగ్రంధిం తదా చశ్రే, ముని రూఢం కుతూహాలాత్‌. .. 
OF శోకసవాస్రైణి వ్యాష్టై శ్లోకళతాని చ... 
ఇదం శాం శ్లోకానాం పుణ్యకర్శణామ్‌ 
ఉపాఖ్యానై స్సహ Bodo శ్రా వ్యం భారత ముత్తమమ్‌... 
చతుర్వింశతిసావా 80 చ శ్రే భారతసంహితామ్‌, 
ఉపాఖ్యానె ర్వి Bos ద్భారతం ప్రోచ్యతే బుధైః,... 
తతోధ్యర్థళతం భూయ స్సంక్నెపం కృతవా నృషిః 
అను క్ర, మణి'కాభధ్యాయం SVT TO సర్వపర్వణామ్‌. .. 
హరివంళ _స్తతఃపర్వ పురాణం ఖల సంజ్ఞ తమ్‌, 
విష్ణుపర్వ శిళో Fyorg విష్ణోః కంసవధ స్తథా . 
భవిష్యం పర్వ చాఫ్యుక్తం ఖలే Ag వాద్భుతం MKS. 
NBIC FSO పూర్ణం వ్యానే TE మహర్షి ణా 
య'థావ smög శ్రేణ శామహార్గ Bar తతః 
వ్‌ వైమిశారణ్యే పర్వా ణ్య హ్టైద శై వతు లా 

2, చూ సం, వాం పథ, 177 పుట, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నా_జ్ఞయము ] ద్వితీయా ధ్యాయము 55 


వేటు వేజుగాం బ్ర కాశింపం BY రనియు. సీభారతేము చెప్పుచున్నది 1. ఇట్లు పర 
స్పరవిరుద్దములుగా నున్న వీనిమాటలనుబట్టి విషయము. సందిగ్గముగా నున్నను 
Moen భారతసంహితలే యె hos ననియు వానికి ఏ లైదుగురు ప్రకాశకు 
లుగా నుండి రనియు - ఛావించుచున్నారు. ఇందుకుం గారణము జై. DVDS 
మనువేర SFO మేధపర్వ మొకటి మహాభార TBC మేధపర్వముకం కు -వేజుగాం 
గనవచ్చుటయె. సుమంతుండు మొద లగునారిభారతసంహితలు నశించిన నంట. 
జె మినిభారతేసంహితే యంతయు బోంగా నశ్వమేధపర్వము నూ, త్రము 
DAG నట. మున కిపుడు లభించినముహాభారతసంహిత నై శంపాయనుండు 
ప్రకాశింప చేసిన దట. ఈ యభిస్రాయ మంగీకరింతే మన్న మొదటం బారా 
శర్యుం డై దుభారతసంహితలను eso వేలుగా రచియించె నని సప్రమాణముగా 
నిర్ణయింపవలెను. కాని యది శకము కాదు. తరువాత సామసంహి GS 
Ke జైన జై మినియే భారతసంహి తా ప్రకాశకు డని నిశ్చయింపనలెను. అదియు 
శక్షము కాదు. WS నిపు డున్నమహాభారత మంతయు నై శంపాయనుని నోటనే 
లోకమున బ్రణారమునకు SB) నని నిరాపించనలెను, శరామహర్షణి యగు 
నుగృశ్రనసుడుకూడం గర మైనట్లును బ్రవ_క్త మొనట్లును గననచ్చుటం జేసి 
యదియు. శక్యము కాదు. ఎ ట్లయిన నేమి! మహాభారత్యగంథ మంతేయు 
నొకనోట వచ్చినది కాదు. ఒకకాలమునం బుట్టినది కాదు. అందుచేతనే గృంథ 
కర్త Sess గ్రంభస్థితియుం గూడ నవ్యవస్థములుగా నున్న వని తేలంప వలసి 
వచ్చినది. ఇక 


గం భనరిమితి 


అను క్రమణికాధ్యాయములోని శ్లోకము లొక ప్రతిలో నున్న Bods 
ప్రతిలోం గనయడవు. దీనినిబట్టి యాయాకాలములందు తమలెక్కకు నచ్చినపర్వ 
శ్లోకసంఖ్యనుబట్టి యను క్రమణిలోనిశ్లోకములను సనరించుచు వచ్చి రని స్పష్ట 
మగును. అ ట్లగుటచేతనే వావిళ్ల వారి ప్రాచీనము as ప్రతినిబట్టి 'యష్టాదశపర్వన్లో క 
సంఖ్య vyeo, వచ్చినది. " ఆంధ్రసాహిత్య పరివత్తులోని Sis త్ర ప్రతినిబట్టి 
౯౯౦౫౭ వచ్చినది. SH యభట్టారకుండాదిపర్యమునం జూపినలెక్క-నుబట్టి 
౧౦౦౭౦౦ వచ్చినది. ఒక "తెలుంగు బేశములోని ప్రతుల నిట్లుండ DES దేశములలోని 


1. వేదా నధ్యాపయామాస మహాభారతపంచమాన్‌, 
సుమంతుం జైమినిం సైలం శుకం BS స్వమా Sake, 
ప్రభు ëg వరదో వైళంపాయన మేవచ 
సంహితా Bs పృథ E ఛారతస్య G TITS. 63-89, 90, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


56 సం౦ంస్కృతనా జయచరి శ్ర [ లాకిక 


ప్రతులలో శ్లో కసంఖ్య యొ ట్టుంకునో కదా! go GS సత్య మన్నను లక్షశ్లోక 
సంఖ్య సరిపడదు. హరినంశాదిపర్వ Sond డిశతేపర్యములక్లో కసంఖ్య ox, 
Ghar యంద మన్న, అమూండుపర్వములలోనిన్లో కములు ౧౨ వే లని యొక 
పాఠము. సుమారు ౧౮ వే లని యొకపాఠముు కననచ్చుటచే ! అపుడును 
"లెక్క సరిపడదు. నిజముగా నను కృమణియభ్లి ప్రాయము పదునెనివిదిపర్యముల 
లోనిశ్లోకములు OF యనియే. అయితే నేమి! లెక్క లిట్లు సిద్ధ మైనవి. దీనిని 
బట్టి గ్రంథపరిమితి గూడ నన్నవస మనియు. WICH” కాను (క్రోమణి యసంగత 
మనియు DAS మగుచున్నది. ఇకా 


నుహాభారతవిసయనరిశీలనము 


పదార్థాను కృమణి యర్వాచీన మైనను దానం దెలియనచ్చుబహువిషయ 
ములలో సంప్రదాయసిద్ధములై ముఖ్యము BND సత్యవతి నియోగమునం Xs 
దై ఏపాయను(డు గావించిన కురువంశ SOK పాండవులసత్యశీలము ఛా _ర్తరాష్ట్రుల 
CSC _త్తీము వాసుచేనునిమాహాో x) $80, అనునవి. చానినిబట్టియు గృంథస్థితిని 
బట్టియు బరిశీలించినచో భారతకథ కౌరనపాండన మహాసం గావుముతో ముగిసి 
నట్లు తెలియకపోదు. ఇందుకు నక్రీపర్వాంతమున నున్న భారత ఫలశ్ర్రు తియ్‌ నిదర్శ 
నము. న్వర్లారోహణపర్వముకడపటియధ్యాయములు విశేష ఫలక్రుతిపషరము లై నను, 
అవి యర్యాచీనము లని తెలియకపోదు. త్రీపర్యముతుద నున్న — 

Geno వమహాయుదనుఖం మహో 'తృనాం 

శృణోతి నూనం పఠ జే చ యః పుమాన్‌ 

స సమ్య గిప్టస్య మఖస్య యత్ఫలం 

త దాప్నుయా ద్వంశవివృద్ధి మా_త్తనః 

మఖో హి విన్లు ర్భగవాన్‌ సనాతనో 

వహంతి తం వా గ్న్య్యనిలేందుభానవః 

త ద్లిన్యచారిత్త మిదం హి యః SES 
సంప్తాప్తసంప త్ససుఖీ భవే దిహ. 
అనుశ్లోకములు భారతము మహాసం[గ్రామరూపయాగ మని తెలుపుచుండ, 
+ నట్టియజ్ఞము సమా _ప్ప మైన వెనుక నింకం గథాశేషమున కవకాశ మెక్కడిది ? 


ea ES కా ee a 
1. దళళ్లోకసహస్రాణి DFS IIT A చ 
ఖిలేషు హరివంశేచ సంఖ్యాతాని మహర్షి ణా 
ఆప్లాదళసహ స్తాణి శోకానాం చ ళతం తథా 
m 
ఖలేషు హరినంశే చ సంఖ్యాతాని మహర్షి ణా, 
A 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


'నాబయము | ద్వితీయా ధ్యాయ ము | 57 


శాం త్యాదిపర్యములలోని విషయమునకు భారతప్ర ప,ధానకథతోం గలయిక యొక్క 
AB? కావున శాంతి మొదలుగా నేడుపర్యములుస' మహాభారతమున నధికముగా6 
దరువాతం జేరిన ననుట నిజము. ఈ పక్షమున మొదటిపదునొ్‌"కండుపర్వములలోని 
యుపాఖ్యానములును భగవద్లీత మొదలుగా గల ప్రభానక థా సంబంధము లీని 
విషయములును గాక తక్కినగ్రంథ భత. WEXA ఛారతసంహిత 
యగును. అనుక (క్రమణిలోని వొక్యములయభి ప్రాయమును దీనికి సరిపడును. కాన్ని 
ఒకటిమూత్రము సత్యము. శేనలకరుపాండవకథయే యైనచో దీని కిళయశస్సు 
రాదు. AD ŠA _ప్పభాగము లని యూహింపంబడుచున్న వో వానికి సంబంధించిన 
డెబ్బదియాబు Ho గృంథము వేరుటచేతనే యిది F YW SH వేదాంతమై 
పురాణసముచ్చయ మై DOT Sy so మహాకావ్య మై యితిహాసమై వేదపఠనాధి 
కారము లేనివారికి శే నణపఠనంబుల. దరణోపాయమై పంచమ వేద మై జగద్వం 
ద్యమై మహాభారత ప మనుప్రసిద్ధి నహించినది. తరువాత నెలువడినబహాువిధకాన్య 
ములకుం దల్లియెనది. వస్లైశ్రమాచారధ ర్వ రము NS BPS ఒరమగురు నై నది. 
Doe భారతమే! వినవలె “న్న సామెతకు సుతి మైనది. సకల ప్రపంచ మావరించి 
నది. కావున నిది యెట్లు పుట్టిన Wao? ఎట్లు పెరింగిన నేమి! న 
మందలి పాననవిషయ మే త్‌ _స్టికలోకమునకుం బెట్టినది భిక్షు. ఇందలి ప్ర 
విషయము లోకమున కాబాలగోపాల ముగ్గుపాలత 6 e BBs కావున a 
గూర్చి వినరింప బని లేదు. అయినను గాంత 


కథా ప్రరోచనార్గమై యిందలి కొన్ని ప్రధాన పాత్రే ములజన్న నృ త్తాంతము 
మహ ENA ముగా నున్నను, వానితేరు వాతీచర్య యంతయు మానవాతీతము 
గాదు. భారతయుద్దము నిజముగా జరిగినదే యని యెల్లవిమర్శకులు నంగీకరించు 
టయే యిందలిమూలకథ మానవ" *చితమై సత్య మైన దనుటకుం దార్కాణము. 
కురుపాంచాల దేశములకు రాజకీయ మైనసహజనై ర మంతేరంగముల నంకురించి 
యున్నది. అది ద్రుపదునిచేం దిరస స్మృతం BN Since, ద్రుపదుని బట్టి కట్టి 
7o డని శిష్యులను బంపుటతో CASE. అది కతన త. గారవపాండవుల 
యంతఃకలహమునం బుట్టి మహాసం గ్రామములో OS మైనది. తుద కిటు కౌరవులు 
నటు పాంచాలురును నళించిరి. పంచపాండవులు మిగిలిరి. పరీక్షి త్తుతో నర్జున 
నంశము భూమిపై నిలచినది. ఇదికథాసారము. కం గారవపాండనదోయ 
భాగము, 


“ధృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్లి. విదురుడు పారశవు(డు, అందుచే వారికి 
రాజ్యము “లభించలేదు. కావున 'నాండురాజు రా జయ్యెను--ధృత రాష్ట్రునకు 
ముదటనే రాజ్యము రాలేదు, అతం AX) డెట్లు రా జగును ? పూర్వము 

8 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


58 SOM) తనా జయచరి శ్ర, [ లాకిక 


రాజ్యము వదలుకొన్న భీష్తుడు మరల దానిని గ్రైకొనండు కదా! కావునం బాం 
డన జ్యస్టుని sore DPS. GO 'జేయుదము---నీవుజాత్యంధుండ వగుటచే మోతండ్రి 
రాజ్యము DH రాలేదు. పాండురాజునకు వచ్చినది. ఇపుడు దానిని ధర్మరాజు 
పాండా నేని కృమముగా రాజ్య మళనినంశములోనివారికే లభించుచుండును. 
మేమును మావంశముచారును బరవీండోపజీవులమై యుండవలసినచ్చును--పాండు 
రాజు ధ_ర్థపరాయణుండు నన్ను మన్నించుచుండెడివాండు. ధర్మరాజు నట్టివాణే. 
Ryn తామహ మైనరాజ్యమునుండి యతేనిం దొలంగించుట యెట్లు శక్య 
మగును..* |, 

ORAS శంపాయన పౌరజన దుర్యోధన ధృతరాష్టులమాటలనుబట్టి మైతృక 
రాజ్యము పాండురాజునకు సంక్రమించినట్లు తెలియుచున్నది గాని, యతేం Zos 
కాలము రాజ్యము చేయలేదు. రా జయిననెంటనే జైత్రయాత్ర వెడలి ధనరా 
సులు గొనినచ్చి యొకనెలమాత్రము రాజధానిలో నుండి పిదప భార్యలతో వేట 
నెపసమున నడవులకు( బోయెను. అతండు మరల రాలేదు. , అతనికొడుకులు వచ్చు 
నాంటికి ధృతరాష్ట్రుడు రాజుగా సిరపడియుండేను. పృకృతిరంజను లై నవాండవు 
లను జూచి యతే(డు నంతేకంకు నెక్కునగా దుర్యోధనుడు నసూయాగ్రస్తు GS. 
అందుచేతనే వారిని జంపించునుపాయములు గావించిరి, ఇందుకు గారణము పై తృ 
కరాజ్యమునం బాండనులకు హక్కు కల దనెడిచింతయే కదా! పాండవులు ద్రౌప 
దిని 'బెండ్లాడి పాంచాలరాజు నింట సుఖులై యున్నా రని విన్నంతనే దుర్యోధ 

. నునిదుఃఖము దురంతే మైనది. వారిని యుద్దమునం జంపి రాజ్యము. స్థిరముగా 
సాయ _త్రము గావించుకొనం గర్గునియాలోచనంబున నిశ్చయించెను. అది తెలిసి 
భీషుండు “దుర్యోధనా ! ఇది నీఠండ్రి రాజ్య మని నీవు తలంచున క్లే తమతేండ్రి 
రాజ్య మని పాండవులును దలంతురు. నీతం డ్రి యిపుడు రాజుగా నుండుటచే నీకు 
రాజ్యము నచ్చిన దని నీయభిప్రాయము గాన్ని ' కుల క్రమాగత మైనయీరాజ్య 
మును బాండవులు పూర్ణమే పొంది రని నాయభిస్రాయము. వారి కీరాజ్యము 
శా దేని నీకుమాత్ర మెట్లు వచ్చును? కావున NSE ONS మైనదురాలోచనము 
చేయక వారి SH రాజ్య మిచ్చుట శ్రేయస్కరము” అని ధృతేరాష్ట్రునిసమక్షమున 
పీత ముపబేళించెను. ద్రోణవిదురులు గూడ నిది మే లని BONED గొడుకునకును 
BRC. ఆంబికేయు(డును వారిమాట శెదురాడ లేక 'పాండవులను రావించి యర్థ 
రాజ్య మిచ్చి వారిని ఖాండన ప్రస్థమున నుండం బనిచెను |, మై మాటలనుబట్టి 
సెద్దవాం డైనను అనర్జుం డగుటచే నాంబికేయునకు రాజ్యము సంక్రమింపనట్లును, 


1. ఆది, 109. 141. 142. ఆభ్యా. 


2, అడ, 202, 203. 207. అధ్యా. 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


పో జయము ] ద్వితీయా ధ్యాయము 59 


రాజై రాజ్యము దృఢ పతిచిన పొండు రాజునకు 'రాజ్యమున హక్కు నచ్చినట్లును, 
అతం డడవికి వెళ్ళినతరువాత ఛీష్మవిదురులసాహాయ్యమునం బుడమికి BOF యైన 
ధృతరాష్టునకుం దా త్కాలిక మైనహ క్కేర్పడినట్లును దానిని స్టిపణుచుకొన 
w ou Mm 

దుర్యోధనుండు కర్ణాదులత గలసి చేయుదురాలోచనములకువగచి కురుపితా 
మహుడు నంశహాోని కలుగకుండుట కై. రాజ్యము Bein మనుభవింప నిర్గ యము 
గావించినట్లును, అనిర్భయ మే పాండవులయర్థ రాజ్య ప్రా aSc బ్రనూణ మైనట్టును 
DAS మగును. కావున నీవిషయము తీరువాతిధ_ర్భశాస్తాదులనుబట్టి నిర్ణయింపం 
దగదు. ఇక్కడ భీవ్వవచనమే ధర్మశాస్త్రము. ఇదియే కౌరనపాండవులదాయ 
భాగమునకు మూలము. ఇంక 


x గాం “ 
క a FD Ss cw oo 


భారతేయుద్గమునకుం బ్రథాన కారణము దుర్యోధనుని రాజ్య కాంక్ష యే 
మొనను, దానికంగము లై యనేక కారణములు కథాపోషణమున నాచిత్య సారము 
గాంచినవి. ఈవిషయమున గ్రంథకర్త యేపాత్రము నెట్లు SSB BS, DÈ 
యెందును దడంభాటు లేకుండం దుదముట్ట నొక్క-రీతిని నడపె ననుటయే యా 
మహేతిహాసరచనలోని మహాద్భుత మైనవిశ్తేషము. రాజ్యమునుగూర్చి దుర్యో 
ZAD బాండవులయెడ నసహనము, విలువిద్యనుగూర్చి కరన కర్ణునునెడ 
నసూయ. అట్టేయిద్దణీకిం గుమారా SoD LOST నసమయమున గాఢమైతీ,: 
దురభిమాను లగుటచే . ద్రుపదానయనమున SA 'యోడివచ్చిన పీరిహృాదయము 
మాజులేదు. అర్జునుడు ద్రుపదుని ఒంధించుటయే పాంచాల పాండవుల బాంధవము 
నకు మూలమైనది. మత్స్యయంత్ర, మేయ లేక తిరిగివచ్చియుః 'బార్టుం డాపని చేసె 
SD విన్నంతనే వీరిరువురి యీసనును మితిమోజీనది. రాజసూయమనునం Wows 
యులవిభవము చూచినగాంధాశేయునిహృదయము భగ్గు మన్నది. దానిమై 


వ | నెయ్యి పోసినది. ఇశం జెప్పెడి దేమి? అది జూదము కల్పించినది. 
అది To తేయులరాజ్యల నపవారించుటతో. బాంచాలిని సభ కీడ్చించి ఫలించి 


నది. అపుడు భ్రీమార్జునులహృదయమున శౌ ర్యాగ్ని రగులుకొన్నది. కాన్సి ధ 5 
జునిసత్వేమున నది నిన్రుజుగప్పినట్లయినది. అంతటితో వారిచల ముడిగినదా ! 
పునర్ష్య్యూతమున6 Woks నడవులకుం దటిమినది. ఘోవయా Gs నెపమున వారిని 
బరివాసింపం గడంగినది. అందు గర్వభ ON మైనను వారియసహనముచల్లారిన దా ? 
అపుడు గాకున్న మానె. ఉత్తరగోగ్రహణమందు గాని తుదకు శ్రీకృష్ణునిరాయ 
ఇారమందుగాని యుపశమించెనా ? అసహనము తొజ్తలోనినిప్పు. అది తా నాశ్ర 


| యించినవారిని నశింపంజేయకుండం చాను నశించునా? కడ కంచే Ghd. WOH 


యమున నిట్లు పోషింపంజడినయీ పౌ శ్ర ములు త్యాగ భోగపరా క్రమంబులందు 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


60 సరస్కృతవా oo FEF | avèr 


నెంతేయు సముచితేము గా బో షింపంబడిన వనుట విదిశము. ఇంత యేల? విశృభ క్కి 
పరాక్ర, మప్రతిజ్ఞాపరి పాలనంబుల భీమ్ముయను సత్యధర్మ రపరిపాలనంబున ధర్మ Borers 
బలకౌర్య సాకీ క్యముల భీమార్జునాదులును రాజపీతిని By ముండును eee 
విక క్రమంబున నభీనున్యు డును ఇంకను, వివిధగుణంబుల దొ దోణాదులును బ్రవర్శించినవిధ 
DFAS పాఠకలోకమునకు ఛారతేకవి పాత శ్రపోషణవధానము పట్టీమూంపనలెనా ? 
ఇతనిపాత్రపోషణకల కాద్యుదాహరణ SSAKA డ్రాపదీపా తవ త్రము. పంచపాండ 
వ్రులలో వే నెవ్వరిమనను నొన్వకుండ మెలంగునపుడును 'మ్యూతసభో కుం బోయి థ E: 
సంబేహము తీరు Na రమ్మని ప్రా పాతికామిని బంపునపుడును సభ కీడ్వయబడి మాన 
రక్షుణార్లము గోవిందుని owes వనములో మైంధవునుద్రే, క మణలగించు 
తతిని సుభేస్ప్టయింట మైరంధ్రియై యున్న పట్టున noses నీచేత భంగపాటు 
తప్పించుకొనుపట్టున భ_ర్షలకు పీరాచేశముగలిగించుచు మనసులోనిదుః spv 
'నెడలంగ్రక్కుచుం గ గృష్టునితో మాటలాడునెడ. చాతి వ్రత్యము ధర్మ 8 zó థ్రైర్యము 
చి శ్రస్థెర్యము పేర తజ్ఞా జ్ఞానము సమయస్ఫూర్తి SRS రాజసీీజ్ఞతే యను 


సుగుణములు మూ రు గాం | Bowe a శ్రమను బోషిచిన భారత 
కవిది గాక పాత్రపోమణము మఅెవరిసొమ్ము ? ఇది యిట్టి దని విద్యల్లో కప్ర ప్రసిద్ధమై 
యుండ, wo% (Sehneider) అనుపా శ్బాత్యవిమర్శకుం డొకయ “మహాభార 
తముముఖ్యో By 'మేదో యొకవిధమున శత్రువులను సంహారించుటయే యనియు, 
ఇందలిసా త్రములు కొంతవజకు "బాగుగా(బోవీ.ంపంబడినన్కు మొ_త్తముమోంద 
మానవశీలమున కచితములుగా లేవనియు”' విమర్శించుట యెట్టిదో యూహిం 
పుండు, 

ఇందలి యష్టాదశసంభ్యానియమ మెందుకు వచ్చినదో Serre దెలియ 
రాదు గాని, అష్టాదళద్వీషములకును, అష్టాదశవిద్యలకు నిది స్మారక మేమా యని 
తోంయచున్న ది. ఈమహాకథలో యుద్దము పదునెనిమిది దినములు జరిగినట్లు 
వర్ణ ంపంబడినది. అందుకు దగినట్లు శెండుపక్షములలోని సేనలమొ తము పదు 
నెనిమిదియశాహిణులు. ఈసంఖ్యలకు సాటిగా. బర్వములు పదునెనిమిది. 
ఈభమూండింటిని సమర్థించుటకో యన సకల వేదాంతసార మైన భగవద్దీతోపనిషత్తు 
పదునెనిమిదియ ధ్యాయములు. ఇది యెప్పుడు ఫుట్టిననేమి ! నిజముగా సీశ(రుని 
నోటనే వచ్చిన దేమో యనునట్లుగా ముముక్షువులకు బీవేశ (రతత్వమును గరతలా 
మలకము గావించు దీనినంటియు త్త తమమత గ్రంథము వేజొండు లే దనుట సాహా , 
సముకాదు. దీనితరువాత నెన్నందగినది సనత్సుజాతీయము. ఐహికజ్ఞానమున 
కాకర మైనది విదురసీతి. ఐహి కాము వ్మీకములు శంటిని సోదాహరణముగా బోధిం 


1. The History of World Civilization Vol. II. P. 736, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


సాయము J ag È oe pep o% do él 


చునది శాంతిపర్యము. సుమారు పదునాలుగు వేల గ్రంథ మయినశాంతివలెం జి త్తే 

శాంతిని గలిగించుసాధనము మట్‌ొకోటి కానరాదు. ఏకాదృశమహా త్తే ్ర్రంబునం 

బరిఢవిల్లుపంచమ వేదము నెలయుట భరతఖండముపాలిటి భాగ్యముగాక మేమి? 

ఇట్టిమహాభారతమున కనుబంధముగా BURSA హరివంశము. మూండుపర్వము 

లతో విలసిల్లునిది శ్రీ కృష్ణునిమహామహిమను 'చెలుపుచున్నది. _ దీనితోం గలసి 

మహాభారతము శతపర్వ సంజ్ఞను గాంచిన దగుటచే నిది, యది నెలసినవెంటనే 

యుదయించిన దనితో(చుచున్నది. ఇందు భగవదవతారకథలు వర్ణింపబడినవి. : 
ఛారతేవుందలి యు _త్తృమోపాఖ్యానములంబోలిన యుపాఖ్యానములు నిందు 

గలవు, కశ 


c ధర్మార్థ ET] సృమాసవ్యాసకీ Sn 3, 
తథా భారతసూగ్యేణ నృణాం వినిహతం తమః 
ఇతిహాసప్రదీ సేన వమోహావరణఘాతినా 

లోక గర్భుగ్య గ్రహం కృత్స్నం యథా నత్సంప్ర,కాళితమ్‌ x 


అనుచును, 'య దిహా స్తి త దన్యత్ర య న్నేవోస్తి న తత్‌ క్వచిత్‌ * అను 
చును ఛారతమహివును మనసార సరించి దీనివ్యాఖ్యానములను గూర్చి యించుక 
"తెలిసికొందము, 


దీని వ్యాఖ్యలలో సర్వజగద్వ్య్యా ప్త మైనది ఛావదీపము. దీనికి నీలకంకీయ 
మనియు BH కలదు. గోవిందసూరితనయు: డగునీలకంఠ పండితుడు దీనిక ర. 
గోదావరికి బశ్చిమమున మహారాష్ట్ర దేశమం దున్నకూర్చర మను గ్రామమున 
నితండు నివసించినవాం డని తెలియవచ్చినది. అర్జునమిశ్రుం డితనికి. బూర్వము 
భారతమునకు వ్యాఖ్య రచియించిన ట్లితనిరచనలో నందందు గనవచ్చును. అభ 
యానందపూజ్యపాదుని శిష్యుండును, విద్యాసాగరనామాంతరుండు 'నగునానంద 
పూర్ణమునీంద్రుడు రచియించిన వ్యాఖ్యానరత్న మను మజియొకచ్యాఖ్యయు, 
లశాభరణ మను నింకొకటీకయు గలవు. మజియు, సర్వజ్ఞనా రాయణకృతే మైన 
మహాభారత వ్యాఖ్య యొకటి కలక త్తాపుస్తకభాండాగారమున నున్నట్లును అది 
సీలకోంరీయమునలెనే యు త్రమన్యాఖ్య మైనట్లును చెలియవచ్చును. ఇంక నెన్ని 
యెందెందు కలవో ! 


మహాభారతము శతపర్వ మనెడి దృఢవిశ్యానముతోనే, అర్జునమిక్రుడు 
వారివంశమునూండుపర్వములకుం గూడ వ్యాఖ్యానము రచియించెను గాన్సి కేన 
లము శ్రీకృవ్ణచరితము బోధించుదానికి ఛారళముతో నెట్టిసంబంధమును లేదు 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


63 సంస్కృత HH ww He శ్ర [ లాకీక 
అయినను మహాభారతకథలో ధ BSE, మవలంబించి దానికి జయముకలిగించిన 
(శ్రీగృన్లునిమహ _త్త్యము హరివంశరూపమున మహాభారతమున కనుబంధముగా 
దానివెంటచే యుడయించి యుండు నని ఛావింపవచ్చును గాని జై. మిని భారత 
మట్టిది కాదు. ఇది రామాయణము ను త్తరకాండ ముదయించినతరు వాతం బుట్టిన 
దని యిందలి కుశలవవృత్తాంతమే “తెలుపుచున్నది. అందుచే నర్యాచీన కాలమున 
నుత్సన్న మైన యిది జై మినివేరం బ్రసిద్ది కెక్కినను భారతసంహి తాసమ కాలిక 
. మని తేలంపరాదు. అట్టి యీగరెంటిక_రృత్వముగూడ సందిద్ధముగానే యున్నది. 
HOG కాదు, తక్కినపురాణముల కర్త ్వోమునిట్టి దే. ఇంకయబురాణములు. 


BB, ఆంధ్రమహావీరచరి తో  త్రరరామచరిత భీష్మ ప్రతిజ్ఞా సత్యకీర్యాది 
యాపకక_ర్హయగు మల్లాది సూర్యనారాయణశాస్త్రి ని bods 
సంస్కృత నా జయచరిత్ర, ద్వితీయభాగమగు 
' లాకికవా జయచరితయందు 

ay oO 
.ద్వితీయాధ్యాయము,. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


a gabo | 


page 
పురాణములు 


SHY, శవిద్యలలో గణనకెక్కినయివి జ Deal నర్యాచీనము లయ్యును 
మిక్కి-లిపురాతేనము లయినబహువిషయములను వర్ణించిన నగుటచేం బురాణము 
లై నవి. రామాయణమహాభారతములనలె శ్రనణపఠ నవ్యవహారమున సార్వజనీన 
ములై భరతఖండమంతేట వ్యా ప్తి గాంచినయివి మిత్రసమ్మితేము లని విఖ్యాతి కెక్కి 
నవి. SS SOS నంశ మన్వంతర వంశానుచరితము Gots నర్జ్మింపంబడునో యది 
పురాణ మనులక్షణమునకుం దగినట్లుగా. బురాణములందు పూర్వసృష్టి స్థ్రరలయ 
ములు పునస్సృష్టి BS తానంశక్రమము IS రాజర్షి, గో .త్నేకృ్షమములు మన్వంతే 
రములు సూర్యచం, దృ SOF రాజులచరితేములు మొదలగుబహువిషయములే కాక 
సంహి కాబ్రాహ్మ ణారణ్య కోపనిషత్తులందును రామ భార తాఖ్యానములందును బీజ 
రూపమున నున్న వి విధేతిహాసములును సవి_స్తరముగా నర్మింపయిడియున్నవి. అట్లని, 
యన్ని టియందును B విషయము లన్నియు సక్రమముగా సంపూర్ణముగా నర్జ్మిం 
పండిన నని భావింపరాదు. ఒకచానియందు సంగ్రహముగా నున్నది మజియొక 
చానియందు వివరముగా నుండును. ఒకచో GIS మట్‌ొక్క-చో నుండును. ఒకట 
నొకమార్లమున నున్నది మజొకట వేజొకత్రో'న నుండును. అయినను బౌరాణిక 
సంప్రదాయమున నట్టి BY సమన్వయిక్యము గాంచు ననుటయ్మే యిందలివి శేషము, 
ఇది చాయుస్రో క్షము,ఇది పరాశరప్రై Ens త్యాద్య నాంతరమళములతో నివి యన్ని 
యువ్యాసప్రై_క్షము లనెడిమతము సుప్రసిద్ధ మై యున్నది గాని, ఇవి యొక కాలమందు 
పుట్టినవియు నొకనోటం బుట్టినవియుం గాననుట స్పష్టము గావున D v S 
seas మననచ్చును. ఆశ, 8 ఎ్రితులవలె చేని కదే యాద్య మని త్రాంతి గొలు 
పుచున్న వీనికాలమందుమా, అది మజియు దురనగాహము గా నున్నది. బ్రహ్మ 
ణారణ్యకములందు' పురాణశేబ్ద మున్నది గాని, అం దదిస్రాచీనగాథాపర మని 
కొందలు తలంచఛిరి. భారతమున నీపద మున్నది. అదికూడ బురాణశబ్దవాచ్య 
మయినట్లు నందే యున్నది. GH Gongs Yer త్రము భవివ్యత్సురాణమును బేర్టా 
న్నది 1. అష్టాదశపురాణములసారము సంగ్రహించి కృష్ణద్వెపాయనుండు భారత 
సంహిత రచియించె నని పాఠాశర్యోపపురాణము చెప్పినది, పదునెనిమిదిపురాణ 
ములను వ్యానుండే © 803 నని సకలపురాణములు చెప్పినవి. పా _దవారాహశ్వే 


షష 


1, autho కనవచ్చునది యంత SPH గాదు, దీనికం కొ నది BW యుండును, 


లి 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


64 సంస్కృత or a 58S [ లాకిక 


శాదికల్పములందు ట్రా ద్రావ్మ rA వాయవ్యాదిపురాణము లుత్చన్నమ్నులై న నని 
ST) a ET చెప్పినవి. ఎట్లు చూచినను బురాణముల కాలము క్రీ నం 
ఆజనశ తాబ్టినిదాంటియావలికిం బో౭జాల దని oew పాశ్చాత్య పరిశో ధకులు 
వక్కాణించీరి. ఇ ట్లొకటి యేటికిం దీసిన నొకటి కోటికి. దీయుచున్నది. ఈరీతి 
నిద మిళ్లమనుటకు Deo గాకున్న వీనికాలమునుగూర్చి చక్చించినలాభము లేదు 
గావున నాకు దోంచినయభిప్రాయ మిచ్చెదను. 
రామ భార కాఖ్యానములలోని చే కాక హరినంశములో XE E Szo లైన 
విషయములుకూడం గొన్ని వాయు విష్ణు WKS తాదులందు కననచ్చుచున్నవి 
కావున బురాణములమాటలనుబట్టి యిప్‌ భార తాదులకుం బూర్వము లనుటకు 
Deo లేదు. నై దికగ గృంథములందు > పురాశోతిహోససంజ్ఞ లుండుటను, ఆప_స్తంబాదు 
లందు కొన్ని పురాణములవే | ళ్లుండుటను జూచిన చో, వ్యాసోపజ్ఞము లై నవివిధ 
పురాణగాథ లిప్పటి వేళ్ల తోనే. తొల్లిన్యవహారమున నుండెడి వేనతోంచకపోదు. 
వీనియుదంతము వేదాంగములవృశ్వాంతేమునంటిది 1. 1, మజీయు, అమరసింహాని 
నాంటికిం బురాణము పంచలక్షణ sod 28. త మగుటను భాసకాళిదాసాళ్వ సె rae 
దులు పురాణముల నెజిగియుండుటను BOR wWy చో నివి 8 శ్రస్తుళశకారంభమున 
కీవలి నని చెప్పుట కోవకాశము కనబడదు. కావునం XS భక్తి వ్‌ జ్ఞానమార్లము 
లను సులభముగ నుపదేశించుచు నడుమునడుమ D È సికోమతేముల నణంగంద్రొ 
క్కు_చు క్రై వవైవ్టవమతములను విగహారాధనమును D ని సరింపంజేయుచు నచ్చిన 
ond వారివంశమునకును గీ గ్రీస్తశకొరంభమునకును మధ్యకాలమున నుదయించి 
యుండు నని తోశయచున్న దే. తరువాత BSS స్మ్యవాదిమతేములు_ పరస్పరము 
_ప్రతిఘటించుకాలమం దనంగాం గ్రీన్తోక | మాచేడుశ కాబ్దులలోపల నుపపురా 
ణములున్ధు ఆగ్నేయము స్కాందము మొదలగుపెక్కుపురాణములలోని యనేక 
భఛాగములును వెలసియుండును. ఈ విషయ మింకను బాఠకలోకము పరిలీలించుం 
గారం ; iat 
పురాణములు మహాపురాణము లని యుపపురాణము లని శెండు 
విధముల నున్నవి. ఇవి పదునెనిమిబేసి యని సర్వత్ర, కన నవచ్చునుగాని, "లెక్కింప 
నంత శెక్కునగా నే కనణడుచున్నవి. ఒకపట్టిక్‌లోన్ని బ్రహ్మాండఫురాణమునకు 
బదులుగా మతియుకప పట్టిక లో వాయుపురాణ మున్నది. rc 
చేపిభాగవతేమును గొందజు, భాగవతమును మతికొందజు పరిగణించిరి. ఒక 
చోట జేరిననారదీయ మింకొక-వోటం జేరలేదు. ఇంక నుపపురాణము లందుమా, 
వానికి "'లెక్కయే లేదు. ఇట్లవ్య నస్థముగా నున్న పీనిలెక్క_లను గూర్చి చర్చింపక 
విష్ణుపురాణమునుబట్టి ముందుగా కాంపు జూప్రుచున్నా ను. 


. 1, చూ, సం, వా, ప్రథ. పుట, 271, 272, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 
© 


wr BISA | తృతీయా ఛ్యాయ ము 65 - 


౧ -2 3 

B AS బ్రహ్మాండము వాళ్ళ, S300 
నారదియము # Bsr SS So F YF Fxdoo 

o ఆలీ oe — 

భాగనతేము మార్క_ండేయము  లైంగము 
గారుడము భవివ్యము శై నము 

పా 8 39 నానునను జో స్కాందము 
నారాహము ద్రాహ్మము ఆగ్నేయము 


ఇందు ౧ గుర్తుకలవి (శ్రీమన్నా రాయణున్నిబ్ర శంసించునవి కావున సా త్తి ల 
కములు 'మోత్ష్మప్రదములు. ౨ గుర్తుకలవి mee వతు Bs శానులను స్తు సుతించు 
నవి కానున యులు స్వర్లప్రదములు. 3 సీర్తుకలవి “ దుర్గా శివలింగ విఘ్నేశ 
కుమారులను జెప్పునవి కావున దామసములు దుర్లతిదాయక ములు. వీనిని గలలో 
నైనం జూడంగాడదు. వీనిని విన్నవారికి మతిపోవును. అని పారాశర్యోపపురా 
ణము నిర్ణయించినది. వీనిలో * పున్వుగుర్హు రుగలవానికి బదులుగా వాయవ్య బ్రహ్మ 
BSS |. మహా( బేఏ) భాగవతములను బృహద్ధ_ర్షపురాణము చేర్చినది. నార 
సింహపురాణమును మజికొన్ని చేర్చినవి. ఇట్లు మహాపురాణము. లిరునదిరెం 
జై నవి *. ఏనివృత్తాంతము తెలుప నివియే గతి కావున నుత్స్యవిమ్ణుపురాణాదు 
లనుబట్టి దాని నిందు సంగ గపహముగాం జూపెదను. 


EEA EN శతకోటిప్రవి స్తరము Dg నైన 
పురాణసంహి తాస్కంధము A & రించెను. చానిసారమును వేదహ్యసుండు నాలుగు 
లక్షలన్లో కములపరిమితి గలయస్టాదళప పురాణసంహితనుగా రచియించి సూతుం 
= కై నరోమహర్ష ణునికిం జెప్పెను, రండు తేనకొడు వైనయుగ్రశ్రవసునికి బోధించెను. 
ఆ శామహార్ష 3 నె నై మిశారణ్యమందలి శఛానకాది PAA BIEDA. 
SRTR © బ్రాహము మొదటిది. మరీచికి అహా యుపబేశించిన 
SSe X o% పదివేలు. పద్షఫురాణగ్రం మేంబదియదుజేలు. సకలధ_ర్మముల 
నుపడేశించువిషుపురాణములో నిళ్లో కోసంఖ్య, ఆజు-ఎనిమిది-తొమ్మిది-పది-ఇరు 
వదినాలుగు-జే లని పాఠాంతరములు కలను, BD, లోకములో న్‌: శ్రీనరీయవిస్లు 
చి _త్రీయవ్యాఖ్యలతో ముద్రితే మెనయిండలి గ గ్రంథ మాజువేలునూ- శ్రే మే, రుద్ర 
మాహాత ఫ్రబోధకమై వాయుష్రో క కముగా ఫ్యాతి 7 గాంచిన Tgn మిరువదే 
నాలుగు వేలత్లోకములు శలది. క్‌ు గాయత్రి నధికరించి ధరః రవి స్తరము se oXc 
బడినది. నృత్రానురనభ న x8 ర్రైంపయిడినభాగనలేము ప పదునెనివిది చేల గ్రంథము. * నార 


1, దీనినిగార్చి ముందు SIM. 
4, కాని, వాయుపురాళము B వపురాణముకొం శె Bens, 
9 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


66 | సంస్కృ తనా a cow 6 శ్ర [ లౌకిక 


దుండు 2 స్రహత్క_ల్పాశ్ర, యము BG NY öv లుప చేశించిననారదీయగృంథ మిరు 
వదియెదువేలు. జై నానినూర్క-౦డేయస Somes SIS మెనమార్క_ండేయములోని 
న్లో కసంఖ్య ముప్పదిళెండు వేలు. DJEDE , చయనములయుత్స త్తి తియు నిష్టకా 
గణనము మొద లగు క్రతువిషయములు "న నయాగ్నేయ మష్టసాహస్రము. 
వ్యాసశిష్యు. డై నసుమంతుండు శతానీకున HY బేశించినధ _రృసారముతోడిభవివ్య 
మున ము ప్పేదియొక్క_వేయి గ్రంథము కలదు. వసిస్టుం డంజేరిషున కు BASS 
ములును శ్రాహాసర్గము os BION aS వర్త రము DCSE IS, సకవు. నందే 
చెన్పినయోహౌసేకల్పనృ కాంతముతో AD ox మేకాదశసహస్రకము. 1 విష్ణుమూర్మి రి 
PRD జెప్పిననరాహానతార మాహాత oe KOSTA రాల మిరువది 
నాలుగువేల గ్రంథము. వమణ్లుఖు(డు చెప్పినమా పే హేశ్వరధ_ర్మ రములు రుద్రచరితేములు 
గలస్కాందము OF, గృంథము. చతుర్ముఖుండు త్రివిక్రమమహ త్త తృ మును, త్రి తివర్లము 
లను త్రిమూర్తులను 3. వనాని ssi శ్‌సహా 5S కము. షో ES 
యగువనార్షనుయ Ge జే చేంద్రసన్ని ధిని బుషులకు ధశ్యార్థకాను'మోక్షములు sigo 
నకూ Poo HHI SF శ్లోకము. మత్స్య హాపీ యగుమాధవు(డు ey 
నకు సరసింహోపవర్ణ నముంగూధర్చి ' చెప్పినమత్స పురాణము చతుర్షశసహ 
శ్లోకము. గారుడకల్పమున విశ్వాండ మంతయు గారుడోద్భన మని విశ 
చెప్పినగారుడప్పురాణము పోడశసహస్త గంథపరిమితేము. బ్రహ, యజాండమహ 


Os 
త్త B ము వరించిన బ్ర బ్రవశండపురాణమందే SOR" కములు పన్నెండు వేలఇండువందలు! 


1, ఇటు మక్స్యప్రురాణ మిచ్చినపురాణ గృ ంథసంఖ్యలు సరి యని TD, దాని నాంటిశే 
పదు'నెనిమిదిపురాణములు Nz మైన వని SD తలంసరాదు, ఇట్టి లెక్క-లును,' అహ్టాదళపురాణ 
'నామములును గొంచె మెచ్చుకక_వగా నన్ని పురాణములందును గనవచ్చుటనుఒట్టి “యశ్యాచీను 
'లెవరో తముగా(టికిం గనవచ్చిన గ గృ ంథసంఖ్యలతోం బురాణముల పేళ్లను '్రశిపు రాణనుందను 
జేర్చుచు వచ్చి రని నిశ్వనీంపనగును, ఇందుకు వాయుఫురాణము చూపినయా,కి క్రీ, ౦ది లెక్క-లు 
వైవానిని బోలకుండుటయే నిదర్శనము. 


> పురాణము, శ్లోకసంఖ్య, ఫురాణము, శ్లోక సంఖ్య, పురాణము, శ్లోకసంఖ్య, 
rd) gx. ౧౪౦౦౦ z హాము : ౧౦౦౦౦ సా Bx, ౫౫000 
భవిష్యము, ౧౪౫౦౦ THÍ. ౧౦౦౦౦ క్షౌరము, ౧౭౦౦౦ 
Snö ooto, ౯౦౦౦ ఆగ్నేయము, ౧౦౬౮౦ వారాహము, ౨౮౪౦౦౦ 
© హ్లబైవర్హము, ౧౮౦౦౦ వాయవ్యము, -22000 స్కాంద ము శఛ౧౦౦౦ 
ర్రహోండము, ౧౨౧౦౦ ÖY. -23000 
భాగవతము, ౧౮౦౦౦ గారుడమూ, ౧౯౦౦౦ 


ఇది, SPST Horr గ్ర ంభసంఖ్యలు చెప్పం wha చేసినదిగాని,' DRICK పురాణముల 
ay a = hi 
ముద్రిత పుస్తకములో 39. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నాజ్బయము | సా 67 


a తివాక మ నట్టిదే. ages EN విష్ణువే శివుడు, 
ష్షువే యాడిత్యు, (డు, సర్వము నిస్ణామయము. ga r అష్టాదశ 
పురాణములందు నట్టి యేశాద్వితీయపురుషునే భావింపనలసినది. దీని నతిక్ర మించిన 
నారు DSH అగుదురు” 


సిం 


ఇత్యాదిగా pape NE NSS తాంతమందలిగృంథసంఖ్యలు సరిగా 

నిస్తే 48, అన్నిటిలోను WE స్తగృంథము వేరి యున్నది. మ సజీకొన్ని నే శేషములు. 

నాయుపురాణము, a యయా ఫాళవి కెండును వే అని కొన్నియుప 
పురాణముల న న ద HOB కలిగించినమాట సత్వము. దానిని 

బట్టి మహాపురాణములలోనిది క్రై వపురాణ BAS, తీతి కలిగినది. స్రాచీనముగాం 

ప A E గణింపంబడక పోవుటకుం 
గారణ DÉI D-O, కు సంశయమును గలిగినది. ఇందలివా స్తవ మరయంగా 
నీళండు SS కాని వేజుకా వని 

“యత శ్ర త మ స్యా ద్రుద్ర ద్రమాహాత్ళ గ సంయుతేమ్‌ 

చతుక్సింశ త్సృహస్రాణి పురాణం BS ముచ్యతే 

అనుమత్స్యపురాణనచనము SY చెలియ నచ్చినది. బొంబాయినగర 
మున ము ముద్రిత మైనవాయుష ప్రురాణములోని X oğ opo పండ్రెండు వేలుమాత్రే మే. 
అందు శన; సే ససంజ్ఞ కనరాదు గాని SES, లందు 

జతి శ్రీ వాయుపురాణం: = సమాప్తము” 

az 5, నాయూ కి తరు. తిసాహ న పన తినసం 

ee ము IE నన కచామాహాల్మ్యే- H 

“58 శ్రీ వాయుప్తరాణే లశ్షీస సంహితాయా నూనందకాననమాసో వలే S7 

ER: G మహాపురాకో వాయుప్రో ప్రక చ్వాదశ సాహ స్యాం ; 

eee బ్రహాండానర్త So > సమా షే సమే 

ss పంచదశసవాస్రా స సంద. AS న్‌ మునినా పురా, 

గ్రంథసంఖ్యాని Kannað (శ్రీనాయుపురాణం శివా 

పరాహ్వయం సమా_ప్ప్వమ్‌ో ॥ 

ఇత్యాదిగా భిన్న భిన్న చేశలిఖత వాయవ్య X గ్రంథాంతగద్య అనేకములు కోనం 
బడుచున్నవి '. వీనినిబట్టియు, గ్రంథవిమయ ని సెనరణాదులనుబ్టియుం జూడంగా, 


ఓ 


on 
1. లండన్‌, ఇండియా ఆఫీసు సంస్‌ రేం > OF విషయ నిశంంపట్టిక Vol. VI 
1 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


68 సంస్కృత ow a oh WES [ amiy 


sri _త్రరఖండములతో ముద్రిత మెననాయుపు రాణములోని గ్రంథసంఖ్య 
పన్నెండువేలు నూ త్రమే యనియు తేక్కినపండ్రెండు'వేల గృంథము మొద్రితము 
కాలే దనియు తొలుత నిది యిరువదినాలుగువేలే యైనను మజీమూండు వేల 
గృంథ ము _తృరఖండమునం HAI మైన దనియు wow TF మనెఢిమాటను 
బట్టి యిది నాయుపురాణముగా( బ్ర RA గాంచినది గాని నిషయమునుబట్టి యిది 
శినపురాణమే యనియు, మత్స పురాణము చెప్పిన Troi నపురాణములు 
"లండు TNS యనియుం BOS. కాని, కొన్ని యుపపురాణములును SA? 
నలుమొద లగకొందణువిమర్శకులును DOD 'వేజుగా గణించుటకు శివపురాణ 
Sox కలముణియొకపురా ణము కనవచ్చుటయే కారణము, ఎట్టయినను అనేకము 
లైన నదీ నర్ధనములును ఒహాతీక్ణవర్లనలును ముద్రితవాయుపురాణమున లేక లిఖత 
పుస్తకములం దుండుటయ్యు ప్రక్రియాపాదము- అనుషంగపాదము- ఉపో ర్లాత 
పాద ము-ఉపసంహార పాదము--అనుభాగములు కృనుముగా నుండవలసినట్లు సర్వత్ర 
కననచ్చుచుండ ముడ్రితప్తుస్తక మనుషంగపొదమందలి సృష్టినర్లనముతో సమా ప్పి 
గాంచుటయు వాయవీయసంహితయను వేర ముప్పడియభ్యాయముల గ్రంథము 
దీని కధికముగా6 కై వాపరనాముమునం Boome జూచినచో ముద్రిత గ్రంథ 
మసంపూర్ణ మనియు శివాపరాహ్యయవాయుపురాణము తోల్లియిరునది నాలుగు 
వేల గ్రంథ మనియు డెలియకపోదు. ఇంక 
భాగవత దేని (మహా) భాగవతములలో చేది మహాపురాణములలోని దను 
విషయమును గూర్చి కెండుశ తాబ్దుణ క్రిందటనే యు త్తరహిందూ దేశమున వినాన 
ముదయించి గ్రృంథహపము దాల్చి యచ్చటనే యణంగినది కాని దానివాసన 
దశ్షిణహిందూ దేశమునకు గూడ రాకపోలేదు. ఈర౭ెండునుగాడ ఖ్యాతి కెక్కి 
నవే యెనన్కు భాగవత Ore Tolls? నెక్కువ ప్రసిద్ది గాంచిన దనువిషయము 
నెవరును మణు/సపబుప జాలరు. అయితే నేవి? మతాఖినివేశము కారణముగా 
భాగవత SITY sot దేవ్‌ భాగవత మనార మనెడి కలహము పుట్టినది. అందలి 
కారణములను జర్చించుచుం గాళీనివాసియు T ణాచారప్రన్నర్తకండు నై నగడా 
కాశినాధభట్టు, BOTAD ప్రమాణము, అజే మహాపురాణములలోనిది, 
భాగవత మార్ష మే కాదు, అని నిర్ణయించుచు, దుర్షనముఖచచ పేటిక యను గ్రంథము 
రచియించి భాగవతపక్ష నాదులను నిరసించెను, wed కుపోద్భలకముగా “భాగన 
KEN వ్యాసుని వేర వోపదేవుడు రచియించినది గాని వ్యాసుడు నిిర్షించినది 
కా దనువాదము పుటినది. ఆనాదమును నిరసించుచు భట్ట జీదీశ్షి తులళిష్యుం డగు 
vay గృమపండితుంశు “భాగనతము వోప బేవరచితము గాదు అది యార్ష మే, 
"దేపభాగవత మార్గము కాదు” అనుచు దుర్దనముఖ చ వేటికయను మతియొకఖం 
డనగృంథము రచియించి చేవీభాగవతేపక్ష వాదులను ధిక్కరించెను. అంతట మటి 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


ma] కృతీయాభ్యాయము 69 


యొకపండితుడు దానిని ఖండించుచు BOT AST Y తము స్థీరపణుచుచు 
SYS ops ATHE యనుఖండనగ్గంథము రచియించెను. దీనినిబట్టి మన దేశ 
ములో. గూడ సీకెంట్‌లో చేది యార్ట మనియు, భాగనతేము వోపటేననిర్మితమా 
యనియః6 గొందజు సంశయించుట కలదు, ఈపెద్ద చర్చ కిం దనకాశము తక్కువ 
గావున నాయభి ప్రాయము సం గ్రహముగాం BOWS, 

బృహద్ధ _రృపురాణాదులు కొన్ని యీ+శెంటినిగాడ 'నష్టాదశపురాణము 
లలో. జేదర్చియుండ వినిమహాపురాణత్వేము మనము చెర్చింపం బనిలేదు. తక్కిన 
ప్లురాణములవలె నివియు నార్భములే యని బహుకాలముగా విద్వల్లోక మెల్లను 
విశ్వసించినది గావున ఏనియార్షత్యమును మనకుం జర్చనీయము కాదు. ఇంశ , 
భాగవతము వోపదేనని ES మనెడినవీనసిద్ధాన్నమువూత్ర,మే మన కిపుడు విమర్శ 
నియము. 

శ్ర ౧౫౨౭౧-౧౩౦౯ నడువు యదువంశసంజాతుండును రామచంద్రాపర 
నాముండు నగురావురాజు దేవగిరి రాజ్యము పాలించెను. అతనియాస్లానమున 
మహామంత్రి, హేనూద్రి యనుద్విజనరుండు. అతండు కటకపురనినాసియు, కామ 
చేననామాంతేరు(డు నగుకామరాజుపుత్రు(డు, 5 NNS ia 8, గణకా 
గ్రణి వదాన్యు(డు, అతనిపండితమిత్రుండు వోపదేవుడు. ఇతడు సకలశాస్త్ర 
వేత్త యగుధ నేశపండితునిశిష్యుండు, భిమగ్వర కేశవునిపుత్రుండు. వ్యాకరణ వైద్య 
సాహిత్య జ్యోతి ర్విషయకము లై నబహూుగ్రంథములు రచియించినమహాకవి, 
విద్వద్వరిస్టుండు. ఈమపహాపండితుండు భాగవతము నెల్లస్క-ంధములలోనివిమ్షులక్షణ 
వివుభ క్కి విష్ణుత Eo ప్రతిపాదకము లై నపద్యముల నుద్ధరించి ముక్తాఫల మను 
పద్యా 8s గ్రంథమును దాసిక్‌6 గైనల్యదీపిక యనువ్యాఖ్యానమును రచియించి 
హేమా Bri VLA. -ఈవిషయము మూల భ్యాఖ్యలలోని యో కృిందిమాటల 
వల్ల స్పష్ట మగుచున్న ది. 

CDS RBIS ్యేణ భిషక్కేశనసూనునా, 

హేమాద్రి ర్యోపబేవేన ముక్తాఫల మచీకరత్‌ z 

“చతురేణ చతుర్వర్ల Do తామణినణిజ్యయా 

హేమాద్రి ణార్జితం ముకాసలం పశ్యతే కాతుకాత్‌ * 

“తేన ముక్తాఫలం తేనే య ల్లోక SYST 

త త్ర టీకాం యథాబున్ధి eG కె వల్యదీపికామో 

“ఇహచ స్వకర్త పేజీ యదు రాజమహామంత్రి, శా 29598 Es 

(వోపటేన?) SH 3, 98800 (srs BS BPN) ఖ్యాపిత నాన్‌ * 

uga శ్రీనోప బేనక్ళతా ముక్తాఫలటీకా సమాస్తై' oS ae 
“దితి శ్రీ హేమాద్రి, కృతా ముక్తాఫలటీకా వైనల్యదీపికా ONT? A: 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


70 Som) Sar a ce HES [ లాకీక 


ఇట్లిద్దటీ వేళ్లను చెండ్నుగృంథములు క సనంబడుచున్నను శెంటిక ర్భ వోస దేవు 
డనుట స్పష్ట సము. దీనినిబట్టి న నముతో వోపటేవునికి. గలసంజంధ మండలి 
పద్నుము లుగ్లకించి వానతో ముక్తాఫల ప్రకరణము  రచియించుట గప్ప Be 
ముని విదిత మగచున్నను, తలో ఛాగవతముకూడ రచియించి 
TDAH WE ననెడినాదము 'తేననెత్తుట యొట్టదో లసూహింపనలసిన డే, 
ఇతరులవేర గ్రంథములు రచియించుస్న భానము కోప ప దేవునికి. గలదు గదా 
యనియు, నితేన -శీదో కొంత ఛాగనతముతో సంబంధము కలదుగదా యనియు 
నూహించి, భాగనతమును గా దని చేపిభాగనకమునక మాత్రమే యాక్షత్వము 
దృథపజుప నిది శాశ్తేయు లె త్తినయెత్తు గాక, యిం డేమయిన నాచిత్య 
'మున్నదా? భాగనతప్పు eRe EIGI ESG గరుడమత్స్యస్కంద 
పురాణములు స్రశంసించియున్న మాట యటుండ, & y. Dae నళ అబ్బి 
కడపట నున్నశయరభగన త్పాదులు భాగనతమునకు వ్యాఖ్య రచియించియున్నా 
öd, దీనికి దై | (ర వ్యాఖ్య రచించినవి విజయభ్య జాచార్యులు చప్పుచుండ నేంటి 
కాటునందలయేశ, క్రిందటి వోపదేవుడు ఛాగనతము రచియించె ననుట కంబు 
నసంగత ల తా 'వేలుండునా +? కావున బహువిభముల -హరినంశనిస్లు 
పురాణముల ననుసరించినయిదికొన్ని యిత శరపురాణములనలం ద్రాచీనమే శని 
మున్న మున్న BS కాదని విశ్వసి సింపనచ్చును, ఇయ దినిఘునత యందున, నికుప 
మానము. రావూయణవుహాభారతములతరునాత Ber వుడంచి WN YCRAS 
యు B35 గ్రంథము భాగనత మని భరతఖండ మంతయు నెజుంగును, EP 
wes సవలంబనమై & హ్లసూత్రములనలె Bre త్త ZG మూవిమ్మరించు పద్య 
గ్రంథము దినిని 'బోలీసదో లే బ్‌నుట BEF or క్‌ § కాను. ఇపుడు ముది RES 
అ లభించుచున్న త్రినుత వ్యాఖ్యలే కాక్‌ సారార్థ దర్శిని- నై. Sss 
సుబోధిని- భాగనత ప్ర కాశము- మొడ లగుమజీకొన్ని వ్యాఖ్యా నములు గూడ దీని 
సర్వా తిళోయిత్యే మును 'చెలుఫుచున్నవి. ఇంక నిది మె ముగా జనించిన 
భాగన తామృత _ఛాగనతేసంద ర్భాదిగ్ర ంథము లందుమా, అసంఖ్యములుగా 
నున్నవి. ఇట్టిసుగుణసంసద 'కాకరమైన భాగవతము నెం తని పొగడణంగలము ) 
వృత్రృనధాశ్ర, శోయ మైనదీనినలెనే శుంభనభా శయ మైనదేసిభాగనతేము గూడ? 
జర కాలమునుండి ప ప ప్రశంస FSR కాని వేచుకాదు. | దీనినలె నదియును ange 
స్కంధము, అష్టాడశస హస్త Noss, దీనికి (శ్రీకారమున్నది, దానికి Gd 
శబ్దము. ఇది భాగవతము, TOAST NSE, ఇది D శయము, అది 
పోర్వతీపర మేశ్వరనిలాసా శ్ర యము. ఈడ్భశ మైనపోలికలను averse భాగనతే 
మును జూచి వాహో (జేపీ) భాగనత ముదయించిన దని తోంచుచున్నది. ఇం 
దక్క్‌నవానినిగూర్చి యొకింత, 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri i 


h 


నాజ్బయము | తృతీయాధ్యాయము 71 


ఆం ధ్రీకృతేములు ససిద్దములు నై నవిష్లు ప 


నరాహ మార్క_ం౦డేయాదు 
లను గా ర్చి ప్రాయ (దగినది 


లేదు, వానిలో, HA భూమ్యాదిషంచఖండనుల 
నిలసిల్లుప సనా నపూర్వము లై నయుపాఖ్యానములును దీర్థమాహాత్థ్య 
నులును గొన్ని కలవు, తెక్కినమాత్సా Seo కొన్ని భగనదవ తొరపరములు. BF S 
పురాణములలో నుత్తేవుము స్కాందము, ప్రసిద్దము లై నకాశీళీమాదిఖండములు 
దానిదే: -బదిఖండములలోనివే. అందలి బ్ర TOES రఖండాదులును సూతసంహి తా 
sf. లా -$ x. mn a AE = లి, we 

దులును బ్ర త్యకప్తురాణములనలెనే దశమున ఖ్యాతి కెక్కి యున్నవి. భవిష్య 
GES తులా To% 2 Sh కాని Sew: ఇందు బ్రాహ్మ BSS 
BS GAR ప్రతిసర్లము లనువేరం Es Y SoS డిపంచపర్యములు గలవు, 


ళ్‌ 


TULEKS Ée డగుభోజకునిమహత్తు నర్గించునింద లితుడియ ధ్యాయము 


SAX మేమో యనితో(చుచున్నది, బ్రహ్మపురాణ మాద్య మనెడిప్రశంస 
కొన్ని టం గననచ్చును గాని విషయమునుబట్ర యది యశ్యాచీనముగానే యున్నది. 
shay మాహాత్ళ SSS NO _ నిండియున్న యంద లిమణీమండ సవర్ణ నము s$ 
D త్రముకం కు సత్యభామా శ్రీ కృష్ణుల కావాసమైనమణిమండప మెక్కున యని 
"తెలుపుచున్నది. 
బహనెవర బహశెనరములు శెండునొకశు కాని Senos sx). కాని, 
అయాం ja —0 వే 
BSS మని యుత్తేర దేగీయులునుు BS Y మని దక్షిణ దేశీయులును వ్యవహ, 
60పం జొచ్చిరి. కొన్ని వ్రాతప్రతులనుబట్టి చూడంగాం గడపటిఖండమునం గొంత 
గ్రంథము దక్షిణ దేశపు స్తకముల నధికముగాం చేరినట్లు కనంబడును. బ్రహ్మ 
పక్నతి-గణేశ-కస-సంజిలుగల నాలుగుఖండములవిలసిల్లు సీపురాణము విష్ణు 
J i అణ GJ 5 CAE _ 
స దసురాణములసమకాలిక మనితోచుచున్నది. ఇంక నీవిషయము ముగించుటకు 
లీ. వ 
ముందుగా" బురాణములనుగూర్చి సా్థాంద మిచ్చినయభి ప్రాయము న్‌ 8) oxc 
జూప్పచున్నా ను. 3 
i “శె నాభవిషాానూర్కంజేయ- లై Xa A OS న్యా 
కా రానావున-బ హ్లండ-సంజ్ఞ్మ లుగలపదియును శ్రివునేప్రశే ంసించుచున్న వి. శివుడే 
J a oe బా 
యంద్‌ ప కాశించుచున్నా (శు. ఈపడిపురాణముల గృంథ సంఖ్య మూడులక్షలు, 
A య < ES 5 న & Ś ç విం 
నై షనాభాగనత-నారదీయ-గారుడ ములు నాలుగును EROE pee: 
Tae దములుళెండును బహాను, ఆగ్నేయ SHAQ, BSS S Yoo సవితను 
C-3* 4 UR సంఖ్యల ERO 'మొత్సిముపురాళా గృంథ సంఖ్య a 


చెప్పుచున్న వి. ఈయిెనిమిడింటి గృంథ 
నాలుగులక్ష లు” ఇట్టినానిం గూర్చి లోకమున వాము. యున్నయార్యో క్‌ 


యిది 
ఉఅష్టాదశపురాగేషు వ్యానేన 
పరోపకార; పుణ్యాయ పాసాయ 


కథితం ద్వయన్‌ 
పరవీడనమ్‌”” 


. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


72 Somyjsw sw ve [లౌకిక 


శీ 
ఉనపురాణనులు 


ఇవి పదునెనిమిది యని ప్రతీతియే కాని, కొన్నిపురాణములలోనిపట్టిక 
లనుబట్టి చూడ లెక్కకు DRITA కనంబడుచున్నవి. వీనిలో. గొన్ని నామ 
SVS శేషములే కాన్సి అనేకములు ము ద్రితేములు గాక లిఖతప్తు స్తకభాండా 
గారముల6 ఒడియున్నవి. కొన్ని, మహాపురాణముల వేళ్లతో " నున్నవి. వినిలో 
BSB ASKS పతిపాదకములే కాదు, సౌర TN గాణాప త్యాదిముత సవర 
కము లై నవియుం గలను, Bo J మివి యన్నియు నర్వాచీనము లనుటస్పష్ట్రము. 
"కెలిసినంతనజుకు వీనినామము లిందు భూపస్తుచున్నానుః 


నారదీయ Bd ధర్మ అది 
బృహన్నారదీయ కాళికా శివధ_ర్మ ఆదిత్య (సౌర) 
_ నందీశంర చండికా బృహద్ధ 5 నాంద 
బృహన్నందీశ్యర BPR విష్ణుధ me చార్నాస 

శిన మారీచ Dose? 8S TZO 

సాంబ వారుణ నారసింహ మానన 
గణేశ పారాశర్య భార్షన జౌశనస 
లంగ వామన BSE% భవిష్యో _త్తరా 
కల్కి సనత్కు_మారీయ 


సంజ్ఞలు కలవి ముష ్పదినాలుగు. ఇంక నెన్ని Go Bo దణంగి యున్న వో! 

ఇట్లు పురాణన్నాజయము సమృద్ధిగా వి_స్తరించినది. భరతఖండమందలి యెల్ల దిన్య 
a త్రములమాహోతే్య స్రములను చెల్పుస్లలపురాణము లన్నియు జాలానఅకు 
స్కాంచాదులలోనివే కాని కొన్ని స్వతంత్రములు గా నుదయించినవియు గలవు. 
పపురాణముల గృంథసంఖ్య యంతేయు నొకలశ్ష యని స్కాందము చెప్పుచున్న ది. 
శ్రుతులు సు తులు పురాణేతిహోసముల్పు అనునవి క్రమముగా ధ 5S 
యమున బ్రమాణము OD యార్యులు విశ్వసించిరి. సార్వజనీనోపయోగపరములు 
ఫురాణేతిపోసములు. అట్టినాని ననుసరించి యివి BITY È, విజ్బంభింపంజేయ 
నవతేరించినవి. ఇం దనేకములు పంచాశత్రేండమండిత మైనస్కాందమునందలి 
 సనత్కుమార-సూత-శాంకరీ-నై వ్లవ-బ్రాష్టా-సౌరసంహితలలోని వివిధోపా 
_ ఖ్యానస్టలమవా త్త K _త్తద్దేనతామాహాత్శ నము లాథారములుగా నావిర్భంచి 
భరతఖండ మంతయు నావరించినవి. కొన్ని రామాయణమహాభారత బ్రహ్మ భాగన 
. తాదులలోనిగాథ లాధారముగాం బుట్రినవి. వీనిలోం గల్కిపురాణ మనుభాగనత 
భవిష్య మనయిడును. GA ముప్పదిమైదధ్యాయముల గ్రంథము. కలియుగాంత 
మున శ్ర్రీవిష్ణువు శంభల గ్రామమున సుమతీవిష్ణ్టుయళులపుత్రుండై యుదయించి 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


> 
T 


$ 


BW BIS ] తృతీయాధ్యాయము 73 


జగము నదర మిందు నర్జింపంబడినది. ఇసుక పాతఅవంటియీపురాణ 
వాజ్యయమున కిశ స్వస్తి చెప్పి యీాసందర్భముననే తంత్రాగమాదు లించుక 
పరిశ్టీలీంతము, 


So & F 9 aS 


భరతఖండమున వ్యాపించినమతవిడ్యలలో నొకకై సనాతనసంప్రదాయసిద్ధ 
మయ్యు. గొన్ని పురాణముల కించుక సమకాలికముగా = సారస్వతరూపము వాష్‌ 
నారంభించి శ్రీ . పదునేడవశ తాబ్దికడపటివజకును గూడ - శాఖోపశాఖలుగా 
వి_స్తరిల్లుచువచ్చినదీనికి సంఒంధి౦చిన గ గ్రంథములు సంహి తాగమయామలతంత్ర, 
సంజ్ఞ లతో నున్నను, తంత B08, కలవి మ నుండుటంబట్టియు వివమొక్య్‌ 
మునుబట్టియు నిది యిందు ఏ wo Byars యనంబడినది. లోకమున మం SF" Ss) 
మని పసీ ప్రసిద్ధి BYWA యిం దంతేష్బూత మే కాని యన్యము కాదు. తంత్రశబ్దమున' 
కెందునో సరి మైనవ్యుత ఏ & కనడలేదు కాని, ఉద్దిష్టార్థము సాధింప 'నద్భుతము 

వై నవివిధోపాయము లిందు వర్ణ్శింపంబడుటచే నిది తంత్ర మనయడె ననవచ్చును. 


వేదోపదిష్టము లై నక రృజ్ఞానోపాసనాకాండములలో నిది కడపటిదాని 
ననుసరించినది. కాని, వేద ప్రతిపాదిత మై మెనదానికంకు నిందలియుపాసనవిధాన 
మత్వేంతేము భిన్నము KD స్తరము. మం 8; తం త్రవిద్య కథర్వ వేద మాధార మను 
మతము కలదు గాని, అందలిమంత్రము ae యిందు కనరావు సరిగదా! 
యీాశెండింటిమార్లములే వేణు, అయినను, “కవిహిత మైనగాయ 8, త్రీ Ds = 
రుద్రాదిచేవతారాధనవిధాన మిందు సనిశేషముగాం గనవచ్చుటం 'పట్టియు, 
eas మా 86 & త్ర వ్రక్షానమునకు సేతువై పరమపురుపార్ల సాధన మగు నని 
యిది యుప దేశించుటం బట్రియు, ఇది నై. దికవుతేమునకు సన్ని హిత మనవనలసినచ్చి 
నది గాని, నిజముగా వేద వేదాంతముల కనుకూలమును బ్రతికూలమును గాని 
యిది యొకస్వతంత్ర 8 DE యనియే చెప్పనచ్చును. అందుచేతనే యిది ప్రమా 
ణము శ్రద్ధేయ మని కొందును అప్రమాణ 5 Bos మని ఫొంబీసును 
భావించిరి. -ఈమతములు రెండును బూర్యములే కాని కోటి కావు. 


'వేదమార్లము విడిచి Teo G'S పట్టినవాండు చేతిలోనిపాయసము విడిచి 
మోంచేతిని నాకిన వాం డగు నని సోతసంపాత. వైదికమార్లము విడిచి లోభోప , 
హతచిత్తులమై Sod AA నవలంబించుటచే సీగతిపా SS మని నరకవాసులు 
విచారించినట్లుగా నగ్ని పురాణము. పాషండులకున్సు కాంతి త్రీకులకున్సు we ase 
కును, ఈలీర్ణము దుర్గ రభ మని పద్దపురాణము. సాంఖ్యయోాగములమాడి,. 
దంత్రవిద్యయుం బ్ర, బమాణము కా దని టు ayy _రృవాదులు, gÈ 


10. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri ని 


74 సంస్కృత వాజయచరిత్ర [లౌకిక 


తంత్ర నింద బవహుళముగాం గనవచ్చుమాట సత్యము "కాని, తంత్రస్తుతియుం 
గొన్ని వోటులం గనంబడుచున్నది. 


శ క్తిపూజ బాహ్యాభ్యంతరభేదమున ద్వివిధము. చావ్యాపూజ వై దికీ 
తాం త్రికీ ఛేదమున AHS. పాంచరాశ్రాదితంత్రములలోనియేయంశము వేద 
విరుద్ధము కాదో, అది ప్రమాణమే యగును. TH, వైదికుల కన్యవధానము 
గాను తాం త్రీకులకు వవధానముగాన్సు పర మేశ్వరాన్యుగ్ర హము లభించునని 
మజియొకచోట సూతసంహిత. తంత్రవిద్య గోప్యము ప్రమాణ మని BS foes 
పురాణము. తాంత్రికమార్ల్షము ననుసరించి ద్రావ్యణక్ష త్రీయపుత్రులకుం బ్రదోవ 
పూజ యుపబేశించినది VÍST Espok. “సర్వాగమామ్నూయమహోర్ష్మ 
చాయి యని సర్వేశ్వరుండు తంత్రాగమప్రియుం డని చెప్పినది భాగవతము, 
శఅమ్నూయాగమ వేద్యాయ శుద్ధబుణ్ధాయ తే నమః* యని భగవంతుండు వేద 
'వేద్యుం ase తంత్రాగమ వేద్యు. డని వక్కా-ణించినది భారతము. BAY తాం 
త్‌ మం శ్రములు -రంటికిని--- 


“మంత్రాం స్తాంత్రికవై ATE పరిపఠళ సానన్ల HS STS 


స్నానం శే పరికల్బయామి జనని స్నేహా Go మళ్లీకురు? 

అని సమత్వ మిచ్చినది శంకరభగవత్సాదులమానసపూజ. ఇ ట్లున్న స్తుతి 
నిందావచనములను బరిశ్లీలింపంగా. -గేవలనై దికక_ర్భబాదులు కానివారిమతేము 
నందు తంత్రవిద్య యుపాదేయ మగునన్న భావము విదిత మగుచున్నది గావున 
బహావీధము B నము § సాధనశా(స్ర్రుములలో నిది యొకటి యని పూర్వాచార్యుల 
నూటలను బట్టియే విశ ససింతము. 


తాంత్రిక గ్రంథరచనారంభ మెపుడో _ నిర్ణయింప Hoo గాకున్నది. పాంచ 
రా త్ర రుద్రయామలాది ప్రధానతంత్ర, గ్రంథములు భగవంతుండు నారదునికిని 
శివుడు పార్వతిక్కి నుప బేశించిన ట్రుండుటచే ఏనిక_ర్భృత్వము దురవగాహముగా 
నున్నది. కాని కొన్ని పురాణములలో. దం త్ర ప్రస 8 csc గొన్ని తంత్రములలోం 
బురాణప్రసకియుం గనవచ్చుచుండుటచేం గొన్నియర్వాచీనప్తురాణములును 
గొన్ని పూర్వతం శ్రగ్రంథములును సమకాలికము లగు నని 'తోయచున్నదిం 
మజియు సాంఖ్య యోగమతేముల Sos ముఖ్య ఆం BE గృంథములందు గూడ 
వచ్చుటంజేసి సాంఖ్యయోగసూత్ర్రృములకు దీనిరచనారంభ మర్యాచీన మని "తేట 
పడుచున్నది. అందుచే నిది క్రీ, పూ. మూండవళ కాలీ ప్రాంతమున మెల్ల మెల్ల గా 
నారంభమై యుండు ననియు తాంత్రికవిజ్ఞానము మా త్రము మిక్కిలిపురాతన 
నునియ్యు నొకవిధముగా నిప్ఫటికి నిర్ణయించుకొందము, a 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


ఆలో 


చొ జయము j తృేతీయా ధ్యాయము wel 


పరమపురుపార్ల సాధన మగుమంత SAL లేనియుపాసనము నిరర్ధక మని 
యెల్లతం త్ర శ్రములును ము క్రి సౌధమునకుల ర మంత్రదీక్షణ మే 
యని పరమానందతంత్ర మును "ఘోవీంచుటంబట్టి తంత 8 30, 8 తృవిద్య “యామువ్ని 
కానంద ప్రయోజన మనుట నిశ్చిత మైనను కాల కృమమున నిది యెహికలాభ 
పరము సూడ నగుచు వచ్చె ననుటకుం బ్రమాణములు లేకపోలేదు. శత్రువులకు 
హాని కలిగింపం మ యానయు గావించుటయు, వారు చేసిన ప్రయోగము Says" 
నుటయు పురాళశోతిపహాసములం 'బెక్కుసందర్భములం గనవచ్చును. రాష్యమున 
కాపదలు రాకుండ జూచుట కై తాం త్రికులసాహాయ్య మావశ్యక మని యర్థ 
శాస్రుమునం గౌటిల్యు(డు చెప్పియున్నాండు. ఆతండు వివకన్యను బ్ర బయోగించీ ; 
SS రాజును జంపించుట తన్తూలక మనుట స్పష్టము. శుక్రుడు మృతసంజీవని? 
DOD యసురహతు. డై నకచుని బ్రతికించుట, రై భ్యుండు కృ త్తి 3p రక్క-సుని బ్రయో 
గించి యవక్రీతుని జంపుట, వామదేవుడు తనయశ్వముల నప హరించినశలుని 
జంపి తలునిచేతులు _స్తంభింపంజేయుట్క మొద లగుమం $508 5 యోగవర్ష న 
లనేకములు భారతాదులం గలవు, అథర్వ వేదమున౦ బ్రయోగములు శపథములు 
పెక్కు కనవచ్చును 1. రాజపురోహితుం డథర్వ వేదజ్ఞాండు కావలె నని విధి వచన 
మున్నది *. ఇంకమంత్ర, తృబలమున మహర్షులు: గావించినయద్భుత కార్యములందుమా, 
బుగ్యజుస్సుల నచేకషులు గోచరించును. ఏటినిబట్టి యీ విజ్ఞానము సనాతన 
మనుట యసంశయను. ఏతొాద్భృశవిజ్ఞానమున నిబద్ధ్‌ము BSS తంత్రాగమయా 
మలములు. ఇవి Å పురుష BSS పాసనార్థము లై, లై నమంత్రములను తత్త ద్దేవతా 
'రాధనపిధానములను చెల్చునవి మాత్ర మే కాను. ఇందు వొశమపణములు కలవు. 

సర్గ SSS మంత్ర నిర్ణయ డేనకాసన్ని వేళ తీర్థ SOF as యుగధర్మ 
రాజధర్మ పుణ్య న నరక లోకాన ase చక్ర యంత్ర, త 'ప్రేపుపమలక్షణే 
బ్రావ్యణసంచేనన వ్రత జో తిర్విజ్ఞానాది బహసవిషయములను బోధించునదితేంత్ర 
వ్‌. సృష్టి ప్ర సక మంత త్రపురశ్చరణ షట్క- రృసాధన ఛ్యాన 
Barns వీషోయములను Booys దాగమ మనియు, సృష్టి గ్ర గహ 'తారాదివిజ్ఞాన 
వర్ల ర్లజాతి భేద "దేవతారాధన యుగధ_ర్మ నిత్యకృత్య నిర్ణయాదినివయములు విశద్‌ 
కరీంచునది యామల మనియు * | Boom canes కలవు. ధాతు కల్పవల్ల్యాదు 
లగుకొన్ని తం త్‌ ములందు sree _కృవిషయములు విశేషించి కనరావు SA, 
అందు, రసవాద (వెండిబంగారములుచేయుట) వై, ద్య ప్రశ్నశకున భావి ఫలకథ 


1. చూ. సం, వా, చ, ప్రధ, 225—229 పుటలు 
4 పురోహితం తభాగర్వమం త్ర Ose సారగమ్‌, మళ్స పు. 
8, చూ. శ్వకల్పద్రుమము--కం శ్ర శ్ర నిర్వచనము, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


76 Somy dw aah ses [ లౌకీక 


నాదు లగునద్భుతవిషమయములు BID కనవచ్చును. LT WF మైనయా RE 
"తాం త్రికసారస్వతము ననుకరించి బౌద్ధ తాంత్రిక గృంథములు కొన్ని యుదయించి 


SA. ముందు వానినిగూర్చి యించుక — 


బాదమతము నిరీశ్వర మైనను, అశ్వాచీనబాద్ధులు కొందటు తమయభీష్ట 
ముల నిర్వహింప దేవతారాధన మారంభించి రని కొలియుచున్న ది. భొద్ధ'తోం 
త్రికమతమందు 'యోగాచారులు మాధ్యమికులు మొద లగు తెగలు కలవు, వారి 
యుపాసనభేదముల ననుసరించి వజ్రయాన సహజయాన కాలచక్రయాన రూప 
మైన సారస్వత "ముదయించినది. -ఈయానములందు మహాయాన Soir 
నాద్యవాంతర్‌ భేదములు కలవు. “భర్మం శరణం గచ్చామి సమ Xo మహో 
యానమ్‌ ” అని మానవ దము “అస్తి నాస్తి తదుభయానుభయ చతు 
పో_టివిని % Fo శూన్యయాపమ్‌ > అని మాధ్యమిక వాదము. శూన్యరూప మే 
నిర్యాణ మని పరిమళము. ఇళ్లు బోధిసత్తు Bo cao కొంచెకొంచెము ఛేదములతో 
నిర్యాణము నిర్వచించియు, ఇష్ట చేవతామంత్ర, జపహోోమతర్చణార్చనాదులుగూడ 
నాచరింపం గడంగి రని సాధన మాలాది గృంథములవల్ల c డెలియుచున్నది. ఈమతే 
మున Send నుదయించినతంత్ర, గ్రరథములు కనరావు WD, వాని టిబిట 
న్మాపాను వాదములు తంజావూరులై ప్ర బ bert నున్నట్లు సాధనమాలా ప్ర కాశకులు 
"చెప్పుచున్నారు. అగ గ్రంథములను బరికో ధించినభ ట్లాచార్యులుగారు బౌద్ధ తాంత్రి తిక 
సారస్వతము క్రీ. ఈ వజెనిమిదిశ తొబ్దులలో నుత్సేన్న మై యుండు నని OS, 
పడిరి, 


సాధనమాలలో, త్రీసమయ రాషసాధనము మొదలుగా ఫోడశభుజవుపో 
కాలసాధనమువబకు 3౧౨ సాధనములు వివరింపబడినవి. శై లినిబట్టి యా ప్రక 
రణము లన్నియు నొకకవి రచియించిన వని చెప్పవచ్చును గాని 28), 3), 
సాధనము కడపట “కృతి రియం పండితకుముదాకరవుతిపాదానామ్‌ ? అనురీతిని, 


సవాజవిలాస-సుమతిభ' ద -కుక్కిరిపాద -ధ-ర్హాకరమతి — చింతామణిద_త్త-నాగా 


రునపాద — ప్రభాకరకీ ర్వి రి —స్లవిరానుప మరశ్రీ తాదినామభేయము లుండుటంబట్టి 

ona పెక్కరడ్రు డు రచియించినదిగా (భ్రాంతి కలుగుచున్నది. సాధనవిషయ మాయా 

పండితులకు సరుంభరచిన Bim, Wises, తము వారితరువాతినాం డగునొక 

కవిదే యని విశ్వసింపవచ్చును. on, బాద్ధతొం్రి తికులు (ప్రాక్సృతములో Be 

అుగా రచియించినయాసాధనముల నర్వాచీనుః ay (డు సంస్కృత భావకు వార్చి 
వే BW యుంచె నని యైనను జెప్పవచ్చును. 


ఇందలిమంత క్రజపహాోోేమవిభానము విలక్షణము. ఇందు, తారా వజ, తారా 
మారీచీ జ్వాలాముఖీ HOR) జాంగులీ లోకనాధ ముహాకాలాది,క్ర్రీపురున 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


దడదడ ననన త ty 


De aao i Eee తాల 


Sr Boao ] తృతీయాధ్యాయము 77 


చేవతాసాధనములు సమంత్రకము లై యున్నవి. కురుకుల్లా 'చేవేసాధనవిధాన మిం 
దిరువదివిధముల నున్నది. ఓమ్‌కురుకుల్లే హ్రీః హుంస్వాహో” అనుమంత్ర మాటు 
మాసములు నిరంతరము జపించినచో p Boas పాదలేప రసరసాయనాం Sars 
ఖేచరాది సిద్దులు లభించును. ఇళ్లు కొన్ని బీజాక్షరములమార్సులతోడిమం త్ర ము 
లను సాధనో _కృవిధానములనుబట్టి జపించినయెడల మంత్రి రాజ E పురుషులు 
వళ్యు లగుదురు. ఇత్యాదిగా జపధ్యాన భావనా ముద్రా బలి ఫలాదులు -IS 
వింపంబడినవి. దీనినిబట్టి బౌద్ద తాం త్రికసారస్వతస్వయాపము తెలియ నగును. 
gÈ _శ్రీగుహ్యసమాజతం § ము (శ్రీచ కృసంభారము మొదలుగా ,నూండు 
నాలుగుబౌద్దతంత్రములు సంస్కృతమున గనంబడుచున్నవి. అం దొకటి మహో 
చీనక్రమాచారతంత్రము. వేరునుబట్టియే యిది చీనా బేశములోని బొద్దు లాచ 
రించిన తాం (త్రీకాచారవిషయక మని తెలియంగలదు. WK OTS TIT, నునియాచా 
రము ననుసరించి యారాధించినంగాని నేను బ్రసన్నురాలను గా నని సంసార 
'తారిణి యగుతారాబేవి పలుకగా, తదాచారము తెలిసికొనుటకు వసిషస్టమహర్షి 
చీనా దేశమునకు BY sess Gy) స్రమునందు సాధ SHS నేవితుండును మది 
'రాపానమ_త్తేమ త్తకాశినీసహా స్రపరి వేష్టితు.డు నగుబుద్దరూపజనార్షనుని సేవించి 
నంత నతం డమ్మని కుపదేశించినట్లుగా నిది పార్వతికి శివుడు చెప్పిన ట్లున్నది!. 
దీనినిబట్టియే core X o% మత్యంత మర్యాచీన మని బోధపడంగలదు. ఇత నుప 
దిష్టవిషయమందుమ్సూ వినుటకు జెప్పుటకుం గూడ SONTAG. పూజలలో 
మానసికపూజ శ్రేష్ట మనియు దానికి సమయనియమము గాని స్నానాదినియమ 
ములు గాని యక్క_జ లేదనియు ముందు మంచిమాట చెప్పి, తరువాత బహిః 
పూజావిథాన DÈN నిర్వచించినది. 

బహిఃపూజకు రా త్రీిముఖ్యము. చేవిపూజ కితరపీఠములకంకు యూనివీఠ 
ము_త్తేమము. ఏజాతికన్య _నెనన్సు లేక సిగ్గులేనియేజాతియునతి నై-నను దీసికొని 
వచ్చి దిగంబరం గావించి దానిగుహ్యావయ వవీళము మోద BHD నావావాననేసి 
పూజింపవలెను. పూజాకాలమందు మాత్రము మదిరాపానము యు_కృముః 
ఈసందర్భమందలిమాటలు తెలిగించుటకన్న వానినే వ్రాయుట మంచిది. 

“వీత్యా పీత్వా పునఃవీత్యా యాన S88 భూతలే 

EMSS పునః వీత్వా పునర్జన్మ న విద్యతే 

SE లింగ్య కులాణాశే ప్రమదాం యావనో న్మదామ్‌ 

కోటిజన్మార్షితం పాపం తత్‌ Srv GS నాశయేత్‌ * 


1. తతో గత్వా మహాదేశే DB స మునిపుంగవః 
దదర్శ హిమవత్సాన్శ్వే సాధకేశ్వర సేవికమ్‌, .. 
"కామినీనా౦ం సహ we పరినేష్టిత araça. SA 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


78 సంస్కృతే వాజ్మయ చరిత్రే [ aes 

దీనినిబట్టి చాదకొలాదారమెంత ఘోరరూపమున౦ జీనా దేశమందు వ్యాపిం 
ఇనో తలియంగలదు. ఇది యిట్టున్నను సాధనమాలాదులు విధిం నపూజాది 
కము సౌమ్యముగానే కన్నట్టును. ఆర్యమంజ' శ్రీ మూలకల్బ్ప మనుమజియొక 
గ్రంథము ముద్రితేమై యున్నది. అది ౫౫ అధ్యాయముల పెద్ద గ్రంథము. దానికి 
బోధిస త్తే (పిటకానతేంస మనునామాంతేరము కలదు. కుమారీభూతేబో ధిసత్తు (జే 
మంజు శ్రీ యన(బడును. అం దుపాసనావిధులు సౌమ్యుముగా. గనంబడుచున్న వి!. 
9 టున్న బౌద్ద తాం త్రిక గ్రంథములలో, మళ్చ్యమాంసములు పూజాద్రన్యములు 
గాం గనరా ననుట యొకవిశ్తేషము, ఇంక వీని నిట్లుంచి, ఆ _స్తికతంత్రవిద్యను ueg 
లింతము. 

వేడా_నృశా(స్ర్రుములవలె నిడియును ము క్కిమార్ల మన్వేషింప నుద్దేశించిన 
దనుట విదితేము. ఇందు శ్రీమన్నారాయణుడు పర మేశ్వరుం డని వై ప్ల్లవతంత్ర 
ములున్సు పరమశివు(డు, పరబ్రహ్మ మని శై వతం త్రములును, పరాశ క్కియే జగదా 
PS మని శా కృతీంత్రములును భిన్న మార్గములు EFi. ఆ 5 విద్యా IÉ 
లనుమూండే జగ_త్తత్త్వ్యము లనియు, పృథివ్యాదిమహాభూతేము లై. దే త్తత్త్వము 
లనియు చతుర్వింశతిత త్త సము లనియు, పంచవింశతిత త్త వము లనియు, మత భేద 
ములు కలను. SA, "తాంత్రికులు కొందబు ముప్పదియాబు త త్త వ్రములు నిర్వ 
చించిరి. వానిలో. బరమళీవుండు. DS క్కి జగదహంభానముతోడి సదా 
శివుడు జగ చ్భేదవ్న _త్తితోడియాశ్వరుండు విద్యారూపమైనజగదా _తృకసదాళివుని 
వృత్తి జగత్తు వేజనెడియాశ్వరునిమాయారూపనృత్తి జ్ఞానావరక మైనయవిద్య 
కలాయాపమైనజీవునిక ర్భృత్వము రాగయాపమైనజీవునినిత్యళృ ప్తి కాలపదవాచ్య 
మైనజీవునినిత్యత్వము జీవపరళిన భేదయాప మైనయవిద్యక మూల కారణమగునియతి 
కలా రాగకాలనియత్యవిద్యాశ్రయు.డై నజీవుండు ననుపండ్రౌండుతే త్తే (ము Dosh 
కము లని శ క్నిత్రయపరీ శాపరశురామకల్చాదులు చెప్పుచున్నవి. “వ ట్రింశద్విధ 
BSB s తత్త వ్రచక్రం సమిోారితమ్‌'అని పరమానందతం త్రము. దీనిని Ao 
EE గ ప్రాసాదభానాథాయ. నమః అనుస్కాందవచనము బలపజుచుచున్న ది. 
దీనినిబట్టి సాంఖ్య యోగసూత్ర్రములను జూచియీ తాంతికులు త త్త నిర్ణయము 
గావించి రనియు స్కాందాదులలోనికొన్ని భాగములకం కు ముందే శ క్కిత్రయపరీ 
Hradec త్రములు కొన్ని యుదయించిన వనియు€ BY మగుచున్నది. ఏ తాదృశ 
తత్త్యవివేళమున Age డవిద్యకుం : దొలంగి Be మైన కేవలపరమశివత్యమును 
గాంచు ననియు నదియే ముక్తి యనియు వీనియుద్దేశము. _ శరీరకంచుకితు( డైన 
శివుడు జీవుండు. నిష్కంచుకావస్థలో నతంజే WMI es’ అని చెప్పుకల్పసూ 
O a ee 

1, -ఈ గ్రంథ మనంతళశయనమున లభించును, _ 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నా జయము ] తృ తీయా ధ్యాయము = 79 


త్రమునుద్దేశము గూడ నదై్యైతమునకు భిన్నముగాదు. BAST Fos sive 
DO విష్ణునకును శ క్తికిని గ్రమముగాం శ్రాధాన్య మిచ్చినప్‌. కావున Bass 
మోచద్దేశ్‌ము జీవేశ్వరత త్త త్త (వివేకపరమే యనుట సిద్ధము. 


'తాంత్రికనా _జయములో, aye s- శణ్వర-విష్ణు-కవింల. జయా. 
ఖ్య-పరాశర=ః బృహ ద్రహ్య-భార ద్వ్యాజశ్రీ ప్ర పశ్న-సా త్రీ గ్టకాదిసంహితేలును ; ; 
od, -శాళీ-విష్ణుతిలక-శోమకలావిలాస = తంత్రాభిధాన — వట్బ క్రనిరూపణ = 
కాలార్ష వా ప్రపంచసార-కాళీవిలాస-తంత్రాభిభాన-తంత్ర రాజ శారదాతిలక- 
మహానిర్వాణాదితంత్ర తృములును;ఆనంద లహరీకర్పూ రాదిస్తో త, తీ ములును, మొదలుగా 
సుమా శే(బది గృంథములు ము Â, దితములై నవి. OX స స్య-అని నిరుద్ధ-ఉ మేం ద్ర-కాశ్యహ- 
Tma 85 art E Ses సుమారునలువది యముద్రితము లై 
యున్నట్లు తెలియుచున్నది. సర్‌ జూన్‌ HG డాఫ్‌పండితుం డీశాస్ర్రుము Brom 
బఠించి యిందలిసారము సంగ గహించ్చి శ T se _క్షముి అనువేరను వర్ణ మాల 
యనువేరను శెండుమహాగ్రంథములు ప్ర ప్రకటించియున్నా(డు. sz, ఆర్థర్‌ ఎవె 
లన్‌, అనువేరు' పెట్టుకొని 'స్రచ్యవిజ్ఞానమును మెచ్చుకొని, తంత్ర, రాజమహాతేంత్ర, 
నిర్వాణాదికములు సుమా > BOSSE గ్రంథము లాంగ్లభావలో ననోవదించి దీనిగొచ్బ 
తనమును చాశ్చాత్యఖండముల ee బజరోడాసంస్థానసంస్కృృత 
x గ్రంథాలయద్ర, BS లగుకృష్ణమాచార్యులు గారును భట్టాదార్యులుగారును, మూల 
మర నణేయున్న అౌంత్రికగ్రంథముల నుద్ధరించి ప్రకటించి భరతఖండమం 
దీవిద్యకుం బునర్వ్య్యా ప్తీని గలిగించుచున్నారు. "ట్లు సలుల వ్యాఖ్యలును 
ఛభాపాంతరీకర ణములును బ్ర యోగాది గృంథములును వెలయ విలసిల్లుసీవిద్య తొలుత ' 
హిందూ దేశమంతట వ్యాపించిన దనుటకు నేటికి గూడ ను KLET ణ దేశముల 
సజీవములై యున్న BST AWG సాక్షులు. ఇట్లు చిరకాలముగా నిది హాచ్చు 
దశలో నున్నను, కశ్యప భరద్వాజ మహర్షుల వేళ్లనుబట్టి వారు సంప్రదాయ 
కర్తలై యుందు రని యూహింపవలెనే SD, DS సంహి SAY y లని 
మాత్రః ము భ్ర్రాంతిపడరాదు. పెక్కు 5 సృతులవలెనే యివియును వారివేళ్ల - Rod 
నవి గని తతస్రేతములు కావు. ఇందు కొకదృష్టాంతేము. 


పరశురామకల్పసూత్రే మనునొకతంత్ర గంథము పరశురాముడు ని కించి 
నట్లుగా “ఇతి దుష్టక్షత్రియా వ ప్రధానశళిష్యపరళు 
రామ శ్రీ ఛార్గవమహాగేపాధ్యాయ శ్రీ మత్కౌ. లాచార్యవిరచితకల్పనూ శ్రే ఇత్యా 
దిఖండా న్హగద్యములు చెప్పుచున్నవి. బు "గ్వేదద్ర ద్రష్టలలోనిభార్లవుం డై నజమదన్ని 
పుత్ర. డగుపరళురాముండు BAS dws నవీధాసమున నొళసం ప్రదాయకర్తయై 
యుడునేమో SD, పురాణములలో మహేశ సరశివ్యక త్రి తియా _నకావతాగ 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


80 సంస్కృతే ws oss శ్ర [ లౌకిక 


పురుమ(డుగా మాజినయతండే వైకల్పసూ్రము రచియించిననాం డనుటకు ఏలు 
లేదు. శైవతాంత్రి తిక గ్రంథము లెన్నో పుట్రినవిదప వానికి గల్బముగాం A, Aw 
ree 'నేదయించినయీసూ శ్రీ మును A ఫూ. సుమారు =e 
TK eH వేలసంవర్సరములనాంటిజామదగ్ను see రచియిరచె ననుట యసంభవము, 
కావున నర్వాచీన తాం త్రికుం Seth దీనిని రచియించి NoFSF_ PS యతని 
చేరు పెట్టనని గ గ్రంథవిషయమునుబట్టియుం 3 B గద్యమునుబట్టియుం గూడం 
దెలియనచ్చును. gt తక్కినమహర్షుల వేళ్ల నున్నఠంత్ర, తములక ర _ర్భృత్యముగూడ 
నూవ్యాము. అనేకతంత్ర ములక_ర్భృత్వ mie మమయొననుం ick: ఛై రన-విద్యా 
పతి-కృష్ణానంద భట్టాణార్యాదులు రచియించిన భూతేఖి ఛిరన_దుర్లాభ క్రి కి తరంగిణీ 
తంత STAN oF 36000 కర్త _ర్హృత్వము వారివారి వేళ్లనుబట్టి విశదమగుచునే 
యును 


-ఈనా బయమందు పాంచరా త్త మనువే రధికముగావిననచ్చును. నారాయ 
ణముఖోడ్లీతము చతు ర్వేదసమన్వితీము సాంఖ్య యోగకృతము నై నపాంచరాత్ర, 
మహళోపనివత్రును నారదుండు బుషులకు వినిసించె ననిభారతశాంతిపర్వము. as 
ములయు త్రీ తమాంగ మేకాయనవేదము. లేదర్లక మైనపాంచరాత్రము మోక్ష 

థి 

SS మని TÈS శ్నసంహితే. పాంచరా SHB పాంచరాత్రోప నిషత్తు పాంచరా 
శ్రీసంహిత యని స్పందప్ర, పదీపము. Os తనపంచా యుధములయంశముల 
5o జనించినయాపగాయన శాండిల్య మాంజూాయన కాళిక భారద్యాజులకు ae 
అటుగా నె B Hors OFS) ముప చేశించుటం జేసి యిది పంచరా ED మెన దని 
యీశ్వరసంహితి. GIST o ఖైదుగొప్ప నైనను దీనివద్ద రాశ్రులవలెం 
బ్రశాశహీ కీనము లగుటచే నిదిపాంచరా తే తమైన దని ప ప దసంహితే. శచబ్దాదిన ow 
విషయములో లేక పంచనువాభూతములో యనంయడునై. దురాశ్రులు Ho కేజన్సున 
నణంగునో యట్టియజ్ఞాననాశక మై మెనది పాంచరాత్రమని విన్గుసంహిత. అయిదు 
రాత్రులు విష్ణు వ్రత మాచరించుభ కులు పంచరాత్రులు. వారికివీహీతేమైన శాస్త్రము 
పాంచరాత్ర మని శ_క్రిసంగమతం త్రము. ఇ BAA య. కలవు. ఆ 
గమ మంత్ర, తంత్ర, తేంత్రాంతేరము OS నాలుగుసిద్దాంత భాగము లిందు గల 
వనియ్యు TOE క్త క్ర మై బహ్థాదులవలన దివ్యలోక, ముల చ్యాపీంచినయిది దివ్య 
మనియు, బువీశ్వరులు + స్వయముగా ని_ర్శించినపాంచరా త్రము మునిభాషితే 
మనియు, PHOS పౌవ్కు_రజయాఖ దంహీలేము దివ్యపాంచరా త్ర భాగము లనియు, 
దీనిముహ త్తే కము నీశ్వరసంహిత పొగడుచున్నది. _ దీనినిబట్టి దివ్యపాంచ రాత్రే 
మెంతో GASB యుండు నని తెలియవచ్చును గాని జయాఖ్యసంహితేను VE 
టించినభట్టాచార్యులుగా రీమూా(డుసంహితలు శ్రీః పంచమశ TASS యుండు 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నాజ్బయము ] తృతీయా ధ్యాయము. 81 


నని యయూహించిరి. అది యూహయేకాని సిద్ధాంతము కాదు |. సై సంహితలు 
పాంచరాత్ర భాగములుగాక స్వతంత్రములై నచో నివి వారు చెప్పినకాలములోని 
వైనం గావచ్చును Wd, ఎంలేప్రక్ష స్త మన్నన, క్రీ, పూ. ెండనశ తాబ్దిని 
దాటి యీవలికిరానిభారత శాంతిపర్వ్యము స్తుతించినదిన్యపాంచరాత్ర మంతకు 
మున్నే యున్న దనక తప్పదుగడా ! ఇది యిట్లుండ నిండు 

Daw రుద్ర భేదము వేదములనాణే యున్న దని కొన్ని బుగ్యేదసూ y 
ములున్సు తె త్తీరీయములోనిరుడ్రాధ్యాయనారాయణములును - 'దెలుపుచున్నవి. 
తరువాత విష్ణువు WHI డ్రైనాండు. రుద్రుండు శివుం Barc. వాసుదేవా 
ర్చనము పాణిన్యాచార్యులనాం డున్నది. పాంచరాత్రులముతేమునకు వాసుదేవ 
పూజయే మూలము. క్రీ. పూ. పంచమశ TDI దగు భారత భగవద్గీత వాసు 
BSH É cso చాటుచున్నది. పాంచరాత్రులకు సాత్వతులు భాగనతులు 
నానుబేవు లనియు సంజ్ఞలు కలవు. ఇందు సాత్వతసంజ్ఞ, ఐత రేయశతీపథ బ్రాహ్మ 
ణములం గనవచ్చును *. దీని నంతను బట్టి చూచినచో? చాంచరాత్ర, మతశాఖ 
శ్రీ- పూ. పదునాల్లనశ తాబ్దివణకును బోవుచున్నది. శై వశాఖ దానిని దాంటు 
చున్నది. ఈవిషయ mol సప్రమాణమై గోచరించుచుండ, క్రీ. శే. పంచమ 
శ తాద్దినణకును బదు నెనివిదినందల యేళ్లు "తాం త్రి, ర్‌ విద్య గ్రంథము లేకయే యున్న 
దనుట సముచితముకా చేరదు. కావున నిది క్రీ. పూ. మూండవళ తాబ్టి కీవల 
గ్రంథరచనారంభదళ, గాంచిన దనరాదు. 

BSE, మైనజయాఖ్యసంహిత పాంచరాత్రమహాతంత్రభఛాగ మైనట్లు 
. “ఇతి శ్రీపాంచర్యాత్రే జయాఖ్యసంహితాయా” మి త్యాదిప్రకరణాంతగద్యలవల్ల నే 
_ తెలియుచున్నది. ఇందు ముప్పదిమూండుపటలములు కలవు,  మొదటిపటలము 
కడపట నధికపాఠ మనువేర ౧౬౩ శ్లోకము లున్నవి. ఇందు .స్వయంన్య_కృము లైన 
యో  త్తరశతదిన్య తే త్రములలో (శ్రీరంగాదులతో "వేంకటా ద్రి, (తిరమల) కూడ 
జేరినది. రామానుజాచార్యులు వనిమ్షుస్థలముగా మార్చినచెంకటా దిని 'జేర్చినయీ 
భాగము తప్పక (ప్రక్షి ప్తమర్వాచీనము నగుచున్న ది. ఈగ్రంథమున సృష్టి ప్రై క్రియ 
బ్రహ్మజ్ఞానము మానసికయాగ  చాహ్యయాగములు మం č దిశాదులు SE oxic 
బడినవి. కడపటిపటలములలో ము Seo వాసు బేవానిరుచాదిముం 'త్రృసాధనములును 
'దెలుపంబడినవి. ఇ ప్లే నారద పాంచరా త్రమునకు సంబంధించినవి గాం గనవచ్చు Y3 
పటలములపౌవ్మ-_రసంహితేయు, నాలుగగపాదములపా _దృసంహితేయు, ౯౫ పటల 


1. చూ, బరోడా ప్రతి, జయాఫ్యీసంహిత Say, 
2. 9, Gy. 2. 25, 6; 8. 14. 3. 

శ, J. 18. 5, 4, 21. 
11 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


` 


82 Som) 5a 3c 15S [ లౌకిక 


ముల పరమాగమచూడామణియు మొదలుగా B వ్ల వతేంత్రములు So శ్వర్య 
సంపన్ను € డగువాసుచేవునిపూజావిధులు వినరించుచున్న వి. పా_దృసంహితేలో 
౧౦౮ నై ఫ్లనతంత్రే, తములు వేర్కొనంబడినవి. నానిలో ననేకములు న శపములు. 
దీనినిబట్టి వె SSE EES 'యెంతనణకు వి _స్తరించెనో తెలియగలదు. 


శై నరంత్రము లజువదినాలు గని కాదిమతేతంత్రము చెప్పుచు. వానిలో 
రుద్రయామలమపళ+తంత్రమును ముందు పేర్కొన్నది. కందు పరమశినారాధనమే 
కాదు శ _క్షీగణప త్యాదిపూజావిధులును బహువిధము లై ననరినస్యారహస్యము 
లును వర్ణింపబడినవి. దీనిపరిమితి యెంతో తెలియకున్నది. కాని చేపీరహస్య- 
కల్బవల్లీశారికాకవచ-భగవతీపంచాజ్ల — ఛాతుకల్పాదితం త్రములు దీనిభాగము 
లుగా గనంబడుచున్నవి. ఇవి గాక, భూతడామర-లనందలంత SIS BSS — 
రహాసా Y 5—9 నరహస్య_-మహాతం త్రాదు లనేకములు స్వతంత్ర, ములై శై నారా 
ధనవిశేషములను బోధించుచున్న వి. మంత త్రజపహాోమతేర్పణార్ల నాది వఫానము 
లన్ని టియందును సాధారణముగానుండును గాని, కొన్నిట మజికొన్ని DRAI 
యములు కలను. ఛాతుకల్పము రసవాదవిద్యను, కేల్పనల్లి యాషధర సాయనము 
లను భూలేడామర మణిమాదిసి సిద్ధులను, EPOS మష్టనాయికాసాధనములను, 
అకులాగమము KABAKA, మహామేరుతం త్రము చామమార్లద క్షీ ఇ 
వమార్గలక్షణములన్కు , బీజవ్యాక రణము బీజాక్షరమహా త È (మును, క Hered, నతంత్ర తము 
కులధ ర్థాదులను, ఇళ్లు మజీకొన్ని యితరవి శేషములను వివరించినవి. E నము 
నందే - ాణాపత్యకాపాలికము లవాంతేరము లయ్యు ను'కాంతరన్యవహారము 
గాంచినవి. ఇంక—- 


శా_క్షమతమును బోధించుతం త్ర తేములు రుద దృయామలభాగములే కాక, శక్తి 
AEREE లసంఖ్యాక వ్‌ Sos, a2 వవైప్టనములను మించి 
భరతఖండమంతట నెక్కువగా వ్యాపించినయిదిబు గ్వేదములానని (శ్రీసూ_క్తము 
మార్లదర్శకముగా నుదయించి కొంతవజకు వేదా swoon, కొంతవణకు సాంఖ్య 
'యోగముల ననుసరించి నూతనమార్గము త్రోక్కినది. దుర్గా చండీ BIO భద్ర 
కాళీ త్రిపురసుందరీ బాలా శ్యామలా మషోకాళీ మహాలక్ష్మీ మహాసరస్వ త్యాది 
సంజ్ఞ లతో నా రాధింపంబడుపరాశక్తి యీమతమునకు మూలము. కొల్లాపురాద్య 
హైదశవీళముల నాచరింపంబడుముహాలక్రీ పూజయు సవిశేషముగా వంగబేశమున 
నొనర బడు కాళీ పూజయు, ఎల్ల దేశముల BASSO? శ్రములలావింపంబడుదునా 
FS దాపూజలును ఛా క్తేయములు. జగద్గురు శఇకరాచార్యు లాచరించిన(శ్రీ,చ కృ క్ర 
పూజనము శా క్షము. goo? ? ప్రస్థానత్ర తేయము పఠించుమహాపండితులు 
గూడ ననేకులు శ్రీవిద్యోపాననము మూ కక స కికి సులభమార్ల మని దీని wwoowe 


CC-0. Jangamwadi Math ee Digitized by eGangotri 


Sr Boss | తృతీయా ధ్యాయము 83 


జొచ్చి రనుటకంకె దీనిమహ_త్త(మును, దీనివ్యా BO వేణుగాం బ్రశోంసింపం బని 
లేదు. ఈశా క్త వమూథారముగా హిందూ BY మంతట వివిధనామరూపములతో 
గ్రాము దేవతలు BOR రనుటకంకె నిది WH SY సాధారణ మైన దనుటకు S 
నిదర్శన వుక్క్‌_జ లేదు, 
పర బ్రహ్మ ప్రతిబింబ మైనమూల ప్రకృతియే soğ 8. STB caso 23,35 
పచిదానందయుం బరబ్ర హ్మహాపయు నై నయా ప్రకృతినుండి మహ త్తే త్త (మును 
దానినుండి యహంకారమున్సు DOSY నాకాశమును దరువాతం (గృమ క్రమముగా 
TALL Ay జలప్ఫథివో సృహధ్యన్న స్రాణములును, ప్రాణమునుండి జీవుండును బుట్టిరి. 
PÉN ఒరబ్రహ్మమే యీచరాచరజగము. తత్ర్పతిబింబ మైనపరాశక్తి యక్షుర 
రూవిణ్‌ యనినాశిని. అది లేక శివునికి నామధామములు లేవు. మూలప్రకృతి 
యగు డానివికృతులు మహాకాళీ సుందరీ ర ర్త వర్ణా wes రవి విద్య లనువారు. 
ప్రపంచమూల మాపరాశక్తిరూపప్రకృతి. తన్థాయారూపధారి ప్రపంచా త్త యగు 
Bech. Fer త్రీగుణాత్తుడు. అతనికృపాలేశమువల్ల సదాళివు. డుదయిం 
చెను.” ఇత్యాదిగా శక్తిసంగమతేంత్రము HRT so ముపదేశించుచున్నది. జగ 
Bk) _త్తీస్టితివినాశములకు మూలము పరాళ _క్లితాప పకృతి యనియు, పురుషుం 
డనలంబనముగ-. A డించుదానిలీలయే జగద్వ్య్యాపార మనియు నిక్లు శా క్షతం 
త్రము లన్నియు. జెప్పుచున్న వి. జీవుడు నిజస్గ్వయాపము కెలిసికొనుటయే ము క్తి 
యని యెల్ల శా క్షతంత్రము లేక గ్రీనముగాయ తెలుపుటంబట్టి యడై (తేమతేమును, 
మూలప్రకృతి నంగీకరించుటం బట్టి సాంఖ్య యోగములన్సు ఇది యనుసరించె ననుట 
విదితము, 
నవద్వీపనివాసి యగుకృవ్ల విద్యా వాగీశభట్టావార్యుండు ప్రాచీన ప్రథాన 
తంత్రములలోని ముఖ్యనిషయకళ్లో కములుసం, గ్రహించి తంత్రరత్న మను గ ంథము 
సమకూన్చాను, అది, చై దికమాగర్లావలంబనము లయినశా _కృశైననై పనగాణాప S 
సౌరము లాచరణీయము లని నక్కాణించుచ్చు చార్వాక జిన జైమిని కపిలాక్ష 
పాడ సుగతు లార్లురును హేతువాదు లని హయశీర్ష శ్లోకమున నిరసించినది 1, 
శ 8 సంగమతం క్రములోనికాళీఖండము, TE పామండమతేనాశనార్థమును సంప్ర 
చాయసాంకర్య మణంచుటకును సత్సంప్రదాయము స్థాపించుటకును VERY 
SEPT Yao, కాళీ తారా సుందరీ ఛిన్నమ SE" ఖండము లనెడియు dx 
తంత్రభాగములు కలియుగమున ననుసరణీయము లని బౌద్లాదినై దిశేశరమతనిరస 
నముతో ట్రావహణమతప్రశంస గావించినది. “కలియుగమున మానవులు వర్షా 
ననన 
1. జైమిని స్ఫుగత శైవ నాన్టీకో నన్న ఏవచ 
కపిల క్చ్నాతపాదళ్చ HSS హేతువాదినః 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


84 సంస్క్యృతీవా జ్యయచరి త్రీ [లాక్‌ 


న శ్రనుధర్మ ర్రదూగులై. పాపకర్మ లై దురాచారులై యజ్ఞానాంధకారమున నణంగుచు 

Sais Ta వేదోక్త కళలే _ర్భ లాచరింప సమర్థులు గోరు. శ్వా స్త్రజ్ఞానమున ముక్తి క 

గాంచంజూలరు, వారికి ₹ దరణోపాయ మేమి?” అని యడిగినయాదిశ కిరాప ins 
పార్యతికి “సకల వేద వేదాంగతంత్రా గమాదులసార మైనయీాతేం త్రము పఠించి దీని 
ననుసరించినవారు వేదో LF S లాచరింపక పోయినను K _స్ఫృతీతిహాసపురాణముల 
ననుసరింపక పోయినను, వారికి నిర్యాణము సులభనాధ్య మగు” నని శివుడు చెప్పి 
నట్లుగా మహానిర్వాణతంత్ర, ము చెప్పుచు నై దికక రాలసు లగువారిము $c 
దంతి త్రీశవిధి STP TOSS మనుభావము చెల్లడించినది. = వైతంత్రాభిప్రా పాయములను 
బట్టి * శాంతి కవిద్యాచరణము నై నై దికము కాక పోయినను, oat సన్నిహితమె 
B ది శేతరమతములకు విరోధియై యొస్వుచున్న దని తెలియనగును. 

ఇాక్తేయతంత్రములలో నెల్ల నుత్తమ మైనది మహానిర్వాణతం త్ర మని 

కొందబందురు. ఇది నాలు గుల్లాసములమహాగృంథము. న క్రిశివులప్రశ్షో 8 తర 
రూప మైనయిందు చర్చింపంబడని తాం త్రి క విషయము 'లీదనుట సత్యము. మజియు, 
సర్వనర్లా శ్రమాచారవిషయములను జక్క_(గ విమర్శించి సరియైన సి ద్ధాంతేములు 
చూవినయిది శ్రుతి స్ప _స్టృతీతిహాోసపురా ణా దులసార మనుట యతిశయో కీ కి కాదని 
యిందలియెల్ల ప్రక రణములం 'దెలియవచ్చును. సంచత _త్త _త్త్వసంస్కరణాదుల కిది విధిం 
చిన వేదమంత్రములే AOR దికమార్షసన్ని హితత్యమునకు నిదర్శనము. దీనిక_ర్త 
గాని IDT తెలియ రాకున్ననుు “నేదానా మాగమానా gy తీర్చా త్ర న్లాణా 
PION BHS2, సార ముద్ద D ఇత్యాదిక్లో' కములనుబట్టియు. బూర్యేతంత్ర, ము 
లందు గజిబిజిగానున్న విషయము లిందు సక్రమముగా గోచరించుటనుబట్టియు, 
శ్ర క్రిపూజావిధాన సంస్కా-రనిర్భయాదులను బట్టియు నిది శా కృము దురాచారా 
S508 మగుచున్నయ ర్వాచీన కాలమున చానినీ సదావారమార్గమునకుం aay 
నుద్దేశమున ME Wy మైన దని కొందజియభి ప్రాయము. దీని sok కరించిన ఎవేలన్‌ 
పండితునియు దేశము నిట్టిదే. ఇందూాజీననిస్త a ప్రశ్నలు, SB ws 
Bisco ప్రకృతిసాధనయాప పసమాభానములు మంత్రో చారము కలక వము 
పంచతే @ (సంస్కారములు పాత్ర త్ర స్థాపనహోమచ క్రానుష్టానములు స్టో స్తోత్ర, కవచకుల 
త Š go% woo వర్ణా శ మాచారధ_ర్భములు దిశేవిభసంస్కా_రములు' were 
DE ప్రాయళ్చి_త్తవిధులు సనాతనవ్యవహారము కాళీ ప్ర తిష్టానుష్టానము 95 
లింగస్థాపనము చతుర్విధావధూతవిధులు మొదలగు SRS 
వర్ణ ౦పంబడినవి. వి ప్రాదిచండాలాంతేమానను లందజును, Sow vho దధి 
కారులు, కులవిహిత మగుటచే శా క్షము To మనంబడుచున్నది, To మాచ 
రింపనికౌలుం డధమగలి పా లగును, కౌలాచరణము జీవన్ను క్తి హేతువు, ఇత్యాదిగా 
we శా కృమును బ్రశంసించుచున్న ది. "కాని, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


ప్నాట్టయము | తృతీయాధ్యాయము 85 


మద్య మాంస్క మత్స్య ముద్రా మైథునము లనెడిపంచత త్త సములు లేని 
SEKE ఫలదాయకము కౌ దనియు అట్టిది యభిచారవిధి యగు ననియు 
జెప్పుచు తేదాచరణమును సంస్కారవిశేవములచే మిక్కిలి నియమితముం 
MADIK, సురాపాన మూంసభవ్షణాదికము మితిమోతినచో రోగహేతు వగు 
DBA యభిప్రాయముతోం బరిశోధనసంస్కా-రనియమవిశ్లేవములను గావించినను, 
వామాచారవిహిత మైనశా కృమున కిది ప్రాధాన్య మిచ్చినమాట సత్యము. 
'బెల్లమునుండి కాని BÍTA, ఇప్పపువ్వులనుండి గాని తీసినమద్యము సుర 
యన(బడును. అదే BHO వేదనకు BM మని చెప్పుచు, తాళఖర్థూ రాదివృక్షముల 
నుండిపుట్టినసుర గూడం జక్క_ంగాం బరిశోధించి యుపయోగించ నచ్చునని సెల 
విచ్చినది. ఇది బోధించినపరిశో ధనములు మద్యమాంసాదులయండలిరో గబీజములు 
వశించుటశే కాని, వానియు GY మణంగించుటకు. బనికిరావు. 


ఇది చేవియాగమునకు విధించినపురువపశుబలి, జ్యోతిష్టోమాదులలోని 
ప్యూలంభమునంటిదే యని శాక్తేయులు సమర్థింపవచ్చునుగాని, దానివలె నిది 
వేదెహితమా ? కావుననే యనైదిక మైనశా క్ష మప్రమాణ మని వైదికకర్ర 
వాదు దీని నిరసించిరి. అయినను, శ కి బలిపూజావిధానమునకు వేదమే మార్ల 
దర్శక మైన దని మాత్ర మంగీకరింపక తప్పదు. ఇట్టిమద్యమాంసాదిని వేదని పే. 
SEIN దూవ్యము లనెడివైదికవాదము హెాచ్చగుటచేతచే కాబోలు నిది; 


“ర్యం మూలేన సంశోధ్య మహాబేవ్య్యై నివేదయేత్‌, 

స్‌ ప్రత్యవాయో౭ఒ_ _స్టీ నాజ్ఞనై గుణ్యదూవణమ్‌, 

సత్య సత్యం పున స్సత్య మితి శంకరశాసనమ్‌”” 

అనుఇ గాం తె త్తిముమ్ధాలు ఘోమించినది. ఈయావారమున కిష్టపడని 
కొందజురాగి"త్ర ములోంబోసినగుడోదకము కాని, పాలుగాని ముదతుల( మనుచు 
దానినే దేవికి స్పర్చించుట కలదు కాన్సి మొ _తముమోంద శా _కృతంత్రము 
లన్నియు Éy మంగీకరించిన వనియే చెప్పవచ్చును. ఈయొదింటి 
ముదట మకార సుండుటం బట్టి Dos మకారపం oR wy సమ్మత మైనది. 
ఇందు ముద్ర లన శాలి యన గోధూమాదిచూర్ల ముతో? 'జేసినమ్ఫుతపక్యము 
'లై నచక్కిలాలు [పం మొద voy త్యుములని యర ము. ఈయెదుత త్ర వ్రము. 
లును గృమముగా, త ననజలప్ఫ థివ్యా కాశస్థానీయము లని వీనియభి, సాయము. 
ఈమతము గూడం బూస్య ప్రదాయసిద్ధ మగుటచే సీత్తత్త్యము BIT సమర్త 
సీయము GH, 'మొదథ్వాండ్రును జుగుప్పాకరములును కడపటిది Bhp 
గమై OF SSOP క్షులివిధానము  భయంకరమగుటచేత'నే పూర 
విద్యాంసులును TSF ఎను గొందటు మకారపంచకనిరసనము గావించి రన 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


86 BS TEREE [ తాకీక 


వచ్చును. అయిన నేమి! ఇదియీ శా కృవ్యా వీక్‌ పేతు BSS. FH లంద 
అును నిగృహాను గృహసమర్గులై శేనలపరాశ 8s త్వ్యవిజ్ఞానమునం ఒరమప్పురు 
పార్లసి aroha” రననచ్చునా ? శకానివా రందణును మకారపంచకాస కులే 
కదా! "కావున నిది శ్రాయతోడిచెలగాటమునంటిది. నళ్య మైనసరే. కాకున్న 
నెథురు తిరిగి మాంత్రిక నధోగతిపాలుచేయును. ఈభావమునే--- 

“ఆనందం బ్రహ్మణో రూపం ం తచ్చ Ger హే న్యవస్థి మ్‌తం తస్యాభీ 

న్యంజకాః మారా! లే రర్చనం OS) BES న్నిరయః” 

ఇత్యాదివాక ముల బరళురామక ల్పాదులు తెల్పుచు, ఒగలు తెలియ 
కుండం ద్రాగినచో SOS ay & తప్ప దని TW God మేలుకొల్పుచు, అయిదు 
తులముల యత్తు మద్యమున' కధికార మిచ్చినవి. ఈవిషయమై కాళీఖండ మిట్లు 
చెప్పుచున్న ది. 

“పూజా ద్రవ్యకల్పము THE గౌడము Bao నని OAs 
పాలు వంకాయ కందగడ్డ పాలమీంగడ కుమారి (కన్య) అనునవి పరచత | Bi 
ములు. కా శ్లీరమందు De నిలో. గొన్నిటి కనుకల్పములు కల్పించి, TAK Bo 
లోనిపాలు నువ్వులపిండి గుంజనము క్షీరాన్నము మైథునముననువానిని Tý 
పంచత & లా గ్రహించుచున్నారు.. ఉ్యగాడులు SNe 
మద్యమాంసాదులనే న్వీక రించుచున్నారు. పరిశుద్ధ aos "కేరళ దేశీయ UMS 
తించుచున్నారు. శుద్ద కరళ్లులు శీవలజలముతోను, చైతన్య శేరళులు $ PO SOR 
తోను బుక్కేరళులు సుగంధిజలముతోన్సు గు _ప్పకేరళులు పాలళను బూజు 
గావించుట యాచారము. మద్యమాంసాదులను దామ్రుపాత్ర శfరాదులందు 
భావనచేయుట శుద్దకా శీ రాబారము. అల్లపు పురసముతోడగుడోదక్రముపయోంగిం 
చుట గు _ప్తకా శ్మీరమార్లము. గోశ్షీ రనివేదన మే శుద్దగాడమతేవు బుగ్లొడులు 

Q 
పాలలోంబేనె "కేలుపుదురు. BOSSY, Sowa HT RHE నివేది RODIN, 
బ్రావ్యాణుడు oe వానిని నివేదించి భశ్షింపరాదు. “ఇమ్రేగన్యం మధు 
ae BS పి èS 5 దువ్యతి అనువచనమును బాహు" డాళ Š owoc 
దగును” ఇత్యాదిగా మకారపంచకమునెడ E వేజు 
చేజాచారములు కనవచ్చుచున్నవి. “సామాన్యముగా MST శ్మీర దేశము 
. లందు నేయి పాలు నెన్న మజ్జిగ పెరుగు. విజుగుడుపా! తెనె సీళ్లుకలివిన తేనె 
నూనె అల్లపురసము SDSS పానకము, అనువానిని బూద్రిన్యములను గా విని 
'యోగింతురు”అని కాళీఖండము చెప్పుచున్నది గాని, క్యమాంసాది నివేదన మే 
తరువాత నెక్కువగా నందలిశా కృులయభీష్ట మైన 'తెలియవచ్చుచున్నది, 
ఎ ట్లయిన నేమి? మకారపంచకము మొుదటీకల్ప F FY) దాని కిపపడనివారు 
ప్రశ్యాన్నూయపద్ధతి కల్పించికొని రనియు స్పష్ట రకా 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నాజ్ఞయము ] తృతీయాధ్యాయము 87 


మంత శత్రములందుమూ, “5 _ప్రకోటిమహామంత్రా శ్చినన క్ర, DOT Ss” అను 
IONS SIS చేడుకో ట్లని శెలియుచున్నది. z దొకటియు చశేదములోనిది 
కాదు. వీనిలో, అశారాదిక్ష శారాంతన్మో ము లన్నియు అం-కం-క్షం-9 త్యాదిగా 
బీజములగును. కొన్ని pO. bog ళో దిగా సంయుక్తాక్షరబీజము లగును. కొన్ని 
మంత్ర ములలో BSO శ్లుండును. కొన్నింట, త _తద్దేవకాకము లై నబీజాక్ష 
eas మా శ్రీ మే యుండును. పరమేశ్వరీమంత్ర బీజములు- హ్రీ 25-20 Wo Ë, క్ర ౦-అను 
నవి ee ఏనితో చేనతశే వేళ్లు కలుపుటచేం zog osso, ము లేర్చడును. 
అందు కడసటిది సదియేడక్షరములస _స్పదశీమంత్ర, మనసును. ఇత్యాదిగా మంత్రో 
దారము బహునుఖముగా నిష్ట దేనతేల నేళ్ళ తను DDS X కై నవీజాక్షరముం 
కలయికతోను గనవచును. అపార మైనమరిత్ర విషయ మిట్లుండ, చేవీపూజ 
కాధార మైన (శ్రీచక్ర ము తంత్రములందు sono, yx sore వర్గింపంబడినది. 
కామకలావిలాస మనుకంత్ర ము చానింగూర్చి కావించినయద్భుతవనర్ట్‌నము చదివి 
-జెలిసికొనందగిన బే కాని, res c చేలునదికాదు. అయిన నించుక- 

ఆద్యశ E యగుపరా భట్టారిక శివాదిభూమ్యంతప.ట్రింశ gë మైన సర్వ 
ప్రపంచా ల్రీక-స్వానందమయనిత్యేనిరపమా కార, తైమూండు తెజస్సులకంచు, 
పురాపూర్వ మున్నదగుటచే నామె త్రిపుర, శే త్రిపురసుందరి యనంబడు 
చున్నది. ఆదేవియే సకలచరాచరబీజము అహంకారవమ్యండు జ్ఞ జానరూపుండు 
నైనళివుడు ప్రతిఫలించు ని నర ణము. చిదానందేచ్చాజ్ఞాన క్రి కియాహాప. 

‘soar సా'పరమాశ క్షిః న్వేచ్చయా విశ్వయాపిణీ, 

“న శివేన వినా BH న దేవ్యా చ వినా శివః, 

OD, ఆగమములు చెప్పూచున్నపి. జ్రానరూపళివుండును, 8 E m 
శ్ర Baw గలియుటచ్చే బీజమునుండి యంకురము, అంకురమునుండి Dax పుట్టు 
నట్లుగా శివాదిశ్షిత్యంతము BS Soo లు త్తరో త్తరక్కమమున హేతువు 
. లగుచుం బుట్టుచున్న వి. 'తాదృశత_త్త్యములకుం బ్ర ధానకారణమునుు తత్త్వ్యరూ 
Sao, చిదానందథాపయు, ఇచ్భాహాపయు నై నది యాదిశ క్రి, శివశ_క్తిసమా 
గమమే ప్రపంచోత్స త్తికి మూలము. 

“శివశ § రితి హ్యేకం త త్ర S మాహు _ర్షనీవిణఃి 

అనెడివచనమునుబట్టి BSF కులు వేటు గా Daw, BSS ప్రకాశము 
విమర్శరూపశ క్తి క్‌యు6 గలసీ పరస్పరాళ్లిష్ట షమును మిథునమాపమును దివ్యము నై నెన 
యొక్క-ముద్ద యనియు చెలియ(దగును 1. కోరుచున్నాను, తెలియుచున్నాను 


1. శివళ క్రిమిథునపిణ్ణః కబలీక్ళత భువనమణ్ణలో జయతి, కౌమకలా, 


CC-0. Jangamwadi Math Callection. Digitized by eGangotri 


88 సంస్కృ తవా aw ss శ్ర, [లౌకిక 


చేయుచున్నాను అనెడియు Gao పురుష (క్రియలలో. స్ఫురించెడి యహమే ప్రకా 
శము !. అందుచేతనే సర్వజ్ఞిత్వ సశ్వేశ్వరత్వ SHY Y so పూళ్ల & వ్యాపకత్వ 
ás కుల కా శయ మైనయది పర బ్రహ మని చెప్పబడుచున్నది. ఆశివ 
శక్తియే “అహి HT, అకాదిహాకారాంతపంచాశదక్షరగూవిణ్కి SY 3s 
sod Ford త్ర ఏభువనా _శృక సర్వ ప్రపంచజనయి 8, పరాశ 8, అనయా, అంతర్ల 
ర్భితసమ_స్తవర్ష మయిన “అహా MBAS కాశమును, త త్సృతిఫలనదర్పణ మైన 
విమర్శయాపశ _కియు ననుసంపుటమే, శబ్దార్థయాపసక ల ప్రపంచవికాస మగుచున్న 
దనిభానము. ఇందుకు శ్రుతి ప్రమాణము 

“ఏకో SES బహుధా శక్తియోగా ద్వరా ననేకాన్‌ నిహితార్లో దధాతి” 

“క So మిత్యహ మితి హో వాచ. అహ మే వేదం సర్వమ్‌. తస్తా దేవా 

హ మితి socpp sno” 

ఆశివశ BITS మైనళుక్షర _కృబిందుయుగళమే పరా పశ్య స్తీ మధ్యమా 
వై.ఖరీతాప సమ_స్తశ ద్దార్థసృప్టి కిని, ముప్పడియాజుతే త్త (ములస్ఫృప్టికిని మాలకా 
రణము.. తద్చిందుద్వ్యయమిశ్రరూపమే సర్వ తేజోమయ మైనపరమా తృన్వరూప 
మని పరమార్ల ము. వికాసావస్థయందు, ఆమి శృబిందు నహంకారా తక మయిన 
సూర్య తేజన్సు, అచే ప్రకాశము, “కామశబ్ద వాచ్యము. DS E కల యనం 
బడును. అది, అగ్ని చంద్రా కారబిందుద్వయా BF. తాద్భృశ బిందు త్రీయసమఫ్టియాప 
యగు మహాత్రిపురసుందరి కామకల యనంబడుచున్నదిం BOW Sy ల్లికయగు 
నదియే కామకలావిద్య- ATF లేజ్యస్త్రుయమునకుం బురాభూత కావుననే శక్తి 
త్రిపుర యనంబడినదిం 

“పరం ధామ B Ovo చావిశ న్ని” 

'బ్రవ్మా వి ద్ర్రుమ్మైన భవతి. సవా ఏవ ఏనం పశ్య న్నేవం మన్వాన 

ఏనం జాన౯ ఆ 888 రా 5 క్రీడ ఆ _శృమిథున STS స్స ఏవ భవతి 

ఇత్యాదిశ్రుతివచనములు మై యర్గమును స్థిరపణుచుచున్నవి. ఈవిధముగా - 
శివళ క్షిరూపపరాశ కిని వర్షించి, ఆశ Fab సకలజగ దావిర్భావతిరోభావములకుం 
గారణ మని వర్ణించి, ఆమెరూపమే శ్రీచక్ర మని యిట్లు నిగూపించినది. 

(శ్రీచక్రమునకును పరాళ క్షికిని భేదలేశ మైన లేదు. నవయోన్యా oF 
మైన(శ్రీచ (క్రృముయొక్క_మధ్య భాగ మైనబిందుత త్త సము పరాశ_క్తిస్వరూపము. 
ఈబిందుత త్త 5, ఆనం బేచ్య్భాశ్ళంగాటక రూపమున బరిణతమై త్రీకోణాకృతిని 
బొందుచున్నది. ప 


1. ప్రకాళ స్యాత్స OG 2 Vows హీ i go. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


యు] తృతీయా ధ్యాయము 89 
Soros మాపన్న మిచ్ళాజ్ఞాన క్రియా GH? అని కంత 
ఈత్రికోణచ కృమునుండి, ఇచ్చా జ్ఞాన క్రియాశ కులపరిణామయాపము లై నపళ్య D 
మధ్యమా Y: CEN Bes ae ఇవే "వాక్ళక్తు లనంబడును. “నామా-- 
జ్యేస్టా-కాద్రీ, దీ--అమ్బికా-పరా-ిఅ BATH లై దుగురు TRY కాంతర్లతములు 
నధోముఖములు నైనపంచత్రి కోణము "లగుదురు. ఇచ్యా-క్షానాక్రి, యా 
శాంకా-శ Ge నలుగురును, (శ్రీచక్ర కృములోనింయార్థ్యముఖము B ననాలుగు 
త్రికోణము "లగుదురు. అనణా, పరాశ కి విలసనయాపములే తక్కినయెనిమిదిశ % కుల 
యాకు. ఏ తాదృశననశ క్రి మయమై నవత్రి తికోణమై నవయోన్యా 8s మనం 
జడునది శ్రీచక్ర కము. “ఆత్తనః స్ఫురణం పక sor సా పరమాకలా ఇత్యాది 
వాక్యముల వామ కేశ్వరతంత్రమున, ఇళ్లు (శ్రీచక్ర మును నిహాపించినది. WD 
ముగా 'శుక్లర కమి శ బిందు Sos _త్తికయు, ప్ర ప్రణవా ర్తి B¥ ain, సకలామ్న్మాయ సార 
భూతయ్యు స_త్త (రజ స్త మోరూపిణియు, జగన్న శ్యాత్రి* యు నైనయాద్యపరాశ క్కి 
త్రికోణచక్రరూపిణియె భజనీయు రాలగుచున్న * Si, (శ్రీచక్రమందలినవ 
'త్రకోణములయాపములను వసుకోణదశారాదులను సవిశ్ణోషముగాం దంత త్రములు 
= ౦చి యున్నవి. దీనినిబట్టి పరమశినపరాశ Qo య భేదరూప మే VT v, వ మని 
"శేలియనచ్చును. ఇదే (శ్రీచక క్రనిరూపణమందలిముఖ్య తాత్సర్యము. 


వ తాదృశ(శ్రీవిద్యోపాసనమునకు దీక్ష యానశ్యకము. దీక్షూరహితుం 
డిందు కధికారి కాండు, గురువర్యునినిర్వా్యాజకృపామూ త్రసాధ్య మైనయాదీక్ష, 
ఆణన FL Toys భేదమునం ద్రివిధము. . TÄIS మైనసకలపూజా 
ద దృవ్యసమర ర్చ ణముతో డిపరదేనతాతర ఏ౯ భ్యానములయందలియ త్యాస క్షీ, ఆణన 
దీక్ష యనయిడును, శకి కొలంది సంపాదించిన ద్రవ్యములతోడిపర దేవ తాప జ 
యందలియాస కి, శా శ్తేయి. పూజాద్రవ్యసం పాదన సామర్థ్య మెంతేమాత్రము 
లేనిచో, అచార్యానుగహము కారణముగాంగలిగిన దేపేపూజూస కి, శాంభవి. Bos 
బట్టి SOUS తాసంతర్పణసాధ్యము దీక్ష యని తేలినది. ఆసంతర్పణము SHS xe 
సౌధ్యము. ఆద్రన్యము పరమామృతరూప మైనమధువు. అగ్నిష్టోమము సోమరస 
సాధ్య మై aos పర జేనతాయాగము మభురససాధ్యము. ee డగువాని 
మధ్గుసేవనము నిషిదము కాదని బుగ్వేదీయ శాఖలలో నొకటి యగుసాంఖ్యా 
HSTY. ఆదిసుందరీవరినస్యాముఖమున చేవతాసా మ్రాజ్యము సాధించుటకు 

౧మధురసము నిదాన మని పుణ్యానంద యోగివిరచిత కామకలావిలాసముగూడ 
మద్య ప్రాథాన్యమును సమర్గించుచున్నది. ఇ BAA తం త్రేములు చేవతారాధన 
విధానముల నెన్నేనిభంగుల నిరూపించినవి. ఈవిషయ "మినుకసాంతఆ నంటిది. 
ఎంత తీసినను, తేటుంగదు. BSUS SSS భేదమున నున్న యాగమములు మకార 
12 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


90 | సంస్కృత raw ss త్ర. [-తౌాకీక 


పంచకవిషయము ప్రధాన మనుభానము ప్ర పకటింప లేదుగాని, అర్చనమందును 
విశ్రేవనియనుబద్దమై యున్నది. ఆగమవీభానము గూడ నె దిశేతర మైనను 
"నె వై దికవిధానసన్ని హితము వేదో -కృమం త్రములకలయికలో దాహ దాచ 
రింపంబడుచున్న ది. యంత్రములు 3 'విగ్రవ హములు ధ్వజ స్తంభములు త త్రతిహ్షలు 
మొదలగున వన్నియు సొగమా క కృవిధానమునచే జరుగుచున్నవి... వైదికు లాచ 
రించుపారి వలింగపూజ యాగమో క కృ మయ్యు నై. దికమై నెలయుచున్న ది. ఆరాధ్య 
బ్రాహ్మణులపీక శై నపూజ సర్వ విధముల నాగమవీహితము. వై న్నవనాలయములందలి 
పూజాతంత్ర మంతయు నాగమో కృమే. ఇంతయేల ? ఆగమములే Bs తాపూజా 
విధానవి శేషములను "దేశమున చెదచల్లి న వనుట నిర్వివాదము. BST కియు 
విగ గ్రహదాపదేవతారాధనము ననునవి BOW యాయపారమయిన తాంత్రిక 
విద్యావ్యా పి వికి బరమకారణము. శ క్కియామలమును పౌమ్మ్క_రాగవముమును es 
యామలమును గూడ భక, మార్గ్షముతోడియిప్ట చేవతాపూజనమును ముందునిరా 
వించుచు, తరువాత జ్ఞానోప ప చేశమునను, యోాగమార్లోపదేశమునను భ కులకు 
బై మెట్టు చూపంగోడంగినవి. నిష్కామభ 8 యే మోక్ష సాధన మని HOSS Bo 
Avs, “ఉపాసకానాం కారాంఠరం బహణో యాపకలృనమ్‌* “ఆ _లృతత్తా ను 
ద dO కి o) EAS 
సంధానం భొక్కి రి త్యభిధీయ లే” అనెడియాచార్యో కులు పైయభిప్రా పోయమమినే 
స్టరపణుచుచున్నవి. అదె ie Soran ets లగుశంకరభగన త్పాదులు సూడ పే సౌందర్యల 
హరీ శివానందలహరీ OF శ్ర నృసింహ స్త సవాదులు నిర్మించి F8 శివ విష్ణు భక్తి 
మార్గమునకు మార్లదర్శకు లై, ore నిష్కామభ కి, మార్గ ము త్తమ మను 
టకు 'వేతొక్క_దృష్టాంతే మక్క.అలేదు. ఇంక నీభ కిని వి స్తరింపం చేసిన " మహాత్తుల 
యప్టకములు శతకములు సహా స్తనామానళ్గులు ముద లగు స్తుతికాన్యము 
లందుమా, అనంతేములు. ఇదంతయు. దాం త్రికవిద్యాపరిణామ మే యనుటనిజము. 
ఇక దర్శనములు. 


58, ఆంధ్రవిశ్వకలాపరివత్క-లాశాలా సంస్క ఆంధ్రా ధ్యాపకుం 
డగు మల్లాది సూర్యనారాయణఃశా స్త్రీ) రచియించిన 
సంస్కృతేచా జ్ఞయచరి త్ర ద్వితీయభాగమగు 
లాకికవా జయచరితయందలి 

; 3 Uy 
తృతీయా ధ్యాయము. 


nial 


i 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


వొ జయము] 
—$ 


చతుర్హాధ్యాయము 
థి 


ojoo 
దర్శనములు 


సంస్కృృతవాజగ్రయమున వివిధవిషయకము BSW Hs లనేకములు 
కలవు, నానిలో, సంహి తాభ్రాహ్గణములందలి _ పరమార్థ బోధకము లైనవా 
క్యము లాభారముగా 'నెలసినయాశావాస్యాది వేడా_న్తములు వి_స్తరిల్లి నపిదప బయ 
లు చేజిన వేద ప్రామాణ్యా ప్రామాణ్య వాదములు, ESO ఛేదాశేదవాదములు ఈ 
శ్వరా Rio నాస్తిత్వవాదములు ఊంత్తేగాం ద Bo మన్వేషింపం గడంగి పూర్వ 
మునులు రచియించినమతేవిషయకశాస్త్రములు దర్శనము లనంబడినవి. ఇచ్చట 
దర్శన మనంగాం ద_త్త్వనిరీక్ష ణయాపజ్ఞాన మని యర్థము. దానిని బ్రతిపాదించుటం 
జేసి శాస్రుము దర్శన మెనది. ఈనిరీక్షణజానము చేతనానేతనవ స్తుమూలత త్త్యాను 
సంధానయాపము. ఈయనుసంధానమునకు6 బ్రమాణము లనేకము లున్నను అందు 
(ప్రత్యక్షము అనుమానము శబ్దము అనుమూండును బ్రధానములు, అక్షి గోచర 
మైన ప్రత్యక్ష మధ్య క్ష మనియు ఊహరూప మైనయనుమానము తర్క మనియు, 
SO EY మైన వేదశబ్దము శ్రుతి యనియు జెప్పండును. దీనినిబట్టి, ఆధ్యశక్షి కము 
"తార్కికము Za నని దర్శనములకును ; అధ్యక్షి కులు TEŽ శ్రాతులు 
నని. దర్శనకారులకును. వ్యవహారము నచ్చినది. 

దర్శనము లాజే యని శిష్ట ప్రతీతి కలదుకాని, అవి లెక్కకు. బదు నా 
eS) D. ఈమతేములనా రందటున్సు నా_స్టికులు-ఆ_స్టికులు నని రెండు తెజంగు 
లగుదురు. GEL ప్రమాణము HO కందటికి నభిమతే మైనను అది యొకటియే 
ప్రమాణ మని విశ్వసించువా రాధ్యశక్షీకులు. వారికి వేదము ప్రమాణము కాదు, 
పరోక్ష మనునది లేదు, అందుచే చారు. శెండువిభముల wr aw GS; వారు 
చార్వాకులు. అనుమానము ప్రభాన్నప్రమాణ మనువారిలో, తర్మ_-మునుబట్టి జగ 
ద్వస్తుస్వరూప మిట్టిది యని నిశ్చయించుకొని పరో శ్రార్జ మన్వేమించువారు తార్టి_ 
కులు. వారిలో సర్వం దుఃఖ DS LAS త్త గచతుష్టయ ముప దేశించినబుద్ధముని 
మతేమువా BT Qe! బొద్దులు క్షణికవాదులు. తర్క సహాయమునచే 
వస్తుస్వరూప మన్వేషింపం గడంగియు నెందును నిశ్చితబుద్ధి లేక స్యా ద్దుఃఖం స్యా 
Syp మిత్యాదిగా 'నే మైనం గాని మను జినమునిమతేము వా SHS Yeo జైనులు 


see 


— 


1. SS 5 మనంగా" నిశ్చయము, 
ధి 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


i 


99 సంస్కృతే వాజుయచరిత్రీ [ లాకీక 


దా(దులు. ఈరెండు తెగలవారును బర మున్న దనుచున్నను శ్రుతి ప్రామాణ్య 

మంగీకరింపమిచే నా 28 లనంబడిరి. దీనినిబట్టి, అనై దికమతేములు న్నాస్త్రికము 
లనంబడిన వనుట విదితేము. 

తక్కినవానికన్న శ్రుతినే పధానప్ర, మాణముంగా నంగీకరించువారు 
శ్రైతులు. వారిలో, కర res ముఖ్య మనువారు పూర్వవిగామాంసకులు. 
జ్ఞానకాండము ప్ర పథాన wiser రు త్తేరమిమాంసకులు. ఈభేదమున్నను, ప్‌ 
రిరువురుగూడ. కు ప్రత్యవరము | విశ్వసించునట్టివె దికులు. కొందలు T- 
కులు SOCK 'షణమున HD - ననుమానమునే మిక్కిలి యాదరించునా 
DAM, చార్యాకాదులనలె W, శు తినింద చేయక, యిందేని తర్కమునకుం దో 
డ్పడుత్రు తివచన మున్జాటించుపంబట్టి యా HH BE. కాని వారు శ్రుతినే 
నమ్మనట్టేశ్రాతులవంటియా స్తీ స్లికులు కారు. 'ఇ ట్రున్నయా స ae ప్ప ఛేదముల DE, wf 08 
విధమున జలియం దగును 

ప SSS ces విశిష్టాదై చైతు లనంఒడురామానుజీయులును, స్పష్ట 
దె B c% లగుమాధ్యులును, SO; కరాచే 5% © శేనియీశ్వరనాదు లగునకులీశ పాశుపతు 
లును, కర్తా DA గలయీశ్యరవాదు B: SNR Hum, ఆ ego లగు ప ప్రత్య 


es జీవన్గు క్లినాదు లగుర నేశ్వరులును, శబ్దము , (సృమాణారితేర న ముగా 
నంగీకరింపనినె BHAS, నూ బ్ద్లప్రామాణ్య మంగీకరింటెడి B = eas సగు 
ణా తృవాదులు. “తార్కికులు నైనయా _స్పికులు, 

బాకాంర్లవిజానవాదు లె లై నపూర్వమిామాంసకులును, సదార్థవిజ్ఞానవాదు 
_ లైనపాణినీయులును Horm 6 తవాదులు శ్రైతులు నై నయా Ber. 

నిరీశ్వరు లై నసాంఖ్యులును, శేశ్వవ లైనపాతంజలులును, నిర్ణుణాత తనా 
దులు కౌర్కికులు నై నయా HWOd. - 

Hwa దై (తేవాదులు, నిర్లుణా _క్షవాదులు శ్రాతులు నై నయా స్థికులు. వరే, 
ఉ_త్తరమిమాంసకులు బ్రహ్మవాదులు Ms aS కారకులు. ఇట్లా 
స్తకులు సదుమూండు తెజంగుల నున్నారు. పరివాదముల కాధారము లయిన 
దర్శనములలో వేద వేదా S55 మై సం, ప్రచాయసిద్ధ మైనత _త్తద్వివిషయకవిజ్ఞా 
నము మూలముగా నవతరించినవద్దర్శనములు విఖ్యాతములు. - అవ్కిపూర్వమిా 
మాంస ఉత్తరమీమాంస న్యాయము వై. శేవికము సాంఖ్యము యోగము, అను 
నవి. 

ధర్మసూ త్రములను B మినియు బహాసూత్రములను బాదరాయణు(డును 
DEON. ఈబాదరాయణుండు, పరాశేరపుత్రుడు కృష్ణ డై ( పాయను(ఃడు భారత 
కరో రృయు నై నైన వేద వ్యాసుం డనియు, ఇతనిశిష్యం డీజై మిని యనియు ఛారత భాగ 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


Pais. 


T haho | చతున్థా ధ్యాయము 93 


వతాదులు చెప్పినవి. న్యాఖ్యానకారులు విశ్వసించిరి. ఇందుకు దగినట్లుగా జై మిని 
చాదరాయణముతేమును బాదరాయణుడు B మినిముతేము " నుల్లేఖంచుటయు 
బ్రమాణ మగుచున్నది!. దీనినిబట్టి ఏ రిరువురును సమకాలికులై యొకరిరచన 
ముక TEA యొకమాబుగానే థ్‌ ర్త ర బ్రహ్మసూత్రేములు రచియించి రని యంగీక 
os తేప్పదుగాని, పరిగురుళివ్యసంబంధ వెంతవజకు సత్యమో, BB మినిబాద 
రాయణు లెనరో విచారింతేము. 

పరాశరులు ముగ్గురు నలుగురు, 'వేదన్యాసులు సుమా పెరువదియెనముండు 

గురు నున్నారు, వేద వ్యాసుం డనునదిబిరుదు గాని, యేమునికిని సంజ్ఞ కాదు. 
సత్యవతీప రాశరస్పుత్రకృవ్లదై. గపాయన వేద వ్యాను(డు ఛారతకథోపజేస్ట గాని, 
యతే(డు భఛారతసంహి తాక రృ కాడు. సుమంతు జె EDI DY చై శంపాయనులు 
సంహితా ప్రవర్శకులు గావచ్చును గాని, యతనిసాకాచ్చిష్యలు గారు. -ఈవిషయ 
ములు వెనుక జదివి యున్నాము. ఇది యిట్టుండ, సామాగాచార్యు లలో రాణా 
యనికిం బిదపం బదుమూండనపురుషుండును సామగాన ప్రవచనక Fos’ నొక? 
డైగునునంతుని దం డ్రియు, అందలిసుమన్వంతునికిం చితామహుండును సామ 
DALAS సూశ్రాదిక ర్త రృయు సామశాఖీియక_ర్శకాండప్రనర్మకుండు నై సామ 
వేదముతో న నత్యంతసంబంధము గలవాండు గా జె జై మిని కనణుడుచున్నా (డు. a. ఇతంజే 
ధ_ర్శసూత్రకర యె నట్లుగా జైమినిసూత్ర శ్రనవమాధ్యాయద్వితీయపాదారంభ 
మందు ' త్‌ ప్రగీతమంత్రవ త్రేములా లేక y Aso? అనువిషయ మెత్తుకొని 
నిర్ణయించుచు నన్యూలముతీములు గూడ నుద్దాటించుచుం దుదకు “అధికణ్బు 
Os S a) B మినిః సోభశబ్ద త్యాత్‌ * అనిస స్వమ తావిమృరణమున సామ'వేదీయ 
సంపూర్ష్మజ్ఞానము విశదీకరించుటకో యనం దనవేరు చెప్పికొనుటయే నిదర్శనము. 
జై మినిభారతేక రృ యగుజై మిని onde డనుటకుందగినప్రమాణము లేవియుః 
NOS. ఒకవేళ నితండే యెనన్కు జనమేజయునికి భారతకథ వినిపించిననై శంపా 
యను డెట్లు భారతసంహి తాక ర్భ యని లోకము తలం వెడి వేద వ్యాసునిసాతా 
చ్చిమ్య(డు కాండో, OE యితండును గాం డని మున్నే తెలిసికొంటిమి. మహా 
PS తాదిపర్యములో సుమంతుజై జై మిన్యాదు లతనిశిష్యు లనెడిశ్లోకములు SA 

_ప్పము లనుట విదితము. ఇంక 

కొన్నిపురాణములలో, కృష్ణ దై. వ్రపాయనుం డను వేదవ్యానునికి బాదరాయణ 


. సంజ్ఞ కనవచ్చుటచే వ్యాఖ్యాతలును ఒండితేలోకమును, ఆబాదరాయణుండే ose 


సూత్రకర్త యని భావించుట తప్పు కాదు గాని వైదికవాజయమం oes 
వ్యాసుని  కోపరనాముముగా చాదరాయణసంక కనరాదు. అథర్వ వేదన _ప్పమకాండ 


1. gi నూ. 1. 15— చ: నూ L 2-28, 31,— 8. 2-40, ఇత్యాదులు, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


x 


94 సంస్కృతే వాజ్మయ.చరి త్ర [ లౌకీక 


ములో శెండుసూ_కృములు దర్శించినబాదరాయణి యొకడు కలడు గాని అతం 
డీతనిపుత్రు డై. T నట్లును గనరాదు. ఇది యిట్లుండ, బ్రహ్మసూత్రకర్క కర స్వపక్ష 
ప్రతిజ్ఞ చేయుపట్టుల నాలు? దుచోట్ల' న న్యవహరించుకొనను 
గాని 'వేదన్యాసపారాశర్యకృష్ణ దె $పాయనాదీసంజ్ఞలలో నొకదానినే నొక-చోట 
నైన వాడుకొనలేదు. తుదకు, B మినిగాని శంకరాచార్యాదిభావ్య ¥ Senna 
es S558, వచ్చినపుడు చాదరాయణనామ మే sf poss చ న్‌ మాలు 
SD SIH. ఇంతకును నిజముగా జైమిని 'బాదరాయణశిష్యుండే యె abe పూజ్య 
వాచకము వై నభగనదాచా ర్యాదిశేజ్ఞము లుపయోగింపక 'ప్రాచీనసంప్రదాయ 
విరుద్దముగా “బాదరాయణస్య) అని ప్రయోగించి యుండునా? "కావున Dae 
రాయణుండు పారాశర్యకృష్ణ దై. carats వేదవ్యానుయ కాడు, B జె మినిగురువును 
గాడు. మ SHH ?- 

బాద రాయణసంజ్ఞ గలవారును ముగ్గుకు కనవచ్చుచున్నారు. ఇంతకు 
మున్ను చెప్పినయాథర్వణసూ_కృదర్శి యగుబాద రాయణితం డి, యొకడు. పరా 
శరపుత్రకృవ్ణదై (పాయను డొకండు, ఉభయమిోమాంసాసూత్రక ర్త రలు సగారవ 
ముగా దమసూూర్తి తములం బేర్కొ-న్న చాదరిమునిసంతతి వాం Ey కి. Ee బ్రహ 
జ్ఞానములు -రంటేయందును ద్రామాణిశు డై నయాభాదరిమునిగొక్రౌ పత్య మే 
BÉK 5, యగునీబాదరాయణు? డై డై యుండు నని తో(యచున్నది. సర్వ 
సమరం జె డై నయితేనికిః గూడ చేద వ్యాసబిరుద ముండె చేమో! అది యసంభవము 
కాదే. శావునం బై జె మినియు నీబాదరాయణుండును గూడం బలుకుకొని వైదిక 
ధర్మముల VSS shoo ము సంభవించినతజి 'వేదప్రామాణ్యము నిలువంబెట్టుట కై E ర 
జ్ఞాన కాండములు విశదికరించుచు నొకరు ధ_ర్భమిమాంసను మత్‌యుకరు | ase 
మోవమాంసను సమానకాలమున రచియించియున్నా రని విశ్యసింతము, 

న్యాయసూత్ర, తక ర్త గౌతముండు. GON కక్ష పాదు. డనినామాంతరము. 
సష్తర్టులలోనివాం కగుగోతముజే నా యదర్శనకర్త యని గ్రంథగారవబుద్ధితో 
నాధునికులు కొందజు తలంచిరికాన్సి GH Sarthe డగుగాతముండే దీనిక్నర్త 
యనుట సముచితము. 'ఇతనింగూర్సి mss గలదు వేదవ్యాసుం away 
ASOD సమీపించి HS) తర్కమున జీ వేశ్యరులకు భేదము సాధించితివి కావున 
సీమొగము చూడ NB నంట, అయితే పాదమే చూడు మని యితం డ తనివైపు 
శాలు చాపె నంట. అంత డాని కొకకన్ను పుట్టిన దంట, ఇతనిమాహో É మునకు 


మ @ నూ, 1, 3-38: 8, 4-1, 19, 41; 4. 4-7. 
2, <h WS ర్యథా ద్రవ్యం. ద్రవ్యవ్యతశేకాత్‌, జై జె. సూ. 9. 2.33, 


అను Kyo ర్యాదరిః, దై: నూ, 1. 2, 39, 
CC-0. eee Math Collection. Digitized by eGangotri 


నాబ్బయము ] చతుర్థాధ్యాయము 95 


వ్యాసుండు D KSA యితని కక్షపాదుం డనుబిరు దిచ్చె నట ఈకథ సత్యము 
TÝ Á, ఇతనికక్ష పాదనామమెట్లు' వచ్చెనో మజీయొకోకారణము తెలియ 
రాకున్నను, దర్శనక_ర్తలలో నితడు మహాప్రతిభా TOS తేనకాలమున విజయము 
గాంచె నని మా త్ర మూహింపవచ్చును. ఇతనిన్యాయమునకుం ద్రాచీనతర్క్య- మను 
నాడుక కలదు. -తర్క-శ్మాస్తగంథము లన్నిటియందు గాతీమాశక్ష పాదనంజ్ఞలు 
కనవచ్చుటం జేసి యితం డీదర్శనము రచియించె ననువిషయమున 'భిన్నాభి ప్రాయ 
ములు కనరావు. SO— ; 

“ఆరం ధర్లోప దేశంచ 'వేదశా స్ర్రావిరోధినా 

య _స్తక్కే ణానుసంధ తే సధ Bo చేద SEs” 

అను మను 58 శ్లో కములోనితేర్క-శ nso» గాతమనారయపరమే యని 
యొకరు వ్రాసినది మాత్రము విశ్వసనీయము కాదు . అం దది యూహోర్ధకమే. 
కొన్ని పూర్వపురాణములలో. గూడ దీనికి. దర్శనామము కనరాదు. ఛాందో 
గ్యోపనివత్తులో నేది వాకో వాక్య మనంజబడినదో, OT నా మనువేర నితిహాస 
పురాణములలో బేర్కొనంబడినది. చతుర్షశవిద్యలలో న్యాయ HOTS ' 
యున్నది. విద్యలు నాలు గనుపక్షమం దీన్యాయము తృీయోవార్తాదండనీతుల 
తరువాత, SACHS యనుపేర గణింపంబడినది. భాష్యక్నర్త దీని TRE యని 
వక్కా-ణించియున్నా (డు. తరువాత నెపుడు న్యాయము తర్క-శబ్దవాచ్య మయ్యెనో 
కాని, అమరసింహుండు ‘ex.s దండనీతి _స్తర్కవి BEST Sy అని 
చెప్పియున్నా (డు. 

వై శేవికదర్శనము కణాదుడు D BoD దని వాష్ణయప్ర సిద్ధి. -ఈముని 
- కపోతవృ _త్తీ నవలంబించి. వీథులలో. బడియుం డెడిగింజ లేటుకొని తిని జీవించువాం 
డగుటచేం గణాదుం డనం బరంగ ననియు, కళ్యపగోత్రుం Z నయులూకమవార్ది 
HH డగుటశే moy డ్రైనయితని if డులూకరూపమున వచ్చి 
వమట్పదార్థ విజ్ఞాన ముపదేళించె ననియు నై. తిహ్యాములు కలను. కణభు క్కణభత్ష 
| నామములతో శ్యాస్త్రములందు సర్వత్ర కనవచ్చునితం డీదర్శనము రచియించె 

ననుట కాతేపము లేదు. ఇది పదార్థము ఇవి దీనిగుణము లనుచు విస్పవ్టముగా 

షట్పదార్థవిజ్ఞానము_ విశదీకరించుట - యనువి'క్రేషమునుబట్టి యితనిదర్శనము 
వై శేషిక మైనది. : 

సాంఖ్యస్తూ తృేములు కపిలముని ప్ర ణీతేములు. సమ్‌ పూర్వకఖ్యా ధాతువు 
నుండి పుట్టినసంఖ్యాశబ్దమునకు సమ్యగ్వి వేకమున నా Š% 'దెలియంజెప్పుట యని 
యర్థము. అట్టిసమ్యగా _లృకథన మిందు కలదు గావున నీదర్శనము సాంఖ్యమును 


1. చూ, 1920 "కాశీముద్రణము, న్యాయభాస్య పీఠిక, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


[ లౌకిక 


96 సంస్కృతే వాజ్బుయచరిత్ర 


దీని ననుసరించువారు సాంఖ్యులు నైరి. సాంఖ్య ప్రవచన మనెడియాశా(స్ర్రుము 
నకు మూలపురుషుడు కవిలుం డనుట నిక్భినాదము. కాని, భారత భాగవతా 
దులలోనికవిలవృ త్తాంతములనుబట్టి సాంఖ్యయోగ్మప్కువ BKe  డయినకవిలుం 
డగ్ని యవ తారమనియు విష్ణువునవతార మనియు "దేవహూతిపుత్రుం డనియు 
BIOS, డనియు సాంఖ్యసూత్రాదివ్యాఖ్యాత 'లెవరికి. దోంచినట్లు వారు 
వ్రాసియున్నారు. అందుకు భార తాదులలోనికవిలమవహా త్తే గ ప్రశంసాపరము లై న 
వాక్యములే (పృమాణ మైనను సాంఖ్యక_ర్త యమైనయొకకపిలు. డిందణియవ తార 
మగుట సంభవింపదుకావున నవి HG Eso లనవలసి యున్నది. DDD 
మిక్కిలి ప్రాచీనకాలమందే కపిలాచార్యు(డు ప్రఖ్యాతి కెక్కె నని మాత్రము 
విశ్వసింపవచ్చును. మజియు బ్రహాపుత్రకపిలుం డిరునదినాలుగుతత్త్వములవిషయ 
మంతయు సూచించుచు నిరునదినాలుగుసాంఖ్యస్నూ É ములు తొలుత రచియించె 
ననియు తరువాత వై శ్వానరావతార కపిలుం డాఅ ధ్యాయములకపిలస్తూ త్రే ములు 
రచియించె ననియు నింకొకన్యాఖ్యా త తెలివియున్నాయ. త ,_ త్వేసమాసాఖ్యము 
ol నచతుర్వింశతిస్తూ త్ర, ములు HOG పరాపములు, వడభ్యాయి వి_స్తరరూపము, 
TOES YTF cT యని విజ్ఞానభిక్షువు సమర్థించియున్నాండు. కాని, చతుర్విం 
SISE లాదిసాంఖ్య మనుతలంపునే సర్యోప కారిణీటీక యావిష్కురించినది. 
అయినను విజ్ఞానభిక్షువుమాట విశ్వసనీయము కాక పోదు. 
: యోగా స్త్రమునకు నేశ్వర సాంఖ్య, ప్రవచన మనియు, పాతళ్ఞాలదర్శన 
మనియు నామాంతేరములు కలను. HOW Y మహాభాప్యకారు, డగుఫతంజలి 
యని— È 
“యోగేన చిత్తస్య SAS నాదాం మలం శరీరస్య తు నైద్యశేన 
యో =_పాకరో Fo ప్రవరం మునీనాం పఠజ్ఞులిం TIO గానతో 2 న్నీ! 
OA కమునుబట్టి కొంద అనుచున్నారు. మజికొందజు, కవిపుత్రుండును 
2 ంజలిగో త్స పృవ ES నై నయాద్యపతేంజలి TXK É ని _ర్లించె నని 
యు దానినే పాఠాశర్యు(డు “ఏ లేన యోగః పృత్యు క్షి అని, తనభిక్షుస్తూత్త 
మున (బ్ర త్యాఖ్యానము గావించ ననియు భికుసూూత్ర్రక ర్త మైనపారాశర్యుం 
డు * పాణినికిం బూర్వు. డనియు, ఆయాడ్య పతంజలి దీనిక Y యనియు భావిం 
చుచున్నారు. పారాశర్యప్రత్యు F మైనయోగము యోగాభ్యాసపరము గాక 
'యోగశా(స్త్రుపరమే యని నిశ్చయింపం గలిగినచో నాద్యపతంజలి యొకం డుండె 
ననియు దీని నతండు రచియించె ననియు నమ్మవచ్చును TAD, అది సాధ్యము కాదు. 


1. ఈశ్లోకము భోజరాజాళబ్దానుళాసనములోని'బేమో యని మహాభాస్య పీఠిక, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


of 


వాజ్ణయము ] చతుర్థాధ్యాయము 97 


Noy, 
ద్రోసివేయవచ్చును గాని, అవియుం గనంబడవు. కాన నిది IST AT ప్రణీ 


SH యనుట సముచిత మని తోంచుచున్నది. ఇక ఏనియుత్సత్తి కృమమును 
"కాలమును శక్య మైనంతనణకు. దెలిసికొందము. 


లోకములో మంచికానీ చెడ్డకానీ ! అది సంఘముతో సంబంధిరచినపుడు 
సంఘమునం ATOS అయినను దానికి బ్రతిపక్షు లుండక పోరు. OB సంహితా 
బ్రాహాణో_కృము లై నయజ్ఞాదిక_ర్గలు పారంపర్యముగా వచ్చుచున్నను అవి బహు 
ముఖముల చేశమున వి స్తరించుకాలమునం గొందటు BASS Jv నిరసింప 
TPN, వారిలో నరోసరుండు బృహస్పతి యనువాండు. “వేదములు పారు 
సేయములు SH YS Y లాచరించిన లాభము లేదు. పుణ్యపాపములు లేవు. 
OY న్మము లేదు పరలోకము లేదు ఈశ్వరుండు లేడు" అనునా స్తికశిరోమణి. 
వానిశిష్యుండు చార్యాకుండు. నానిముదటి Barre తెలియరాదు గాని * 288 
నన్నాళ్లు సుఖముగా దిని యశేచ్భముగా విహరింపుము. పరలోక మున్న దని 
(్రాంతిపడకు. పుణ్యపాపము లున్న వని పొరపడకు. చావు తప్పదు. చచ్చి FH 
మైన చేహము మరలి రాదు. దేహముకంకె వే జేయాళ్ళ లేదో అనుచు వాండు 
లోకులకు బృహస్పతివముతము హృదయరంజకముగా నుప టేశించుమృదుముధుర 
భాషణుం డగుటనే, చార్యాకుం డనంబ డెను, చారుః=రమణీయ మైన వాకః=మాట 
గలవాండు (ఉకారలోపము) చార్వాకుండు, ఈమత మనాయాసముగా నాచ 
రింపందగిన దగుటచేతను సుఖ ప్రదముగా నుండుటచేతేను లోకులలో వ్యాపింపంజొచ్చి 
లోకాయత మనువేరు గాంచినది. అందుచే నీనా స్టికమతేముణారు లోకాయతికు 
Bs. వీరిని రామాయణక్నర్త యగువాల్షీకి యెజుంగను. ఆకాలమునం డా _స్లికులు 
ఏరినెక్కువగా గర్జించుచు వచ్చిరి. అయో ధ్యాకాండమున్య (శ్రీ?రాముండు భరతుని 
బ్రశ్నించినట్లుగా నున్నయావాక, సము లివి :— 

“కచ్చి న్న లోకాయతికాన్‌ బ్రాహణాం స్తాత సేవనే, 

అనర్థ కుశలా ares చాలాః పండితమానిన్కః, 

Soe _స్తేషు ముఖ్యేషు విద్యమానేషు దుర్చుధా?, 

బుద్ధి మాన్వీక్షికీం ప్రాప్య RIGO ప్రవద_న్తి 3B 

దీనినిబట్టి క్రీ: పూ. పండ్రెండవశ తాబ్దీకి మున్నే యీనుతే ముదయించిన 
దని విదిత మగును. దీనితరువాత దీనివలెనే వేదప్రామాణ్యము నంగీకరింపక, దీని 
కంశు నధికముగాం బుణ్యపాపములను బూర్యో_త్తీరజ్నన్నముల నంగీకరించినయా 
రతీ మనెడి జైనమత మావిర్భవించినది. దీనిని రామాయణము పేర్కొనకపోవు 
టచే దానికాలమున నిది యుంజెనో లేదో సందిగ్గముగా నున్నది గాని, పాణిని 

13 


వక మొదటిమతమునకు విరుద్ధము లైన ప,ఒలకారణములు కనంబడినచో దానిని 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


98 $0 My 6 or జ్య ac 58 8 [ లౌకిక. 


_స్గరించినశాకటాయను(డు జై నుం డగుటచే నతనికి మున్నే యిది యుదయించె 
ననుట కవకాళ మెక్కున కలదు. దీనినిగూర్చి Sort రృతదర్శనచరిత్రమునం జదు 
వుదము, 


ఇట్లు కేవలము వేదనిందకములై. వై దికళ YOK లైనవీని నణంగిం 
చుటక6 గేనలము క a నిశ్రేయససాధనము నిత్య మై మెనవేదమే శరణ మనెడి 
ధర్మ రృజిజ్ఞాసామతమును, వేదము EER $ Sree మనుచు నా తె శ్రక్యజ్షానమే ముక్తి. 
most మనెడిబ బ్రవ్మజిజ్ఞాసామతము నోదయింపవల సివచ్చినది. అవయే జై మిని 
'చాదరాయణులపూర్యో త్త శేరమిమాంసలు. ఇవి తా ముదయించిన ప్రయోజనము 
నిర్వహించుచున్న జిని, 'వేదశబ్దమే BSD KRAZ కమామూంన Sead SD 
మాటయే Go త్త కున్న దనియు, ఈశ్వరు 1 నెత్తిన బ్రవమేామాంస జగ లే యస సత్య 
మనుచున్న దనియు. గనిపెట్టి గౌతముండు 'ప్రమౌణప్రమేయాదిత తం _త్త్వజ్షానమున 
నీశ్వర ప్రసాదమును maso నభీష్ట సిద్ధియు an నవు ESEAS SS A 
న్యాయదర్శనమును తేననెత్తోను. తరువాత బరమాణువులు జగన్లూల కారణ మను 
వాద మంగీకరించునా డై నను, న్యాయమందలిశబ్ద ప్రామాణ్యము పోడశపదార 
తత తే (జ్ఞానము ముద లగుకొన్ని విషయము లంగీకరింపక, శ్రుతిని బ్రమాణ్వాన్త న్‌ 
ముగా నంగీకరింపక దాని ననుమాన ప్రమాణసాభనమా త్రముణా 'సృహించుచు, 
ద్రవ్యగుణాదిషట్ప దా ర్థత త్త (జ్ఞానముననే BITES LS మగు నని 
కణాదు(డు వై శేవికమతే మావిహ్క-రించెను. BNF AS మున్నను ఇదియును 
న్యాయమువలె చే యారంభనాదముతోడి తార్కిక BSB E మనుట స్పష్టము. 


ఇ ట్లీమతేములు విజృంభించుచుండ, పరమాణువులు at Gry Seo మనుట 
కిష్టపడక, న్యాయనై. శ్రేవికము లా_త్మ జడరూప మనుట కంగీకరింపక, సత్వరజ_స్త స్త 
మారూప మైనప్రధానము జగళారణ మనియు ఆ Š, జ్ఞానస్వయాప మనియు 
నిర్ణయించుచుం జరిణామవోదము లేవనెత్తి, చతుర్వింశలిత త్త త CESS సంభ 
see త Bonny & తిచేం బురుషునికిం ఒబరవమపురుపార్లము AACO నని కవీలా 
చార్యుండు BEIGE మైనసాంఖ్య ముప బేశించెను. తరువాత, నీశ్యరుండు డు లేం డనుట 
సరి గా దని సాంఖ్యమున కీశరుని జేర్చి పతంజలి సాంఖ్యప్రవచనయోగదర్శ 
నముని ) ois. BAD, ఇక్కడ నొక్కొ_మాట. -ఒకదర్శనములో నింకొకదర్శ 
నములోనివిషయము _స్గరింసంబడినట్లు కననచ్చును గావున నిం BA ముందు ? వది 
వెనుక ? అనువిషయమున జరిశోధకులు బ్రాంతిపడుచున్నా రనుట సత్యము. ముఖ్య 
ముగా నుత్తరమివమాంసలో న్యాయనై. వై శేమికసాంఖ్యయోగ సంప్రదాయము 
లుర్దాటితము లగుటంజేసి చానికంచు నిది పర మని సా గొంద 
అున్నారు. కాని, బ్రవ్మమామాంసలో  న్నెత్తణుడినయావినయములు చేద వేదా 


CC-0. న Math Collection. Digitized by eGangotri 


ao" Box | చతుర్థాధ్యాయము 99 


నాంతరతములె -. సంపచాయసిద్ద త త్త నతేవిజానమూలకములే యని భావించి 
— NA మ ©) ఆవల & A 
x "ళీ 4 ఈ CA 

నచో నట్టి భ్రాంతి కలుగదు. ప్రతిదర్శనమునకును నాధారము లైనబిజము లుప 
నివత్తులలో. గనవచ్చుచునే యున్నవి. కావున నింతేకంకు సర్వియెనయాధార 
ములు లభింపమిచే నాబుద్ధికి గోచరించిన “EV yee HSH దర్శన క్రమమం BS 
పొరపా టున్నచోం ట్రాజ్ఞాలు సవరింతురుగాక. ఇది యిట్టి BS గొన్ని దర్శన 
ములు కొన్ని దర్శనములను గంఠో_క్తిగాం బేర్కొ-నక పోలేదు. ఇందుకు. గొన్ని, 
యుదాహరణములు, | Tr cas eats 

పూర్యో_త్తరమిమాంసలు B మినిచాదరాయణులను బరస్సరము DE- 
న్నవని మున్నే చదివితిమి. పరనూణువాదప్రథానవాదఖండన ము ELE 
మాంస గావించినది గాని, ఆఖండనము నాంటికి సంప్ర దాయసిద్ధము ల నవాద 
ములకు సంబంధించినదిగాని న్యాయనై BAY సాంఖ్యదర్శన ములను జూచి కావించి 
నది గా దని తెలియనగును. శంకరాచార్యులు న్యాయనై BH TAT బ్దము లుచ్చ 
రించుట తేమునా(టి కానాదములు దర్శనమాపము Toy wuss కాని, అప్‌ 
ప్రళ్యవముగా బ్రహ్మసూత్రో క్షము లగుటచేత నని తలంపరాదు. ఇంక నై gay 
మును బేర్కొన్న కపిలసాంఖ్యము దానికంయెం బరమనుట విదితము |. WATT? త్ర 
ములకు బోథాయనుండు వృ త్తి రచియించినట్లు (శ్రీభాప్యావకారికలో రామా 
నుజాచార్యులు చెప్పియున్నారు గావున, శ్రీః పూ. Ses TA "'కానలివాం డైన 
యతనికి. బూర్వ మే బృహ్మసూ త్రము లుదయించిన వనియు పాణిన్యాచార్యులు 
మీమాంస నుదాహరించుటబే * నతని కివి రెండునుగూడం బూర్వము లనియు 
విశద మగుచున్న ది. కావున నివి యైదును రామాయణము తరువాత బుద్ధునికి 
బూర్వము పుట్టిన వని నమన స 

ఇందు సూచిత మైననా_స్తికమతఖండనము చార్యాకజై నపరము గాని 
బౌద్ధపరము గాదు. భావ్యమున శంకరాచార్యులు దాని నెత్తుటకుం.. గారణము 
వారీకాలమున బౌద్దమతము వ్యాప్తిలో నుండుటయే. ఆ _స్తరణము స్రాసంగికము. 
ఇంక, పతంజలి గాతమబుద్ధుని _స్తరించుటచేం 'బాతంజలదర్శన మతనికిం బర మగుట 
స్పష్టము. గాతమబుద్లు(డు శ్రీః పూ. Woo OKB aces. » అందుచేం వాతం 
జలము శ్రీ . పూ. నాల్లవళ తాబ్టిలోని దగుట Toss. దీనినిబట్టి, x yè ర్తి 
మొద లగువారివల్ల నెలసినచౌద్దదర్శనమున కాధారము లై నగాతేమబుద్గునియుప, 
. దేశములు $. పూ. Yoo లకు౯బై నని విశద మైనది. ఇక్క, ముందు నాస్తిక 
TTT TTT TT 

1. సాం, సూ. 1. 25, 

2, క్రమాదిభ్యోవున్‌. అష్టా, ఓ, 2, 61, మీమాంసా, మొోమాంసకః, గణఫాశే 


e] 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


Pt 


100 సంస్కృ తవా gan wo [ లాకీక 


SHSM, పదపడి యా_స్తికదర్శనములను గ్రహించి వానియుదంతేము సంగ్ర 
పహముగాం డెలిసికొందము. 
చార్వాకము :---ఈమతమును బ్రతిపాదించుగృంథ మిపు డున్నట్లు తెలియ 
రాదు. సర్వదర్శనసం గృహమున వమాధవాచార్యులు చార్యాకులయభి ప్రాయము 
లను దెల్పుకొన్నిశ్లోకము లుదాహరించి యున్నారు కాని OD వారియుప దేశము 
. లను విశదీకరించెడియితేరులక్లో' కములు గాం గనయుడుచున్నవి. చిరకాలము దేశ 
మున TRONS OTS కాయతమునకు గ్రంథ ముండక పోదు గాని కాల Sa 
మున నది మజుంగుపడియుండును. 
ఈమతేమున భూమి నీరు తేజస్సు వాయువు ననెడినాలుగే త _& (ములు. 
ఆకాశము దృగ్గోచర మగునది కాదు కావున జార్యాకులు దాని నంగీకరింప 
లేదు. సురాబీజము లైన ద్రవ్యములు సురగాం బరిణమించునపుడు మదళ క్కి పుట్టు 
నక్ష నాలుగుభూతములును. శరీరముగా బరిణమించునపు Sow చై. తన్యము 
పుట్టు ననియు, శరీరము నళించుటతో చే యదియును నశించు ననియు, చైతన్య 
ముతోం గూడిన దేహమే యా త్ర యనియు చెప్పుచు ఇందుకు బృహదారణ్యక 
ములో; బూర్వపక్షరూపమున నున్న యొక వాక్యమును బ్రమాణముగాల జూపు 
దురు! , అంగనాలింగనజన్య మైననుఖ మే పురుపార్లము,. కంటకాదిబాధాజన్య 
మైనదుఃఖ మే నరకము, పరిపాలించురాశే పర మేశ్వరుండు, చేవానాశమే ముక్తి, 
ఇత్యాదులు వారిసిద్ధాంతేములు, ఇందుకం గొన్ని పద్యములు". 
A. స్వర్గ మనునది లే దపవర్ల మనుట 
కల్ల, వేదంబు శ్యాస్ర్రంభు కల్పితంబు, 
క రకాండంబు ఫలదాయకంబు కాదు, 


పారలాకిక మా రత్త నా (భాంతి వలదు. 


HOS Soa తోలగింపవలయు. గాని 
జీవహింస యొకప్పుడుః జేయరాదు 
SPD వచ్చుదుఖంబు తొలంచి BO 
సౌఖ్య మందుట యొక్క_ శు జ_న్గఫలము. 
HHI స్తికులవేదాదినింద యపార మైనది. “వేదములు శాస్త్రములు 
అగ్నీ హో త్రములు బుద్ధిపొరువహీను లగువారు జీవిశౌర్ణము కల్పించుకొన్నవి. 
యాగమందు చంపిన మేశకు స్వర్గము లభించునేని, యజమానుడు తనతం GAP జంపి : 


1. బృ. ఆ, 2. 4-12, స యథా సెంథవఖిల్య si ry ఇత్యాది 
2, ఇవి నేను రచియించిన 'ప్రేనుత త్వములోనివి, ఇశముం దుడోహరించునవి యునందలి వే, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


యజ మేల చేయరాదు? అ శ్రాద్ధము తృ 2 కారణ మగుచేని, Ses 

యినదీపమును, చమురు నెలిం౧౦ప os? ? oe ర బ్రాహణులజీవనోపొ "యము 
గాని me 'జేమియుం గాదు. భండ ధూర్త న ఢోక ven. * ఇత్యాది 
నిందావాక్యములతో డిన్లోకము లనేకములు గలను. మాధవు లుదాహరించినళ్లోక 
ముల భావము గలయితేరశ్లో' కములు, కొన్ని విష్ణుపురాణమందుగూడం గనవచ్చు 
చున్నవి. అవి SR ప్తములే యనందగినన్కు చిరకాలము EPSON యా_స్థికులు 
చా ర్వాకులయుపన్యాసములను గ్రంథముగాం గూర్చి రని వానినిబట్టి కలియ 
గలదు]. 

అర్హ తము -ఈదర్శనమునకు సంబంధించిన గృ X ంథము లనేకములు కలను, 
ఈమతముసకుం టబధానప్రవచనకర్త ర శ్రీ పూ. eens తాబ్టికడపటివాం డగు 
నర్ధమానమహావీరం డని న పాశ్చాశ్య విమర్శకులు దారి తీసిరి =a, అది సరికాదు. 
పాణినిసూత్ర ములు అర్హన్‌ -జిన-శబ్దములను సాధించినవి. ఈరెండును, అర్హ త 
జై నమతేస్థాప SS AV shoo so BOSS. gow మొదటిదాని క ద్ఞాంతరము 
“చెప్పవచ్చును గాని, రెండనది* జినమునిని దప్ప HBI గాని BOD గాని 
చెప్పినట్లుగా సంస్కృతేవా జయమున గోచరింపదు. 'కావునం బై సంజ్ఞలు గలయొక 
మహాపురుషుడు పాణినికి. బూర్వమే ప్రసిద్ధుం డగుట నిర్వివాదము, అతని 
మతమే ఆర్హ్యతము లేక జైనము. పాణిని శ్రీ పూ* స ప్తమశ తాబ్ది కానలివాండు 
గాని పరుడు BES: ఇది | యిట్లుండ---పాణిన్యదావృతుంయును చ్యోకరణక ర్త రయు 
నై నశాకటాయను(డు జై నుం డై నట్లు కొన్ని హేతువు ' లగపడుచున్న వి. ఇతని 

కరణమున నధ్యాయాంత గద్యములందు “ఇతి శ్రుత కే వలి దేశీయాచార్యస్య 

శాకటాయనస్య కృతి” శబ్దానుశా WA" అనుమాట లున్న వి. ఈవ్యాక రణమునకుం 
జంతామణి యనువేర వృ 8 రచియించినయక్షవ So 

“స్వస్తి (శ్రీసకలజ్ఞానసా మ్రూజ్యపద Soe Sars 

మహో శ్రమణనంభూధిపకి ర్య ఇృాకటాయనకో 


1. ఈచా ర్వాకమకమువా రిప్పటికి నందందు గలరు. "నేను నిద్యార్థిగా HAY డనలగా 
ముప్పదియె' దేండ్ల శ్రిందట నొకడు మాసాశశాలకు వచ్చి చోర్వాకుల డ డనని చెప్పి 
“పెనిధము గానే Pare చాదించెను, 

2. అర్హ 8 ప్ర శం సాయామ్‌, os. 8. 3-133. “అర్థ నం 
as సి న జిదీ మన్య వి భ్యో న క్‌, ఉణాదిసూ ay ము, తృతీయసాదములోనిది, 
(జనః 2 — 

8. జినళ్ళుమును బుద్ధ పర్యాయములలో నహరసింహుండు చేళ్చిను. పాణినినాంటికి బుద్దుడు 
Ses గనుక నిందలిజిన శబ్ద మర ర్ల దీశ్వరప పరచే యగును, % 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


102 సంస్కృత wa Based a pri 


అని స్తుతించి యున్నా(డు. దీనియింకొక వ్యాఖ్యలో “మహా శ్రమణ 
సంఘాతిప లే (శ్రుత ESO దేశీయాచార్యస్య ? అని యున్నట్లు తెలియుచున్నది. 
దీనినిబట్టి శాకటాయను(డు జై నసంఘమున కాచార్యు(డు గాం బ్రసిద్ధి గాంచినట్లు 
తెలియుచున్నది. కావున వాణినికి. బూర్యుడై 3. పూ. ఎనిమిదవశ od 
కావలివాం ' డనందగునీజె జై నాశార్యునిబట్టి యింతే క్రి 3o 088 జూాచిననుు, అర్హ శ్రే 
mS Sy త్తి త్తి $. పూ.: . పదిపదకొండుశ SOIT కాలము దాటి యీవలికి 
రా దనుట విశ్ళోససీయము, శై. జై నచరిత్ర నుఒట్టి ETS YH లిరువదియిద్ద అయిన 
తరువాత, పార్శ ్వనాధుడును అతనిపీదప 'నిరునదినొల్లన ప్రవచనక రగా “వర్థమాన 
మహావీరుడు నుదయించినట్లును, పౌర (నాధుడు Thassos శ్రీ క్ర పూ. 
౮౧౭ లో బుట్టినట్లును జైన గ్రంథములనుబట్టి లమాహింపంబడినది. మపేసేరుడు 
. మగధశాజ్యములనివై. శాలిపట్టణపాలక్షు ల యనయు _త్రేమక్ష 8, తియనాయకులలో 
నొక dsc Bre యనుసాధ్వియందు క్రీ F పూ. ౫౯౯ - ప్రాంతమున c బుట్టియుండు 
నని కొంద + అూహించిరి -కాని, ఇతడు" Fy Care Fao ననెడిమతమును 
బట్టి E; పూ. ౭౫౦ 'ప్రాంతముననే జనించెనేమా యని తోంచుచున్నదిం 


` జైనులకు నిర్ల్రంథు లని తొలుత వాడుక. వేదాదులు వీరికిం బ్రమాణ 
గ్రంథములు కా వనియు, నట్టిమాటలే కాక వీరిమతేమునకు గ్రంథము శే దనియు? 
సడ దీని కర్ల మగును. ఈలోపము మహాఏరునితరువాతం ase Sree ASKA: 
వీరిదర్శనమున కాద్య గృంథ మేదో చెప్పజాలము గాని, పరమాగమసార మను 
చరం గూర్చంబడినయర్డ్న ను నుని పృవచనములసం గృహమే దినికిం బరమ ప్రమాణము. 
దీనితరువాత, ఉమాస్వాతినాచకాచార్యులు రచియించినత త్వా ర్థాధిగమసూత్ర 
ములు స్యాద్యాదమంజరియు ; హేమచంద్ర సూరికృత మైనయా_ప్తనిశ్చయాలం 
కారము HS oN స్తుతియు ; ' మొదలై నవి గణనీయములు. మజియు ప్రమా 
చంద్రుడు పద్గనంది జినద _త్తసూరి అనంతవీర్యు(డు మొదలగువారు రచియించిన 
ప్రమేయకమలమా ర్తాండము స్వరాపసంబోధనము "మొదలగు గృంథములు గూడ 
జే నసారస్వతీమున బ్రసిద్ధములు. TD, ఈగ్రంథము om ci | మహథ్‌రుండు 
నిర్యాణము చెందినతేరువాతే నపు డప్పుడు పుట్టుచు వచ్చినవి. బౌద్ధనుతేమును 
ఖండించినయా rs తదర్వాబీనము లగుట స్పష్టము. 


ఈమతము తొలుత  & తరహిందూ 'బేశమందును బిదప దశ్నిణహిందూ 
'జేశమందును వ్యాపించినది. i తొమ్మిద నశ తాబ్దిలో నిది మైసూరు 'మధుర 
'రాజ్యములందు వి 409 నది. అకలంకుః డనుబె జై నాచార్యుండు 'కాంచీపట్టణమున 
TSO నోడించె నంట, ద్రవిడకర్షాటథధామలలోం గూడ జై జై నమక గ్రంథములు 
కలవు, శ్రీ పన్నండవశ తాబ్టివణకుం గూడ నిది యితరనుతనులతో c క ననా 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri ; 
; | 


నో జయము ] చతుర్థాధ్యాయము . 103. 


వచ్చెను గాని-తరువాత నిది సన్నగిల్లినది. ఐనను బౌద్ధమతమునలె నిది "దేశము 
పరిత్యజించి పోలేదు. ఇప్పటికిని హిందూచదేశమున సుమారు పదమూండులక్షల 
2% లున్నా రయ. గ్‌ ; 

అహింస సత్యము బ్రహ్మచర్యము -మొదలగుసుగుణములనల్ల నలవడిన 
సమ్యక్చరిత్రమును అర్హదీశ్వరుం డుపదేశించిన జీవత త్త సము తెలియుట యను 
SSG NT SSI, ఆత త్త సమందలిసత్యము చక్కగా Bendis యనుసమ్య 
స్టైనమును, అనుమూండును గలసి జీవునకు ము క్తి కలిగించును. ఇందేది లేకున్నను 


ము Li "లేదు. సృష్టి కొకక_ర్త చేడు. అది యనాది. జీవుండు అజీవుండు పుణ్యము 
పాపము బంధము నిర్ణరము ముక్తి, అనునవి తత్త్వములు. విని నెజింగిన ము È 
సిద్దము. ఇందు BOS త్త(మును-స్యా ద_స్తాస్యా న్నా_స్రాస్యా ద_స్తిచనా_స్తీచా 
స్యా ద నక్ష వ్యః-స్యా ద_స్తిన_కృవ్యః-స్యా న్నా_స్తినకృవ్యః-స్యా ద_స్తిచనా_స్తిదా 
వ_కృవ్యః-లని స_ప్పభంగినయమున విచారింపం దగును. నున్న గాం దలగొతిగించు 
కొనుటయు దుమ్ము తుడుచుకొనుటకై_ పిచ్చిక చేతిలో నుంచుకొనుటయు భిశ్రాశ 
నమును జై నసన్యాసులసామాన్యల క్షణము. Det “BC తాంబరులు, తమా 
శీలురు నిస్సంగులు: కరతల మే పాత్రముగా నుపయోగించునారు దిగంబరులు, 
శేవలి'యెనవాడు భోజనము చేయడు. AE ముక్తి లేదు. మరల HADE 
పుట్టినవిదప ము 8 చెందును. ఇది జై నమతేసారము. 

బాద్ధము ఫాాఈదర్శనమునకు మూలాధారము గ“తమబుద్ధునిప్రవచ 
నములు. భరతఖండమునం T, ఇతరఖండములందును బుద్దునిచరిత్రము 
విఖ్యాత మైనది. పూర్వమతేక_ర్హలలో ను  త్రమఖ్యాతి గడించినయితనిమహ_త్సేమును 
జగద్గురుశంక రాచార్యులవంటివారు గూడ “భగవాన్‌ బుద్ధఃి అనుచు బ్రశంసించి. 
యున్నారు. సకలభావలలోను విలసిల్లునిత నిచరి & మిందు సవి_స్తరముగాం Boo 
పుట యనావశ్యకము. కవిలవస్తునగర DSDS KD. అది కోసల దేశమున 
గాళ్లీనగరమున కు_త్తరముగా హిమాలయ స్రాంతేమున రోహిణీనదీతీరమున నున్న ది. 
అందు శాక్యరా జగుశుద్ధోదననికి మాయాచదేవియం డితే(డు క్రీ పూ. ౫౫౭ 
. ప్రాంతమున BOG నని పాళ్చాత్యపరిశ్షోధకోలు తీసినదారియే వ్యాప్త మైనది 
| HD, బౌద్ధ గృంథములనుబడట్టియు గయాశాసనమునుబట్టియు( దెలియుచున్న యితేని 
నిర్వాణకాలము శ్ర పూ. ౫౮౩ అగుటచే నెనుబదిసంవత్సరములు జీవించినయితని 
జ.న్గకాలము ౬౨౩ అనుట సముచిత మగు నని కొందజీయభి ప్రాయము ". సంసార 
విర క్తుడును భూతదయాళువు నై నయీమహాత్తుడు Sosy Shows నిండకమున్నే | 
యునేతీమణి యగుయశోధర యనుభార్యను ముద్దులాలుకురాహులు. డనుపసిపిల్ల 


eels "వేలూరి సక్యశారాయణగారి TALSINS: Sey, 


¥y 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


104 సంస్కృతే వాజయచరిత్ర [ లౌకిక 


వానిని రాజ్యమును జననీజనకులను _బరిత్యజించి తత్యాన్వేషణతత్సరుండ్రై యిల్లు 
వెడలిపోయెను. పూర్వమతముల ననుసరించి ము_క్కీమార్లము BORK గొంత 
కాలము By oS గాని అవి యతేనికి సత్యము గనుంగొన సాధనములు కాక 
పోయెను. తుద కతండు గయలో నొకరావిచెట్టా క్రింద నిశ్చలచిత్తుండై కూర్చుండి 
త బేకనిష్టతో c బరత త్తే GX వేషణము గావింపలాం గొంతకాలమున కది లభ్య 
మైనది. అతత్త్యబోధచే నతండు aioe డయ్యెను. ఆగయ బుద్ధగయ యెనది. 
BOD s IIÉ మైనది. ఇతనిప్రవచనము లన్నియు, పీటకము లనువేరం 
TETAI గూర్చంబడినవి. SS మనంగా. జేటిక. సూత్ర పేటిక వినయ 
చేటిక అభిధ EER యనుమూండే బౌద్ధులమలేమునకును బౌద్ధదర్శనమునకును 
బరమాధారము. ఈమతే ము త్తీరహిందూ దేశమం దాకాలమున మిక్కిలి చుటు 
కుగా వ్యాపించినది. బుదుడు నిర్యాణము చెందినపుడు రాజగృహమునొద్ద ౫౦౦ 
మంది శాద్ధాచార్యులు కూడి మైపీటకనులు సంగ్రహించి రనియు, తరువాతే 
నూజేండ్లకు B శాలినగరమున Zoo మంది పరిషత్తుగాం జేరి మతేములోనిశాఖా 
"భేదములు విమర్శించి రనియుం జరిత్రములు చెప్పుచున్నవి. ఇట్లు లోక ప్రసిద్ధు 
డై నయితేనిచరిత్రము  నశ్వఘోము(డు _సంస్కృతేమునం  జక్క-[గా నర్జించి 
యున్నా(డు. క్రీ. శ. నాల్లవశ తాబ్ది మొదలుగా చేడవశ తాబ్దిలోపల నితేనిమతేను 
భరతఖండమంతేటనే కాక, చీనా జపాను మంగోలియా మై బేరియా. సయాం 
జావా సుమిత్రా మొద లగునితర బేశములందును జక్క_(గా వ్యాపించినది. చేంటికిని 
బె 'చేశములవారు నామమాత్రమున TOG నను అహింసాభూతదయాదిప్రధాన 
మతలక్షణములు Desc గనరావు. ఎట్లయిననేమి ? కుమారిల శంకరాచార్యుల 
యుపబేశములు భరతఖండమున వ్యాపించినవిదప బౌద్ధమతేమున కిందు తాన 
లేకపోయిన దనుమాట మాత్రము సత్యము. 


మిక్కిలి యభివృద్ది చెందినబాద్ధనా బృయములోC Asos మతమును 


బోధించు గృంథములు ననేకములు కలను. తొలుతం బ్రాకృతేమందును దరువాత 
సంస్కృృతమునందు గూడ నవి యుదయించినవి. ధర్మకిర్తి జ్ఞానశ్రీ బుద్ధ ఘో 


ముండు మొదలగువారు బౌద్ధసంప్రదాయము వి_స్తరింపం బాటుపడినవారు. న్యాయ 


బిందువు బోధిచి త్సీవివరణము బౌద్ధనయము వివేకవిలాసము మొద లగుసపెక్కు 
గ్రంథము లీమతమునకుం బ్రమాణములు. బుద్ధ ఘోషుం డనునాచార్యుండు బౌద్ధ 
ధ్‌ _రృసూత్రములకు భాష్యము రచియించెను. , 

సర్వము దుఃఖము సర్వము క్షణికము, సర్వము స్వలక్షణము, సరము 
శూన్యము, అనునవి భావన లనంబడును. బుద్ధుడు దుఃఖ సముదాయ నిరోధ 
నూర్లము లనునాలుగుత త్త (ము లుపబేళించెను, సంసార -నుంతేయు దుఃఖనుయ 


CC-0. Jangamwadi Math Collection. Digitized by ర్య 


నాజ్యయము ] చతు నా ధ్యాయము 105 


మగుటయీ దుఃఖము. దానికి. గారణము సముదాయ ' మనంబడును. ఆశెంటిని 
నిరాకరించుట నిరోధము. తరువాత నయ్యెడివిమలజ్ఞాన మే ముక్తి. అబే నిరో 
ధోపాయ మైనమార్లము. ఈమతమునం బ్రత్యశ్రానుమానములు "రెండే ప్రధాన 
ప్రమాణములు. ఇది వేదమును విశ్వసింపదు. ఈశ్వరా గ్లిత్వేము నిరాపింపదు. 
ఆకాశమును దత్ర్యాంతరముంగా నొప్పుకొనదు. పుణ్యపాపములను బూర్యో_త్తర 
a Xo నంగీకరించును. అహింసా భూతదయా సత్యములు దీని కవలంబనములు, 
సంస్కారము లన్నియు శ్షణికము లనెడినాసన స్టిిపడుటయే మార్గ మదే మోక్ష 
మని దీనిపరమసిచాంతము, ఈముతేమునందు, మాధ్యమిక యాగావార్య సౌత్రాం 
తిక వై ఛాసికము లనునాలుగు భేదములు కలను. ఈవమతములవాకలో నీవ 
దము HWM, రాగ బ్వేపాదిసంస్కారవినాశమున సంభవించువిమలజ్ఞాన మేముక్తి 
మార్ల మనువిషయమున నండటు చేకీభవింతురు. దీనిసారము Boy నొకపద్యము: - 

“పరహితవ_ర్తనంబు మృదుపావనభాషణమున్‌ విరాగసం 

చరణ మహింస సర్వసమ సమ్మతి MS BIS SS Sos 

SOS కవళ్య కార్యము లనందగు పీనినిబట్టి ము_క్తికిన్‌ 

BS వగుత త్తే ప్రబోధము జనించు నటంచును గాతముం డనెన్‌. 

ఇట్లు బౌద్ధ భేదములతో నా స్టికమతేము లా BAO. ఆ_స్తికమతములలోని 
భేదము లందుమా? మిక్కిలి యెక్కువ. అవి జీవేశ(రులనుగూర్చి నచ్చినవి. 
నైయాయికులు వై Bre మాధ్యులు మూహేశ్వరులు ననునలుగురును జగ 
Bos కీశ్వరుడు నిమిత్తకారణమే TD, ఉపాదానకారణము కాం డందురు 
అతండు క _ర్భఫల మిచ్చువాం డనినారిమతము. కాని, మా హేశ్వరులలో నకులీశ 
పాళుపతులును ప్రత్యభిజ్ఞానాదులును, ఈశ్వరుండు జీవులు చేసికొన్నక _ర్మనుబట్టి 
ఫల మిచ్చునన్న విషయ మంగీకరింపరు. వారు జీవులు చేసికొన్నక_రృమే స్వతం 
త్రముగా PSY క్యాదివిషయముల నిమి_త్తీకారణ మగు నందురు. యోగమతేమం 
దును, ఈశ్వరుడు జీవునికంచు భిన్ను జే కాని, అతండు నిర్హిప్తుండు నిర్షుణుండు 
నిర్విశ్రేష్తుం డనియు జగత్తునకు నిమిత్తకారణము నుపాదానకారణము. గూడం 
గాం డనియు నది చెప్పును. అదై్యతమతమందో, “జగత్తునకు చారమార్థిక మైన 
సత్తయే లేదు. ఉన్న దనుకొనుచున్నది వ్యావహారికసత్త. జీవుల డీశ్వరునికి వేటు 
కాడు. మాయాప్రతిబింబిత్వవై తన్యమే జీవుడు. మాయాశ్రయుయ మాయా 
వశిష్టుడు శేనలుయునెనపరమా sah వ్యానహారికజగత్తున కుపాదాననివిత్తో 
భయ కారణ మగుచున్నా(డు. పరమార్గదృష్టిలో, జగత్తు పరమా శయం దధ్య 
_స్తము కాని సత్యము కాదు. అందుచే బరిణామము కూడ లేదు. అంతయు 
D5 yd” ఇందు చేతనే, AES వివ _రృవాదాశ్రయ మైనది. .ఇట్లు వాద 

, శేదమున శాఖోపశాఖ లై నయా స్లికదర్శనములలోలా 
14 à; ఇ 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


శే 


106 | సంస్కృత a 4 ce 8 శ్ర గ [ లౌకిక 


పూర్యమిమాంస-కర్యమిమాంస లేక ధ _రృమిామాంస యనునామాంతేర 
ములు గలదీనిక Y జై మిని. దీని కుపవర్షు(డు తొలుత వృ 8 రచియించెను. 
ఇతండు జై మినిగురు వగువర్షోపాధ్యాయునితముం డని నైదికప్రతీతి. ఇది సంప్ర 
చాయసిద్ద మగుట విశ్యాస్యము SHS, జై మిని 'వేదన్యాసునిశిష్యు. డనెడిపారా 
SBE కల్పితము కాక పోదు, ఉపవర్దునివృ_ల్తి యాధారముగా శబరస్వామి 
భ_ర్భసూత్రములకు గొప్పభామ్యము నిర్మించెను. ఇతడు క్రీ స్తుశకమున కించుక 
పూర్వుల డని కొందణును, శ్రీ. పూ. ౫౭ లోని విక్రమాదిత్యునిగురు వని. కొండ 
em, భావించిరి 1. బౌాధాయనకల్పవివరణక_ర్త యగుభానస్వామి కూడ జైమిని 
సూత్రములకు భావ్యము రచియించె నని తెలియును గాని ? యది కనరాకున్నదిః 
మై సూత్రములను శాబరభాప్యమును గైకొని భట్టకుమారిలస్వామి రచియించిన 
SoS a ON మో TES కలంకారముగా నున్నది. శ్రీ శ. sesi TA 
0డవభాగములోనిబొద్దమతగ్రంథక_ర్త LM YES, నెతింగినవాండును 230 
ప్రాంతమున నున్న మహాకవిభవభూతికి గురువుగా. జెప్పంబడువాండు నగుకుమారి 
లుచు ౬౫౦-౭౩౦ నడుమ దీనిని రచియించె నని చెప్పవచ్చును. ఇది సూత్ర, 
ములకును . శాబరభావ్యమునకును గూడ ఛావ్య మయ్యు స్వతంత్ర, మైనమహాో 
గ్రంథముగాం గననచ్చును. ఇది శ్లో'కవార్మికము తంత్రవా.ర్తికము టున్టీక యనం 
ద్రివిధముగా నున్నది. మామాంసాసూత్రే ప్రథమాధ్యాయములోని తర్క-పాద 
మనెడి మొదటిపాదమునకు శ్లోకరూపముగా నున్న వ్యాఖ్య శ్లోకచార్శిక మనియు 
అందలిగాండవపాదము మొదలుగా మూ(డవయభ్యాయముచినరవబకు గద్య 
రూపముగా .నున్నది తం, Sa BEHIND, అక్కడినుండి సండ్రెండవయధ్యా 
యము కడపటివటకును మిక్కిలి సంగ్రహముగా నున్న గచ్చ దా్యాఖ్య toà š 
యనియు 'జెప్పంబడును. HABI చూడామణి, కుమారిలుండు శాబర 
ఛావ్యమునకు బృహట్రీక మధ్య మటీక యనునామముల మజి₹ెండు టీకలు రచి. 
యించె ననియు లభ్య మైనఠంత్రవార్మిక మాబ్బహాట్టీక సంగ్రహ మనియు 
"జెప్పెను *. కాని, ఆటీక లిపుడు కనరావు. లోకొబ్యా ప్ప మైనతంత్రవా ర్మికమునకు 
భట్టసో మేశ్ళరునిన్యాయనుధ, HOYS SHO తొ తాతితమతేతిలకము, గంగాధర 
మిశ్రునిన్యాయపారాయణము, అన్నం భట్టుసుబోధిని, గో పాలభట్టుమి తాక్షర, 
పరితో వమిశ్రు నియజిత, పార్థసారధిమిశ్రునితం త్రరత్నము, అనువ్యాఖ్యలు Fox): 


1. విద్యాపతి శాకూరుపండితుండు పురుసప్రరీతయను |గృంధమునం By Ser, GOK ప్రభా 
కర మోమాంస. 127 పుట, n 

2, సం, వా, చ, ప్ర పుటలు, 297, 335. 

3, మహా, గంగానాధరూ గారి యాంగ్లీకృత తం త్రవా OF bey. 


= 


=$ CC-0. Jangamwadi Math Collection. Digitized by T 


పోజ్యయము | | 8d we ఛ్యో య'ము 107 


దీని ననుసరించిన వింకను గొన్ని కలవని తెలియుచున్నది. ఇవి యన్నియు గుమా 
రిలభట్టుముతము ననుసరించిన నగుట మీమాంసాశా(స్త్రమున భాట్ట మనువేర నొక 
మత BKA. దీని కించుక వేజుగాం బ్రాభాకరమత మేర్చడినది. ఈళంటిల్లో 
BA ముం దనువిషయమున మతభేదములు క కలవు. 

ప్రభాకరుండు కుమారిలశిష్యుః డని సండితలోక ప్రసిద్ధి కలదు. ఇందుకు 
శంక రాచార్యకృతముగాం దె స నా సంగ గృహమందును మాధవాచార్య 
కృతశంకర విజయమందును, ప్ర భాకరవింశ్రుండు కుమోరిలభట్టుశిష్యుండుగా వరి నర్తింపం 
బడుటయీ కారణము. క మొదటిది జగద్గురుశంకరాచార్యకృతము 7 గాక 
మజ్‌యేశంకరునిదో యని పెద్ద లూహించుచున్నారు. ఇశ్క, శంకరవిజయము 
జగద్గురుమహా త్తే (మును Buje గడంగినది కాని చరిత్రము దెలుప బూనినది 
కాక కపోవుటచే నందలికొన్ని చారి త్రకవిషయములు విశసనీయములు గాంజూలవు, 
అందు వేర్కొనంబడిన గృంథక_ర్పలును బండితులును వా _బయప్రసిద్ధులే కాని నా 
రందటును శంక రాచార్యులకు సమకాలికులు కారు. vores ను  త్రమకాన్యముగా 
గణింపంద గినశంకర విజయములోనిచరి త్రాంశములు సత్యము లని నమ్మి ప్రభాక రుండు 
కుమారిలశిషు డనుట కవకాశములే దని కొంద అందురు. m iSo, ప్రభా 
కరుండు క్రీ శ, ౬౦౮-౬౫౦ నడుమ నున్న వాం. డని వ్రాసెను =a అందుక6 
Care మాత్రము చూపలేదు. ఉపనర్హ PE త్తిని ఇాబరభావ్యము 
ననుసరించిన ప్ర భాక రునిజృహాలియు, కువూరిలునితం 83 వా.ర్శికమును గూడు “వార్తిక' 
SO, వార్చి ey శబ్దములను బ్రయోగించుటచే, బృహతి తంత్రి వార్శికకారు S: 
శించి వార్తి BITS nD ప్ర పయోగించి యుండు ననుటకును Doo Fe. ఈగెండు 
గృంథములును గూడ నొకదానిలోనివిషయము నెంతమాత్రృము మజియొకటి - 
యందును స్పృశించినట్లును గనరాదు. SrA, ప్రభాకరునిబ్బృహతి, వృత్తీశాబర . 
ఛావ్యములకు విరుద్దముగాక సరిగా వాని ననుసరించె' ననియు ; కుమారిలుని' 
వాంర్శికము సెక్కు_చోట్ల వానికి BS ACP ప్రాయ మావిమ్కరించె ననియు 
కొంద అందురు. మహామహో పాధ్యాయగంగానాధరూగారి యభి ప్రాయుము 
నిదియే". అయిన నీవిషయ మింతేటితో సమాప్తము కాలేదు, Nes 
వ్యాష్తమై యశ్వా చీనృంథములకుం గూడ నెక్కి-నమజియుక కథ కలదు, అది 
కుమారిలునికి oes? బిరుదమును, ప్రభాకరునికి “గురు? బిరుదమును . బ్రతిపా 


1. శం, వి. 7-77. ` 
2 చూ, తంత్రవార్తికము. 1. 2-1 అధికరణము, 1. 8-1, 4, 5, 7, 10,—1. 4-1, 
ముద 


` 3 $ 
8. "చూ, ఆంగ కృతతం శ్రవా BF పీఠిక, 


భో 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


108 సంస్కృతే వాజ్మయ చరిత్రే [ లాకీక 


దించుచున్నది. ఇ ట్లది ద్వివిధ మగుటచేతనే కల్పిత మని తెలియుచున్నది గాని 
ప్రభాకరునికు మారిల శివ్యత్వ మునుమా త్రము విడువకున్న ది. SEF యిది -- 
“కుమారిలభట్టు గురువునొద్దం జదువుచుండంగా మీమాంసలో నొక 
చోట “Oey వి నో క్షం తత్ర తు నోక్త మితి ద్విర్తుక్షమ్‌ో అనుమాట వచ్చి 
నది. ఇక్క_డను జెప్పంబడలేదు, అక్క-డనుజెప్పంబడలే దనుచ్చు “రెండుసార్లు చెప్పం 
బడిన డనుట Ther సంగత మగు నని గురు వాలోచించి, అర్థ ము కుదురక 
పాఠము విడిచి యాలోచించుచు నూరినెలుపలికి. బోయెను. తరువాత, కుమా 
రిలభట్టు వవారణచేసి, “అత్రాఇక్క-డ, అపినా=అపిశ బ్బముచేం జెప్పంబడినది, 
తత్ర-అక్కడ, తునాతుశబ్దముచేం BISA కావున ండుసార్లు చెప్పం 
బడినది* అనునర్లము సాధించి 'తాటాకుమోంద వ్రాసి గురువుగారిభార్య కిచ్చి 
వెళ్లెను. పిదప గురు వింటికి వచ్చి నంత నామె కువూరిలుం డిచ్చినప శ్రే మిచ్చెను. 
అది గురువు చూచి యతని తెలివికి మెచ్చుకొని, తుశబ్ద"ర్థము చక్కగా సాధించి 
నందుకు “తు తాత) బిరుద మిచ్చెనుు_తుశ D Sas సాధించుటచే weds So డ్రి 
యని దానియర్థము---ఇది యొకపాఠము. 
క “ప్రభాకరుడు కుమారిలభట్టునొద్ద మీమాంస చదువుచుండంగా “అత్ర? 
ase _కృమిత్యాదివాక్యము రాగా, కువూరిలుండు దానియర్లము కుదురక యాలో 
చించుచుండెను. అపుడు ప్రభాకరుండు-అవినా-తునా-అనిపదవి భాగమునేసి * 
యర్ల ము కుదిర్చెను. అంత నత డానందించి ప్రభాకరునికి “గురు” DOS మిచ్చెను 
అని మజియొక పాఠము, 
పె కథా పాఠ ములనుబట్టి కుమారిలభట్టుమతము re మనునస్లు తతో 
తికము లేక తౌ తాతితముకూడ నయినట్లున్సు ప్రృభాకరుండు గురుశబ్బవాచ్యు. ES 
ట్లును నవీనము లై నగ్రాంథిక ప్రమాణములు కనయిడుచున్నవి 1, చాలవలభీ 
భుజంగుం డనుమూజు వేరు గ oP oy వబేవుండు కుమారిల వార్తికమునకు వ్యాఖ్యగా, 


1, అస్యాం నూత్ర్రం జైమినీయం శాబరం భాన్య మస్య తు 
మీమాంసావా ero భాట్టం భట్టాచార్యకృతం హీ తత్‌, 
తచ్చిష్యో ౭_హ్యల్ప భేదేన కాబరస్య మతా SON, 
'ప్రఖాకరగురు శ్చక్రే తద్ధి FTES LES. 
ఇట్లు, శేసపండితుని KOCHI” నరహస్యము, గోవిందు నివ్యాఖ్య, 
“నెవాశ్రా వి గురో 380 న విదితం తెతాతికం దర్శనమ్‌”? 
ఇత్యాది- ప్ర బోధచంద్రోదయనాటకము. అంకము 2, x. 2. | 
దీనివ్యాఖ్య గురువు 'ప్ర,భాకరుం డనియు, తుతాత కుమారిలు6 డనియు విశదీకరించిన ని. 
ప్రభాకరగరో SISS మోమాంసారంభనిద్ధ యే” ప్రకరణపంచిక, 


శ 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 
ళ్‌ 


ప్వాట్టయము | He eae 109 


తౌతాతితమతతిలకము రచియించె నని చడివియున్నాము. ఇందలియా ప్రయో 
Kaw కుమారిలమతపర మనుట స్పష్టము. TD, మాధవాచార్యు లీశబ్దమును 
బౌద్దపరముగాం బ్ర యోగించిరి, | చౌద్దులలోం గూడ, తు తాతీి యున్నా ౯జీ మో 
తెలియదు. వది యేట్లయినను, be fa% లిచ్చినమై కథలు సత్యము కాక పోయి 
నను పూర్యో EX గ్రంథప్ర పనూణములనుబట్టి ఏరి కీబిరుదు లెట్లోవచ్చిన వని మాత్రే తము 
నమ్మనలసియేన్న ద. = ప్రభాకరుడు కుమారిలునిశిష్యుC డనెడిపండిత 
జనర తియందు నవవ. లో సాధ్యాయ యస్‌. HAYN COST By రీవ 
దంత్‌నే సమర్థించుచు. జక్కొ-నిన్యాసము వ్రాసియున్నారు ins + సర్వసిద్ధా న న్దరహస్య 
కారాదులుకొందజు, కుమారిలభట్టశిష్యు. GSS ప్రభాకరుండు శాబర భావ్యము 
నకు స్వల్ప శేదముతో మ తాంతరము కల్పించి. స్రౌభాకరమతేము లేవనెత్తే నని, 
యిట్టునిరాపించియున్నా రు. 


“తస్యతు Wsgar SSE D: భట్టాచార్యస్య శిమ్యః ప్ర ప ఛాకరగురుః ఛాట్ట 
మతాత్‌, ఉపాదాన SD X హణాదిషాప స్పమాణా_ న్తరని మాగళబ్దబలవాబా 
ర్భబలవా దాదిరూప పషడ్నేద Asie శాబరసన్య భావ్యస్య మతా న్హరం TTS 
న్నామ గ్ర గ్రన్థ భేదం కృత వాన్‌ * 


కుమూారిలుండే శాబర భామ్యమునకుం గొన్ని వోట్ల BS స్వమతము నిరూ 
వీంచుచు నర్ధ భేదక ల్పనము గావించెనుగాని ప్రభాకరుం డట్లు గావింప లేదని గంగా 
నాధర్లూ పండితు లనుచున్నారు *. ఇట్లువివాద గృ స్త మైనకుమూరిల ప్రథాకరగురు 
శిష్యత్వనిమూపణము గృంథవి స్త స్తరభీతిని గలిగించుచున్న ది గావునను, కీతుపండి 
తుండు చెవిన ప్రభాకర కౌలమునకును ORs మై మెనకుమారిలకాలమునకును జెప్పం 
దగినయంతేరమే కనంబడదు కావునను ప్రభాకరుండు కుమూరిలునిశిష్యుం డై నను 
గాకపోయినను, అప్పటికి వృద్ధుడై యున్నను లేకయాననదశకు వచ్చినవాండై 
యున్నను, ఛాట్టమత BJA శాబర భావ్యమునకుం గొంచెము వేలుగా KEY 
దన్వీకారముతోం దన వేరం శ్రా భాకరమత మావిష్కరించియుండు నని యిప్పటికి 
విశ్వసింతేము. అది యట్టిది Sigs ఛాట్టమత మనుసరించి తరువాతం బుట్టిన 
గ్రంథములలో దశాంశ మైనను బ్రాభాకరమత మనుసరించి పుట్టినవి కనరావు. 
దాని కున్న వ్యాప్తిలో శతాంశ మైనను దీనికి గన రాదు. 


« 


1, చూ. స ద, Xo. ఆర్హతదగ్శనము, 

2. The Proceedings of the second oriental conference held at Caloutta. 
P. P. 407. 412. 

5. see Prabhakara mimansa. P. P. 131. 133. 


a 
, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


110 సంస్కృతవాజ్యయచరి శ్ర, i [ లౌకీక 


ఇట్లు మిామాంసాదర్శనమును జగశ్ర్రసిద్ధము గావించినకుమారిలభట్టు 
శ్లోకన్నార్తికారంభమునందు . శివుని ధ్యానించి, మోమాంసాశా స్త్ర కేజన్సులే 
ను వ్రలించు వేదార్థ జ్ఞానరత్నే మున నా కాశ విజృంభించుచున్న దని చెప్పుచు 
ని ట్లనెను. 

“HYDR హి మిమాంసా లోకే లోకాయతీ కృతా 

తామా RES కర్తు మయం యత్నః కృతో మయా 


కొంచె మెచ్చుతేక్కు.నగా మిోమాంస లోకాయత (నా సిక నుగ 
మాజీనది. దానిన్సి ఆ_స్తికమార్లమునకుం ద్రిప్పుటనై నే నీయత్నము చేయు 
చున్నాను. అన్న మాటలనుబట్టి పాతు సము a RY మైనమిోమాంసా 
మతేము కి శ్రీందికిని నాస్తి నిక మలేములు సైకిని నచ్చినట్లు తెలియుచున్నది. ఇతని 
నాడు సరా బొద్ధమతేవిద్యామరవ ము సుప్రసిద్దమై వర్లమానదశలో నున్నది. 
అందలిబాద్ధాచార్యులు -"జేశమంలీట సంచరంప " 'వైందోనమత మణంగించుచు 
బౌద్ధముతము నెలకొల్పం 'బాటుపడుచున్నారు. పార్థ సారథిమిశ్రు చుండు తెలిపినట్లుగా, 
ఇ భర Ý yma eh -మొద లగువారు మోమాంసామతేమును “లోకాయతమతేముం 

కోశావించుచున్నారు. 
“ద్విజ న్గనా జై మినినా పూర్వం వేదముయార్ల తః 
నిరీశ్వరేణ చాదేన కృతం శాస్రం మహా త్రీ తరమ్‌* 


ఇత్యాదిగా సాం ఖ్యేతరమతనిందతో డిళ్లో కములు స దృప్రురాణమున చెక్కి. 
మోామాంస నిరీశ్యరవాదదర్శన మని చాటుచున్నవి. కొందు బౌద్దసన్యాసు 
లందందలినుండ లేశ్వరుల న్యా యించి చాకియానలతిని బ్రజలను బౌద్ధమ తావలం : 
బులను గావించుచున్నారు. Take NEO గొప్పపోరాటము సిద్ధ 
మైనది. ఆసమయమున నై దికముతేమును బునరుడారణముగావింపం గంకణము 
కట్టుకొని కుమారిల భట్టు మిమాంసాభావ్యము ననుసరించి గ్రంథము రచియించి 
చానిని లోకమున బ్యా ప్పి కిం దెచ్చి ధ_ర్భమిామాంసను నిలువ Sy క్కెను. ఇతని - 
| Nar ర్మికములో నెక్కువగాం గనిపించుబొద్దమతనిరాస మే మో బౌద్ధమత 
మూలం TE బూనినపట్టుదలను 'జెలియలేకేయును. ఇతండు మూజు వేషముతో 
నొకభాద్ధాచార్యునివద్దం ద _నతరహన్యము "లెజిలి పిదప వానిని ఖండించినందున 
గురుద్రోహి యెనయితీనికన్ను. పోయిన దనియు ఇతండు గురుదోవాదోషము 
శాంతీరచుటశ. తుపాగ్నిలోం బ BID ననియు, జై చై నవేషముతో సేతండు శై aw 
మన్‌ sága ECESE తరువాత జై జె నమతేము ఖండించె 
ననియ్యు మేదిసీపురరా T జైననుధన్వు నాశ్రయించి యతేనిని వశపబిచుకోని 
యతేనిచే బౌద్ధులను డైనులను జంపించె ననిము, శంకరాచార్యులు SST SS 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నాజ్బయము | చతున్ధాధ్యాయము ; 111 


మునకు వాంర్తికము న్రాయనలసిన దని తుషాగ్ని జొచ్చినయితనిని ATS ననియు 
ఇంక నేవేవో యీమహాపురుషునిగూర్చి సెక్కు. కథలు కలవు". ఇవి యన్నియు 
విశ్వసనీయములు కాకున్న ను, ఏనినిబట్టి యితండు బౌద్ద జె నమతేములను జక్క_(గా6 
BORD యందలిదోవములు గృహించి యవి యనలంజనీయములు కా వని 
నిశ్చయించి వానిని DT Dos యత్నించె ననుటమాత్రము సత్యే మని నమ్మ 
వచ్చును. ఇతనిపూనికవల్ల నే యానా _స్టికమతేములు రండును దమయున్న 62 
నుండి జాతి శ్షీణదశకువచ్చె ననుట చా స్తవము, ఇత డారంభించినపరమతవిదళన 
కృత్యమును పిదప శంకరాచార్యులు తుదముట్టించిరి. అట్టినై దికమతఏీరుండు ' మన 
కుమారిలభట్టు. వై దికమతపునస్టాపకుం డై నయితనిమామాంసామత మే భాట్టమత 
మనువేర మీమాంసాదర్శనమునకు “AS మైనది. ఇతండు TSB నమతఖండన 
మునకు హిందూ బేశమునలుంగడల యాత్ర సలిపినకారణమున న్నుత్తర బేశీయుం 
డనియు, rh ణాత్యుం SLAW, ఆంధ్రద్ర విడ Dy Spear ŽI; కుమారస్వామి 
HITS మనియు, జ_న్గణే TB తరునాత వైదికమతము. న్వీకరించినవాం 
డనియు వారు వారు తలంచిరి. ఈంసూహాల కాద్దారము 3 నకథ BoSS% 
స ములో BD, జినవిజయ మనెడి గృంథములో నితం RD 5. osai 
యున్నాడు. E a 

suos త్కలానాం KORA పవిత్రే జయమంగలే 

గ్రామే ఒ PE మహానద్యా భట్టాచార్య] కరువూరిల। 

ఆంధ్రజాతి A IE మాతా చంద్రగుణా సతీ 

యజ్ఞేశ్వరః పితా యస్య...... 

మహానాదీ మహాన్‌ ఘోరః శ్రుతీనాం చాభిమానచాన్‌ 

జినానా మంతేక సాక్షా ద్దురుద్వేస్టా ౭_.తిపాపవాకొి 2 

జినవిజయము నాకు లభింపలేదు కాని, ఈన్లోకములలో HOF WAGON as 
మేమియు గనరాదు. అసాధారణ ప్రజ్ఞాధురంధరుండును జై నమతక ౦టకండు నైన 
యితని శీలమును జినవిజయము సరిగా నర్గించిన దనియే చెప్పవచ్చును. ఇతండు 
జైనులను జంపించకపోయినన్సు జై నాచార్యునొద్దం ద_న్మృతరహస్యము GA జైన 
మతము నణంగింపయటూనుటబే గురుద్రోహి యనియు జై నాంతేకుం డనియుం గసి 
తీఅం BNoS MEO నిందించుటయు సముచితేమే యగుచున్నది. ఇంతకును 
బైశ్లోకములలో6 బరమతమువాండు కావించిననింద యే కనంబడుచున్నది గాని, - 


1. చూ, జిననిజయ, శంకరవిజయాదులు. 
2, హిందూదేశ కథా సంగ్రహము, పుట, 177 లో నున్నవి, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


112 Son) Sor జయచరి శ్ర | [-తౌాకిక 


ఆంధుం జెనండో కుమారిలగారవమునం BIS KS 'మేమియుం గనయిడదు. కావున 
బరవాతే గ్రంథమందలిపై, వర్గననుఒ 8, ఇప SEEPS OA జయమంగల గ్రామ 
మునందు కమారిలభట్టు చంద్రగుణాయ శ్లేశ్వరులగర్భమాన జన్షించె ననియు, 
3 త్రికియశాఖా ఛ్యేత యగునితేడు BS ప్రామాణ్యవాదమున గెలు పొందిన 
యాంధ్ర బ్రావ్యణుం డనియు విశ్వసింతము. 
ఇతేనిమతే మనుసరించినవానిలో మండనమిశ్రు నివిధిభాననావిభ్రమవి వేకము 
లును, STIS GDH నిన్యాయకణికయు, పార్థ సారధిమిశ్రునిశా(స్ర్రదీపికాన్యాయ 
రత్న మాలాదులును, రామానుజాచార్యునిన్యాయరత్నే మాలా వ్యాఖ్యయగు నయ 
రత్న మాలయు, మాధవాశార్యునిజై మినీయన్యాయమాలావి _స్తరమును ఖండే 
వుని భాట్టదీపికా భాట్టరహస్యాదులును, అప్పయదీ క్షీ తుని మయా ఖావల్యానులున్ను, 
కృహ్ణయజ్యమిగామాంసాపరి aw, ఆప బేవునిమామాంసాన్యాయ, ప్ర కాశమును 
మోమాంసకులపొగ డృ గాంచియున్నవి. పై వారిలో స్వతంత్ర Nosy ర యగు 
పార్థ TGV co ఛాట్టమతేమునకు మధ్యకాలమున మజియు మెజుంగు తెచ్చిన 
మహావిద్యాంసు(డు. ఇతేండు Š- శ. దశమశ తాబ్దిలోనివా(డు. పదునేడవశ తా 
Gor కడపట 'మోమాంసాశా స్త్ర మునకు వన్నె 'జెచ్చినఘనుండు. 
ఇతనిమామాంసాకౌ స్తుభము మామాంసప్రాచీనస్వరూపమును గరతీలామలకము 
గావించును. ఇంకను దుదియుగమున శ్వా స్త్రదీపికాదులకు వ్యాఖ్యానములు రచి 
యించినశంక రమిశ్రాదు లనేకులు కలరు 1, ఇంక, ప్రభాకరుడు జైమినిసూత్ర 
భాష్యము ననుసరించి వ్రాసినలఘ్వీబృహతీవ్యాఖ్య లాభారముగాను స్వతం త్రము 
గాను గూడ వెలసిన ప్రాభాక రమతే మీమాంసా గ్రంథములలో శాలికనాధమిశ్రుని 
బుజువివులా ప్రశరణపంచిక। లు ప్రధానము లని “తెలియుచున్నది. ఇ ట్లపారముగాం 
'బెరిగిపోయినయీాశా(స్తుమందలిగ్రంథముల నైనం బేర్కొనుట కిందు తావు 
వాలదు. ఇంక Tà గృంథక Gen కొందజినిగూర్చి వెలసినపుక్కిటిపురాణ 
గాధలు విశ్వాస్యములు గా వనుటక. బండితలోక ప్రసిద్ధ మైనయొకన్లో' కమును, 
_ఒకకథయు వా 
“త్రాహ్మణ్యా మభవ ద్వరాహమిహిరో జ్యోతిర్విదా వు గణే: 
రాజా Fro శ్చ వికృమనృహః క్ర క్రై Serie మభూత్‌ , 
మై శ్యాయాం హరిచం దృవై ద్యతిలకో జాతశ్చ Fors కృతీ, 
శూద్రాయా మమరః, మడేవ శబరస్వావింద్విజ స్యా Sam” 
శబరస్వామి యనుబ్రాహ్మణునకు బ్రాహ్మణ, స్రీయందు వరాహమిహిరుడు, 
కత్రి యకాంతేయందు భ_ర్హహరివి కృమాదిత్యులు వై శ్యననితయందు హరిచంద్ర, 


1. చూ, ఇండియాఆఫీసు లై బ్రరీశేటలాగు నాల్లవసంపుటము, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


<<.” 


వాజ్బయము ] చతుర్థాధ్యాయము , 113 


శంకువులు, Kas భామినియందు, అమరసింహుండు ననునార్వురుపుత్రు లుదయిం 
చిరంట. శబరస్వామి మొదటివే రాదిత్య దేవుడు. అతండు శై నులతో వాదించి 
యోడిపోయి చారు హీంసింతు రన్న భయమునే నడవులకం బాజిపోయి యాట 
DS లై న శఒరులకు నాయకుడై. శబరస్వామి యనువేరు గాంచెనంట. ఇంక DDA 
విమర్శింపక సంకర్ష కాండముమాట చూతము. 3 


“ జెమినిముని రచియించినపూర్వ్ణమిమాంసాసూత్రము ద్వాద శాధ్యాయి 
మాత్రమే కాదు. అది పదునాఅధ్యాయముల గంథము. కడపటినాలుగును సం 
క్రీర్ణార్గ నిదాపణపరము OMT వానికి సంకర్ష కాండ మనువేరు నచ్చినది. ఆనాల్తు 
xX ధ్యాయములకుం గూడ శబర స్వామి ఛావ్యమురచియించినట్లుగా నందందలియుళ్లే 
ఖనములనల్ల చెలియుచున్న ది. జగన్నా ధపండితరాయలమోమాంసాగురు నగు 
ఖండ దేవుడు సంకర్ష కాండమునకు రచియించిన భాట్టదీపికలోం గొన్ని లోపములు 
కనిపెట్టి గంభీరపండితపుత్రుం డగుభాస్కరళభ్ళట్టు సంకర్ష కాండాధ్యాయములు నాల్లిం 
BED భాట్టచంద్రిక యనువేర వ్యాఖ్య రచియించినట్లు గ్రంథాంతన్లో కముల వల్ల 6 
'జెలియుచున్నది. కావున నీనాలుగధ్యాయములు కూడ జై DVS” అని Soy 
కాండ ప్రకాశకులు వీఠికలో వ్రాసిరి ' BA, సూత్రములు ద్యాదశాధా యిలా! | 
సూ శ్రములనలె Yrs ములు గాక-అనుయజతీతి--యో 2.గ్ని య్‌-అభితః--అను 
రీతిని వ్యాఖ్యాన ప్రతీకలనలె నుండుట చూచినను, TARD చూచినను, అందలి 
విషయము చూచినను, అవి యెంతమా, SSB మినికృతములు కా వని తెలియక 
పోదు. భట్ట భాస్కరుడు DCs శాధ్యాయికి సంగ్రహవ్యాఖ్య రచియించియు, 
మోమాంసాశా(స్త్రుమందలియాద రాతిశయమునను, ఛాట్టదీపీశవంటి గృంథము రచి 
యించునభిలావను, కల్ప సూత్ర భావ్య శబర భాప్యాదులలోనియందందలి యాగాది 
సరములైన కొన్నివిశేషవిషయములను సూత్రవ్యాజమున సంగ్రహించి Nosy 
కాండ మను వేరు పెట్టి దానికి భాట్టచంద్రిక యనువ్యాఖ్యానము రచియించెనేమోా 
యని తోంచుచున్నది. లేదా? అట్లిసూత్రము లెవరో రచియించినవి లభింపలా 
నితండు వ్యాఖ్య వ్రాసి తనకు లభించినసం ప్రదాయమునుబట్టి యవి జైమిని నని 
భ్రాంతి పడియుండవచ్చును. అంతేకాని అవి జై మిని వనుటకు మాత్రము సరి 
యనయ్లితేర ప్రమాణ మేమియు దొరకలేదు. దొరకునన్న యాశ యు 'లేదు. ఇందుకు 
దీనియాద్యంతే వాక్యములు పరిశ్టీలింతము. i 

Q “ప్రణమ్య జై మినిమునిం ఖండ బేవకృతా వివా 
అనుగ్రహాయ మందానాం సంగ్రహో ఒయం విధియ తే 


1. కౌశీముద్రణము, శ్రీః 1864 సం, 
15 


š 


౧ CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


114 సంస్కృత చాయ చరిత్ర [ లౌకిక 


“సవం చ్వాదశభి రధ్యాయెః ప్రశృతివికృతిభే బే Bw కతిపయాన్‌ న్యాయాన్‌ 
T arg ి తె ES న్యాయె ES _స్తతో విప్రకీర్ణా న్వేదవాక్యాన్ధా నైదం 
పర్యేణ సమ్య శ్నీష్కృవ్య DÈ so మేపా చతర GE య్యారభ్య a» 


3. “జ జె మినే రింమలసూ _కితటిన్యాం మగ్న మాప శుచితాం మమ చేత; 
"కేన ఖేలతు వినాకిపదాబే యేన జన్మనివహోే న పున స్స్యాత్‌ , 
ఖండ చేనకృత భాట్టదీపికా లక్షలైః క కతిప్రయి రసంభృ తా 
ఇ త్యుదీక్ష్య బుధభాస్కరాగ్ని చి ase బరిభరామృభూన తామ్‌, 
అద్యావధి కృతి tar 2288S నవిహీ చేతి AB కాఖ్యాసీత్‌ 
పోడశకలాభి రధునా 'పరిపూర్ణా Poss ss మగాత్‌ , 
ఆసీత్‌ హోడశలక్షణీ HOS చా యా ధర్మమిమాంసికా 
సంకన్లాఖ్య చతుర్థ భాగదధురా కాలేన సా వ aes 
గాయత్రీ త్రీపదా 8 త్తి కేన విబుర్రై రచ్యాపి పఠ్య లే 
"తాం TE వతేనో చమేణ మహాశా KOSE? ఛాస్క-రఈః* 


> అందు, మొదటిశ్లో కములో ఖండ చేవునిసంకర Y కాండవ్యాఖ్య యగు భాట్ట 
aa సం గృహము రచియించుచున్న ట్లు భాస్కరుడు సూచించియున్నా (డు. 
Godse దగుసవతారికలో, అక్కడక్కడ నున్న వేద వాక్యార్ధ ములను దీనిపరముగా 
నిర్దయింపం జతుర ధ్యాయి యారంభింపంబడుచున్న ,దని చేప్సీనాండు. ఈయారం 
భము చై. 'జె మినిది గా DSc డవతారికచే సూచించ ననుట విదితము. ఇంక మూడవ 
దానిలో + Bouse Saws, ఖండ బేవుని భాట్టదీపిక (ఇక్క-డసంకర్ష కాండవ్యాఖ్య) 
యసంపూర్ష మగుటచేం చా నాలోపము పూరించినట్లు చెప్పినాండు. మూడవ 
శ్లోకములో నింతేవజుకు నిది WAR యనంబడినది గాని ఇపు డిది భాట్ట 
చంద్రిక మొన దన్నా(డు. ese” కములో “ధ_ర్శమీనూంస పదునాజఅధ్యాయ 
sow, శాలవశ్రమున నందలిక కడపటినాలుగభ్యాయ ములును చానినుండి విడి 
పోయినవి. చే(టివఅుకును (తాను ఛాట్టచం ద్రిక రచియించువటికును) మూండుపాద 
ములగాయ త్రీమంత్రమువ Sn సంకర్ష కండు లేని పన్నండభ్యాయములమో 
మాంసాసూత్రములనే పండితులు "చదువుచున్నారు. ఇప్పుడు భాస్కరభట్టు 
దానిని సంకర్ష రోకాండముతోం గలివి సంపూర్ణము గావించెను అని తా నతికష్ట్రము 
మోద సంకర కాండమును దనవ్యాఖ్యతో బయట BIS» -తెలివినాండు. 
చూచితిరా? ఖండ బేవుం డీయధ్యాయములకు ఖ్య రోబియించెనంట. కాని, 
తననాంటిదాంక నెవరును వీని నెజుంగ రంట. ' బేశములోనిపండితు లందజును 
మూండువంతులే చ చదువుచున్నా రట. తా నిపుడు నాల్లవవంతు లోకమున కిచ్చె 
నంట, ఈయస సంగత వాక్యములే a Z DKA కాండ 'నునుణాలుగథ్యాయములు 


CC-0. Jangamwadi wre Collection. SERE by eGangotri 


pre 


పాజ్బయము ] చతుర్థాధ్యాయము 115 


రచియంపలే దనియు ఖండ దేవుండు HO’ వ్యాఖ్యయే GOS దనియ్కు ఈయన్లిక 
యంతయు భట్టభాస్కరునితలనుండి పుట్టిన బే యనియు. N చెలుపుచుండ నింతకంకె 
నితనిమాటలు. వేలుగా విమర్శింసనేల ? అయిన నీవిషయ మింకను nbs ధకులు 
విమర్శింతురుగాక. 


B మినిమత మిట్లు చిరకాలముగా బ్రాహ్లణాశయమై _వచ్చినన్సు దీని 
సిద్ధాంతములు కొన్ని నచ్చకపోవుటచేతనే యిశరమతములు తలచూవిన వనుట 
నిక్కము. “వేదము స్వతః ప్రకాశము. దానికి X Y Sees. DT వాదమంత్ర, 
రూప మయిన వేదశబ్దరాళి నిత్యము. దాని కెన్న(డు ను నాశము లేదు. సృష్టి 
యంతయు శబ్దమూలక మే. వేదము ననుసరించియీ ప్రజాపతి స్థానరజంగమా త్లే తక 
మైనసకలజ గము సృజించుచుండును. ఉ _తృరసృష్టి SEA బోలియుండును. 
ధర్థాచరణమే యిస్హార్భసిద్ధి DAE మూలకారణము. వేదము విధించినచే ధర రము. 
యజ్ఞాది క్రతువుళే యజమానికి ఫలము నిచ్చునుగాని ఫలదాత Soon gent 
చేచుగా లేడు. జ్యోతిష్టోమాదులు స్వర్లాదిలోకస సుఖము నొసయును.* ఇత్యాదులు : 
SOUR దాస మాలు. దీనిత త్త EVS పరామర్శించినచో, “వేదము. ప్రమాణము 
కాదు, దేహాతిరి క్ష మైనయా § లేదు? అనిచెప్పెడిలో కాయతేమతే మణంుటనై , 
“వేదమే ప, మాయ. చేహాలెరీ క్షమె జ్ఞానాశ్ర శయ మైనయా త్త కలదు. లా 
క_ర్శజన్య మైనస్వ gran మనుభవించును” అనునిశ్చి తాభి ప్రాయమును soy 
విచారమూలకముగా నావిష్కరించుటకే యిది యుదయించె నని విశదము 
కాగలదు. కర్శఫల దాత వేటుగా లేం డనియు, ఆత్త జ్ఞానాశ్ర యమే కాని జ్ఞాన 
స్వరూపము కా దనియుం_ జెప్పుటచే నిదియును నిరీశ్యరమత మే యని తక్కిన 
చారు కొంద అనిరి. సూత్రములం చెందును, ఆత్త తి విజ్ఞానస్వరూప మనెడిఫావము 
సూచితేము కా దనుటయు నిజము. శంకరభగన Tyo గూడ, జై మినిమతేమం 
జాత లృ జ్ఞానాశ్ర లయలను BYDD. కాని, శబరస్యామి నా స్మి ESOT 
pe REO ముకచో ; సూచించెను. ఈవిషయ eiA భట్టపాదులు 
న్లోకవార్సి కమున DOVE. 


“*ఇత్యొహ నా _స్తీక్యనిరాకరిప్లు Cues VETO భావ్యకృ దత ©, యుక్త్యా, 
దృఢత్వ 'మేతద్విషయః ప్రబోధః ప్రయాతి వేదా Spas” 


దీనినిబట్టి జై మినిమతమం దా త్త ఈ విజ్ఞానస్వహాపము "కాద నెడియభి ప్రా సాయము 


స్పష్టమగును, కాని స సూచనగా ఛావ్యక ర Sci BO జెపి వ్పినవిధముగా “ ar 85 


కారుడును, DS ననుసరించి తక్కినవారున్కు. విజ్ఞానా త్వ మంగీకరించినట్లు కసం 
బడును, న్లో కవార్మికము మొదల నున్న 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


116 సంస్కృ తనా goo weg [ లొకీక 


“విశుద్దజ్ఞాన దేహాయ త్రీ వేదీదిన్యచము మే. $ 
ళ్‌ x ə s an 

శ్రేయః BB, నిమిత్తాయ నమ స్ఫ్సోమార్ధధారిణో 

అనుక్లో కము కువమూరిలుం డీశ్వరుని స్తుతించుటను విస్పష్టముగా. Bw) 
చున్నది. కొంద BA యీశ్వర స్తుతిపరము కా దని వాదింతురుకాని, వాసుదేవ 
AS తునికుతూహలనృ_త్తి కువూరిలుం డీశ్వరవాది యనుభానమునే వెబ్లడించెను' 
ఇది సత్య మైనను కఇతనిశ్లోకవా ర్విక మిాశ్వరుండు జగత్కారణ మనుమాట 
యెందును జెప్పియుండ లేదు. అందుచే. బూర్యమిమాంస నిరీశ్వరమే యని 
చెప్పదగియున్నంది. gc గృమభంగ మైనను, . ఉత్తరమోమాంసను జవర కుంచి 
తక్కినవాని నవలోకింతేము. 


న్యాయము :--గాతమసూత్రము దీనికి బీజము. అయిదధ్యాయముల 
యాగ్రంథమున ౫_౨౮- సూత్రము లున్నవి. వానికి DS) Crowe తొలుత 
గొప్పభాష్యము ని _ర్మించెను. అబే తరువాత వెలసిన న్యాయతర్క_ గ్రంథములకు 
, మూలము, ఈశా(స్త్రుము మహాసముద్రమువలె నపారముగా నున్నది. ఇందలి 
వ్యాఖ్యాతరంగములను లెక్కింప దరము కాదు. అయినను గొన్నిటి నిందు 
_స్గరింతేము. న్యాయ భావ్యము చూచియీ విశ్వనాధభట్టు వృ త్తిని, ఉద్ద్యోతకరుండు 
వ్వార్తికమును సూత్ర న్యాఖ్యలుగా రచియించిరి. ఈమూూ(డును గాక గాతమభావ్య 
మనువేర మజియొకవ్యాఖ్య Sas Ro యున్నట్లు తెలియుచున్నదిగాని * అది 
వాత్స్యాయన భాష్య వ్యాఖ్యయే యని దానియన SEY చెప్పుచున్నది. తరువాత. 
బైవా ర్తికమునకు వాచస్పతిమిళ్రుడు. టీకయు దాని కుదయనాచార్యు(డు 
'తాత్సర్యపరిళుద్ది HMA న్యాయనిబంధ నమును, చానిలోనికొంత భాగమునకు ' 
వర్టమానపండితుండు. త్రిస్యూత్రీప్రకాశమును వ్యాఖ్యలుగా రచియించిరి. ఇట్లు 
పెరంగినన్యాయశా(స్త్రుము TH Ho సుఖబోధ్యము గా కున్న SO శేశవమిశ్రుడు 
సూత్ర భావ్యముల ననుసరించి తర్క భావ యనువేర( బ్రత్యత్రాదిచతఃః ప్రమాణ 
ములను విశదికరించుచు ను ) తృవకృతి ని BoT. దానికి ROSE, నుండు గారీకాం 
తుండు మాధవబేవుండు చెన్ను భట్టు 'రామలింగపండితుండు మొద లగుతార్కి.కా 
చార్యులు వ్యాఖ్యలు రచియించిరి. భాప్యూదు లనలోకించియే వాచస్పతివిత్రుండు 
TRAST CS MH భాసర్వజ్ఞుడు న్యాయసారమును స్వతంత్రముగా 80 
DG. కడపటిదానికి DSS జయసింహసూరి యనుజై నుండును రాఘవభట్టును; 


టీకలు వ్రాసిరి. ఇవి యిట్లుండ గంగేశపండితుండు తర్క-శా(స్ర్రమునకు శిరోమణిగాం 


L ప్రభథమసంపుటము పుట్ల 47. 
2, చూ, ఇండియా ఆఫీసు 3 gË శీటలొగు Vol. IV 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నతన. 


[ వాజ్యయము . చతుర్థాధ్యాయము 117 


ద_త్త్వచింతామణి' యనుముహాగృంథము రచియించెను. ప్రత్యకానువమూనోపమాన 
శబ్దము లనెడినాలుగుప్రమూాణములనుగూర్చి నాలుగుఖండములతో విలసిల్లుదీనికి 
వ్యాఖ్యలుగా జయ దేవు. డాలోకమును, అతనిశిష్యుండు టీకన్కు రాజచూడామణి 
దర్చణమున్కు రఘు దేవుడు AW, రుచిదత్తుండు ప్రకాశమును, మధురాంతకుండు 
ఫక్కికనుు జగదీశుండు మలరసూఖమును, రఘునాధ తార్కికళిరోమణి దీధితిని రచి 
once. వీథితికిం ట్ర కానిక యనువేర X దాధరభట్టాచార్యు(డు గొప్పవ్యాఖ్య 
వ్రాసెను, గాడ BHAI None తార్కికచకృనర్తి యన ఖ్యాతి కక్కెను. 
SHDN కాళిక ననుసరించి భనానందుండు జయరాముండు దినకరుంయ Bn A Saceso 
మొద లగుమహా తార్కికాచార్యు ony గ్రంథములు . రచియించిరి. నానిలోం 
గొన్ని నేంటికిని బఠన పాఠ న్యనహారమున నున్నవి. ఇంకం బై. న్యాయతేర్క- Kos 
ముల ననుసరించి మహాపండితులు రచియించినమూలములు వ్యాఖ్య లనువ్యాఖ్య 
లుగా నున్న కారికానళి ముక్తానళి దినకరభట్టీయము ప్రభ మంజూవ; మొద లైన 
యుద్గ )౦థములె న్నే ని మొన్న మొన్న టివజికు నుదయించుచునే వచ్చినవి. వానిలో6 
బందొమ్మిదన శ తాబ్దికడపటి వారును విజయనగర సంస్థాన పండితులు నాంధ్రులు నగు 
సంగ మేశ్వరశా (స్ర్రీగారు రచియించినసంగ మేశ్వర క్రొడ HIN OF ము జగదీశపండి 
తుని సిద్దాంతలక్షణిమోంది క్రోడపత్రమై తార్కికులమెప్పు గాంచియున్నది*. ఇట్లు 
y శాస్త్రము సహ స్తముఖముల వ్యాసించినన్సు దీనిపేరె త్తినంతనే _స్ఫృతికివచ్చునది 
Söp Ko గృహము. దీనికర్త అన్న opty. న్యాయనై శ్లేషికములు రెంటి ననుస 
రించినయీచిన్న ల ౦థము జ నించిన చాదిగాం EBY-B GSS నమున౦ BSH 
ప్రకరణముగా లోకమున వ్యాసించుచు వచ్చుచున్నది. ఇ్రతేశున్కు తర్క-భాపా 
ప్రకాశక రృ యగుచెన్ను భట్టునుగాడ Dro% దేశీయపండితు లని ప్రసిద్ధి. అన్నం 
భట్టు తేనసం గృహమునకు దానే దీపిక యనువ్యాఖ్య రచియించాను. దానికి నీలకంఠ 
నరసింహ RSS, న సుధీ పట్టాభిరామ ప్రభృతిపండితులు వ్యాఖ్యలు రచియించిరి. 
వానిలో న్యాయబోధిని శెక్కువప్రచారము కలదు, ఇంక సీశాస్ర్రుమందు వెలసిన 
వాద గ్రంథములు క్రోడప త్రము లందుమా! వందలు. DON దాధరభట్టా చార్యుల 
శకి, ISHS ఏ _త్తీనాదములు BEY LOT ము నెక్కునగా నాకర్షి ంచినవి. 
ey నాదగృంథములు ని_ర్షించినయీవిడ్య ద్రాజు శ్రీ ౧౬౬౦ ప్రాంతమున నవ 
ద్వీపమున నపీనతేర్సము ప్రతిష్టించి క్రీరి గాంచెను. యాదవపండితునిసర్వ సిబ్ధాంత 
సంగ్రహమును, ఉదయనాచార్యునిన్యాయకసుమాంజలియు న్యాయనై. “BAN sow 
ఇంటి ననుసరించిన వయ్యు న్యాయ శా(స్ర్రుమునం ట్రైామాణిక SoS నెలయు 


1, ఇదియు హరిశాస్త్రులవారి చిత్ర ప్రభయు, ఆంఛ్ర, నిశ్వకలాపరిసత్తు వారిచే నిపుడు 
ప్రకటింపంబఢినవి, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 
at 


జు 


ii సంస్కృ తవాజ్యయచరి శ్ర [ లౌకిక 


చున్నవి. ఇట్లు వటనృక్షమువలె శాఖోపశాఖలుగా. 'బెరిగినయీాశా(స్త్రుము 
తోలుత నెందు పుట్టి యెందు సంచరించినన్సు తరువాత దీనికి ననద్వీపము ముఖ్యా 
శ్రీయ మైనది. la 

B శేవికము_దీనికి మూలము కణాదసూ త్రము. ఇది పదియధ్యాయ 
ముల గ్రంథము, ఇందలిసూ శ్రములు 5౬౯. దీనికిం బ్రశ_స్తపాదులు రచియిం 
; < 4 £. m 1 N w 
గాక LOTA D మైన దని వేరునుబట్టియు గ్రంథసరణినిబట్టియు. విదిత 
మగును. ఈప్రశ_స్తపాదుండు వాత్స్య్యాయనునివలెం Wy Owe డని కొందజీమతేము. 
వై భావ్యమునకు వ్యాఖ్యలు రచియించినవారిలో నొక డగుశ్రీధరపండితుండు 
శా. శ ౯౧౩ లోనివాం డని we రుబుహ్హారు బ్రాసియున్నా (డు, ఇతనినాంటికే 
మిక్కలిపూర్యమని ప శంసింపంబడుధ రసంగపహమును రచియించిన పశ సపాదుండు 

YY = VU WJ —-9 
మిక్కిలి Spake డనుట కావేపమురాంబోదు. కణాదసూత్రములకు వ్యాఖ్యగా 
తా M ఇ Xe 4 AHS 2. 

భవనాధమిశ్రునికొడుకు శంకరమిశ్రు (డు వై Bas సూత్ర పస్కార మనుగృంథము 
రచియించెను గాని, అది ధ %50 x హమునెదుట వన్నె గాంచినట్లు కనంబడదు. 


ఈశా స్ర్రమున TS) CAST SIH మిక్కిలిప్రాచీనము. అత్యంకము 
ప్రశ_స్తము. దీని కెనిమిదిన్ఫత్తులు పుట్టినవి. వానిలో, వ్యోమశివాచార్యుని 
వ్యోమవతియు, (శ్రీ/ఛరాచార్యునికందళియు, ఉదయనాచార్యుని కిరణావళియు, 
(శ్రీవ త్సాచార్యునిలీలావతియుం బూర్వ్యములు, జగదీశత ర్కాలంకారునిభామ్యసూ 
_ Sov, ప _దనాభమిళ్రుని సేతువును, మల్లి నాధసూరి భావ్యనికరమును, శంక రమిశ్రు 
నికాణాదరహస్యమును బరములు, ఇందు మొదటిమూండును సూ శ్రీముల ననుసరించి 
నవి. నాల్లవది భావ్యమునుమా త్రమే యనుగమించినది. ఇవిగాక జయనారాయణ 
తేర్క-పంచాననవిరచిత మైనసూత్రవివృతి యొకటి కలదు. ఇన్ని యున్నను, Wg 
మువలెం AS SSA కిరణావళియొకటియే యని దానివ్యాఖ్యలనల్లం చెలియు 
చున్నది. మజీయు సర్వ దేవసూరి ప్రత్యక్షూదిప్రమాణములనుగూర్చి ప్రమాణ 
మంజరియు, ఉదడయనాచార్యు(డు స_ప్పపదా ర్థాంగీకారముతో ' లక్ష ణావళియు, శివా 
దిత్యుండు స _ప్తపదార్థియు, స్వతం, శ్రముగా నిర్శించిరి. ఇందు ప్రతొదానికిని వ్యాఖ్యలు 
కలవు, ఇవి గాక శిరోమణిభట్టాచార్యులు ముద. లగునచేకలు రచియించిన 
పదార్థత'త్వ్వదులు పెక్కు. కలవు. సై వానిలో? గొన్ని టికి న్యాయ Nowy Fo 
కర్తలుగా నున్నారు, వారు వర్ణ మానాదులు. 


సాంఖ్యము దీని 'కాధారము SION & ము. షడ ధ్యాయియగునిండు 
Woe స్యూత్రము లున్నవి, దీనివ్యాఖ్యాతలలో నెవరు ముం దనువిషయము VY, 
Gre: గష్టముగా నున్నది, ఈశ్వరకృష్ణ భట్టు రచియించిన సాంఖ్య కారిక సాంఖ్య 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri : 


వాబ్బ్యయము ] చతు g Tg% ము 119 


సూత్రముల మొదటిన్లో కరూపవ్యాఖ్య యనియు దానికి ఛావ్యము వ్రాసినగౌర 
పాదుండు శంకరులగురువుగురు వైనగాడపాదుండే యనియు నొక రభ్శిప్రాయపడిరి 
గాని యది సంగతీము కాదు. వాచస్పతిమిళ్రుని సాంఖ్యత త్త గకౌముది ప్రథమ 
వ్యాఖ్యాన మ నెడి మజియొకరియు దేశమును సముచితేముగా లేదు. విజ్ఞానభిక్షువు 
ని _ర్షించినసాంఖ్య ప్రవచన భాష్యము ముదటి దని పెక్కండ్రు భావించుచున్నా రు. 
కాని యతనిని వాచస్పతిమి శ్పునితరువాతివాం డగుననిరుద్దుని కర్వాచీనునిగా 
సాంఖ్యవృ_ల్లి ప;కాశకులు తలంచుచున్నారు. అయినను, మై భావ్యమే నిలిచియున్న 
సూతే వ్యాఖ్యలలో మొదటి దనుట కనకాశ మెక్కువగా నున్నది. విజ్ఞాన 
భిక్షువు భాష్యాన తారికలో--- 


“కాలార్క-భ' శీ తం TOMEI HO జ్ఞానసుధాకరమ్‌ 
కలానళిష్టం భూయో౭పి పూరయిస్యే వచో౭మృతెః” 


అనుచు. బ్రాచీనము లై నసాంఖ్యణా Soy MOF sso లనేకములు, వేరు లేకుం 
డయ బోయినట్లు వక్కాణించి యున్నా(డు. అతనినాం డేవేనిస్నూత్ర వ్యాఖ్య 
లున్న చో వాని నెందు చేవిధముగా ను _స్గరింపకయే నిప్కాముం డై నభిక్షు వట్లు , 
చెప్పియుండు ననుట సాహసము కావున నతనినాంటికి సూత్రములు తప్ప మజే 
మియు నిలచియుండ లేదనియే ఛావింపవలెను. అతే(డు భావ్యములోం గొన్ని 
పాఠాంతేరము లెత్తుటయు “యత్తు కళ్ళి దవివేకీ? ఇత్యాదిగా విరుద్దమతేనింద 
గావించుటయు సత్యమే కాని య్మా ప్రసంగ మనిరుద్ధునిగూర్చీ కావించిన దని 
తలంచుటమ్మాత్ర, మర్ష్శము కాదు". భామ్యక So నిందలకు చాల్చ్పడినణబా 
రందటును | గృంథక_ర్హలే యని భావింపరాదు. తేమమతమునకు విరుర్గాభి ప్రాయము 
గలయితేరులమాట లెత్తుకొని యావిధముగాం By సలుపుట భఛామ్యకర్తల శైలి 
యనుట ప్రసిద్ధము. ఇయం "చాళాంతరము లందువమూ ? అతనికి లభించిన్నప్రతు 
లలో నవి యుండవచ్చునుగదా ! కావున నిప్పటికి లభించినయా ధారములనుబట్టి 
విజ్ఞాన New భావ్య మే మొదటి దనవచ్చును. వాచస్పతిమి శు (డు దశమశ తాబ్లి 
మధ్య భాగముల్లోనివాండు గావున భిక్షు వంతకుం బూర్వుం డగును. అతండు సాంఖ్య 
సార మనువుజియొకప్తుస్తము వ్రాసెను. నాచస్పతితత్త వ్రొముదికి వ్యాఖ్యగా 
రామకృష్ల్ణభట్టు సాంఖ్యకాముదిని, దానికి వ్యాఖ్యగా రాఘ AIO, S HIB SC 
మృళ్నప్ర,కాళినిని "వేదాంతిముహ+ బేవుం డనిరుద్ధునిసాంఖ్య 8,85) _ 88 వ్యాఖ్యగా 
వృ త్తిసారమును, స్వతంత్రముగా గోవిందభట్టు సదసక్ల్యాతివిచారమును ని రించిరి. 
ఇట్టి BS మజికొన్ని కలవు గాని చాలావజ SI న్ర్ర గృంథము లర్వాచీనములే. 


1, చూ, సాంఖ్యనూ 6/8) BLES, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


a 


120 Som) Sw 2a Hd శ్ర | [ లౌకిక 


“అజా మేకాం లోహితళుక్షక క్ష కృష్ణాం wares ప్ర ప్రజాః సృజమానా HS es 
శ్రుతినిబట్టి సత్వరజ_స్త స్తమోగుణములసామ్యానస్ట్‌ యు మహాదాదులకు మూల 
మనడియ్‌ నగుప్రధాన మనంబడుమూల ప్రకృతియే జగత్మారణము. DOT 
గా aKT So మేదియు లేదు. మూలప్రకృతి యగుప్రభానమునకు మజి 
యొకనమూలము లేదు. పృథివ్యా దినుపాభూతములున్కు STEE, యములున్సు 
గ బ్దస్సర్మాదిపంచతేన్హాత్రలును, తే త త్త నము లనంజడును, పురుషుండు కూటస్ట నిత్యుం డు 
అపరిణామి. ప్రకృతియు వికృతియు గానియతండే జీవా Š. ఈపక ప్రశృతిపుపషుల 
సంబంధమువల్ల నే సృష్టి, యగుచున్నది. పీరిసంయోగము > పంగ్యంధసంఆోగము 
వంటిది. పరిణావమురూప శ్రీయాసహిత మయ్యు నచేతన మగుటచేం బ్రభానము 

గుడ్డిది చేతను డయ్యు. గ్రియారహితుం డగుటచేం బురుషుండు కుంటివాండుం 
కుంటివాండు గ్రడ్డివానిబుజ మెక్కియు గ్రుడ్డివాడు వానిని బుజములమిోంద 
నెక్కించుకొనియు నెట్లు J soos) Sore FoS% స్చకొందురో, OD € భోగ్యమైన 
ప్రకృతి భో  క్ర్షయగుపురుషు న 43.00 తత్సహాయమునం బ్రవ క్రించుచున్నది. 
wee బ్రెకృతిసంబంధమునం దద్గతదుఃఖత్ర, యము నిపారించుకొని వైవల్య 
ado we OWA) డు. ఇక్క-ండం BOYS త్త మేన ప్రకృతి నివ ర్రించునా యని 
' సంశయింప నక్కఅలేదు. తప్పు చేసిన భార్య భర్తు మరలం గనణడకుండం 
బోవునట్లున్తు రంగస్సలమున నృత్యము సలిపిన నర్తకి యానృత్యేమునుండి నివ 8 o% 
నట్లును బ్రకృతి _నివర్తించును. తత్త్యాన్వేషణమున సంభవించుదుఃఖ త్ర, తయ 
25) త్తియే వైవల్యమూలము. అబే పరమపురుపార్ణము.* అనుచు సాంఖ్యసమ 
మైనజ్ఞానము లే దని యిది సిదాంతీకరించును. 

"యోగము :దీనిమాలము పాతంజలసూత్రము. ఇది, సమాధి-సాధన 
నిశ్చేశ-విభూతి- ౩ వై వల్య-సంజ్ఞలుగలనాలుగు గుపాదములగ గ్రంథము. దీనికి సాంఖ్య 
ప్రవచననొమమున నొకభావ్య మున్నది. అది యెపుడు > BS" తెలియదు గాని 
దానిక_ర్హ వేదచ్యాసుం డనుప్రతీతిమాత్రము చిరకాలము క్రిచటనే సిద్ధ మైనది. 
ఈప్ర 580 విశ్వసించియే కొందజు భగవత్పతంజలి వ్యాసునికిం బూరుగ డనియుం 
గారదణు వ్యానునిసమకాలికు. డై నమణియుకపతంజలి సూత్రక_ర్హ యనియు 
భావించిరి కాని యిది యంతయు నసమంజసము. భావ్యక్నర్త వేరు. తెలియక 
పోవుటచే నెవరో యతే(డు వ్నానుం' డనంగా ఆమాటయే పండితేలోకమున 
Pee rae లేదా అ అన్యు లెవరో తో 3} ఛావ్యము రచియించి వ్యాసుని 
చేరు పెట్టియుందురు. కా దేని వ్యాసుం డనువేరు | గలయొకవిద్యాంసుండు భావ్యము 
వ్రాసియండ నతేడు వేదన్నాసుండే యని తరువాతివారు భావించియుందురు. 

మే అం క వేదవ్యాసుః SANAB (పాయను(డు మాత్రము ఛావ్యకర్శ కాం 
eo స్పష్టము. ఐనను. ఈప్రతీతిమాత్రము. ఛావ్యమునకు వ్యాక 


3 F 

A 
es te! ne Sit F 4 
Tome ot. HI. $ 


షె 
ON Os ds Ns i i ప్‌ క్‌ wE “ie 


జు ‘cco Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నా_జ్ఞయము ] చతుర్థాధ్యాయము 121 


వ్రాసినవాచస్పతిమిశ్రుంయ A dyin రామానందసరస్వతి "మొదలగువారు 
విశ్వసించి రని నారి గృంథారంభ శ్లోకములు చెప్పుచున్నవి. 

"యోగసూత్రములకు రాజమార్తాండ మనుశేర భోజరాజు రచియించిన 
వ్యాఖ్యయు, సూత్రార్థచం 8 X యనునేర ననం తాభార్యునివ్యాఖ్యయుం KSSR 
చున్నవి. అతారామయోగీందునిహఠ, ప దీవికయు గోరత్ష నాధునిసిదసిచాంత 

a = అనన ఆ. ధగొధ 
పద్ధతియు నీశాస్త్రుమున స్వతంత్రేములై యున్నవి. ఇంక Ban కలవేమో ! 
ఇది యీశ్వ రా RAC మంగీకరించిన సాంఖ్యము. Aas త్ల g0 దెల్పుపద్య మిది-ా 


నీ “అపరి గ్రహము సత్య do Rosso నహింస బ్రహ్మచర్యం బనబరగుయమనుము, 
స్వాధ్యాయసంతోపషశౌచతపో బృహ్మనిరతచి_త్తత లన నియమ మగును 
పద్థాదిదళవిధభవ్యాసనంబుల నాచరించుట యగు నాసనంబు, 
వాయుపూరకము కుంభకము GUT మనయిరగుం ట్రాణాయామ మురుగుణంబు 
చక్షురాదీం ద్రియసన్నిరోధంబె ST gos మనెడియు త్తీమగుణంబ్బు 
బంధించి చిత్త మిోశ్వరునిపై  దిరముగాం దగులంగంజేయుట ధారణ యగు, 
అఖలంబు మజుచి SHE NO ) 8S నీళు ననయంబు తలంయయట ధ్యాన మగును, 
ప్రత్యగా Eix బర్మబ్మహృంబునందు నై క్యము గల్లుట సమాధి యనంగం Boo, 


QO 


గీ. వీనియాచరణమునం (బ్కధానమునకుం దొలలి జీవుం డవిద్యచేం గలిగినట్టి 


దుఃఖసంసారమునకును ETUA యిష్టసిద్ధి గనం జాలు నిదియె ని శ్రేయసంబు.* 


ఉ త్తరమిమాంస ఇదియే నిజ మైన వేదాన్త మతేము. 9G బ్రహ్మ 
విద్య. శరీరనివాసి యగుజీనునితే త్త ( మావిష్క-రించుటం జేసి యిది శారీరక 
మీమాంస TSA. ఉపనిషత్తు లాధారముగా బాదరాయణుడు రచియించిన 
(బ్రహస్మూత్రేములు దీనికి బునాది. క _ర్భ జ్ఞానమునకు సాధన మనెడియాణా 
రో _కినిబట్టి పూర్వ BST YH జెల్పునది పూర్వమిమాంస, యనియు, ఉత్తర 
మైన్నబ్రవ్యాజ్ఞానమును Boys యృుత్తరమామాంస యనియు విద్వల్లోకమున 
వ్యవహారము వచ్చినది గాని యిది దీనిమొదటివేరు గాదు. శంకరులు దీనిని 
'వేదాంశేమిమాంసాశ్యాన్ర్ర మని 'వేర్కొని యున్నారు. ప్రృతిస్నూత్రమందు 
నుపనివషద్వా Sosy DHE యుండుటంజేసి AD TE తగును, 


బ్రహ్మన్నూతృ్రములు _ నాలుగేసిపాదములు _ గలనాలుగథ్యాయములుగా 
నున్నవి. ఇందు AA న్మూత్రము లున్నవి. పనికి శంకర రామానుజపూర్ణ ప్రజ్ఞాలు 
క్రమముగా భావ్యములు 'వ్రాయుటం జేసి యీదర్శనము శాంకర రామానుజీయ 
మాధ్వ్యసంక్ష్హలం AAS మైనది. ఇందు శంకరభావ్య 'వూధారముగా వెలసిన 
యై ES లనంతేములు. శంకరులు శ్రీ $. 2౫౦ ప్రాంతమున 


X A + v + 
Kg - 


v 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri ` 3 


ల 
eee. See 
te oe a 


122 సంస్కృత వాజుయచరిత్ర్ర [లౌకిక 


wee నమతేము లణ-.గించుటకును BAS ముద్దరించుటకును భూమి నవత 
రించినశంకరుండే యని విశ్వసింతురు. శంకరవిజయము కొంతయద్భుతీము SOF 
Bsr § భూయిష్టము నై Sm, అందలియితేనిజ _నృవృత్తాంతము కొంత విశ్వసనీయ 
ముగానే యున్నది. చానినిఒట్లియు, బేశచర్మిత్ర,లనుబట్టియు నితనిచర్శిత్మ, Ore 808 . 
విధముగా చెలియుచున్న ది. 

శేరళచేశమున, పూన్లానదీతీరమున AAS, కలదు. అందు శంభువు 
లింగయాపమున నావిర్భవించెను. ఆకొండకు దగ్గణగా SSH NSS మున్నది. 
దాని పేరు కాలటి. అందు విద్యద్యర్యు డై నవిద్యాధిరాజనుబ్రుహ్మణునికి శివగురు 
వనుపుక్రుండు Foch. అతేనితనయు(డు శంకరాచార్యుండు. ఇతనిజీవితకాలము 
ముప్పదొరెండేం SO కొందజును ముప్పదియా “జే YO కొందలును GRE» ఎట్ల 
యిన నల్పాయుక్టాయమే. ఈస్వల్పకాలములో నుపనీతుండై వేద వేదాంగాది 
విద్య లభ్యసించి STAY K oğ w రచియించి హిందూచేశ మంతటం బర 
. మతేజై తృేయ్మాత్రేసలిపి చై దికమతేస్థాపనము గావించి పెక్కంండ్రు,శిష్యులకు బ్రహ్మ 
విద్య బోధించి, బ్రహ్మీభూతుం డయ్యె నన్న చరిత్రాంశము లన్నియు సత్యము 
లె నట్లు తెలియుచుండ నితండు మహామహిమసంపన్ను E నయీశ్వర Use oF 
సంభూతుం డని విశ్వసించుట కబ్బుర మేమి? ధ _రృపరిపాలకుడై జగద్గురు వను 
బికుదొందినయోమహాోపురుషుడు మతరక్షణమున కై. తూర్పున జగన్నాధమం 
దును దక్షిణమున శృంశేరియందును? పశ్చిమమున చ్యారకలోను, ఉత్తరమున 
బదరీ కేదారములోను, BSR మఠములు స్థావించెను. ఈజ్ఞానీంద్రుండు బదరీ 
శేదారమందే శరీరము పరిత్యజించి (బ్రహ్మ మయ్యెను. 

ఈజగ దేకపూజ్యుండు HCO క్యవాదము సమర్గించుచు వ్రాసిన భాప్యాది 
(గృంథము poops 5 అందు మహ్మాగ్రంథము లన్నిటికిని వ్యాఖ్య లను 
వ్యాఖ్యలు. టిప్పణులు వృత్తులు కారికలు సహస్ర్రముఖముల నుదయించినవి. 
O'S (తీమతేస్థాపన పరముగా నీమహాత్తుడు రచియించిన | బ్రహ్మసూత్ర WHS 
మున MISO, WSS Hy త్తీ పూర్వ మని శంకరు లతనిని _సరించుటవల్ల నె 
విశద మగును. శంకరాచార్యగురు వగుగోవింద యోగీంద్రునిగురువుగా6 జెప్పయడు 
గాడపాదు లుపనిషదర్గ్లమును జక్క-(గా? గూర్చి కారిక రచియించియున్నా రు. 
అందలిశ్లో' కములును శంకర భావ్యమున 6('గనవచ్చును, ఇవి శంకరుల కాధారములై 
యుండును. అంక బ్రహాసూ త్రములకు 'శంకరభావ్యమే కాక, ద్రహానందసరస్వతి 


1. asap goń బోధాయనుండు D 8olS బ్ర హనూ త్రవృత్తి మాట యెందును 
గనరాదు, దానిని బేర్కొ-న్నవాండు రామానుజం డొకంజే యని తెలియుచున్నది. 
TB gp నూ Wags ళరీశేభావాత్‌ , 8, 8-58 భావ్యమున-- 


f t CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


హాబ్బయము ] చతు De ధ్యాయము 123 


"వేదా న్వముక్తావళియు, రంగనాధునివిద్వజ్జ్ఞనమనోహరమును, రామానంద సరస్వతి 
బ్రహ్యామృతవర్షి Rai, రంగనాధుని విద్వజ్ఞనమనోహరమును, సదానంద సరస్వతి 
బృహాసూత్రృపద యోజనమున్సు ని YOR WO న్నిర్శలకృవ్ణభావ్యమున్సు గంగాధర 
భా Y8o¥ WANs PI మొదలుగా బహువ్యాఖ్య OD స్రలేపరముగా నవతరించి 
నవి. ఏనిలోం గొన్నిటి కనువ్యాఖ్యలు మరల బుట్టినవి. ఇవ్‌ యిట్లుండ (శ్రీశంకర 
ఛావ్య మాధారముగాం బుట్టినవ్యాఖ్యలలో, గోవిందానందునిరత్న ప్రభయు 
వాచస్పతిమిశ్రునిభామతియుు ఆనందగిరియానందగిరీయయు, ప_ద్గపాదాణార్యుని 
పంచపాదికయు OS ఏకానందుని బ్రహ్మవిద్యాభరణమును ముదలుగా సుమారు 
పది కనవచ్చుచున్న వి. ఈవ్యాఖ్యలకును మరల వ్యాఖ్యలు BORKI. వానిలో 
భామతికి అమలానందుని వే దాంతేకల్పద్రుమము, డాని కప్పయదీ క్షీ తునిపరిమళము, 
దానికి చై ద్యనాధుని వేదాంతేకల్పతేరుమంజరియు వరుసగా జన్న్మించినవి. పంచపాది 
కాదులకుC బ్రశాశాత్తుని వినరణాదులు నెలసినవి. ఇంక, ప్రళ్యధికరణమందలి 
సూత్రీముల తాత్సేర్యమును సంగ్రహించి వేదాంతాధికరణమాల యనువేర 
ఛారతీతీర్ణముని శ్లోకములు రచియించెను. భావగర్భితములు మనోహరములు 
నైనయవి భావ్యముతో ముద్రితములై యున్నవి. తరువాత 


ఈయదై (తీమూ 8, SH పనిషత్తులకును భగవద్లీతకును దివ్య మైన భామ్య 
ములు రచియించెను, ఈ రెంటికి నానందగి ర్యాదుల వ్యాఖ్యలు కలవు, ఇవి గాక 
"శ్రీశంకరులు ని రెంచినవి గద్యా _లృకపద్యా _తృకభాగములతో సకలోపనిషత్సా 
రోపబేశసహస్రి పంచీకరణ మనుప్రకరణము, SIE, ద్వాదశమహావాక్య 
వివరణము, ఆత్మబోధ అధ్యా క్యవిద్యోప బేశవిధి ఆ_ళృవట్కభావ్యము, అపరో 
TAKI, TOSTI, ద్యువాక్యవృ 8, స్వరూపనిహాపణము, స్తవము లప్టక 
ములు, మొదలయినవి శతాధిక మున్నవి. వీని కన్నిటికిని "వ్యాఖ్యలు కలవు. 
ఒకయుప బేశసవాస్రిమోంద వెలసినటీకలే యాజు కలవు, SD, ఈసవా స్తీ 
యిపుడు వ్యాప్తిలో నున్నట్లు కనరాదు. విదేశపు_స్తకాలయములందు వ్యాఖ్యల 
తోడియీగ్రంథ మున్నట్లు తెలియుచున్నది. ఇత నీశాంకరమతేను ననుసరించి 
యుత్సన్న ము లైనయదై. గత వేదాంత గ్రంథము లందుమా, లెక్కింప శక్యము శ 
కాదు. అందు ప్రసిద్ధము లై నవి, సులేశ్వరాచార్యునినై My Fens, సర్వజ్ఞానా త్త 
మహామునిసం శే పశారీరక' ము విద్యారణ్యుల వేదా _న్షపంచదశళి, "ప్రకా శానందుని 
A ముకుందమునిని వేకసింధువు, ధ _రరాజాధ్వరీంద్రుని వేదా _న్లపరి 


1, లండన్‌ లె ,బ్రరీలోని వేదాంత గృంథరాశిలో నిపుడు మనవా Geno SRY 
Ay 
లున్నవి, జ జే 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


124 సంస్కృ తవాజజయచరి శ్ర [ aviy 


Ws, సదానంద యోగీంద్రుని వేదా_న్తసారము, సదానందుని ప్రత్య కృత్వచింతా 
మణి మధుసూదనసరస్వతి యద్ర C828, _శ్రీహర్టునిఖండనఖండఖాద్యము, 
(వా  లీకికృతేమ నెడి) BINT Vs, అప్పయదీక్షి తులసిద్దాంత లేశసం గృహము, 
మొదలైనవి. ఇం SB వసిద్ద్యాదులు కొన్ని గాడ బ్రహ్రానందియాదివ్యాఖ్యలతో 
వేదా న్తశాస్ర్రుపఠనమున ను త్రమపఠనీయములుగా నున్నవి. ఇట్లు శరపరంపరగా 


బయలు వెడలినగద్యపద్యా 8S వేదాంత గ్రంథములను 'బేర్కొనుట కైన నిందు, 


తావు లేదు. ఇ WALD మొన్న మొన్నటినణకు ను గ్రంథము లుత్ప్సన్నము 
. లగుచునే వచ్చినవి కాని WI Sys నాంటినుండి నేంట్‌దనుక నుత్తమ 
ప్రమాణమై జగ బేకపూ జ్యత గాంచినశంకరభామ్య త్రయమువంటి గంథము. 
మాత్రము మజియొకటి కా దనుట ముమ్మాటికి సత్యము. ఇందు బ్రహ్మసూత్ర 
ఛావ్యము సర్వసమదర్శి యైనన్యాయాధికారివంటిది. ఇది సకలమతేములవారిని 
బిలిచి విచారించి వారిమతేములను వారిమాటలచేతనే కా దనిపించి తత్త్వము 
బయటం “బెట్టినసత్యపరిశీలకా గ్రణి “దృశ్య మంతయు నశ్యమే. దృశ్యమాన మైన 
జగము శు క్కియందు రజతమువలెనే (బ్రహ్వమం దధ్య స్త మైనది గాని సత్యము 
గాదు. అవిద్యావశమున నుపాధివిళిష్టుం డైన ప్రత్యగా_త్స యా తృజ్ఞానమున దేహోది 
బంధవిముక్తుండై స్వస్వయాపసంధానమునం బర బ్రహ మగును. అదియే ముక్తి 
యనబడును. త్రికాలాబాధ్యమును సత్యజ్ఞానానంతరూపమును శుద్ధబుద్ధము క్ర 
స్వభావమును స్వప్రకాశము SOL BT నిత్యము, తక్కిన దంతయు 
ననిత్యము. ఈసత్యేము తెలియుటకు బ్రహ్మజిజ్ఞాన కర్తవ్యము. దానికి నిత్యానిత్య 
వస్తువి వే కాదిసాధనచతుప్టయసంప త్రి యావశ్యకము* అని ASS BIH BI! 
GS, రామానుజీయాదిదర్శనములను బరిశ్లీలించుటకు ముందుగా నింతకు 
. మున్నా జుదర్శనములందును గూడ? గనవచ్చిన వాచస్పతిమిశ్రునిస్వయాప మించుక 
“తెలిసికొందము. 

వాచస్పతిమిళ్రుండు :---ఆజుదర్శనములకును దివ్యము లైనటీకలు రచి 
యించి షడ్డర గృనటీకా కారు డనుఖ్యాతి వహించినయితండు మైంథిల బేలీయుండు, 
మి శ్రకుటుంబములకుం _ జేరినమండనమిశ్ర మురారిమి శ్రాదిమహావిద్వాంసులలో 
నొకండు, వాచస్పతి నామము గలగృంథక_ర్తలు ముగ్గురు నలుగు రున్నారు కొని, 


1. ర్రవానూత్ర్రములకును, శాంకర భాస్యమునకును, అపరిమితము లయినవ్యాఖ్యలు క్‌ల 
వని యెజీంగియు, రళ్న ప్ర భా భామత్యానంద గిరీయ వ్యాఖ్యలతో ior Bigs గురు 

_ ముఖమున6 జదువుకెలమం. దీ గ్ర ంథములమోదిగెరవాద రాత్రిశయములనుబట్టి Sen 
న్యూత్రార్థదీపిక యనుపేర సంస్కతమున SG Town విళదీకరించుచు6 జిన్న 
గ్రంథము రచియించీయున్నా ను, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


పోజ్యయము | H o gè aig dò ము 125 


పూర్యో_కృములై నదర్శన వ్యాఖ్యలకర్హ మొనవాం డొకవాచస్పతిమిళ్రుండే కాని, 
యందు మజియొకండు Ge డని యొక గృంథమునందు స్వవిరచిత మైనమజియొక 
గ్రంథము నితండు 'వేర్కొనుటచేతనే విశదమగుచున్నది. ఇతండు సాంఖ్యత త్త వక 
ముదిలో న్యాయవార్తి కతాత ర్యటీకను, అందు Bsr త్త సమో HT Ie? 
(లి) Yom, తత్త FAHI మరల న్యాయకణికను, THISE బ్రవత త్త Q 
సమోశక్షును Go తన గ్రంథములను BOYD యున్నా(డు. మజియుు Ws 
కడపట న 

“య న్న్యాయకణికాతే & (dre తత్త సబిందుఖిః 

య న్నా్యాయసాంఖ్య యోగానాం వేదాన్లానాం నిబంధనై; 

WaT షం మహ త్సుణ్యం తత్ఫలం పుష్కులం మయా 

సమర్సిత మలై లేన వ్రీయతాం పరమేశ్వరః _ 

న శేశ్వరా యచ్చరితానుకార మిచ్చన్ని కర్తుం నచ పారయన్ని 

ER న్మహీసే మహనీయకీర్తా (శ్రీమన్నృ గే ఒకారి మయా నిబన్ధగో 


ఇ త్యాదిళ్లో కములనుబట్టి మిీనూంసాదిసకలదర్శనముల కితడు టీకలు 
వ్రాసినట్లు స్పష్ట మగుటయే కాక నృగమహారాజునాస్థానములోనివాం డనికూడ 
DAS మగుచున్నది. Bor చెపు డేదేశ మేలినవాం డనుటకుం బ్రత్యక మైన 
గ్రాంథికనిదర్శనము లభింపలేదు కాని, వాచస్పతిమిళ్రుండు న్యాయసూ చీనిబంధము 
తుద ee న్నా 


న్యాయ సూచీనిబంధో 23 వకారి సుధియాం Sys, 
(శ్రీవాచస్పతిమిశ్రేణ వస్వజ్యవసువత్స రో 


అనుశ్లోకమునుబట్టి శా. శ. ౮౯౮ అనలా, శ్రీ. ౯౭౬ SB గ్రంథము 
రచియించినట్లు కనంబడుచున్నది. సూచీనిబంధక_ర్హ మజియొకవాచస్పతి యనెడి 
యనుమానము  కలుగకుండుటకు మజీయొక ప్రమాణము కూడం గలదు, 
శా, శ, ౧౦౧౨ లోయాదవాచలము పై విష్ణు ప్రతివ్ష గావించిన రామానుజాణా 
ర్యులు శ్రీ భావ్యములో భామతిని ఖండనఖండఖాద్యమును గూడం బేర్కొని 
యున్నాండు. ఖాద్యక ర యగు శ్రీహర్టునికి? బూర్వుం డై నయుదయనాచార్యులు, 
ఛూ. ౯౦౬ SEIDEN. ఇతని తాత్పర్యపరిళుద్దిలోం "బేర్కొనంబడినవున వాచస్పతి 
మిశ్రుండు శౌ, ౮౪౮ లోనున్నాం డనుట TRS మేమి? మటీయు, క్రీ, శ, 
౧౦౯౮ Stns 5 రృవిభునకు | సమకాలికుం డై నకృష్ణమి io ప్రబోధచంద్రోద 
యములోా ' న 


COU: Jangamwadi Math Collection. Digitized by eGangotri 


126 సంస్కృతీవాజ్యయ sos [ లౌకిక 


“నై వాశ్రావి గంప ao నవిదితం తె తాతితం దర్శనమ్‌ 

తత్త్వం జ్ఞ జాత మహో న శాలికగిరాం వాచస్ప తే తె కా 

అని పూర్వేమిమాంస్నాప్ర, ప పృసక్తి తో వాచ స్పతిమిశ్రుని బే బర్కా-నియున్నా (డు. 
ఇది కూడ మనమితశ్రు(డు - wae క్త “శకాలములోనివాం డనుటకుం (బ్రైమాణము 
కాక పోదు. ఇతడు తన, బ్రహ్మవిద్యాగురు వగుమార్తాండతిలకస్వామిని Wang 
'మొదలన్సు I SOW వగ్నుత్రిలో చనపండితుని న్యాయ తాత్సర్యటీకయందును 
(బృ్రశంసించియున్నా (డు. కాని స్వామి WS Pee E నపూర్యాణార్యు(డు గాని 
యితేనిగురును కాం డని కొంద అనుచున్నారు. 


రామానుజీయముఃవిశిపా దై B మనంబ Bae దై Bes మగుసీవముతము 
గూడం TAs owas, రామానుజాచార్యులు దీని నుద్ధరించుటం? జేసి యిది 
ామానకేయ మైనది. BROT DAH డర్వాచీనమతసంస్క_ర్త రలలో నగ గగణ్యుం 
డనందగినవాండు. ఇతండు చెన్న పురికి దగ్గణగా నున్న పరమత్తూ రనుగ్రామమున౦ 
గాంతిమతీ కేశవభట్టు లనుసత్కులీనులగర్భుమున నుదయించెను. ఇతని మొదటి పేరు, 
ఎంబెరువూనారు, "ఉపనీతుం టె నవిదప నితండు కాంచీపురమున వేద వేదాంగాదు 
లభ్యసించి మళత్శగ్యంథములు పరిశోధించి, శాంకరమతము నిరాకరించుచు దన 
మతేమును జనులకు బోధింపం గడం7ాను. కాని అం దున్న చోళరాజు శాంకర 
మళతనిరాకరణమున కంగీకరింపక యితని నూరినుండి నెడలంగొట్టించెను, అంత 
నితడు మైసూరు వెళ్ళి జై నరాజై నవెల్లాలరాయనికూంతురిరోగమును. గుదిర్చి 
యతని వశ్యుని జేసికొని యతని నై SPAM మార్చి యారాజుసాయమున వై FS 
మ తాభివృద్ది గావింప సంచార మొనర్చి పదునొకండనశ SYS ese, తిరుపతిసిం 
హాచలము మొద లగుచోట్ల నున్న శై నాలయములను నై వ్ల నాలయములను గా 
మార్చి తూర్పున జగన్న్నాధమువటకును 3 వై ఫ్లవమతోపన్యాసము లిచ్చుచు 
నందందు (ప్రజలను స్వమతమునకుం Amys మరలి వచ్చి కడపట (శ్రీరంగ 
BS 09 చేరి సన్యసించి యచ్చటనే Bias పరిత్యజించి విష్ణుసారూప్యము నొంది 
నట్లు > చరి É SOc బెలిసియున్న ది. 


ఈమహావిద్యాంసుండున్సు . BRINE, త ములకును FASAS పనిషత్తు 

E భావ్యములు రచించియు, -వేదాంతదీపము వేదాంతతళత్త సారము మొద 
గుపెక్కుగ్ర,ంథములు ని Soda విశిష్టా ENESES గట్టిపు పునాది వేసెను, తరు 

ar eee Sows పూర్వుల క్రీ g పదుమూ౭డవశ SAE SHS 
వాం డయిన జేదాంత టేశికులన యుడు వేంకటనాభా వార్యులు తత్త మనాలి లాపము 
న్యాయసిద్ధాంజనము రహస్య్యత్రయసారము మొద లగుమత్యగ్రంథములు ని Goo 
విశిష్టాడై (తేమతేమున శెక్కువ విఖ్యాతి “తెచ్చెను, కవితార్మికసించాుండు. సర్వ 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


వాజ్ఞయము ] . బీదరు Bo ధ్యాయము 127 


తం త్ర స్వతంత్రుడు నని ప్రసిద్ధిగాంచిన యీవిద్వ_న్గణి తర్క వేదాంత శాస్త్రము 
లం దెన్నేని గ్రంథములు రచియించి యున్నాండు. ఇతేనిన్యాయబిందును న్యాయ 
భాస్కరము ననునవి విద్యల్లోకమునాదరము గాంచినవి. కఇతనితిరువాతం aege 
నందుడు మొద లగునారుత త్త సముక్తావళ్యాదులు రచియించియు, రంగరామాను 
జాదులు భాప్యాదుల కనువ్యాఖ్యలు నిర్శించియు రామానుజీయమున oY 
TT 2 తెచ్చిరి. ఈమతమును సవ్విస్తరముగా SoD గృంథములు (ద్రవిడ 
భావలోం గలను. : 

రామానుజునిస్తూత్ర భామ్యము Brag మనంబడును. దీనికి బోధాయన 
నృత్తీ యాధార మైనట్లుగా భామ్యక _ర్హ యిట్లు వ్రాసియున్నాండు. 

“భగవద్బో ధాయనకృ్ళ తాం వి Ago 2, పాసూ 5 80 పూర్వాచార్యా 
స్పంచిక్షిపు _స్తన్య "తానుసా Gea సూత్రాక్ష రాణి వ్యాఖ్యాస్య నే SA, పూర్వా 
చార్యు GSN దాము సంత్నపించినయావ్య త్తిని బేర్కొన లేదు. అది యిపుడు 
లభ్యము కాదు. అందుచే నది విశిస్టాదె తానుకూలముగా నున్న Gare మన 
మూహింపంజాలము. “జగత్కారణ మోశ్వ్యరుండే. అతండే క_ర్శఫల మిచ్చు 
వాడు. దృశ్య మైనజగత్తు భేగ్యము. జీవుడు భోక్త. తన్నియంత పర మేశ్వ 
రుడు. ఈవిషయ, మెటింగి బంధ హేతు వగుసంసారమున సక్తుండు గాక భక్కి 
ప్రపత్తులతో POY నారాధించు జీవుడు మ్యుక్తికాలమున శరీరము విడిచి 
శంఖచక్రగదాదులు ధరియించి విస్టుసారూప్యము గాంచి వివ్ఞులోకమున నివ, 
సించును. కాని యాజీవుని కీశ్వరుని కున్నక_ర్హృత్వము మాత్రము కలుగదు” 
అని రామానుజీయసిద్దా నము. అందుచేతనే, FSIS భేదవిళిప్ట మయ్యు న్‌శ్వర 
సారూప్యరూప మైనయబదై ్యతమును బోధించునిది విశిష్టాద్వైత మని తే Ho 
యాయులయాశయము, 

._మాధ్యము పూర్ణ ప్రజ్ఞండు, ఆనందతీర్ణుడు ననునామాంతరములు గల 
SBC WK లుద్ధరించుటం జేసి దీనికి మాధ్య మనువేరు వచ్చినది. నైయాయి 
TaT IÍ లందణు జీ వేశ్వర BS Soar Boros వతు Bah, తేక్కినమతే 
చివ్నాములనుబట్టి దై(తు లనుపే రీమతేముచారికే వ్వవహారమున స్లిరపడినది. 
ఇతండు కర్లాట దేశమందలియుడిపి గ్రామమున వేద వేదీమధ్య గేహభట్టులకు జనించి, 
అచ్యుత ప్రేక్ష డనుగురువునొద్ద విద్య లభ్యసించినఘ నవిద్యాంసు(డు, BS గ్రతమతే 
స్టాపనాచార్యుండు. ఇరనిజ KED యగుటచే నేంటికిని మాధ్యుల కుడిషిగ్రామము 
ఛ్రేణ్యమేత్రముగా నున్నది. మతేసంరక్షణమున్యకే యితే(డు B (తేమతేకీళ 
ముకటి BD) క్రీ. శ. ౧౧౯౭ లో సిద్ధి పొందెను. ఈయన పుట్టుశేరు వాసు 
"దేనాచార్యులు, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 
| 


128 సంస్కృతే wo 4 oh ర్‌, [ లౌకిక 


ఆనందతీర్లులకు మాయావాద మన్న మహాద్వేవము. ఇందు కొకకథ 
కలదు. “*ఒకసభలో మాయానాదదై_ గత నాదములకుం బరీక్ష సంభవించినది. 
ఆనందతీర్గులు SME యచ్చటికి వెళ్లెను. ఆతనిని జూచి నంతనే సభ్యులును 
సథాపతియుం గూడ నిశ్సేష్టపృతిమ Sl. OG ్య్రతనాదమునకుం బూని వచ్చిన 
పుండరీకుడు నో TEY యూరకుండెను. అప్పుడు మధ్వాచార్యుండు మాయా 
వాదము ఖండించుచు మహోపన్యాస మిచ్చెను. అది విని ప్రతివాది పాజిపోయెను, 
అంత నాచార్యశిమ్య లీవృత్తాంతము Soto శ్లోకములు రచించిరి” అనుకథ 
KOJ ES లతేని గృంథమునొక వ్రాత ప్రతిచినర నున్నవి 1. ఈకథ సత్యే మైనను 
గాకపోయినను మై, త్రీనుతములవాంరికిం గూడ నొక రన్ననొకరికి. గిట్ట దనుట 
సత్యము. D రందటు గూడ మఠేములయుద్దేశ మేమో తెలియకయే మతాచార 
పద్గతులే ప్రధానముగా. జూచుకొని యంతఃకలహములపా లగుట నాంటినుండియు. 
బరిపాటి యెనది. దేశమునకు సంభవించినయనర్గ ములలో మళఠవైషమ్య మొకటి 
యనుట చరిత్ర ప్ర సిద్ధము కదా! 


ఆనందతీర్టులు పూర్య(ోక్తాణార్యులవలెనే. సూత్ర భగవద్ల్గీతోపనివత్తులకు 
ఛావ్యములు రచియించెను. ఇతని బ్రహ్వసూ త్ర భామ్యమున PENEDEN 
డగుజయతీర్షుండు తత్త వ్రపకాళిక యనువ్యాఖ్య వ్రాసెను. దై. సృలీమతగురువులలో 
DBE డాటివపురుము(డు. ఇతండు & e శ, ౧౨౬౮ Sic బరమపదించినట్లు 
“తెలియుచున్నది. sda నానందతీక్థులు, SS కద్ద్యోతేము ప్రపంచమిథ్యా 
'త్యానుమానఖండనము కృష్ణామృతమహోర్ష వము మొద లగుగద్యపద్యరూప గృంథ 
ములు సెక్కు_ రచియించిరి. ఇందు మొదటి కంటికిని జయతీర్ల భిక్షు వే వ్యాఖ్యలు 
నిర్మించెను. రఘూ_త్తమయతి యానందతీర్థుని బృహ దారణ్యక భావ్యమునకు వ్యాఖ్య 
(పరబ్రహ్మ ప్ర కాళిక) రచియించుచు జయతీర్థాదులను బ్రశంసించియున్నా (డు, 
విజ్ఞానీంద్రుండు మధ్వ్యగురువముత వమావిమ్మరించుచు. బరత త్త వపకాళికను వ్యాస 
యతి తర్క_ తాండవమును, త్రివి (క్రమాచార్యుండు వాయు స్తుతిని 'వేదాంగభిక్షువు 
దానివ్యాఖ్యను, నిర్మలాచార్యు(డు B (S280, వ్యాసతీర్దుండు ద గలే వేదాంత 
ఛావ్యటీకను రచియించిరి. ఈవిధముగా B (తేసారస్యత HIHA గాంచినది. 


ఆకాలమున నై గతమును Dx ద్వేషించిన క్లే చై KES నై గ్రతులును 


1. SKos sgos మాయావాదిదిలే స్ఫుతాన్‌ 
విదార్య యు క్రినఖరై రప్రతీతో 2-భిభాసతే. 
పలాయధ్యం పలాయధ్యం౦ త్వరయా మాయిదానవాః 
సర్వజ్ఞ హరి రాయాతి తర్మా-గనుదరారిఖృత్‌ + ఇత్యాది, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


న్నాజ్బయము ] చతు థ్‌ ధ్యా యము . 120 


చ్వేషించుచు నచ్చిరి. వారిలో గణసీయుం డప్పయదీక్షితులు మధ్యతంత్రముఖ 
BY Nason, మధ్యముఖభంగమునకు వ్యాఖ్యగా మధ్వవిధ్యంసనమును రచియిం 
చెను. ఇట్టిఖండనములు సకలమతములందును గనివించును. జగత్తు మిథ్య కాదని 
నాదించెడీయీానె వై ఫ్లవమళమందలిసార DA. 
“సత్యము 'జీనాత్తుండును, సత్యం బీశ్వరుండు సకలసద్దుణుం Boz, 
సత్యము పిరికి ఛేదేము, సత్యము భేదంబు జీవజడముల VYS. 
జీవుం డస్వతం త్ర ఛావుండు, విష్ణువు సుస్వతంత్రు. డతనిసుగుణములను, 
పొగడి soy wesc బొందినజీవుండు, హరిసమిప మేగు నదియె ము § 7? 


శై.నము ఇది విష్ణువుస్థానమున శివుని DOLSA. ఇందు పాశుపతము 
శె నము నని శెండుశాఖలు కలవు. “నై. న్షనమతేమున sso E, స్వతంత్ర, తము కాదు, 
TPS దుఃఖమున కత్యంతేవినాశము “కలుగదు. ము కులయ్యును జీవులు నిరం 
తరము AHP DSH లగుటయే  యందలిదుఃఖము” అనుచు నై వ్లవమతేమును 
నిరసించి, పరమైశ్వర్యయు క్ర క్ష మైనమోక్షమునకుం చాళుపతచే మూల మని 
యిది నక్కాణించినది. ఈమతమునందు ముక్తుం B నజీవుండు పర మేశ్వరునివలె 
సకలసద్దుణపూర్లుంై. స్వతంత్రు డై. యుండును. ఆయవస్లలో నీశ్వరుని సేవకుడు 
కాడు. TSS వ్షవముల Sob భేదము. ్రైవమువలెనే యిదియును లింగ 
మహమ లాధారముగా నెలసినయార్యా చీననుతేము. దీనికర్తలలో 
నగ్రగణ్యు(డు నకులీళుండు. బ్రహాదిస్థావరాంతేము లై నజీవులు పశువు లనియు, 

హేశ్వరు(డు పళుపతి యనియు నిది చెప్పును. ఇ 

“అధాతీః SMS Gz పాళుపతయోగవిధిం వ్యాఖ్యాస్యామః” అనుసూ త్రము , 
మొదలుగా గలపాళుపతేసూత్రీములు దీనికి మూలము. కార్యము కారణము 
'యూగము విధి దుఃఖాంతము, అనెడిపంచపదార్ల ములతే త్తే ము విశదీకరించు 
నీసూత్రము, ఆధ్యా త్తికాదిదుఃఖ త్రేయవినాశమే ముక్కి యని బోధించును. 
ఈసూత్ర, మాధారముగా. బంచార్థ భామ్యము దీపిక గణకారిక మొద లగు 
(గృంథము లుదయించినవి. 

“కర్తాదినిరవేత్షుం BSS ATs జగత్కారణి మనెడిపై పక్షమును 
నిరసించుచు ప మటీకొందటు మాహేశ్యరులు, కర్గాదిసావే వేక్షుం డై నపర మేశ్వరుండే 
"కారణ మని నిరూషించుచు, పశువు పశుపతి పాశము నను మూండుపచారము 
SISO SAC వేకమున జీవుడు ముక్కిగాంచు నని శైవతేంత్రము Psa 8. 
దీనిక_ర్తలలోం బ్రథాను(డు బృహస్పతి. . మృగేంద్రు దుండు భోజరాజు! సోమశంభువు 


eran ఇతండు ఛారానగరాధీశుండు కాంజేసో y 
17 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


130 Som) Sr జయ చరిత్ర [ లౌకిక 


మొద లగువారు తదనుయాయు లై నముతప్రవ_ర్తకులు, B వతంత్ర, ము పౌహ్మ్కు_రము | 
కరణము త Bos, DSF shoo బహుదె B వత్యము త 800%, X హాము కాలో త్రీ తరము 
సౌరభేయము కిరణము మొదలై న పీతేంత్రమును హోధించువిశేవ గ్రంథములు. 


సృష్టి Re సంహార తిరోభా వానుగ్రహ కరణము లనెడి యిదుకృత్యము 
లకుం X Fos సర్వజ్ఞా(డు నె నై SSS మేశ్వరుండు పతి. అణువు కానివాండును! 
చే త్రజ్ఞాదిపదవాచ్యు(డు నై. నె నజీవా ల్లీ త్ర పశువు. అవిద్యావ్రై_ప్త ప్త మైనపాపము ఫలా! 
చీక్షతోం 'జేయుధ Oro? తే న. ost ర రము మొద ల పాతువులు పాశము. 
ఈత_త్త్వము Belen సాఖేవమేంచనము" గావించుకొనుజీవుండు శివసారూప్యము క్తి 
చెందు నని BST త్నా వళ్యాదిగ్ర OF Sore చెప్పుచున్న వి. 


ఏతాదృశ మైనశై శై వదర్శనమును నిరాకరించుచుం గొందజు మాహేశ్వ 
రులు ప్రశ్యభిజ్ఞాదర్శనమును GSB త్తిరి. దీనియుత్స ముక్త! 203500. కా 88 
BIR వదర్శనమును బ్ర, తిపాదించు.గ (గ్రంథము లనేకములు కలను. 

“నూ, & o% త్రి ర్వివృతి రఫీ రఘ మ్స త్యుభే విమర్శా గెస్టు: 

ప్రకరణవివరణపంచక మితి శాస్రం ప్రత్యభిజ్ఞాయాః 

aa నీశ్మాస్ర్రము సిద్ధ మైనది. ఈదర్శనము నుద్దరించినవారిలో SN, 
గణ్యులు సోమానందనాధుండు ఉత్సలాచార్యు(డు ఉదయాకరసూనుండు మొద 
లగువారు. మాధవాచార్యులవా రీదర్శన మును సంగృహించి వ్రాయుచుం బూరోో 
How మాత్రమే చేరొనిరి FD, కా BOR వసారస్వత మవలోకింప ననేకు 
లింకను గనవచ్చుచున్నారు. 


“ఈశ్వరుడు క_ర్భసావేక్షుడు కాండు. న్వేచ్నా వశమున నే యతండు 
(వృపంచము సృజించుచున్నా (డు. అతే(డు సర్వస్వతంత్రుండు. ఈజగ మంతయు 
వేటు కాదు. తదంతర్గత మే. ఒకచెట్టుకొమ్మలు చెట్టుకంకు భిన్నములు గా వాడ 
బడుచున్న ను యథార్థదృష్టిలో నవి చెట్టుకు నెట్టు “Beso కావో,, అట్లే జీవులు 
భిన్నులు గా వ్యానషేరిక దృష్టిలో గనవచ్చుచున్న ను, వారు పరమేశ్వరునికి 
భిన్నులు కారు. పర మేళ్వరుండు జీవతాదా_త్యము నొందె నన్న విషయము స్వాను 
భవము చేతను అనుమానముశోతేను కై వాగమముచేతను బెలియంగలదు. చే DI 
రుండనే కాని యన్యుండను గా ననెడినిళ్ల ్సయజ్ఞానముచే నయ్యిడియా Ere 
ees పృత్యభిజ్ఞ. అది పరాపర సిద్ధికి హేతువు. Was D బ్రైహ్మచర్యాదికము 


1. ఇక్కడ Bray) కౌనివా6 డనియర్థము. పశువు లణువు లని OBEY చోట నున్నది, 
ఆక్యాడ జీవులు Bre Sr on మేరము.. 
CC-0. Feet Math Collection. Digitized By eGangotri 


S gbo j చతు TF ధ్యాయము 131 


గాని ప్రాణాయామాదికముగాని యావశ్యకములు కావు. పరసిద్ధి ముక్తి కి, అపర 
సిద్ధి దేవలోక పా ప్రా_ప్యనురాప మైనయభ్యుదయము. ఇం BB Sm DET 
రమునుబట్టి యుండును” ఇ త్యాదికము విరిసిడాంతసారము. ్యఈమతమును we 
పాదించు X గ్రంథములు పూర్యో_కృ కములు గాక యింకను గలవు. 


స్పందస్యూత్ర, మనువేర వనుగుప్పుండు రచియించిన క్రై వస్తూ తృముల SED , 
శిష్యుం డయినభట్టికల్లటుయు కారికయు, దానికి సో వృత్తి తియు 
రచియించిరి. భట్టకల్ల టుం డుజ్జయినీరా జై నయవంతివ_ర్మ ర యాస్తానములోనినాం 
డగుటచే, క్రీ. శ ౮90 ప్రాంతమున నుండె ననుట విదిలేము. 


“యో నారాయణ ఇత్యభూ చు చ్ర్య్చరనిథిః Twos ACS, : 
_స్తద్వం శే స్వగుణ్మప్ర, పక శ్రఖచితే ముక్తాకణాఖ్యో ఇభ <5, 

త BSE సదృ శానుజేన రచితా రామేణ విద్యజ్ఞన 

శ్లాఘ్య త్వా త్సఫల్నశ్ర, Bora భగవద్గీ తాపదార్థ ప్ర, ప pe? 


అనుభగ్గవద్లీ త వ్యాఖ్యాంతన్లో కమునుబట్టియు, నశేశ్వరపరీజాప్ర, ప ,కాశమును 
x గృంథమందలి “నారాయణకంఠ వాన oS TRS వాక్యమునుబట్టియు, 
తెపంతీవ _రృయాస్థానకవులలో ముకాకణకవినామము కనవచ్చుటనుబట్టియు, కాన్య 
కుబ్బనివాసి యగనారాయణపండితునిపు త్రు డును (సంతతివాండు) ముక్తాకణుని 
తముడును రాజానకోత్సల బేవునిశిష్యుండును నో భగవద్లీ తావ్యాఖ్యాతయు నగురాజా 
నకరామకంఠుండే POTS ట కారికకు వ్యాఖ్యర చియించినట్లును, అవంతిన _ర్గకాల 
మువాం డయినట్టును  డెలియుచున్న ది. కాని బుహ్హారుపండితుడు మాత్రము 
కారణము Bosch యితండు దశమశ'తాబ్దిలోనిచాం డని వ్రాసెను 


ఇతనిగురు B Nein yo దేవుండు 5 Soda. యన్నుగ్కంథము రచియించె 
నని తెలియవచ్చును. ఇతనిమజ్‌యొకళిష్యుం డై. డె నరాజానకాభినవగు పుండు కా $o 
శై వదర్శనమైన, తింశికకు, తత్త _్ర్యవివరణ SESS రచించెను. ఇతండు (గంథావ 
'తారికలో వ్రాసినశ్లో కములనుబట్టి oÈ, ందివిషయము "తెలియనయ్యెడి. 

os శీరపాలకుం  డ్రైనయశస్కరనృపతిమంత్రియు బ్రాహ్మణో త్రము(డు 
SMSO, భునికి శౌరి యనుపుత్రు డుదయించెను. శివహ్యనపరతంట్రుం డై. డెనయతి 
నికి శంకరభ్యానా ర్నానరిచింతేనె నెకరసికుండై నకర్ణుం డనుకొడుకు gy HN. esc 
డాబొల్య్వముగా సుఖవిముఖుండై PE విషయాస క్తుండు శార్‌ సర్వదా 
శివతే త్త (జ్ఞానరతుండై. సంసారనిర్మూలనవిమర్శనపదవి TG శ్రయించి శై x8 త్త( 8 casos 
బోధించుచుం డెను, అతనియుపదేశములవేం wns, మనకా Bsus కనేక్ష 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


189 సంస్కృ తవా assed [ avy 
z హ్మణులు వచ్చిరి. వారిలో నంత TAMA వచ్చినమాలృగు పునివంశమున 
జ న్గించినవరావాగు ఫునిపుత్రుండు చుఖలపండితు(డు. సంసారవృ త్తాంతవిముఖుం 
డై నయామహామహానిశిష్యుండ చే నభినవగుప్పుండను. నాయన్న యగుమనో 
రథగు స్తుండును శివశా(స్ర్రురసికుండై పద వాక్య ప్ర,మాణజ్ఞుం డై Sora దేనపండితుం 
డును od Rowse ద్రిశికాత_త్త్యవివరణము రచియింపం బూనితిని* 


దీనినిబట్టి ప్రత్యభిజ్ఞానాముక మెనయీశె వము Denise 7} Sora 
© WU a oa oa = 
మంత్రివంశమున నుదయించిన దని స్పష్ట మగుచున్నది. ఈయభిననగు ప్తుండు 
DH OTP సారసం గ్రహము, స్వచ్య ందనయము SAHL Tos గ్రంథములు ని | So 
చెను. మొదటిదానికి వితస్తాపురీనివాను. డగురాజానకయోగరాజు వ్యాఖ్య 
వ్రాసెను. ఇవి గాక రాజానక తేమ రాజపండితుం డీశ్వర ప్రత్యభిజ్ఞాహృదయ మను 
<4 Ss వ TAn 

త త్త (విమర్శన గ్రంథమును స్వచ్భందోద్ద్యోత మనుజేరస్వ చ్చందనయన్యాఖ్యను 
రచించెను. Bp Koss Youd నుబట్టి చూడంగా ర్తాజానకనంశమునకుం జేరిన 
వారే యెక్కువగా నీడర్శనమున శ్రద్ధ వహించి దీనివ్యావ్నికై పాటుపడి రని 
తోచుచున్నది. ఇట్లు వ్యా స్త మైనయీమతవమందును గొందజు మాహేశ్వరులు 
దోషము Bod ర నేశ్వరమతము స్థాసించిరి. 


“పరమేశ్వర తాదాత్మ్యవాది యెనశ్రే వమునకును శరీరస్థితికాలమం దే జీన 
HÈ, యభిమత మైనట్లు తెలియుచున్నది గావున కరర రసః సారదాది 
శబ్దవాచ్య మైనరస మావళ్యక” మనుచు ర నేశ్వరమతీదర్శనము వీ రారంభించిరి. 
KESh E, కోరునట్టియోగి ముందుగా దేహమును దిన్యము౯ గావించుకొనవలెను. 
TAS హరగారీసంయోగజనిత మైనరసము ముఖ్యము. రస మిశ్వరబీజము, 
అభకము గౌరీబీజము, VITO గలిపి యథో కృముగా నేవించునారికి మృత్యువు 
లేదు. GBS దైత్య ముని నూనవాదులలో. గొందటు రససామర్థ్యమునల్ల నే 
దిన్యబేహులై Ba E నాశ్రయించిరి. మహేశ ళ్ళు శక్ర TOPOL RADOS YAS 
'త్చాదాచాగ్యాదు లట్లివాశే.? అనుచు ర సేశ్వర సిద్ధాం తాది గంథములు చాటు 
చున్నవి.,“రసో వై సః రసం హే వాయం oY నందీభనతి” అను Zi 
శ్రుతి చెప్పినది సంసారడై న్యదుఃఖతరణో పాయ మైనయీరసమే యనుట సిద్ధము 
గావునం బర బ్రవాతుల్య మైనరసమును నిందింపరాదు.” అనుచురసహృదయాది 
గ్రంథములు "ఘాూసించుచున్న వి. కాశ్యాదులలో సర్వలింగముల నర్చించుటకన్న 
రసలింగార్చన మే (శ్రేయస్కరము, భోగారోగ్యామృాత్మప్రద మని మటియొకళకృతి 
సమర్థించుచున్న ది. రసకల్పన DFA మొకటి యున్నను, తక్కినవిషయములం 
దీది ప్రత్యభిజ్ఞాముతమును బోలియున్నది, ఇవి Toros జీవేశ్వ రై క్యవాదమున 


౧౧౦. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


వా జ్ణయము | చతుర్థాధ్యాయము 133 


శాంకరమతమును సమోపించుచున్నవి గాని వేదో_కృకర్థాచరణము నివి ప్రశం 
సింపవు. 

పాణీనీయదర్శనము :--పాణినికా త్యాయసపతంజలికృతము లై Save 
ఛ్యాయీనార్శి కమహాభాహ్యములే పాణినీయదర్శ్గనము. ఇదే పరమపురుపార్థ 
సాధన మని తదఖినివిష్ణుల మఠము. దీనిని స్ఫోటవాద మందురు. ఇది ప్రాచీన 
నాదమే యనుటకు బాదరాయణులు దీనిని Jagd చే న్నాతః ప్రభనాదిత్యాది 
సూత్రమున! గ్రహించుటయే నిదర్శనము. ఇట్లు సంప్రదాయసిద్ధ మైనదీనిని 
హరికృత వాక్యపదీయము మొదలయినయర్యాచీన గ్రంథములు బలపజిచినవి. నిర 
వయవము నిత్యము నై నస్ఫోట మనెడిశబ్దమే SY WAT? మని యది యిట్లు చెప్పెను. 

“అనాదినిధనం బ్రహ్మా Fund త్త go తదక్షరమ్‌ 

వివర్తతే ఒర్థభావేన ప్రక్రియా జగతో యతః 

ఇ ట్లున్న పదునాజుదర్శనములసారాంశము గా నీశ్వరవిషయమున నేది 
యెట్లు చెప్పినదో, అది యంతయు నిచ్చట సంత్నేపించి చూతము. 


ఈ Io 5 oS భేదములు. 


s 


ఇార్యాకమం దీశ్వరుండే Teh, ఆర్యతేమందు సర్వజ్ఞుః డ్రై నయర్హన్యునియు, 


బౌద్ధమునందు సర్వజ్ఞుం డై నగాతమబుద్ధుండును దప్ప GS యీశ్వరుం డనుక ర్క 
Sez. కాని బుద్ధునియుప దేశము లీళ్వరా స్తిత్వమున మూకీభావము వహించి 
నవి కాని VOT Err నీశ్వరుండు లేం డన లే దని త_న్నతేరవాస్య'వే త్త లందురు. 
సాంఖ్యము జీవునికంచు “BS యొకపురుషుం డున్నా6 డని యంగీకరింపదు. పూర్వ 
మీమాంస Sa YY vron నితేర మేదియు ఫల మిచ్చునడి లే దని చెప్పూ 
చున్నది. అర్వాచీను వై నమీమాంసకవిశేషులు కొంద జీశ్వరుని భావించినను, 
-ఈమతమున నీశ్వరుం డనువాండు లేం డనియీ స్పష్ట మగును. పాణినీయము పరా 
పశ్య a మధ్యమా నై ఖరులలో, సఠరాయాపశేబ్దమే యీశ్వరుం డనును, అందుచే 
-విస్పవ్టముగా నై తే నేమి? అస్పష్టముగా నై తే నేమి? ఈయాజునుతేములును 
వేద వేదా నృప్రతిపాద్యుం డై నపరమేశ్వరు నంగీకరింపని నికీశ్వరము లని "తేలు 
చున్న ది. 

రామానుజీయము, జీననియంతేయె జీవాంత ర్యామియె జీనకృతక EES 
కర్ణ మైనఫల మిచ్చునిశ్వరుంయ జీవునికంకు వేజుగా నున్నా6 డని విశ్వసించును, 


నైయాయికము నై Bas soo మాధ్యము పాశుపతము శై నము ప్రత్యభిజ్ఞ SWIC 


1. No సూ, 1. 8-28 


g 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


g 


134 సంస్కృతే వాషయచరిత్ర [ లౌకీకో 


“ia 

రము నను చేడును, ఈశశ్వరుం డున్నాండు BD, అతండు జగత్తున కుపాదానకార 
ణము కాండు కేవలము నివి_త్తకారణ మని నమ్ధుచున్నవి. కాని పాశుపతమును 
బ్రత్యభిజ్ఞయు నీశ్వరునికిం గర్గావేక్షిత్వ మంగీకరింపను. తక్కినయైదున్సు ¥ Yar 
వేక్షుం డగుచునే యీశ్వరుండు జగత్తు నిర్మించుచున్నా డని చెప్పును. అయినా, 
ము త్త మోయేడును జీవుం డీశ్వరునికంకు వే అని విశ్వసించినవి, అందుచే నివి. 
B (Sis లనుట విదితము. DPB (త మ నెడిరామానుజీయమును, ఈశ్వర 
సోరూప్య మంగీకరించి B cde యగుచున్న ది. జగత్తున కీశ్వరుండు నిమి_త్తకారణ 
ముపాదానకారణము గూండం గాం డనుయోగమును జీవునికి వేజణుగా నతం 
OE నని యంగీకరించుటంబట్టి (ద్యెత మే యగుచున్నది. దీనినిబట్టి HS” మిది 
మతేములును 'నేశ్యరములు B (తేములు నని GOSS. నిరీశ్వరము లాజే గావున 
సేశ్వరము లై నతొమ్మిదియు సీశ్యరా _స్తిత్వేవాదమున గెలిచిన ననవచ్చును గాని, 
మొత్త మోపదియేనింటి SB (త మెట్లు గెలుచు నని యిచ్చట సంశయింపం 
బనిలేదు. . 

“పరమార్థదృష్టిలో నిర్వికేష నిన్లి ప్ప నిర్ణుణుం జై నపరమా త్త యొక్క౯డే 
యున్నాడు, అతనికి 'వే తేమియు లేదు. వ్యవహారదృష్టిలో మాయోపాధివిళిష్టుం 
డై నయాపరనూ Š, స్వప్రాధాన్యమున జగత్తునకు నివి_త్తకారణమును మాయా 
ప్రాథాన్యమున నుపాదానకారణము నగుచున్నాండు. మాయా్చితుం డై yot 
TROIS జీవా త్త యనంబడునతే(జే విజ్ఞానమున స్వస్వతాప మెజింగి బంధ 
విముక్తుం డగుచున్నాండు. అదే ముక్తి యనంజబడును అని సర్యమతవిమర్శన 
పూర్వకముగా నఖలమతసారముగా సత్యము బయట బెట్టినయదై. సల సౌధమున 
కితరమతము. లన్నియు మెట్టు గాని వేజుగాను. సముద్రజల మావిరియె ప్రై కెగసి 
మేఘమై వర్షరూపమున భూమిపై. బడి నదీసంజ్ఞ చెందుచున్నది. ఆనదియే 
మరల సముద్రమునం ఒడి సముద్రమే యగుచున్నది. అల్లే జీవునివిషమయమును, 
దీనినే మహిమ్న స్తోత్ర, మిట్లు SH oda. 


ae Sao సాంఖ్యం యోగః పళుపతిముతం BAS మితి $ 

వ్రభిన్నే ప్రస్థానే పర మిద మదః పథ్య మితిచ 

రుచీనాం BOGS దృజుకుటిలనానాపథజుషాం 

నృణా మేకో గమ్య Ho మసి పయసా YS ఇవి? 

శు కియందు రజతమును మరుమరీచికలయందు జలము నే ట్లాభాసించు 
చున్నవో, పరమా ర్షయందు జగము నట్లాభాసించుచున్నది గాని సత్యము కాదు. 
ఫఘటాకాళశము మహాకాశమున Bio భిన్నము కాదో, Of జీవాళ్ళేయు6 బర 


మూ 8% చేటుకాదు. అనునదియీ Sos É ప్టము, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


wr Boas ] 3 & > ధ్యాయము ay 
తో 
“అఖల వేదా _న్హవాక్య సమన యంబు, Wows As or క్యసాధనంబు, 
నై నయదై KESS Boo) నఖలగురుండు, శంకరాచార్యులకు నమస్థారశతేము. 
ఆ రత త్త Gow గాంచ మహానుభావు, Goes BAO మార్లంబు లెజబుంగంజేస్పి 
DS నవియెల్ల నెప్పట్‌వై నం దుదక్కు భునతీమాడై (తేమార్గంబు కలసితీరు. 
అపరిణామియు స_న్మయుం డవ్యయుండు, నై నపరమాత్ముని వివ_ర్తమగునుగాని, 
కానవచ్చెడి జగము నిక్కంంబు గాదు, Secs జీ వేశ్వరులకు భీదంబు లేదు.” 


GS దర్శనముల Youd ఘటించి తక్కిన శాస్త్రములు పరిశ్రీలింతము. 


ఇది, (శ్రీమంథా Bs aww Wy గురువర కరుణాధీతో త్రరమిమాంసా 
దర్శనుండును, బ్రహ్మనూత్రార్థడీవికా SHAN న్తరవివాహ సంస్కృతే 
భాపాస్వరూపాది' సంస్కృతే గృంథక_ర్హయునై న మల్లాది 
సూర్యనారాయణశా స్త్రీ) రచియించిన సంస్కృతే 
వా _జయచరిత్ర, ద్వితీయభాగమగు 
లౌకిక చా జయచరి శత్రయందు 
చతుర్భా ధ్యాయము. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


$ 


[ లౌకిక 


శో 


వ. A 
>. 


—o-obudo-o— 
T Sy) MO 


- నవాగకరణములు ప్రాతి శాఖ్య లనుసురు గల కేనల వేద వ్యాకరణములను 
గూర్చి యీచరి త్రము ప్ర థమ భాగమున జదివియున్నాము. కపుడు gee 
లౌకికశబ్దముల కనుశాసనము లయిన వ్యాకరణ గ్రంథ ములనుగూర్చి ప్రసంగింతము. 
శబ్దశ్యా స్త్రక_ర్హలుగా. నెనమండుగురు ప్రసిద్ధి కెక్కయున్నారు. 3 కప బేవునికవికల్చ్ప 


ద్రుమ మనెడిధాతుపాఠమునందు వారిని BZ S మిట్టున్నగి, 


“as ys) SFE) T ఎపిశలీ శాకటాయనః 
పాణి న్యమర జై_నేన్దా) జయ Ss sarge” 


ఏరిలో నింద్రుండు శాకటాయనమునం జేర్కొ_నయబడెనుగాని, అతనిన్యాక 
రణ మిపుడు కొనరాదు. చంద్రుండు పూర్వవ్యాకరణములం గనరాండు SA, 
చాంద్రవ్యాకరణ మున్నది. అపిశలి BPS Soy లష్టాధ్యాయిలోం గనవత్తురు. 
వారి గృంథములు లేవు. అమరుండు నామలింగానుశాసన మనుశేబ్దకోశమునుబట్టి, 
పె శ్లోకములోని శాబ్దికులలోం Sonar! అది గాకున్న, నమరకృత వ్యాకరణ 
మందును గనరాదుం B నేంద్ర,న్యాకరణము ము దృితమై యున్నది. సై శ్లోకము 
వీరినిమాత్ర మే BS YA TA, శాకటాయనమున నుదాహృతు లై న- ఆర్య 
వృజ్రు(డు-సిద్ధనందియు, పాణినియమునం. 'బేర్కొనయడిన-శాకల్య-గార్ల్యా 
గాలవ-కాళ్యప-స్ఫోటాయనాబాక్రృవ _రణ-భార ద్వాజాప్రభృతులును బ్రాచీన 
శాబ్దికులే. వారిమలేములును బై వ్యాకరణములం దుదాహృతేము లై యున్నవి. 
BO, చార్మిగ్సృంథములు లేవు. పూరో(ో్ట_కృవ్యాకరణములు గాక, అర్వాచీనము 
"లె నకాతంత్ర, సారస్వత వ్యాకరణములును లోకమున గలను. దీనినిబట్టి శబ్ద 
శ్యాన్ర్రము కొన్ని చేలసంవత్సరములుగా భరతఖండమున బహుముఖములవ్యాపించి 
వచ్చుచున్నదని తెలియగలదు. ఇంక లభించిన శాకటాయనాదులయుదంతముా 


శాశటాయనము శ బ్దానుశాసన మనంబడు దీనిక 5 యగుశాకటా 
యనుఃడు చై నాశార్యుం డై నమహాపండితుం dain, 8). పూ. తొమ్మిదవ 
శతాబ్చిలోనివాలై. యుండు ననియు నార్జ్శతదర్శ నసందర్భమునం జదివియున్నా ము. 
-ఈవ్యాకరణమునం దక్కిన యెల్ల విషయము లుండియు, స్వరవై దికవిషయములు లేక 
పోవటకూడ నితండు తప్పక Bx డని వెనుక జూపీనకారణములకు. దోడ్చడు 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


వాజ్యయము ] E Soe ధ్యాయము” 137 
చున్నది. ఇది సత్యము కావుననే, సర్వలక్ష ణసంపూర్ష్మ మైనయీ వ్యాకరణము 
పుట్టుకలోనే ట్రాహణాసంఘుబహిస్క్భుత Bo మూలమూలల నణంగిపోవుటయు, 
తరునాత దీనిని జూచి యింతకన్న మనోహరరూపముతో. బయలు బేజినపాణి 
నీయము వాయువేగమున బేశమునలుంగడల వ్యావించుటయు సంభవించె నని 
విశ్వసింపనచ్చును. అయిన నిదికూడ జైనమత మభినృద్ధిలో నున్న కాలమున జైన 
సంఘమందుమా త్రము పఠనపాఠవ్యనహారము గాంచక పోలేదు. ఇందుకు దీని 
వ్యాఖ్యాత లందటు నించుమించుగా జై నపండితు లగుటయే నిదర నము. 
ఈవిషయము/సాడ మనవిశ్వాసమును స్థిరపజుచుచున్న దనుటకు సం దేహము 
లేదు. జైనమత మణగిపోయిననా(టినుండియు ననలా సుమారువెయ్యేండ్లుగా 
నేమాత్రిము ప్రచారము లేక యిది యందందు పు స్తకాలయములలో ని ద్రించుచు, 
మొన్న మొన్న ముదృణవశేమున మరల. లోకముకంటం బడినది. అయిన చేమి 
లాభము? స్థితి మాజినను గతి య'క్లే యున్నది, ఇందుకు బాణినీయము సహ్నస్త 
ముఖముల విజృంభించుటయే కారణము. ; 

PYES చతురధ్యాయి. ఇందలిసూత్రములు, 5-౨౩౬. దీనికి 
సూ శ్రపాఠ కృమము ననుసరించి కాళికావృ_త్తివంటియ మోఘవృ తల్లియు చింతా 
మణి యనులఘువృ_త్లియు, వ్యాఖ్యలుగా నుదయించినవి. ఇం ద మోఘనృత్తికి 
న్యాస మనువ్యాఖ్యానమును, చింతామణికి మణి ప్రకాశిక యనునదియు. దరువాతం 
బుట్టినవి. అటువీదప సిద్ధా_న్తకౌముదివంటి ప్రక్రియాసం గ్రహమును లఘుకౌముది 
వంటి రూపసిద్ధియు నుత్సేన్నము BHD. వీనిలో నభయచంద్రసూరికృత మైన 
స క్రియాసం గ హముతో' నీవ్యాకరణము సర్యాంగసుందరము గాయ దొలుత, 
క్రీ, ౧౮౯౩ లో? బ్రకటింపంబడినది'. ౧౯౨౧ లో, ches _రకృతచింతా 
మణితో, కాళ్ళీపురమునం బ్రకటిత మైనది. సూత్రపాఠము ంటియందును గలదు 
గాని ఆండవదానిలో గణపాఠధాతుపాళములు గూడం గలవు. ఇందలి థాతువులు 
రమారమి ౧౮౦౦. పాణినిధాతుపాళమున సుమారు ౧౯౦౦. ఇంతే భేదము, 
ఛాతువులున్సు వానిక్రమమును, అర్థములును, చాలావటి కిందున్న È యందున్న వి. 
వధి-వధ-అనురీతినిందలియికారాంతేములు కొన్ని, అకారాంతములుగా నందు 
కనంబడును, కొన్నియర్థ ములిందలి నందు కొంచెము మాతటీనవి.అం తే కాని ఇందలి 
ఛాతుపాఠము నందలిధాతుపాఠము నెదుటంబెట్టకొని సరిచూచువారికి గణింపం 
దగిన భేద మే కనంబడదు. దీనినిబట్టి పాణీనీయధాతుపాఠముగా మనము చదువు 
చున్నది శాకటాయనభధాతుపాఠ మే యని "తెలియనగును. అందుకే, పాణిన్యా 


1. ప్ర కెళకుండు Guston oppert చెన్న HIB, నీడెన్సి కాలేజి సంస్క తాధ్యాపకుండు, 
2, Gy కాళకుండు డాక్టరు జగన్నాధ ప్ర సాదు, 


18 


ceo Jangamwadi Math Collection. Digitized by eGangotri 


a + 


138 సంస్క తీవా జ్యయ చరి శ్ర po [pE 


mg లీమాట చెప్పకపోయినను, భగవతే Sond, వైయాకరణు లందతికిని 
నామము . ధాతుజన్య మని. చెప్పినవాండు శాకటాయనుడే యని చెప్పుచు; 
ఛాతుపాఠము శాకటా యనోపజ మనుభావము సూచించియున్నాండు!. మజియు 
నిందలిసూత,పాఠములోని ౭౨ సూత్ర ములు సరిగా SO Soa ధ్యాయిలోం 
బఠితములై నవి". సుమారు రెండువంద : “లించుకథేదముతో నం దున్నవి. ఇంక 
గణపాఠ ములో నిందున్న శబ్ద బజాల మెం తేని యందు కనబడును. ఇందలి VEs? 
ge pps anton st చిన్న చిన్న మార్పులతో నందు ప్రత్యాహార 
సూ తేములనువేరం బదునాలు. గై నవి. ఇంత యీల? దీనిని జక్కలాంజూచి బయలు 
Bes దగుటచే సూత్రసన్ని వేశము విషయప్రదర్శనము మొద లగున వష్టాభ్యా 
యిలో సులభపద్ధతి ననుసరించినట్లు కనయుడును గాని, : దాని కంతకును మార్గదర్శ: 
కము శాకటాయన మే యనుటకు సంశయము కలుగంబోదు. వారిక -కారవరరుచి తేన 
ప్రాతిశాఖ్యమునం జెక్కు_చోట్ల శాకటాయనమతేము శీర్కా_నియుండుటకూడ దీని 
గొప్పతనమును Boys. ఇ ట్లిదియును, చూచి చెప్పెనో లేక కర్ణాకర్షికగా విని 
Bays, Var) S తికారుండు చెప్పినట్లు 'మూండధ్యాయముల కళశకృత్న్న 
చ్యాకరణమును, ఎనిమిద ధ్యాయములయాపిశలి వ్యాకరణమును, పూర్వ మున్నను, 
గార్ల్య శాకల్య ఛారద్యాజాదులు .. - వ్యాకరణకర్త Benne బెలియనచ్చుచున్నను, 

క రణనిర్హాణయశేన్సు భగవత్సాణినికి దక్కినది. అందు కతండర్ష్యుం డనుటకు 
సంబేవాము లేదు గాని, ఈవిషయమున శాకటాయనుండు గూడ సనం దగిన 
వాడు కాండు. : 


_ శాకటాయనసూ క్రమం న్‌్‌ యన్నిసూత్ర, ములకును, సం 
నర్లము కనబడుచున్నది. . ప్కక్రియాసం గ్రవములాగ్‌ సుమారు వేయిసూత్రముల 
కరము కనరాదు. అపర్టుపండేతుం డాసూత్రములకు గుర్తు పెట్టి aaah గాని' 
కారణ 'మేమియు. చెప్పలేదు. పరిశ్లీలింపలా లఘునృ 8 తి మైనచింతామణి పెద్దది 
యైనయమామువృ త్తి agt సంగ్రహ: మని యక్షవ _రృమాటలవల్లనే విశదవగు 
చున్నది. అట్రిలఘువృ త్తి త్రియరబే సూత్రపాఠములోని సకలసూ్రముల కర్ణము 


OT ర eae ees 
» ఉణాదయో౭ OSD, ox. 8. 8-1, WS gxos— 
. శాక. 1. 2-187, 189, 190 —3"8. 7. 2-94, 95, 96. ఇత్యాదులు." 
` “అష్టకా ఆపిశలపాణినీయా: ఈ”: కాళకృత్నా్నః చతుస్కా- శృాకటాయనీయాఖ, 
5 ఆపర్జుప oð డమోఫువృ త్రి సో "రండవసంపఫుటము గా6 'బ్రకటింపందలంచికి నని 
వ్రాసెను TWA, ఆభాగ్యము భాషకు ఒట్టినది "కాదు. అం 5 ERK, ముల Ag 
ముండుట BH నే, ఆపర్టుపండితుండు సంశయారిప లే దని తోచుచున్నది. 
యస్య కళ్టానుకాసనేత స్యాతిమహతీం Sy Ho సంహృ Pete Eee sosi 

OG, 52 ర్వత్యుతే whs E A 


* wW t9 = 


5 


CC-0. ee Math Collection. Digitized by aGangotr 


పాషయము]  పజ్బామా ధ్యాయము 189 


కనవచ్చుచుండ గురువృత్తియం దుండు ననుటకు సంశయ మేమి? అం దున్న. 
యాసూత్రములు శాకటాయనునివి గాక HBS వగును? కావునం బ్ర కియా 
సంగ్రహ మనెడినామము TAY మగునట్లుగా, అభయచంద్రసూరి గ్రంథవి_స్తర 
భీతిచేం గొన్ని సూత్రముల కర్టమున్రాయక విడిచె'నని యూహింపవలసియున్నదిం 
లేదా, అతనికి దొరకినసూ § ay మసమగృమైన GB sie గావచ్చును. ఇది 
యిట్లుండ, ఉణాదిసూత్ర, మ్‌ శాకటాయనుడు ర రచియించినట్లును, వాని కుజ్జ (ల 
దత్తుడు మాధవుడు యముదలగునై. యాకరణులు టీకలు వ్రాసినట్లును Boas» 
చున్నది. దీనిని, చింతావుణికర్త “యసుయక్షున ర్గ ర, అవతారికలో నిట్లు (Hos 
పజణుచుచున్నాండు. 


“ఇంద్ర చంద్రాదిభి TIZ DE కం శబ్దల క్ష. ణమ్‌, 


8 & హాస్తి సమస్తం చయ న్నేహా_స్తి న తత్‌ క్వచిత్‌, 

.గణధాతుపాళయో ర్లణథాతూన్‌, OF MTA లిజ్ఞగతమ్‌, 

ఉణాదికా నుణాభా. శేషం నిశ్శేష మత SHE: విద్యాత్‌ H 

ఇ ట్లితండు కంఠోక్షిగాం ' జెప్పినన్కు X గ్రంథవిస్త సరభీతిని' గాంబోలును, 
ప్రశాశకు లుణాదిభాగము "| "ముది ద్రింపకపోవుటచే యు కవి లభించినవి 
క అయినను, సూత్రక ర్త యణాదిసూత్ర ములు గూడ Hono ననుట 
సత్యము. దినికిం ద 'చాణిన్యాచార్యు 'సుణాదిసూత్ర ములు ని_ర్షింప లే దని 
ప్రతీతి యొకటి యున్నది. 'ఉణాదయో బహాుళమ్‌' అనుసూత్ర త్రమునకు భాష్యము 
వ్రాయుసందర్భమం దే 'భగనత్సతంజలి నామము arog మని తొలుతం. 
'జెప్పినవాండు 'శాకటాయనుం డని కావించిన ప్రశంస కనంబడుచున్నది. దిని నంతను 
బట్టి చూడంగా, సిదాంతకాముడిలో ముద్రితేము . లై నయెదుపాదములయుణాది 
సూ త్రములు' శాకటాయనకృతీములే యని విశ్వసింపవలసియున్నది. అయిన నీ 
విషయ మింకను విచారణీయము. 


కాశీ ప్రతిలో, జై జై నవర్గమాన స్త వామన నాలుగున్లో కములు ee 
టాయనకృళములుగాం గనవచ్చుచున్నవి గాని, అవి వ్యాఖ్యాత వనితోంచుచున్నది. 
అం దొకళ్లోకము- సంజ్ష-నియమము- అపవాదము-విధి- పరిభావ-అతిచేశము;ా 
ప.ధము- అధికారము -నిత్యము-విక ల్పము-అనునవి శ+బ్దానుశాసనసూత్రముల 
Bee లని "తెలుపుచున్నది. 'ఇట్లు సర్వలక్షణసంపూర్ణ్మ మై 'మీనదీనిమహ త్త ENSS 
boa eee సవ మిది. 


“సర్వశా & మ్చుధిం బుద్ధి మన్దరేణ ప్రమథ్య యః, 
సళ నన (గ క 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


140 సంస్కృతే వాజుయచరిత్ర [are 


స్వల్ప A So సుఖోపాయం సంపూర్ణం త్య కృమమ్‌, 
శష్టైనుశాసనం సార్వ HY Wyss త్సరమ్‌” 


పాణినీయము :-ఖండఖండాంతేరములందు SRR జగ BSAS 
ద్రాహ్మణుండై నయీవ్యాకరణమునుగూర్చి DBO వ్రాయవలసినపని లేదు. తనకు 
బూర్వ మున్నమహానై యాకరణులముతములనుగూడ గ్రహించి లౌకిక శబ్ద జాలము 
నకును వై దికశబ్దములకుC గూడ ననుశాసన మైనయీవ్యాకరణము పాణి 
పజ్జమై పాణీనీయ మన్న వేరుగాంచినను, పాణినికాత్యాయనపతంజలిమునులు 
ముగ్గురుకూడ దీనికి. గారకు లగుదు రనుట సుప్రసిద్ధము. ఇందు, పాణినికృతేము 
లై నయష్టాధ్యాయాసూత్రములు ITO. అండలిలోపములను బూరించినవర 
రుచివా రృికములు TEE. DOD లేచినదిన్య సౌధము మహభావ్యము. అందు 
విధిరూపము లై నయిష్టులును ని పేధరూపము లై నయనిష్టులును. వందలకొలందిగా 
నున్నవి. అవియును దరువాతివ్యాఖ్యాతలకు Nor Sar ర్తికములవలెనే ప్రమా 
ణము BSD. పాణిని క్రీ. పూ. Zoo లకుం Barc డనియు వరరుచికా త్యాయ 
నుండు. ౫౦౦ లకు Barc డనియు పతంజలి 3౫౦ ప్రాంతీమువాం డనియు, 
ప్రథమ భాగమందు నిందునుగూడం 'బెక్కు-వోట్లం జదివియున్నాము గావున నిశ 
ఏరికాలముంగూర్చి చర్చింపం బనిలేదు. అయిన నించుక- 


పండిత భాష్యాచార్యులు పతంజలి శ్రీ పూ. తప్పక దశవమశ తాబ్దిలోనివాం 
డని వ్రాసిరి! మహామహో పాధ్యాయళివద _త్తశ ŠT% 'రాజతరంగిణీవిష్ణ్టునాయు 
పురాణములలోనిపువ్సమిత్రప్రశంస గలశ్లోకములను బరిశీలించి చంద్ర,గు_ప్తపున్ను 
మిత్ర సభలను బేర్కొ-న్న పతంజలి శ్రీ పూ. ౬౦౦ ప్రాంతమువాం డని నిరూ 
వించిరిి. చంద్రగుప్తుడు క్రీ పూ. 3౨౧ లో సింహాసన మెక్కెనుగావున నతనిని ' 
"బేర్కొన్నపతంజలి యంతకుం దరువాతినాండై. యుండు నని కొంద అనిరి. 
పాళ్చాత్యులుకొందటు శ్ర పూ ౧౫౦ (ప్రౌతీమువాం BOG. ఎట్టయినను సరి 
మైనకాల మింతేవబికు BITS దనుట స్పష్టము. TD, రాజతీరంగి 
ణినిబట్టి చూచినను శాక్యసింహునితేరువాతే ౧౫౦ సంవత్సరముల కనంగాః 
శ్రీః పూ. 3౩3౬ లో రాజై నయభిమన్యుడు _పతంజలిమహాభావ్యపు_ స్తకమును 


1. The Age of Patanjali, P. 53. : 
2, బాంచాయి ప్రత 1917. మహాభాష్యపీకిక, దీని కాథారము 


“ZBH Siny TBH త్ర్యధికేషు చ భూతలే, కలే FSi వర్షాణా SHAN కురు 
పౌండవాణ? రాజతరంగిణి. 1-51, దీనియర్థమున SöS లున్నని--653 
అనియు--908_ అనియు, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


వాజ్యయము ] పజఖ్బమాధ్యాయము 141 


గా_క్లీరమునకుం 'దెప్పించినట్లు “తెలియుచున్నదిగావున" ,మన మింతేకు మున్ను 
తలంచినట్లు మహాభావ్యము 3౫౦ ప్రాంతేమునం బుట్టిన దనుట కవరోధ మేమియు 
లేదు. ఇ ట్లయినచో. బూర్యో కృములై నపాణినికా త్యాయన గాతమబుద్ధా దుల 
కాలములకును గణింపందగినవితోధము సంభవింపదు. ఇంక హరచరితచింతామణ్యా 
దులు* వర్గించినమునిత్రయచరిత మలిశయో క్తిభాయిష్టముగా .నున్నను, అందలి 
కొన్ని విషయములు సంప్ర చాయసిద్ధములు గాం గనవచ్చుచున్నవి గావునం బాఠక 
రంజనమున్నకె వాని నిందు చూపుచున్నాను. 

“ఇపుడు లాహో రనయడుచున్న “శలాతుర ? మనుగ్రామము పాణినిజ నృ 
భూమి. Trg Food లితనితల్లి దండ్రులు. ఇతనివే రాహికుండు. పాణిని యనునది 
గో శ్రనామము. ఇతండు నందరాజరాజధాని యగుపాటలీపుత్రమున నివసించిన 
శంకరస్వామికిం బుత్రుండును పూరోో్ట_త్తరమీమాంసాసూత్రములకు వృత్తులు రచి 
యించినవిద్య్వాంసుండు నై. SAT SON జ్యేష్ట సోదరుం డగువర్షో పాధ్యాయుని ప్రియ 
Pence. కౌళాంబీనివాసియు వసుద త్తాసోమదత్తులతనయుండున్ను కాత్యాయన 
గోత్రుండును శ్రుతధరనామాంతేరుడు నగువరరుచియు; -వేశనీతీర్లవానుండును ' 
నందినీకరంబబాడవులకొొడుకును వ్యాడిగో త్రసంభూతుండై వ్యాడి యను వేరంబెలువం 
బడువాండును బాణినికి సతీక్ట్యు BSS పాధ్యాయునిశిష్యులు. వీరిలో వరరుచి 
పాణినీయవా ర్మికకారుండు. పాణినికి మేన _త్రీకొడు శై నవ్యాడి పాణినిసూ త్రము 
లకు ogy T త్త మైనసగృహ మనెడివ్యాఖ్యానము రచియించెను*. తరు 
చాత, కుణి ముదలగుకొంద ఆచార్యు లపష్టాధ్యాయికి వృత్తులు ని ) 806°. 
అవియును సంపూర్ణ వ్యాఖ్యలు గాకపోవుట యొజింగి PASS Soa, పాణినిసూత్ర, 

ఖ్యగా మహాభాప్యము ని _ర్థించెను* 

మహాభావ్యమునకు బహువ్యాఖ్య లుదయించినవి. అందలికొన్ని టి కాల. 
మజ్జేయముగా నున్నది. కొన్ని BE Foo 'తెలియరా కున్నారు. కొన్ని టినామములు 


1. తదా భగవతః శాక్యసింహస్య GIG ఫలే! ఆ నిన్‌ మహీలోకభాతౌ సార్ధం వర్ష 
శతం వ్యాగాల్‌ , _పరార్థ్యవిభవం శ్రీమా నభిమన్యుపురం ars, ప్రువర్శితం 
మహాభాస నం సంచ వ్యాకరణం కృతమ్‌?” ఇత్యాది, TRI. ౧. ౧౭౧-౧౭౬ 
కలియుగమున కాక్యసీంహనిర్వాణకాలను ౨౬౧౫. అనలా. UL పూ, More. 
అగుచున్నది. ఈసనుయమును గొందటు చూసిరి. 

2. జయ ద్ర భనిరచిక మైనహరచింతామణిలోని 27 వ, సర్గ Fa స్రానతారమును' వర్షించి 
నది. చూ. నవాహ్నిక భాష్యము, శివద SF Omar. 

8. ఉ. ఈనవిషయములు సందిగ్గఘులు: 'సంగ్రవాముసే శెవ్వరు నె ELES 

5, కుణి మొదలగువారికొన్నివృత్తులను, కై యటనా గేశాదులు సరించిరి, 


~ 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


149 సంస్కృతే వాక్టియచరిత్ర [ లౌకీక 


గూడం చెలియకున్న వి. ఐనను లభించినయాధారములనుబట్టి వానివిషయము 
సాధ్య మైనంత తెలిసికొందము. ` 


భ_ర్హృహరిజేరు జగత్ర్రసిద్ధము. తక్కినయన్ని BYOB నితేనికీ_రికి మూల 
"కారణము . సుభామితత్రిశతి. ఈమహనీయుండు పాణిీనీయమున Har THE so 
చేస్తి పాతేంజలమునకు మహాభావ్యుత్రిపది మహాభావ్యదీపిక HAAY రెండు 
వ్యాఖ్యలను, సాంగ చై యాకరణసిద్దాంతనియాసణ మునయుడుకారికా 88 మైన 
వాక్యపదీయమును ని 5: oD, యంతటితోం SOD Bed లక్ష్యులత్ర ణా _శృకముగా 
(శ్రీరామకథా శయ మైనభట్టి కావ్యము రచియిం చెను, ఇతనిన్యాకరణ గ్రంథము 
లవలోకించి వాని ననుసరించి మహాభావ్యమునకు( బ్రదీపవ్యాఖ్య రచియించిన 
T chin డవతారికలో నిట్లు చెప్పియున్నాండు. 


earnings క్యా తిగవి్య్భారః క్యా హం మన్దమతి సః 
ఛాత్రాణా ముపహాస్యత 9 యాస్యామి IAT re, 
తథాపి హరిబద్ధేన సారేణ గృన్ధ సేతునా ers ; 
కృమమాణః శనైః పారం తస్య DTA, Sess * 


తా È Sor జ గుముక్తావీడునిమం త్రీ యినలక్షణుని నంశములోనినాండును 
భూపతిరాజుపుత్రుండు నైనహేలరాజు హసేలరాజీయ మనువేర వాక్యపదీయమునకు 
వ్యాఖ్య ప్రాయుచు, అవతారికలో భర్తృహరి నిట్లు స్తుతించియున్నా (డు. 


43 త్రలోక్యగామినీ యేన ie 858 కృతా, 

SQ సమ స్తవిద్యా(శ్రీకాన్హాయ హరయీ నమః. 

సూ. § శ్రియ స్ఫుటా ఏతా జయ D జగతాం గురోః, 
క్ర cd) hos 3 

హరే ర్ఫప్యాబ్ధివీయూ వ ero CHD గృహ? 


ఇఇందలివారిశబ్దము భ_ర్భృవారినామైక దేశ మనుట వై, యాకరణలోక 
ప్రసిద్ధము. దీనినిబట్టి నై. యటహేలరాజులవంటి మహావిద్యాంసుల స్తుతికి బా, త్రము 
లై వారికీ సహాయము లై నట్లు తెలియవచ్చెడిభర్భృహరివ్యాఖ్యలు తరువాత మటు 
గుపడిపోయిన వనుట మిక్కిలి AUVs. అట్టి యీతనికాలమునుగూర్చియు 
భట్టి కావ్యకర్త ్రశ్వోమునుగూర్చియు మత భేదములు కలను. వాని నలంకారశొ(స్త్రు _ 

సందర్భమున? బరిఫీలింతము — మహాభావ్యమున కిట్లు "తలియవచ్చినమూండు 
వ్యాఖ్యలు గాక, నారాయణ కేషునిప్రకాశమును, కృష్ణా _తృజనారాయణ శేషుని 
Sr Bartow, . జీవ దేవపుత్రనృసింపునిమజియొకసూ B సారమును మురారి 
పుత్రలక్షణునియాదర్శ మును, శివరామేం ద్రసరస్వతి సిద్ధాంతరత్న ప్రశాశమును; 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 

న్‌ 


త్తు 


A 


BI av | 5 gy Sor ఛ్యాయము 143 


సదాళివునిగూథార్థ దర్శినియు, వినవచ్చుచున్నవి. ఇట్లు మహాభాష్యమునకుం బది 
వ్యాఖ్యానము లుదయించినను కైయటునిప్రదీపమే లోకమున బహువ్యాప్రిని 
గాంచిన దనుట సుప సిద్దము. 

వై యటులును ఉనటులున్సు ఇద్దజణుచొప్పూన బా జయమునం గనవచ్చుటచే, 
ప్రదీపక్నర్త యగు;కె యటునికాలమునుగూర్చి పరిశోధకులు సంబేహించుట కలదు. 
కాని యితండు & . ౧౦౭౦-౧౧౮౦ నడుమవాం డని నిశ్చయింపవచ్చును l. 
ఈవైయటుండు జైయటపుత్రుడు కాశ్మీర దేశీయుండు మమ్మటునితేముండు ఉవ్వ 
టునియన్న. ఈవిషయము భీమ సేనపండితునివమృట కావ్య ప్ర, కాశ వ్యాఖ్యలో నిట్లు 
న్నది. 


ల్‌ “అయం మమ్మటః కా 3, రచేకశ్లీయో Z యటపుత్రః వారణానీ మాగ 
TAST అస్యచ మమ్మటస్య Sow ప్రణీతమహాభావ్యటీకా కర్తా 
Iwn, వేదచతుష్ట్రయ భావ్యకర్తా ఉవటాపరనామా Msg Gare వసి, 
కనిష్ట భ్రాతరాా .. ; 

ఈభీమనేనుండు క్రీ, ౧౨౨ Starch. ఇతండుపై మాటలు వినికిని బట్టి 
వ్రాసినవిగాని గ్రంథాంతరములు పరిశీలించి వ్రాసినవి కాను. అందుచేం దక్కినది 
సరి him, B coos Wwe డై నఉనటు(డు BS ES. dH భావ్యక ర యను. 
మాటమాత్రీము పొరపా BSA. ఈణిశ్రేషణము. నితండు 'చేయుటచేతం PR aves 
మమ్మటకాలనియాపణము విమర్శకులకు: గష్టమైనది. ఈయువటుండు గూడ గొప్ప 
sogba గ్రంథములు రచియించియుండవచ్చును గాని, బుగాది వేదముల 
ప్రాతిశాఖ్యభాప్యాదులు రచియించినవాం డితండు కాండు, అతండు వ జ్రటపుత్రుండు, 


అవంతీపురనివాసు(డు, భోజముహారాజుకాలములోనివా(డు *. 


“అనన్షపురవా J SKS జటాఖ్యస్య సూనునా..., 
మం త్రభామ్య మిదం చే, భో జేరాజ్యం ప్రశాసతి* 


కావున భోజమహారాజునకుం బరుండున్కు కావ్య ప్రకాశమునకు సం కే తాఖ్య 
వ్యాఖ్య ప్రాసినమాణిక్యచంద్రునికి (క్రీ. ౧౧౬౦) పూర్వుండు నై నమమ్మటభట్టునకు 


సోదరుం డై నమహాభామ్య ప్రదీపక_ర్హ యగుకైయటుండు *. శ్రీ, శ. ౧౦౭౦- ౧౧౪౦ 


1. చూ, మదీయ సంస్కృత కవిజీవితము. మమ్మటచరి శ్ర. పుటలు 200, 201. ప్ర, ముద్ర. 

2. చూ. సం, వా, చ. ప్ర. 108, 278, 279, 280, 886, పుటలు. ( 

ఏ. ఆనందవర్గనాచార్యుని బన్‌ కరక ను వాఖ్య ఛ్రానీన కై యటు(డు చంద్రాదిత్య 
ప్యుత్రుండు, ఖీమగుప్త నరపతిరాజ్యములో శ్రీ. శ, ౯౭౮ లో జున్షించినవాయడు, . - 


U 
* 
D 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


i 


144 సంస్కృత చాజుయచరిత్ర . [rw 


నడిమివా౭ డనుట విశ్వసనీయము. ఇతని పదీపమునకు, అనంతభట్టు-- ఈశ్వరా 
నందు(డు-నారాయణు(డు-అనుపండితులు వేబువేజటుగా వేలుకాలములందు 
ప్రదీపవినరణ మనువేర వ్యాఖ్యలు వ్రాసిరి. హరిరాముం డనునుజియొకవి ద్యాం 
మడు ప్రదీపటీక యనువేరను, నాగేశభట్టు SATS eS MATH వ్యాఖ్యలు 
రచించిరి. వీనిలో నుద్ద్యోతముమా త్ర మే ENA నచ్చినది. ఈనాశేశభట్టు సతీ 
శివభట్టులపుత్రుండు, భ్‌ ట్లోజీది క్షీ తునిపాత్రు డగుహరిదిక్షి తునియం తేవాసి, శృంగ 
EURENA డగురామభూపాలునియాస్థానములోనివాయ, È కీ ౧౭౦౦ ప్రత 
మువాండు, సక లతాస్ర్రుసమక్టుం డై నయీవిద్వ Reda కరణమన, అష్టాధ్యామూ 
పాఠము-తిజ నృసం గృహము — ధాతుపాఠవృత్తి — బృహతీలఘ్వీ ఛేదమున వై. యా 
కరణసిదా నృమంజోషలు-పరమలఘుమంజూవ — గురులఘుభేదమున శ చే బైన్తుకేఖ 
రములు- శబ్దరత్న ము--వై వై యాకరణకారిక-స్ఫోటవాదము-పరిభా ఉన్హుశేఖరము- 
మొద లగు గృంథములు నిర్మించెను. B యాకరణభూషణము, నేరణీవాదార్థము 
నితేని వని కొంద అందురు గ TD, యది సందిగ్గముగా నున్నది. ఇతనిపరిభా am 
శేఖరమునకు, భై రవమి శ FOr వేం ద్రాచార్య- బ్ర హా హోనందస సరస్వతీ-శంక రభట్ట 
హరిరామాదులు సుమా రిరువదిమందినాఖ్యలు రచియించుటనుబట్టియు, ఇతేని 
మంజూవక్కు కృష్ణమిత్ర-దుర్చలాచార $-రాజారామదీశ్షిత — హరిరామారామ 
నాధాదులు టీకలు ని ర్లించుటనుబట్టియు, అర్వాచీనులలో వ్యాకరణశా, స్త్రమున 
నితేనికిం గలయున్న తస్తానము విదిత మగుచున్నది. మటీయు Vet, పాతంజల 
సూత్ర-తర rp NT స్తుభవేదసూ _క్ష_రామాయణ- కువలయానంద-- 
రసగంగాధర-ర సతేరంగిణీ  రసమంజరీ-కాన్య ప్రదీ పాదులటీకలను, JATO, 
యాశెచనిర్భయములను, ఆశా Goth కేఖర-తిథ్‌ న్యు శేఖర-తీ Fors శేఖరావ్యాస 
So) SEPTO, ప్రయోగసరణీ-శా క్యాయసీతం క్రాదులను, రచి 
యించుటనుబట్టి యితనిసర్వతంత్ర స్వతంత్రత స్పష్ట మగును. ఇట్టిమహావిద్వాం 


నునిశిమ్యలలో, పాయగురడం చేశీముహాడేవులపుత్రుః ' డగువై ద్యనాధుండు బహు 


లే 


గృంథక_ర్హృత్యమునం గీ ర్తిగన్నవా(డు. అతండు, , గురువుగారియుద్ద్యోతమునకును, 
ee -సేందుకేఖర లఘుళ Bows శేఖరశబ్దరత్న ములకును ; శబ్దకాస్తు 
ఛాదులకునుు టీకలు రచియించి, వృద్ధశబ్దరత్న శేఖరపరిభా' “A, nwo, గ్ర వదె 
బహుుకృతులు ని _ర్థించెను. ఇశ— 

నుహాభావ్యము కంఠస్లము గావించినవారును, శ్రీః ౬౫౦ ప్రాంతేము వారు 
నగువామన జయాదిత్య పండితు లిరువురు పాణినినూ త్ర ములయర్గము 3 సులభముగా 
వివరింపయూని కాళిక యనువేర నొకవృ్తి రచియించిరి. ఇంతకు మున్నున్న 
వృత్తులు, నామపారాయణ ధాతుపారాయణాదులసంగ్రహరూప మైనయిది యుద 
_ యించినవిదప మణుంగుపడినవి. వానలో ఛాతుపారాయణము రచియించిన పూర్ణ 


CC-0. Jangamwadi Mat aia Digitized by eGangotri EF 


E ü z 


[ Br gatas Sh) Sie ary OS Sy 145 


చంద్రు డు జ్ఞ (లద_త్రసాయణమాధవాదులపొగ _& గాంచినవా(డు. అయిన నేమి? 
అతనిధాతు పారాయణము పఠన పాఠ న్యనహారమునకుం దొలంగినది. TOTS) BE 
Ty వచ్చినది. ఈవృ త్తికి వ్యాఖ్యలుగా, ఉపమన్యుపండితుండు తే త్త (విమర్శి 
Ads, జినేం దృబుద్ధి న్యాసమును హరదత్తుండు పదమంజరియు మటీయొకరు 
చికిత్సయు ని BOISEN కనబడుచున్నది. ఇందు నాాసమునకు వ్యాఖ్యలుగా | 
DE TE తుండు తంత్ర ప్రదీపమును మల్లినాధు(డు న్యాసోద్ద్యోతమును ; పద 
మంజరికి వ్యాఖ్యలుగా శినభట్టు కుంకుమవికాసమునుు రఘునాధుండు మకరంద 
మును రచియించినట్లు : తెలియుచున్నది. ఇట్లు సెక గాండ్రు పండితుల నాక 8 ots 
కాశికావృ త్తి వ్యవహారములో నుండంా, విద్యార్థుల కక్కు వయుపయోగపడు 
పద్ధతిని క్రీ. ౧౮౫౦ ప్రాంతమున రామచంద్రాచార్యు(డు ప్రక్రియాకాముది 
నిర్మించెను. ఈరెంటిని జదివియు మహాభాష్యము పెక్కుసార్లు పఠించియు, 
TITHI విడిచినధాతూ ణాదిఫిట్స గరపాఠలింగానుశాసనాదులను గూడ 
గృహించి, అస్టా ధ్యాయీ క్రమమున ముందుశబ్దకౌ స్తుభమున్సు తరువాత శబ్దరూప 
QS) 8 కనుగుణముగా సూత్రక్రమము మార్చి పన్నెండువేల (ట్ర ౦థముగా 
NAST MIAN, భట్టోజీదిక్షితులు ని _ర్కించెను. విద్యార్థులపుణ్య మో యన నితని 
కౌముది చల్ల గా న్యాపించినపిద పనే వ్యాకరణాభిలాషులకు శబ్ద ప్ప కియ నుఖముగా 
గోచరించిన దనుటకంశు బాణిసీయమున నితనికిం గలయర్డ్యసానమును_ వేజుగా 
నిరూపింప నక్కఅలేదు. శీ * ౧౬౮౦ (ప్రాంతమువాం డయినయీఘనుండు తన 
శాముదికి, వ్రైఢమనోరమావ్యాఖ్య 2809, అదె వత -తం Č SX = 


qa 


జ్యోతిరాదివిషయకము లై నముప్పదియితేర గ్రంథములు రచియించెను. 


రామచంద్రాచార్యుని పృక్రియాకౌముదిక్సి అమృతసృతి- తత్త వ్రచంద్ర- 
పకాశ-ప్రక్రియాంజన-సత్స్ప Bra yy, స్రతాప్రసాదము లనునాజున్యాఖ్యలు 
పుట్టినవి. DIIT గడపటిది రామచంద్రాచార్యునిపౌత్రుం డగువిశలపండితునిది. 
BB, తులసిద్ధాంతకాముదికి, తత్త ఏబోధథిసీ-దధిమధథీ-ఫక్కి కా 'పృకాశణాలబోధ 
చాలమనోరమా — మానసరంజినీ — రత్నా కర! SEALS -విలాస - FBS 
"శేఖర *-శబ్బసాగర-సుబోధినీ-సువమనోరమాదులు రమారమి యిరువదివ్యాఖ్యలు 
వెలసినవి. వీనిలో వాసుదేవదీశ్షితుని చాలమనోరమయు నాగేశభట్టులఘు 
శ బ్లేన్లుశేఖరమును, జ్ఞానేంద్ర సరస్వతిత త్త వ్రబోభినియు మూలకర్త ప్రాఢమనో 
రమయు నెక్కువవ్యాప్హీ గాంచినవి. ప్రాఢమనోరమకుం గృష్టమిత్రపండితుండున్కు 


1. ఈపేర, 'రామకృష్ణుండు, శివరామేంద్రసరస్వతియు రచియించినవి 3ండు, 
2. గురు-లఘు భేదముగల యివి Torso నాగేళభట్టువి, : 


z CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


146 సంస్కృ తవా a Hs రి č, [ లౌకిక 


హరిదీక్షితుడు ననుకూలవ్యాఖ్యలు రచియించిరి. మానికృష్ణ చక్రపాణ్యాదులు' 
Soes ఖండనములు వ్రాసిరి, పండితరాజజగన్నా ధుండు మనోరమాకుచమర్ష న 
మనువేర నిర్మించిన ఖండనము భట్టోజీదీషీఠకాలమందే -వెలువజెను. దీక్షితుల 
శబ్దకాస్తుభము సమగ్ర మేమో కాని, యందలి ప్రథమా ధ్యాయ ప్రథమపాదము 
మాత్రమే నిలచియున్నది. దానికి, నాగేశ వైద్యనాధాదు లుద్ద్యోత ప్రభాభావ 
ప్రదీ పాదివ్యాఖ్యలు నిర్షించిరి. ఛాస్కరపండితుండు శబ్దకా స్త్రభదూవమణము రచిం 
చెను. భట్టో BAB తునికొడుకు ఛానుజీదీ క్షి తుండు రచియించినయమరకోశ న్యాఖ్య 
తప్ప వ్యాకరణ గ్రంథ -మేదియుం గన రాదుగాని, T AY గృంథములక_ర్హయె 
వన్నెగాంచె నని యింతకు మున్ను చదివి యున్నాము. A 8, తునియన్నకుమారుండు 
కాండభట్టు వైయాకర ణఅభూాషణ-ాభూషణసార-లఘుసార-సిద్ధాన్తదీ పికా — స్ఫోట 
నాదాది గృంథ ములు ని _ర్మించెను. 


భట్టోజీదీక్షి తునిసిద్ధా న్లకొముదిగూడ దురవభేయముగా నున్న దని 
తలంచి, ఇతనిశిష్యుం డగువరద రాజపండితుండు-సారకౌముదీా-వుధ్యకౌముదీ-- 
లఘుశాముదీ-నామముల దానిసారము సం గృహించియు, గీర్యాణపద మంజరి యను 
"చీర స్వతంత్ర గృంథము రచియించియుం చాణినీయసేవ యొునరించెను. ఇందు 
మధ్యశకముదికి మధ్యనునోరమా మధ్యకాముదీ విలాసము లనువ్యాఖ్యలును, 
లఘుకౌముదికిం BTS యాకరణసిద్ధా  న్వచంద్రోదయవ్యాఖ్యలును జనించినవి. 


మతియు ఛారానగరాధీళు. డగుభోజమహారాజు కాశికావృత్తిమహో 
ఛావ్యముల ననుసరించి శబ్దానుశాసనమును, విద్యానగరాధీశబుక్క భూపతిమం త్రి 
యగుమాధవావార్యులు ధాతువృత్తియు నిర్మించిరి. TA, ఇవియు వ్యవహార 
మున లేవు. ఇట్లు మహావటవృక్షముగా వర్ణి ల్రినపాణినియమున కష్టాధ్యాయి 
బీజము. ఇం దుదయించిన గ్రంథములు వానివ్యాఖ్యలు, అనువ్యాఖ్యలు ననంత 
ములు]. ఇపుడు హెచ్చుగా బఠ నపాఠ వ్యవహారమున నున్న వేయిరువదియో 
SH, తక్కినవందలకొలందిపు స్తకములు చూచెడిదిక్కు లేక స్వచేశవి దేశపు _స్తకా 
లయములలో నణంగియున్నవి. ఇందే కాదు తీర్క_వేదా _న్తశా్యస్తుములందును 
.మంచిపాండిత్య మార్జించినపండితు Sow నేదోయొక' Xo% వ్రాయుచునే 
వచ్చిరి. అందుచే విషయ'భేద మిసుమంత మొనను గ్రంథసంఖ్యమాత్రము మేరువంతే 
యెనది. తక్కినకొన్ని శా(స్ర్రములందువలెనే వ్యాకరణమందును, ఇద్ద 'తాంధులు 
గ్రంథములు రచియించి ఖ్యాతి గాంచిరి. వారిలో దండిభట్టవిశ్వనాధశాస్ర్రీగా 
రమలావుర ప్రాంత చానులు. సు ప్రసిద్ధ కాశ్టీపండితు లగుప్‌రు వాక్యార్థచంద్రిక 


1. See Catalogus Catalogorum by Theodor Aufrecht. స. 
CC-0. Jangamwadi Math ఈ i 4 Cel 


క్ర ection. Digitized by eGangotri 


.వొ_బ్బయము ] పజ్బ మా arg ob ము 147 


నిర్మించి శ్రీ ౧౮౯౦ ప్రాంతేమున దివంగతులై ర. Toš% భాగవతుల 

SOT Bay. ఏరు కోటి ఫలినివాసులు కాశీపండితులు, విజయనగరసంస్లానపోషి. 
జర ` అత్య 1 

తులు. SHAE తునిలఘుశబ్దరత్నమునకు. ad Sey! యనువేర వ్యాఖ్య 260 

DS యీపండితుండు శ్రీ ౧౮౯౯ లో స్వర్లన్థుం డయ్యెను. ఏ రిద్దజే కాక మటి 

క్రొందబు పూర్వు లాంధ్రులు వ్యాకరణ గ్రంథములు రచియించినట్లు వినికి కలదు 


TWA, అవి లభింపకున్న వి. 


జై_చేన్ద) వ్యాకరణము :--దీనిక్నర్త "చేననందిముని. ఇతం ెప్పటివాడో 
చెప్పుజాలము గాని, అష్టాధ్యాయిలోని సెక్కుసూత్రము లిందుండుటచే* నిది 
దాని కర్యాచీన మగుట స్పష్టము. ఇది పూర్వవై యాకరణుల నెవ్వరిని Boy 
లేదు. జైనుం డగుటచే శాకటాయనునిముత మైన నెత్తనలసియుం డెనుగాని, దీని 
కాలమున నతేనిశబ్ఞానుశాసన మణంగియుండి దీనికి గోచరింపక యుండవచ్చును. 
ఈవ్యాకరణపద్ధతి చూడంగా మిక్కిలి యర్యాచీనమై మహాభావ్యముగూడ నవతే 
రించినపిదపనే పుట్టినట్లు త్రో (చుచున్నది. ఇది రండధ్యాయముల గ్రంథము, ఇందు 
౧౦౩౯ సూత్రము లున్నవి. దీనికి సూత్రక్రమ మనుసరించి,' అభయనందిముని 
మహోవృ త్తి రచియించెను. ఈ వేరే దీనికి ముం దొకనృత్తి యున్నట్లు తెలుపు 
చున్నదిగాని యది కనబడదు. Bes) EOR డి యీచ్యాకరణము లోశముకంటం 
బడక నామమాత్రానశ్రేషమై యుండలాం గాళీనివాను లగుమహామహో పాధ్యా 
యవింఛ్యేశ్వరీ ప్రసాదుగారు ep 1918 లో దీనిప్రతి యొకటి సంపాదించి ప్రకటిం 
చిరి. దీనివ్యాఖ్యాత యగునభయనంది పాణినియము చదివినవాం డని యతని 
వాక్యరచనవల్ల నే విశద ముగుచున్న ది. 


e 
కాతంత్ర వ్యాక రణము దీని కనేకులు వృత్తులు టీకలు రచియించిరి 
BD, ఒకడును దీనిక Ý onde డని నిన్దేశించి చెప్పలేదు. కాతంత్రచంద్రి,కా 
“కారుండోనను కాత 5 శబ్దః శామారవ్యాక్షరణే రూఢః శా స్తా న్లశే దృష్టత్యాత్‌ * 
అనుచు నిది కుమారస్వామి రచియించిన దని చెప్పియున్నా (డు. వ్యాఖ్యాసార 
కర్త యగుహరిరామపండితుండు “కాతంత్రస్య కలాపసూత్రస్యి అన్నాండుకాన్సి 


Serge జెనడో వివరింపలేదు. వృత్తికారులు Woes, “తంత్ర మనంగా 


సూత్ర తకవ్యాకరణము, అది చిన్నది యగుటచే THOS, మైనది” అని Tig 
మూ మని మూ త్రము Boas. లోకములో, కుమారస్వామి, ఆంజనేయుడు 


" మొదలగువారు వ్యాకణములు రచియించిననా రని కింవదంతి గలదు. ప్రాచీన 


Ta 


1, దీనిని, ఆంగ్రవిశ్వకలాపరిసత్తువారు ప్ర కటించిరి, é 


= 


2. as r [1 3-1, 43, 89, 90, ee k DHS ఇత్యాదులు సుమారునంద, 


ఖ్‌ CC-0. Jangamwadi ven thes Digitized by eGangotri 
® i 4 
A a: y 


148 50M) Sas oh చరి [ sex 


Š 
మైనయావదంతియే యీశ్వరపుత్రు. డై నకుమారస్వామి కీవ్యాకరణము నంటం 
గట్టిన దని తోంచుచున్నది. అందుచే దీనిక_ర్శృత్వ మని న్లేళ్య మగుచున్న ది. 


33 నాలుగధ్యాయములకృతి. ఇందు ౧౩౯౭ సూ త్రము లున్నవి, సంజ్ఞా 
దిక్సృదంతము లై నవివిధ ప్రకరణములు కలవు. ధాతుపాఠగణపాఠము లుణాదులు 
BH. దీనికి శర్వవ_ర్మ దుర్గసింహుండు త్రీలోచనదాసుండు కవిరాజు హరిరాముండు 
"మొదలగువారు వ్యాఖ్యలు రచియించిరి. దీనినిబట్టి చెనుకం గొంతకాల మిది 
చాడుకలో నుంజె నని తెలియనయ్యెడి. అష్టా ధ్యాయిలోని బహుసూ త్రము లిం 
దుండుటంబట్టి యిది యర్యాచీన మని తెలియుచున్నది. ఇంతకంకె దీనికాలము 
తెలియ నాధారములు లేవు. ఇది తనకు మున్నున్న న్యాకరణములను గాని 

ae Sh, Yom గాని మజియే గ్రంథములను గాని వేర్కొనలీదు, 


సారస్వత వ్యాకరణము 98, అనుభూతిస్వయాపాణార్య ప్రణీతము. దీని 
యుత్సే BD గూర్చి యొకచిన్నకథ కలడు. *ఈయాచార్యు. డొకనాండు DG 
త్సభ ECA Kopioi బ్రమాదవశమున Doky’ అని ప్రయోగించెను. 
అది విని థక్కినపండితు లపళబ్దము ప్రయోగించితివి Kor’ అనునది సప్తమి 
బహువచనయాపము, అనుచు. బరిహాసించి, నీవు ప్రయోగించిన చెట్లు సాధు 
వగునో చూపు మనిరి. అంతే నతేడు శేపు Bay నని యింటికి బోయి 
యారాతి. సరసంతీబేవిని Sows. ఆమె SHED యతేనికి నర మిచ్చెను. 
"అంత నతండు చేవిశేరచే సారస్వత వ్యాకరణము రచియించెను.”’ 


Ee 


ఈకథ, యిందు “Soh? శబ్దమునకు సాధింపంబడినస_ప్తమాబహూువచన 
రూబీ మగుపుంక్షుప్రయోగమునుబట్టి | యెవరో కల్పించినదై యుండును. ౧౮౯౩ 
సూత్రములతో డిదీనియందు Koras పళ్యయాంత, ప్రకరణములు క్కు Fos). 
'దీనిరచనము సిద్ధాన్తకౌముదీ రచనమునలెం గనిపించునుగాని చానికంశు నిదే 
పూర్వము. ఇం ద ప్రాధ్యాయిలోనిసూత్రములు వంద లున్నవి. 


చాంద్ర వ్యాకరణము 2—38 చం దృగోమి యను చౌద్ధపండితుండు © 508 
నది, ఇదిసూ త్రములు ధాతుపాఠము GTA, అనుమూండు భాగములుగా నున్న ది. 
సూత్రములసంఖ్య 3౦౮౦. అధ్యాయమునకు నాలుగుపాదముల చొప్పున నివి 
యాజిధ్యాయములుగా నున్న వి. ఇందలి మొద టిపదునాలుగుసూ త్రములున్సు పాణి. 
నీయములోనిమా హేశ్వరచతుర్లశసూ శ్రములే. ఇందలి భాతునవులసంఖ్య ౧౦౫౪౮. 


1. QSOS పుంసః క కా. నూ, 300, 
h ర 3 | 
2, ఇది జర్మనీదేశమున నచ్చుపడినది, . Fe sie 
CC-0. Jangamwadi (0౧100 by eGangotri er 
wE : 


$ a 
E 


వోజయము ] పజ్బామా ధ్యాయము 149 


భూసత్తాయా మిత్యాదిగా నిందలిధాతువ్రలు కొన్ని వందలు పాణినీయధాతుపాఠ 
ములో నున్న క్లే యున్నవి. మూండుపాదములయుణాదిలో 3౨౮ సూత్రము 
లున్నవి. BARS మూలముమాత్ర ము ముద్రిత మైనది. వ్యాఖా వ 
లున్నట్లు వినవచ్చును గాని కనబడవు. ప్రధానగ్రంథమందలినూత్రీ ములలో? 
గొన్నివందలు పాణినిస్తూత్రముల ననుకరించిన వే కాని వేజుకాను. ఆది రస్త్యేన 
sore” అనుపాణినిసూత్ర మిందు ఆది SS స మధ్యః? అనువిధమున మాటి 


నది. అర్థము రెంటికి నాకు. “జాయాయా OF? ఇత్యాదులు సరిగాంబాణిసీయ 
ములోనివే యిందున్న వి. 


దీనికర్త మైనచంద్రగోమి శ్రీః vro ప్రాంతేమువా(డు. ఇతడు aA 
శ్వర show Fresh బుద్ద $ ప్రేర్టనము 7 | 


“సిద్ధం ప్రణమ్య సర్వజ్ఞం సర్వీయం జగతో గురుమ్‌, 
లఘు విస మతా “ముచ్యతే శబ్దలక్ష ణమ్‌, 


అని మంగళాచరణ "మొనర్చుటయు నితనిబౌద్ధత్వమును 'చెలుపుచున్న వి. 
ఇ ట్లింకను గొన్ని వ్యాకరణ గృంథములు కలవు. g వన్నియు బాణిసనియము 
సాధింఫనికొన్ని శబ్దములు సాధించుటకును, దానిచే వ! కానికొన్ని శబ్దము 
లకు సాధుత్వము ' సమకూర్చుటకు నుద్యమించిన వయ్యు, ఆపని చేసి విడువక, 
-పాణినీయము చేసినపనిగూడ యథాళశ_క్లీ మరలం BWA. అందుచే వీనియందు. 
కొంచెము నూతనత్వ మున్నను, పాణినీయమునెదుట Hoke ద్రామాణ్యము సిద్ధించి 
నది కాదు. ఐనను భాషలోం గలిగినమార్చుల కనుశాసనము చేయుట యోనెడి 
వీనిగుణము gZ Mya. 

వేదచక్షు వై నదీన్ని ప్రాచీనత యొకింత. ప్రథమభాగమునయూపయిడినది!. 
తొల్లి, రాశి దైవ నక్షత్ర px లని వ్యవహరింపగుడిన దీనికి లగధముని ని ) 85 
మైన వేదాంగజ్యోతిమ మాద్యగ గృంథముగాం గనలణుడుచున్న ది. బుగ్యజున్సులు 
రెంటికి నంగ మైనయది సోమాకరసుధాకరుల భావ్యములతో ముద్రిత Sowa, 
వృద్ధవనిష్టాదుల వ వరం గూడం గొన్నిగ్ర గృంథము లున్నవి కాని, యస్‌ చారిసం ప 
నప మాధారముగాం దరువాత వెలసిన వని యందలివిషయమును శై Dawe 
గూడం జెప్పుచున్న వి. 


SS నినన్ను 
1. a OF 972-286 పుటలు, “A సం వా, Fs 987 పుట, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eect 


150 సంస్కృతే ws, ch HOS [aes 


జోంతిరి(జాన మంతయుసిద్ధాంత (గణిత) జాతకసంహి తాస్క-ంధము లన 
ద్రినిధముగా నావిర్భవించినది. గ్రహములమధ్యమ స్ఫుట gH Seo దిక్సంధి లగ్న 
కాలములు సూర్య చంద్రగ్రహణములు గృవాసమాగమము యుద్ద భేదములు HX, 
హములయుతులు ఉదయా స్త్వమయములు SS | ధృతములు భూగోళము యంత్ర, 
ములు మానక్రియ త ద్భేదములు మొద లగుగణిత సాధ్యము B నవిషయము 
లన్నియు Daro భాగమునకు సంబంధించినపి. రాళి భేదము ఖేటయోని 
బియాని జ సరిక్రణము నిసేకజననాదులు ఆయుర్దాయము దశాంతర్లశాదులు 
అష్టకవర్గ్లము క రజీవము రాజయోగములు ద్విగ్రహాదియోగములు రాశి కీలము 
ఛావఫలము మొద లగుమాన చాద్భృష్ట ఫలవాచక ము లయినబహువిషయములు 
జాతేకస్క_౦ధమునకుం SOSA. శా స్ట్తోపనయనము గ్రహములచారములు అబ్బ 
లక్షణము . తిథివాసరనక్షత్రయోగకరణాదులు ముహూ రము VSK 
సూర సం, క్రాంతి గోచార క్రమము చంద్ర తారాబలములు ఉత్చాతీల క్షణములు 
వానిశాంతులు పోడశక_ర్శ క్రియలు యా Š, స దలక్షణము మొదలగుననేకవిష 
యములు HORT? తాస్కంధమునకు సంబంభించినవి. ఏ తాదృశలత్షణలక్షిత మైన 


CDT PT HSH, సూర్యుండు వితామవాు(డు వన్యాసుండు నసిమ్టుండు శాక 


ల్యుండు అత్రి పరాశరుండు కళ్యపుండు నారదుడు గర్లుండు మరీచి మనువు అంగి 
రసుండు Stow పులహుండు చ్యననుండు SNA భృగువు "ఛానకుండు, 
అను పందొమ్ముండుగురు ప్రవ రకు లని డై వజ్ఞవిలాసము చెప్పుచున్నది. ప్రాలిశ 
రోమక వాసిష్ట సౌర మై శానుహము లనెడియెదుసిద్దాంతములు పూర్వము లని 
వరాహమిహిరాదులు చెప్పుచున్నారు. మజియు వరాహమిహిరాచార్యులు 
“బృహజ్ఞాతకమున సంహి తాస్కంధక ర్త లగుపరాశర సత్యాచార్య మయ యవన 
మణిత్త APS "చేవస్వామి సిద్ధసేన ase _రృలమతముల నుదాహరించి 
యున్నాండు. ఇందు, పాలిశాదిసిదాంతములను, పరాశరాదులకృతులను వరాహ 
మిహిరుం జెటిగియున్నా6 డనుటకు సంశయము లేదు. దై నజ్ఞవిలాసము చేర్థొన్న 


TESIS లందును శ్నాస్తగృంథక_ర్త లనుటకు వీలులేదు గాని వారి 


చేరను గొన్ని గ్రంథము లుండియుండు ననవచ్చును. ఎ ట్లయిన, నేమి ఆపూర్వ 
గ్రంథములలో. గొన్నిమా త్రమే యిపుడు సజీవములై యున్నవి. వరాహమిహి 
హౌనికాలము మొదలుగా మొన్న మొన్నటివజకు నుత్సన్నము లై; నజ్యాతిన గ్రంథ 
ములకు అక్కలేదు. కాని యిందును arg #8 వచ్చినవి తక్కువ. పుస్తక భాండొ 
గారములలో నణాగిపోయినవి యెక్కువ. అయిన నేమి? ఈళా(స్రుము DIS” 


"లము రాజావలంబనమును ,బ్రజాదరమును గూడం గాంచి మిక్కిలి యభివృద్ధిక 


వచ్చి సర్వతోముఖముగా భరతఖండమంతేట వ్యాపించిన దనుట నిరా పము. 
ఈల ముందని, ఇగో కఫీ SSL, LET SD శేనియాకాలమునం 
ఇ l a 4 


ngotri 


å x 


s 
å 


ఇ మును. | పళ్బమాధ్యాయము 151 


దామునీశ్యరులు DRA శ్రమ చేసి గ్రృహనత్షశ్రాదులగతులు పరిల్లీలించి 

కావించినయాసిద్దాంతేములు 'నేంటి నాగరికఖగోళవిజాతలసిదాంతములకు సరిపోవు 
& Q -= 

చున్న వనుటకంక జ్యోతిర్విజ్ఞానమందలి భారతీయవి ద్యాంనులయుపజ్ఞను Fewn 

బ్రంసింప నక్కలు లేదు. అట్టిపురాత నజ్యోతిర్విజ్ఞానఖని 'యగునీశాస్త్రమందలి 

సిద్ధాంత స్కృంధ్య్యంథములనుగార్చి ముందుగా. గొంత తెలిసికొందము. 


ఇపుడు కనయడుచున్న ప్రాచీనగ్తంథములలో. బంచసిద్హా నములలోని 
Dre బూర్వులు గణించినవి సూర సిదాంతము వసిష్టసిద్దాంతము. ఇందు మొద 
BA! మయునితపస్సునకు మెచ్చి సూర్యుండు స్వాంశపురుషు నాజ్ఞావింపలా 
నతండు మయుననికిం జెప్పినట్లున్న ది. కెండవదానినామాంతేరము విశ్వ ప్రకాశము. 
ఇది వామదేవుడు ప్రాక్టింప్ణా వృద్ధ వసిష్టండు రచియించిన ట్రవతారిక చెప్పూ 
చున్నది. కొన్ని KAL ప్రాచీనమహర్గులవేర వెలసిన'క్లే యిదియును వసిష్టుని 
"వేర BORA SNe లియు నిందలివిషయమును చెప్పుచున్నవి. అయినను, ఇది 
కూడ A స్తుశకమునకు మున్నే యుదయించియుండును. ఈరెండునుగూడ మూండు 
స్కంధములను are S77 వివరించినమహ్మ గ్రంథములు. ఇందు సూర్యసిద్దాంతము 
ముద్రిత మైనదిగాని శెండనది ముద్రిత మైనట్లు కనంబడదు. అందలిగణితస్క_ం 
ధము సజీనమై దృగ్గోచర మగుచున్న ది. 


సూర్యసిద్ధాంత మే సౌరసిద్ధాంత మనయిడును. GA పదునాలుగధికారముల 
గ్రంథము. దినిపూర్యవ్యాఖ్య Ix గనరావు గాని, ఇది చేశమునలుగడల 
వ్యాపించిన దని మా త్రేము తేరువాలి గృంథము లన్నియు దీనిని బ్రశంసించుటచేతనే : 
తెలియుచున్నది. దీనియ ర్యాచీనవ్యాఖ్యలలో భూధరుండు (క్రీ. ౧౫౭౬౨) రచియిం 
చినవివరణమును, గోజీ బేవిబల్లాలపుత్రుం డగురంగనాధుని (౧౬౦౩) గూఢార్థ ప్రకా 
శకమును, నృసింహగణకుని (౧౬౨౦) వాసనాభావ్యమును దాదాబాయి (౧౭౧౯) 
పండితుని సౌరసారచంద్ర కిరణానళియు W'S యల్లయార్యు(డు అమ 
శేడ్యు(డు ఖైరవ్రుడు మొదలగువారు రచియించినవ్యాఖ్యలును గనయడుచున్న వి. 
గ హస్సుటాదికమున సీద్దాంతులు దీని నెక్కువ ప్రమాణముగా గృహించుచు 
వచ్చి రనుటయే AIH _త్య్యమునకుం దార్మాణము. ggo రెండు సిద్దాంత 
ములకును బూర్యమెా పరమో నిర్ణయింప నాధారములు లేను గాని, బ్రహ్మా 
సైతామహ నామముల మజియికప్రాచీన సిద్ధాంత గృంథము కలదు. శాకల 
సంహితలోని రెండవ పృశ్న మే Boros మనంబడుచున్నట్లుగా నధ్యాయాంత 
గద్యల Soc చెలియుచున్నది. దీనినిబట్టి సంహి'తొకర్త శాకల్యుం డనవచ్చును. 


1. దీనిక్నర్హ్భృత్వ మజ్లేయము. 579, యిది athe. 'ప్రై-చీనము, 


gS 
~CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 
= జ 


cY 


152 SOM) Sa 4 aH a [ లౌకిక 


& 
ఈశాకల్యుండు జ్యోతిశ్ళా స్త్ర ప్రవ _ర్హకులలో గణింపయుడియున్నా (డు. అందుచే 
శాక ల్యుండనునొక ముని దీనిక YA చెప్పనలసియున్నది గాని, ఈశాకల్యుం జేశా 
కల్యుడో నిర్ణయింప బిలులేదు. ఇం 'చేడధ్యాయముల గృంథముమ్మా త్రము కన 
బడుచున్నది. (బ్రహ్మ నారదుని కుపబేశించిన దని ass Srey చెప్పుచున్నది. 
ఇందు కాలా శృయ మైనవివిధజ్యోతిస్సుల చరితము వర్ణింపబడినది. goc బంచ 
సిద్ధాంతేములలోనిపౌలిశరోమకములను బూర్వు B నవరాహమిహిరాదులు మొద 
లుగా, క్రీ. ౧౬౨౮ లోనిహాయనరత్నకర్త యగుబలభద్రపండితుని నణకుం 

గలపెక్కండ్రు Nose _ర్తల్ముప్కశంసించుటనుబట్టి యవి చిరకాలము లోకమున 
_ వ్యాపించిన వని "తెలియవచ్చును. త_న్మతములును బహు గంథముల వక్కాణింపం 
బడియున్నవి. SD, ఇగృంథము OL) డెందయిన నున్నవో లేవో తెలియరాకు 
న్నది. ఇట్టిపంచసిద్దాంతములకు BOY వెలసినమపహాసిదాంతములలో గణింపం 


@ Q 
దగినవి ETD — 


ఆర్యభటసిద్ధాంతము_విశ్వవిఖ్యాత మైనదీనికర్త్వ మహామవాుం డైన 
యార్యభటుండు. ఇతనివేర నిది యార్యభటీయ మని ప్రసిద్ది కెక్కినది. ఇందు 
దశగీతికాపాదము పూర్వ ప్ర బంధముగాను, గణిత కాల క్రియాగోళపాదములు 
మూడు ను త్తరప్రబంధముగాను వ్యవహరింపంబడుచున్నవి. ఆర్యావృత్తరూప 
సూూత్ర,బద్ధ మైనయిందు ౧౨౧ స్ఫూత్రములుకలను. పరమాదీశ్వరునివ్యాఖ్య 
యగుభటదీవికతో నిది ముద్రితమైనది. ఈసిద్దాంతమునకు Pe, ers మను 
మహావ్యాఖ్య రచియించిన సూర్య చే వపండితునియుపోద్డాత మిట్లు చెప్పుచున్నది. 

ఈ బృహ్మావద్ద వృద్ధగర్లుండు జ్యోతిళ్శా(స్రు మభ్యసించి యొక గృంథము 
నిర్మించెను. అతేనివలన జ్యోతిర్విద్యామ_ర్భము లెజింగినపరాశరాదులు "వేలు 
'వేజుపు స్తకములు రచియించిరి. అట్లు సిద్ధములై నృగ,౦థములలోం గొన్ని కొన్ని 
ఛాగములు చిరకాలము గడచుటచేతను సంప్రదాయము విచ్చిన్న మగుటచేతేను 
మృగ్యము లై నవి. అట్టియెడ నార్యభ టాచార్యు(డు పూర్వ శాస్త్రము లన్నియు. 
బరిశోధించి యందలిలోపములు పరిశీలించి కలియుగాదిగా 3౬.౦౦ సంవత్సరములు 
గలించినతేజి( దనయిరువదిమా(డవయేట సీసమదృగ్గణితజ్యోతిళ్శా(స్త్రుము రచి 
యించెనుో |. దీనిని బట్టి ఆర్యభటాచార్యులు శ్రీః vee జ dof ver లో 


1. సష్ట్ర్యబ్దా నాం షష్టి ర్యదా వ్యతీతా GAN యుగపాదాః 
OSPF వింశతి రచ్చా స్తజేవా మమ s K 2-తీతాః-అఆర్యభటీయే. 1 
BE వరాహకల్పస్య సప్తమే మన్వంతరే 2 హైవింళచ్చతుర్యుగే అస్య “egó ప్రభృళ 
ఖఖషడ్వర్గమిలే rod గతే త్ర యోవింశతివ క్లే ఆచార్యార్యభటః. . +సమదృగ్గ ర్త 


జ్యోతిళ్ళా o- Diu న్‌, ఇత్యాది. నూర్యదేవయజ్వవాఖ్యాయామ్‌, 
CC-0. JangamWadi Math Collection. Digitized by eGangotri 


OF యము] పజ్బామా ధ్యాయము 153 


సీ గృంథము రచియించినట్లు విశదమగుచున్న B. సూర్య దేవుండు సం శే పించి వ్రాసిన 
యార్యాసూత్ర,ములయర్థము చక్కలా వివరించి యనువ్యాఖ్య రచియించిన 
"బాలాదిత్యతనూజసూ ర్యాచార్యశిష్యుండును (శ్రీధ రాచార్యపుత్రుండు నయినయల్ల 
యూర్యుండు (ఇతం డాంధ్రుండు) దీనిమహ త్త గీ మిట్లు తెలివియున్నాండు. | 

“ఆర్యభటీయసూ త్రము లతీం ద్రియార్ల ములు. ఏనిలో నొక్కొక్కనూత్ర 
మునకు వేయి OS మగునట్టు వ్యాఖ్య రచియించినన్కు అది దానిభావము 
పూర్తిగా దెలుప జాలదు. అందుకే సర్వజ్ఞుం జై నసూర్య దేనయజ్వ్య sodos 
యార్థ పతిపాదకాని సూత్రా ణ్యమూ న్యార్యభటోది తాని* అని వక్కాణించి 
యున్నా (డు. అట్టిసూ శ్రములకుం గించి త్తాత్సర్య వ్యాఖ్యానము నేనును యథావముతి 
రచియించితిని” పూర్వ గృంథములలోపములు పూరించినదియు? దరువాతిగృంభ 
ములకు మార్గదర్శక మైనదియు నగుసీసిద్ధాంతము జ్యోతిశ్ళా స్తా భీలాషుల 
కారాధ్య మైనయిష్టదై నముగా నున్నది. అట్టిదీని వెనుక TSF) గడచినంత 
నుదయించినది- 

బ్రహాసిధ్ధాంతము--దీనికి బ్రహ్మాస్ఫుటసిద్ధాంత వునువూయటు వేరు కలదు. 
స్ఫుటము గోళము గణితము వీజగణితము మొద లగు ప్ర ధానవిషయములను 
విశదీకరించినయిది యిరువదియె దధికారముల గ oso; ఆర్యాఛందో బద్ధ మైన 
యిందు ౧౦౮౮ శ్లోకము లున్నవి. దీనిక Y, BRO Dees. 98 280 డి జిహ్లు 
గుప్తుడు: ఇతండు చాపవంశరా B నవ్యా(నుముఖుని కాలములోనివా(డు. శాం, 
AAO సంవత్సేరములగుతేణీం దనముప్పదవయేట ase డీగృంథము రచియించె 
నని తెలియుచున్నది. అనంగా దీనికాలము క్రీ. ౬౨౮. ghey పదునాల్లన 
యధ్యాయముచివర, ఆర్యభటుండు విడిచినన క్ష త్రానయనము తాను వివరించినట్లు 
చెప్పుకొనియున్నా (డు. 

“పౌలిశ రోమక వాసిస్థ సౌర మై తామహేషు య (త్రో కం, 

త న్నత్ష(శ్రానయనం నార్యభటో Xo, తదు 8 53” 

దీనికి భట్టమధుసూదనపుత్రుం T నచతు ర్వేదప్పథూదకస్యామి నాసనా 
ఛావ్య మనువేర గొప్పవ్యాఖ్య రచియించి యున్నాండు. కొన్ని నందలయేండ్లు 
-జేశమునం Wyre MOF RO వ్యాపించినయిది ము BS మైనట్లు కనంబడదు. 
ఇంకం బూర్యో కము లై న గ్రంథము లాధారముగా నృత్సన్నము లై. నసిబ్ధాంతేము 
లలో లోకోత్తర మైనది ; 

సి దాంతళిరోవుణి---దీనిక్షర్త సిద్ధాంతిశిరోరత్న మైనభాస్కరాచార్యుండు. 
ఇది ము BSE వ్యాపించియున్న ది. ఇందలిగోళాధ్యాయముకడపట నితండు 
ద్రాసికొన్న స్వవిషయ మిట్లున్నది. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


154 సం స్కృ త వా _బ్బయ.చ రి శ్ర [ లౌకిక 


: " దశ్నీణమున సహ్యాద్రికి దగ్గజిగా నున్న విజ్ఞలవిడ మన్నుగ్రామ మితేనిజ_న్గ 
భూమి. శాండిల్యగో By (డు సకలవిద్యానిధి యగుమ హేశ్వరో పాధ్యాయుం డితని 
తండ్రి, విద్యాగురువును. ఇతండు శా. శ. ౧౦౩౬ లో జన్మించి తనముప్పదియాటన 
యేట నీకృతి నిర్మించెను! అజువదియాజునయీటం గరణకుతూహలము రచి 
యించె నన్‌ దానినిబట్టి తెలియుచున్న ధి.. కావునం గ్రీన్తుశకము ౧౧౫౦ లో 
సిద్దాంతళిరోమణి పుట్టిన దనుట స్పష్టము. ఇతనిలీలావతికి గణి తామృతసాగరీ 
వ్యాఖ్య... రచియించినగంగాధరపండితుండు ( క్రీ 0820) ఇట్లు ప్రశంసించి 
యున్నా (డు. 

య్ర్‌ 2386 ర్షగదాదికాలకలనాపంచ ప్ర కారా గతిః 

ఖేటానాం చ సవాసనా, చ వినియద్లోళప్రపంచస్థితిః 

యంత్రాణి ADS చ యత్ర గణితం BS క్రమా & KEO 

సచ్చిద్ధాంతళిరోమణ్‌ " సుకవినా VW wy Cee స్ఫుటమ్‌* 

ఇతనిబీజగణితమునకుం Koyo తావినరణ మనువ్యాఖ్య రచించినబల్లాల. 
సపండితతనయు. డగుకృవ్ణ గణకుం డిట్లు క ర్తి ంచియున్నా'(డు. 

“అత్ర శాండిల్యగో త్ర మునినరనంశావతంస జడవిడనగర నివాసి, “మహే: 
శరోపాధ్యాయతేనయ నిఖలవిద్యావాచస్పతి గణితవిద్యాచతురానన ధరణితరణి 
శ్రీ భాస రాశార్యః ఖగగణితరూపం సిద్ధాంతేశిరోమణిం చికీర్దుః . ae” 

ఈమహాగణకు(డు గణి తాధ్యాయము మొదట బ్రహాగుప్తుని వరావామిహి: 
రుని BOYD తక్కినపూర్వులను _స్గరించి BOY) లనలోకించి తాను గృతి రచి 
యించినట్లు BSP AGT cho". ఇతండు స్వయముగా సిద్ధాంతేశిరోమణికి రచి 
యించిన మితాత్షరి MMT WIG aK మాధారముగాం దరువాత లెక్కలేనన్ని 

ఖలు "వెలసినవి. లీలావతి, ఆంగృమునకుం బరివర్తిత మైనది. ఈగణితమునకు 
సంస్కృతేముననే కాక దేశ ఛావులందును 'బెక్కుటీకలు వెలసినవి. సంస్కృత వ్యాఖ్య 
లలో 'రామకృష్ణగణకుని (క్రీం ౧౩౩౮7) గణి తామృతలహంరి, od, దాసుగణితత త్త న 
చింతామణి. సూర్యదానుని ( శ్రీః CAO) గణి తామ్మతకూపికాసూర్య ప్రకాశ 
ములు, గణేశపండితుని ( శ్రీః ౧౫౪౫) బుద్ధివిలాసిని నృసింవాదై. నజ్ఞిసూనుగణక 
oa 
1. రస గుణ వూర్ల మహీసమ శకనృపసమయే ౭_భవ _న్గ మోత్సత్తిః 
రసగుణవర్షేణ మయా “సిదాంతశిరోమణీ రచితః. 
2, కృతీ జయతి aps” గణకచ క్రచూ'డామణిః, 
జయ న్లి లలితో Fass ప్ర, థితతం త్ర సద్యు Foss 
>. వరావహమిహిరాదయ స్సమవలోక్య యేషాం కృతీః ' 
కృతీ భవతి మాద్భళో ౭_ప్యతనుతం ర్ర,జం ధే 20,88. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


a Bobo ] 3 ay Soe ధ్యాయము 155 


సార్వ భౌమరంగనాధుని (క్రీ. ౧౬౩౦) DETAI, రామకృవ్ల దేవునిమనోరంజ 
నము, ఏ రేశ్వరపండితునిలీలావత్యు దాహరణము, మొదలై నవిపెక్కు_ sass 
యున్నవి. TO, యన్నిటికంచును బ్రశ స్త మైనదిగా. గనవచ్చునది మరీచి 
వ్యాఖ్య. BOTY, మునీశ్వరుం డనంబడువిశ్వరూపపండితుండు. ఇతే జహంగీరు 
సంస్థానమునం voe ఖ్యాతి గన్న కృన్ణ పండితుని సోదర పాత్రుడు. బల్హాల 
దై SPOT Bo ceho. సూర్యసిద్ధాంత వ్యాఖ్య రచియించినరంగనాధ గణకునిపుత్రుడు. 
* ౧౬౩౦ 'ప్రాతమువాండు.. ఈవ్యాఖ్య గణితగోళాధ్యాయములు రెంటికి 
మాత్రమే కనబడుచున్నది. ANSG గణింపందగినది భాస్కరునివాసనాభావ్య 
మనుసరించిన వాసనావా ర్తికము. AY కోంకణ దేశ్రీయుం డగునృసింహపండి 
తుండు, ఇతండు తనవార్తికవిశేషమున నిట్లుచెప్పియున్నా డు. 


Cow 


“న యా వరాహేణచ BOSS, పృథూద శే నార్యభ కేన ered, 
అసంస్తుతా భాస్కరదర్శ నేన, తా వాసనావా ర్తిక ఏవ ons” 


ఇంక నిట్టి BAA కలవు. సిద్ధాంతశిరోమణి చె్యాతివి.కుల పాలిటికల్పతేరు 
వనుటకు దీనివ్యాఖ్యాన బాహుళ్య మే నిదర్శనము. పూర్వపూర్య గ్రంథ ములలోని 
లోపములు పూరించుటకును, తాము స్వయముగా గనిపెట్టిననూతనవిషయములు 
బోధించుటకును భాస్క-రాచార్యులతరునాతం గూడం . 'బెక్కండ్రు సిద్ధాంతేస్కం 
ధమునకు సంబంధించిన గ్రంథములు రచియించియున్నా రు. చానిలోం. గొన్ని టిని 
బరిశ్సీలింతేము. ; se 3 
ముద్గలగోత్రు డైన ఆశాధరగణకుంయు x హజ్ఞానమును 1 అతనిపుత్రుడో 
లేకశిష్యుండో హరిహరగణకుండు గణిత చూడామణిని రచియించియున్నారు. వీ ldo 
వురును, ఛాస్క-రాచార్యులసమకాలికులు గా గననచ్చుచున్నారు. SD, ఈగ్రంథ. 
ములు. వ్యా 88 వచ్చినట్లు కనరాదు. భాస్కరాచార్యుల కించుక పరుం డగ్గు 
(శ్రీధరాచార్యుండు, గణితసారము లఘుఖేచరసిద్ధి గ్రహసారణి మొద లగుసిద్ధాంత 
గ్రంథములను రచియించియున్నాండు. PURO? ్రైసికొన్న దానినిబట్టి శ్రీ 
౧౨.౨౭ లో నితం Tm Xo% రచియించినట్లును 2 ga Mead is క్ర చూడా 
మణిబిరుద మున్నట్లును గనణిడుచున్నదిః ఛాస్క-రాచార్యులు పన్నెండవళ od 
కడపటివబుకు జీవించియున్నట్లు- తెలియనచ్చుచున్నది గావున నతనినార్ధకదశలో 


1. శాశే ఒబిచాణదళభిం-శా, ౧౦౫౮. ఈసంఖ్య నొక లెక్క-లోం a HOY నీకాలము 
వాం డని యూపొంపండుచున్న ది. 3 - $ 

i నంచాలిరుద్దోనకకోడ-ర్య-శాం ౧౧౪౯ ఈసంఖ్య  నొకలెక్క-లోం ' జాపుటచే 
HS omar డేని యూహిం౦పంబడినదిః వల z 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


156 సంస్కృతేవా జయచరి శ్ర, [ asx 


(శ్రీభరుండు Dooce యుండవచ్చును. భాస్క-రాచార్యుల కించుక పూర్వుం 
E నమజియొక(న్రీధరుం డున్నట్లు సూచనలు కలనుగాని యితే డతండు కాడు, 
Q— 

ఇతండు, గణితవిద్యాచతు రాననే త్యాదిబిరదములతో ఛాస్క-రు(డు స్వ కాలమున 
విఖ్యాతుండగుట యజిగయీ తా నందటిని మించినవాండ నన్నంతటియహంకా 
రముతోం BH గృంథముల NUT ES Fow కావించికొని యున్నాండు. 


“6 _త్తరత స్సురనిలయం S&D మలయపర్వతం యానత్‌ , 
ప్రాగపరాంబుధిమభ్యే నో గణకః (శ్రీధరా gag” 
“పాటీకుట్టకబీజగోళసహి తాన్‌ 'పె తామహాదీన్‌ వయం, 
సిద్ధాంతా నవి మ Hor | ప్రతిదినం Perr న్నతు ST 
ఇ KASAS § నిదాం నభాంసి కృపయా శ్రీశ్చీభరః ప్రన్ఫుటాం 
చశ్రే ఖేచరసిద్ధి మిందుధనళాం సత్కీ 880) వివో 


అయిన నేమి? సిదాంతశిరోమణిని మించి యితనికృతులు సై కిరాలే దనుట 
విదితము. ఇవియే కాదు, భాస్కరాచార్యుల కించుక పూర్వము క్రీ ౧౦౯౫౨ లో 
మధురావాసియగు బ్రహాదేవగణకుండు ని_ర్మించినకరణ ప్రకాశమును, పురుషో త్తమ 
గ్రామవాసి యగుసదానందుండు È ౧౦౯౯ లో రచియించిన భా స్వతీకరణము 
గూడం బై కి రాలేదు. ఇట్లు దశమశ GA) మొదలుగా బందొమ్మిద వశ తాబ్దికడపటి 
వలకుం*గూడ వందలకొలందిజ్యోతిళ్ళా స్త్ర గృంథము లుదయించుచునే వచ్చినవి 
గాని యిట్టి వన్నియు బ్రణారములోనికి రాకపోవుట కొక టియే కారణము. అది, 
మాటలు వే అగుటయీ కాని విషయము వేటు గాకపోవుటయే. గృహస్సుటాదిక 
బహువిషయములందు సూర్యసిభ్ధాంతార్య భటీయ సిబ్ధాంతేశిరోమణ్యాది ప్రసిద్ధ 
గృంథములు గావించినపరిశ్లో ధనపరిశ్టీలనములకు భిన్నము లై ననూతేనపరిశ్టీలన 
ములు గావించిన గృంథము 'లేవియు నర్వాచీనములలో లేవు. క్రిప్టములు గా నున్న 
యందలికొన్ని కొన్ని విషయములను 'వాని వ్యాఖ్యాతలు వివరించియే యుండిరి, అట్టి 
యెడ విషయ భేదము GAM TC చీనకృతులకుం BIB యెట్లు వచ్చును! అ ట్లని 
His? గుణము కలవి లీ వని తలంపరాదు, 


(శ్రీపతిపండితుండు తనకు ము న్నున్న యెల్లసిద్ధాంతము _లవలోకించి 
: సిద్ధాంత శేఖర SMBS వివిధఖగోళవిషయములు విశారించుచు నిరువదియభ్యా 
యముల గ్రంథము రచియిం చెను, ఉత్తర దేశ్లీయు. డైన మంజులాచార్యుండు 
- తొలుత బృహన్తానసము రచియించి దానికి సంగ్రహముగా లఘుమానసము 
రచించెను. దానికి (శ్రీధరార్యపుత్రుం E నయల్లయార్యు(డు Food SHOT 
Shae 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


D Bobo | పజఖ్బమా ధ్యాయ ము 157 


“ఆర్యభటో గ్రహగణితం గోళం చామోదరో విజానాతి, 


యంత్రజ్ఞో జిష్టుసుత స్సర్వం ,జూనాతి మంజులాచార్యః 


అనుచు నతండు సర్వజ్ఞుం డని నిరూపించియున్నాండు. విఖ్యాతేసిద్ధాంతి యగు 
ప _దృనాభగణకునిళిష్యుండును వ్యాక రణాచార్యుం డగునారాయణపండితునిపుత్రుం 
HM, హాయనరత్నకర్త యగు ( $ ౧౬౨౮) బలభద్రపండితునితండ్రియు నగు 
పై దామోదరసిజ్షాంతి క రణప్రకాశము మొద లగుబహు గ్రంథ ములకు వ్యాఖ్యలు 
సవిశేషముగా రచియించి గోళజ్ఞు. డన్న ఖ్యాతి గాంచియుండెను. లఘుమానస 
మునకు వ్యాఖ్య రచియించినయాం ధ్ర దేశీయ. డగుయల్లయార్యు(డు ప్రసిద్దము 
ఖై నపూర్వసిద్ధాంతము లన్ని టికి వ్యాఖ్యానములు రచియించి స్వకృతపరిశోధన 
ములు చూపి విఖ్యాతి శెక్కెను. సిద్ధాంతవిషయమునం బ్రాచీనమతేములవలె 
యల్ల యార్యమతమును బ్రమాణ మయినది. లొాల్ల లక్ష్యణార్యుం డనువముతియొగక 
యాం(ధ్రుండు సకలసిద్ధాంతవిమయములు పరామర్శించి ౧౦౮- ఉల్లాసములతో 
BIZIK మనుమహాగృంథము 0 8, ౦చెను!. ఇట్టివి కొన్ని యొక్కొక్కవిమ 
యమున విశేషము చూవినను, అనేకములు పూర్వ సిబ్ధాంతేములపు త్రీకలే యనందగి 
యున్నవి. ఇశ- 


జాతేక సంహి'తాస్క_౦ధములు — ఈరెండును ఫలాభిధాయకము లై నఛాగ 
ములు. ఇందు జాతకభాగము హోరాశ్యా(స్త్రు మన(బడున్కు “అహోరాత్ర” శబ్ద 
మున బ్రథమాంలిమవర్గ లోపముచే హోరాశబ్దము సిద్ధించిన దనుకొందజిమత 
మును వరాహమిహీరుండు చూసెను. ఇది పూర్వజన్హార్జితము శుభాళుభరూపము 
నై నక ర్భయొక్క-ఫలమును వ్య _క్షపటుచును. ఇందు రాశిహోరా B క్కాణన 
వాంశక ద్వాదశ భాగ త్రింశ ద్భాగబలాబలములు, గృవాములదిక్‌ స్టానకాలచేష్టా 
దులబలాబలములు,' ఆయురాయరాజయోగాదులు, తన్వాదిద్వాదశ భావములు 
మహాద TOSS TOS శాదులు మొద లగువానిఫలములును నిర్ణయింపయుడును, 
రెండవదానిలో సూర్యాదిగహములచారములు స_ప్తర్షి నారములు నక్ష శ్రగతులు 
గ్రవాముల ప్రశృతివికృతి ప్రమాణన To శుభాళుభనిమి_త్తములు వర్ష AT 
భూకంపాదులు మొదలగువానికి సహేతుకము లైనఫలములు నిర్భయింప(బడును. 
ఇట్టియాశా(స్రుములు శెండునుగాడ గృహగణితశ్యా స్ర్రముతో సంబంధముకలవి 
మొ జ్యోతిశ్శా(్ర్రుమున నంతే్భాతేము EOI DAE సంబంధించిన ప్రాచీన గృంథ 


1. మదరాసు, తంజావూరు; లండన్‌, నగరములలోని పుస్తకాలయములలో నిష్పటిలోక 
మెబు(గని జ్యాతిన గ్ర ౦ఛములు "లెక్కూ BF దిక్కూ లేక వందలు వందలుగాం జడి - 


యున్న వి, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


158 సంస్కృతే wr AH WS త్ర, ies [ లౌకిక 


ములు కొన్నికల వని వరాహమిహిరుడు పేర్కొన్న మయ NF గార్గి పరాశర 
Z “ o A రాంగ్‌, 

విష్ణు గుప్త sori యవన శ్రుత కీర్తి సత్యాచార్య Esi y బేవస్వామి సిద్ధ నేనాదుల 

మతములనుబట్టి తెలియుచున్నది. 


వృద్దవసిఘ్రసంహిత యన TY NOS మున్నది. అది బ్రహ్మర్షి SBD ర్మిత 
మని గద్య చెప్పుచున్నది. అది యెవరు రచియించిన BSH, WMA ద్దాంతము 
వలె వరావామిహిరునికిం బూర్వమా కాదా యని సందేహము కలుగుచున్నది. 
నృద్ధయవనజాతేక ము లేక, మోనరాజజాతేక HAY గ్రంథమును మోనరాజ 
యవనాచార్యుండు రచియించినట్లు కనబడుచున్నది. అందు మొదట “పూర్వముని 
యొకడు లక్ష గ్రంథపరిమిత మైనహో OT స్త్రమును మయునికి. BRy ననియు, 
దానినే ATT జెనిమిది వేల గృంథ మగునట్లు సం గృహించి రచియించె ననియు 
జెప్పెడియికశ్లోకము కలదు. వరాహమిహిరుండు వేర్కొన్నయవనేశ్వరుం డితండే 
మొనచో HX oF మితని దనవచ్చును. బృహత్సంహిత 


“ముణాహి యవనా సేషు సమ్యక్‌ WS) మిదం స్లితమ్‌ 
వివ S28 నే కింపున BHD Acer”? T 
బు 20 పూజ fo) 3 
aS ట్ర్‌ వో దవ 


అనుచు యననులు జో sor త్రునిష్టాతులై. బుషులవలెం బూజింపంబడు 
చుండి రని ప్రశంసించినది. బృహజ్ఞాతకము 'వేర్కొన్నయననశబ్దము బహువ చనాం 
తముగా నున్న చోం బురాతనయవను లనియు, ASSIS మెనవో యవ నేశ్వరుం 
డనియు, మేచ్చ దేశాధిపతి యనియు మూండువిధము లై నయర్ల ములను వ్యాఖ్యా 
తలు కెలిపియున్నారు. అందుచే నీగృంథము కడపటియిద్దజిలో నెవరిదో తెలియ 
కున్నది. యవనహోోర యని మజియొకజాతేకగంథము పదుమూ(డభ్యాయములది 
కలదు. అది యవనేశ్ళరునిదే మో యని తోంచుచున్నది. అందు ద్యాదశ భావ 
ములు (న్ర్రీజాతేకమును విచారింపథుడినవి. CLI Gs రృ యగువిన్లుగు ప్తుడు 
HIEI మొద లగువారు రచియించినజాతేక గృంథములు సజీనములై యున్నట్లు 
, BOSS. వరాహమిహిరుడు వేర్కొన్నయై. చారిమతేములను Bey 
శ్లోకములను బృహజ్జాతకవ్యాఖ్యాత యుదాహరించి యున్నాండుకాని, వారి గృంథ 
ములను బేర్కొ_నలేదు. పాఠాశరీహోర యిపుడు లోకమున వ్యాపించియున్న ది. 
బృహాజ్ఞాతకము వేర్కొ-నకపోయినను జై HON త్రములు Are బ్ర్రవీనము 
లగుటకు సంశయము లేదు. కావున వరాహమిహిరునికి బూర్వము జాతకసంహి 
"తాస్కంధ సంబంధము లగు "పెక్కుగ్రంథము. లుండె నని నిశ్చయింపవచ్చును 
అయినను, అతనిగృంథములే దేశమున నెక్కువగా వ్యాపించి యవియే యాద్యము 
లనునంతటికీ రి గణించినవి. x : 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


GSES |] _పక్బామాధ్యాయము 159 


వరాహమిహిరుడు క్రీ, ౫౮౭ లో మృతిచెండె నని ఖండఖాద్య వ్యాఖ్యా 
నమునల్ల c చెలియుచున్నది N. దీనినిబట్టి యితం డార్యభటునివార్లకదశలో జ Dod) 
యుండు నని విదిత మగుచున్న ది. ఇం డవంతీనివాసి, కావిషఘ్టలగోత్రుండు, ead 
pa? జ్యోతిస్స్పంబంధము B లై నవివిధవిషయములను “DAY రించిన 

తనిబృహత్సంహిత విశ్వవ్యాప్త Bo ఖండాంతర భామలోనికిం గూడ ననువదింపం 
వ ఇందు Wass నయసంవత్సరసూత్ర SIT TANA E, ఫురుషవ్ర తాం 
తము లె లై ననూమైదువిషయములు గలవు, ఒక్కొ_క్క_విషయమున కొరక 
యభ్యాయము చొప్పున నుప సంహారాధ్యాయముతో నిది నూటాఅ్యాయముల 
గ్రంథము, ఇది తరువాతి వారిసిద్ధాం తాదివివిధగ్రంథరచనకుం దోడ్చడిన దని వారు 
క గావించిన ప్రశంసలనల్ల నే వ్యక్త మగుచున్నది. దీనికి సంహి తావివృతి యను 
చేర భట్టోత్సలుంు క్రి కీ, ౯౬౬. లో, గొప్పవ్యాఖ్య 2 Cows 2, ఇతనిపద్భమయ 
వ్యాఖ్య ననుసరించి “హర్ష గణ్యకులజుండు కుమారపండోతతనయుయ నై నయోగి 
యనుదై_వజ్ఞుండు * ఉత్పలపరిమళ మను గద్యమయవ్యాఖ్య D Gow. 


ఇతనిహోరాశ్యా స్త్ర మగుబృహజ్ఞాతక మిరునదియైద ధ్యాయముల గృం 
Ss. ఇదియును జగద్యా $3 áa. దీనికే SOX, గ,హముగా 'నితండు లఘుజాతక 
మనం బదుమూండ ధ్యాయములకృతిని యోగయాత్ర యనెడిమజియొకగ గ్రంళ 
మును రచియించెను. ఈశృతు లన్నిటికిని భ ట్రోత్సలుండు టీకలు రచియిండోను. 
కాని మూలవ్యాఖ్యలు రెండునుగూడ మన దేశమున వ్యావించినట్లు కనబడదు. 
STE ల నుం సీఛాషానువాదముతోడిదీనిని శెర్ను పండితుడు(Pr0f. 
H. Kern) ప ప్రకటించియున్నా. డనియు, రాజేంద్ర ద,లాల్‌ మిత్రే, త, గావించినపరికోధ 
నలనుబట్టి యది WSS oN తే, 8 oo coe ననియు స క్యారన్ను OSHS 
శో ధకుండు బ్రాయుచున్నా (డు = లండన్‌ పు_స్తకాలయనుం న. 
DUTTON Bega SION OF మున్నట్లును, ఇంకను గొంత గ గ్రంథ ము మ్‌. 
ననితో ంచుచున్నట్లును, అత డభిప్రాయపడియున్నా (డు. ఇది Ss og & యాత్ర కు 
సంబంధించిన భవివ్యత్తును జెలుపునట్లి BK oss. ఇందు రమారమి ౫ oo శ్లోకము 
లుండు నంట. ఎవరో ల బృహాజ్ఞాతేక ము చివర నున్న “ఆదిత్యచాసతీనయ, 


1. నవాధికపంచళతస ంఖ్యేశాశే వరాహామిహిరో దివంగతః. (యామరాజు), 

2. వస్వ హైష్ట ౮౮౮ avd కాకే కృ లేయం 049 గయా, 
చతుర్వింశలిసావా స్ర్రం మాన మస్యా హ్యనునుభామ్‌, 

3. ఒక ప్రతిలో నితడు భాస్క-రుం GHATS, నైధ్రువకాళ్యపగో శ్రుండు గాల గన 
పుకు ఇం చేలేఖకుని పాశము తప్పో! 

4, చూ, లండనులై్ట్టై, బరీకేటలాగు సంపుటము ల, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


160 So My) Fw జయచరి శ్ర, [ లౌకిక 


ఇ త్యాదిశ్లోకములను గృంథాంతేమందు చేర్చుటచే దై. se seo యనుషపోళోరా 
గ్రంథము కూడ వరావామిహిరునిదే యనెడి బ్రాంతి ogedi గలుగ వచ్చును 
గాని, అది యితనిది గాదు. (శ్రీపతిపండితుండో SY నీలకంఠళపండితుడో దానిని 


రచించి యుండు నని రాజేంద్ర లాల్‌ మ్మిత్ర,పండితుం డభి ప్రాయపడియున్నా (డు, 


వరాహమిహిరునిపుత్రుం డగుపషృథుయళుడు సోరావట్పంచాళిక యను 
కృతి ని _ర్థిం చెను, దీనికిని భట్టోత్సలుండు వ్యాఖ్యానము రచియించెను. 


రోమకసిద్లాంతే HLS Marches MMI NoFao కలదు. దీని 
మొదట నున్న “భూమ్రం పుత్రం ప్రతి రోమకాచార్యో వదతి పున CS ప్రవ 
శ్యూమి శృణు పుత్ర, ప్రయత్నతః ఇ త్యాదివాక్యములనుబట్టి యిది రోమకాచార్య 
పణీత మనెడి భాంతి కలుగును గాని విషయవివరణమునుబట్టి యిది యర్వాచీన 
కల్పిత మని తెలియవచ్చును. ఇళ్లు జొ సరిర్విదాభరణ మనుకృతి కాళిదాసకృతే 
ముగా గనయిడుచు, ధన్వంతరిక్షపణాక మరసింహాది నవరత్న ములను (శ్రీవార్ష 
విక్రమూదిత్యునికిం జేర్చి ప్రసిద్ధి కెక్కి యున్నది. అది కూడ నర్వాచీన మని 
యందలివిషయ మే విశదీకరించుచున్న ది. మణియు సోమసిద్దాంత మనునొకకృతి 
సిద్ధాంతసంజ్ఞ చే గణితస్కంధమునకుం 'జేరినదిగా (భాంతి కొలుపును 7d, జాతక 
సంహితలకు సంబంధించినయది యెవరు ని రించినదో BIGHT. ఒకలేఖ 
కుడు సిద్ధాంతేభట్టాచార్యని 58 మనెను గాని, అది చేరో బిరుదో తెలియరాదు. 
ఇంక డాతేకసంహి తాస్క_౦ధములకు సంబంధించినయ ore చీన గ్రంథములు వంద 
లుగా నున్నవి. వాని నెల్ల నిందు వేర్కొనుట BH నలవికాదు కాళీనివాసి 
యగునీలకంఠ పండితుడు $. ౧౫౮౭ లో, తాజిక మనుగొప్పగృంథము నిర్మిం 
చెను. 93 జ్యోతికి షయముల కెల్ల సంబంధించినది. సంజ్ఞాతంత్ర వర్ష తంత్రము 
OR రెండుభాగముల విలసిల్లుదీని కెందజో వ్యాఖ్యలు రచియించి arg Ai 
చెచ్చియున్నారు. QF ముహూ ర్తభాగమునకుం జేరినవానిలో ముహూ రృదర్భ 
ణము ముహూర్తదీపకము మార్తాండము కల్చద్రుమము మొదలుగా ననేక 
ములుచ్యా ప్తముఖై యున్నవి. శకునభాగమునకుం జేరి అద్భుతసాగరము 
సర్వార్ధచింతామణి BOI, వము మొదలుగా బహు గ్రంథము లుత్సన్నము 
BSD. ప్రశ్న భాగమునం GIT Gio ప్రశ్నలక్షణము ప్రశ్నవిషయము 
ప్రశ్నజ్ఞానము ప్రశ్నార్షవప్తవము మొదలగుబహు గృంథములు కలవు, ఇంద 
పద్య్మనాభకృతలంపాక ము _త్తమముగా నున్నది. స్వప్నఫలములను Ger) 
స్వప్నా ధ్యాయాది గృంథములు మజికొన్ని యున్నవి. ఇట్లు సంహితా స్కంధము 
బహుముఖముల వ్యాపించి యిప్పటికిని లోకమున వ్యవహారములో నున్న దను 
టయీ దీనివిశేషము. జాతకస్కంధము గూడ వరాహమిహిరునికిం 'బూర్యము 


CC-0: Jangamwadi Math Collection. Digitized by eGangotri 


D BHK | i పఇ్బమాధ్యాయ ము 161 


నుండి 'నేంటినజకుం గూడం, బ్రజాదరణము . గాంచుచునే వచ్చుచున్నది గాని, 
యాభాగమం దుదయించినవి నందలకొొలంది గంథము లున్నను బఠన పాఠ వ్యనహో 
రములో నున్నవి మా శ్ర మల్చసంఖ్యాకములే. అందును, పాఠాశరీజై మినీయ 
ములు ToS గణనీయములై యున్నవి. Ho కున్న వ్యా క్కి యిపుడు బృవాజ్ఞాతే 
కమునకు లేదు. పాఠరాశరీహోర ననుసరించి, యజ్ఞ నారాయణయజ్యపుత్రుండు 
నాభునికుండు నైన వేంకకేశ్వరపండితుండు. రచియించినజాతకచం ద్రికయన్ని టిని 
మించి ఫలకథనమున నుత్తేమప్రమాణ..మగుచున్నది. సవ్యాఖ్యము BSB మిని 
ToS Swe భరతఖండ మంతేట వ్యాపించియున్నవి. జాతకభాగమున నిదియు 
నుత్తమృప్రమాణ మనుట నిర్వివాదము. -ఈస్మూత్తములు రచియించినయతం 
డేజై మినియో నిరూపింస వీలు గాకున్నది. వృద్దపారాశరీ లఘుపారాశరీకర్తలవిష 
యము నట్టి దే. కాని, యో గృంథములు ప్రాచీనము లనుట నిరావేపము. ధుంఢి 
'రాజకృతే మగుజాతకాభరణము, భట్టజయరామునిజాతేక Sra Boy, కంచం 
యల్లయ్య రచియించినజ్యౌతిషదర్చణము, మహాదేవశ_ర్గజాతకార్లవము, ధుంఢి 
రాజపుత్రుం డగుళినపండితునిజాతకముకుటా వళ్లీపద్గతి, మొదలై నవి కూడం బ్రమాణ 
గ్రంథములు గాం గనవచ్చుచున్నవి కాని యెందుచేతనో వీనికి arg 8 రాలేదు. 
జాత mys మనునాజధ్యాయముల గ్రంథము వరావహామిహీరీయముగాం గనవచ్చు 
చున్నది గాని చం దృసూర్య గ్రహణవిషయము' పూర్ణ ముగా వివరించునది సిదాం 
తమునకుం జెందినదిగాని జాతేకమునకుం BOSH కాదు, అది వరాహమిహిరుని 
మతము ననుసరించి యన్యుండు రచియించినది కాని యతే(డు నిర్మించినది కాదు. 
ప్రాణనాధమి శు డు రచించినమతియొకజాతకచం (ద్రికయు మాధవపండితునిజాతేక 
దర్పణమును, "ేశవపండితు నిజాతేక పద్ధతియు మొదలై SOD DST భావము 
లను జక్క_ంగ విశదీకరించియున్న వి. ఇంక 28 వెన్నేని కలవు జాతకస్కంధము 
D స్తరించుకాలమున చాని ననుసరించి ప్రశ్న శాస్త్రము, కేరళి ఫంచపశ్షి ఛప్ప 
న్నము మొద లగునామముల ఛావిఫలాభిథాయకమై యుదయించి. 3509 నది. 
అట్లు బయలు దేతినదానికృతులలో, "కేరళాచార్యునిచూడామణి కేరళి బహువిధ 
ప్రశ్న ఫలనిరూపణపరమై కనబడుచున్నది, SHPO ST కేరళజ్యాతిమములు 
నట్టి వే. 


రమలశా(స్త్రుముగూడ నిటిబే. ఇది తొలుత, టర్కీ దేశమునుండి నచ్చినది. 

È లు 

ఈశా(స్త్రుము మహమ్మదీయసంధుమున. నెక్కువగా వ్యావించినట్లు హాజీకాల్స్‌ అను 

గ్రంథమువల్ల: దెలియుచున్నది. ఇది హిందూ దేశమున శెపుడు వచ్చెనో కాన్సి 
T ౧౭౦౦ ,సాంతమున, తి పాఠిరుదనుని రమలేందు ప్ర కాశ మనుపదునాటులా 

© T త Uy | స్‌ 

సముల సంస్కృతే, గ్ర ంథము రచియించెను, SHAS, చింతామణిపండితుండు రమల 


al 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


162 Som) Fr జయచరి శ్ర, [ores 


BRAN గ్రహమును, రామపండితుఃడు రనులతం త్ర్‌మును ని es ంచిరి. ఇతండు 
“చక్రే, రమలవై చి త్ర go బద్ధం ris 
దృష్ట్వా యవనశా స్ర్రోక్కం బద్ధం ర్వాణభాహయా, 


అనుచు దానీ గృంథము యవననశా(స్ర్రుము ననుసరించి రచియించినట్లు 
“తెలిపియున్నా(డు. ఇంక సామ్ముద్రికముాా 


ఇది శరీరావయవములనుబట్టియు హ_స్తములందలి శేఖలనుబట్టియు ఫలము 
చెహూనటిశా, Syd. (QDR) నారదుని కుప బేశించినట్లుగా నారదీయ మనువేర 
సాముద్రిక శా(స్రుము గోచర మగుచున్నది. ఇందు, శ్రీపుగపాయువ-అంగుళిా 
నాసాపార్షి జంఘా -గతి-జాను-గంధా-లక్షణము లనువేర నే డధ్యాయముల 


గ్రంథము మాత్రము కనబడుచున్నది. దీనికి OLAI యనుపెద్దవ్యాఖ్య 
కలదు. ఈశ్ళొన్రుము కొంతకాలము వ్యాప్తిలో నుండి తరువాతం గొంచెము 
విశ్వాసదూరమై మటుంగుపడినది. కాని, విదేశ్లీయులసాముద్రికగృంథములు మన 
"దేశమున చ్యావించుట చూచినతీరువాతే మనవారికి గూడ నిపుడు సాముద్రిక 
విశ్వాసము కుదురుచున్నది. ఇందు చక్క-నిపర్ని శృమ చేసినచో, విమర్శకుల డగు 
B Sgh సర్వియెనజాత్తక ఫలములు చెప్పున క్షు గతాగత ఫలములు చెప్పవచ్చునని 
యీశా(స్త్రుపద్ధతినిబట్టి తెలియుచున్నది. భృగుసంహిత "మొద లగుకొన్ని గ్రంథము 
లున్నవి. అవి, ఈయీరాసులం దీయ్మోగృవాము లున్నపు డిట్టిఫలము సంభ 
Dor నని కూర్చినజాతేకచకృముల పోగులు కాని, స్వతంత్ర శాస్ర WF 
ములు కావు. ఆ గృంథములం దందతిజాతకములు నుండును. వారి వారిజాతేకములను 
బట్టి యందు వ్రాసిన ఫలములను చెలిసికొనవచ్చును. అందు, కొన్ని నాడీ NOB 
ములు మ్యుద్రితములు గాక కొందతివద్దమ్శాత్ర, మే యున్నవి. ఇశ సీవిషయ 
మిటుంచి దశ్షీణో త్తృరాయణములయెడం బూర్యమతేము లెట్లున్ననో కొంచెము 
శెలిసికొందము. 


'వేదాంగజ్యాతిష SN OF మిట్లు BOS యున్నది. 

“ప్రపద్యే Vda సూర్యాచందృమసా HSE 

oye దవ్షిణార్క-స్తు మాఘ శ్రానణయో స్సదా” 

సూర్యుడు ధనిష్టా ప భమసాదగతుః డగుటచే మాఘమాసమున నుత్తే 
'రాయణమును, ఆ'క్లేపార్టగతుం డగుటచే శ్రావణమాసమున దశ్షి శాయనమును 
సంభవించుచుండు నని డీనిభావమును సుధాకరభాషమ్యము చెప్పుచున్నది. వరాహా 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


హాబ్బయము | పళ్బమాధ్యాయము_ 163 


DA డీభావము Bop దననాంటి యయనస్లితి నిటు నిరూవించి 
యున్నా (డు. se a 

“ఆ న్లేపార్ధా Å ము_త్తరమయనం ధనిష్టాద్యమ్‌ 

నూనం కదాచి దానీత్‌, యే నో కం SOOT Bs 

సాంప్రత మయనం సవితు; కర్కటకాద్యం మృగాదిత శ్వాన్యత్‌ 22 

సూర్యుం aga 5 గతుం డగుటచే దశ్ష్ని శాయనమును, ధనిష్టాద్యగతుం 
డగుటచే నుత్తీరాయణమును ATE మొకప్పుడు సంభవించెడి దనుట నిశ్చయము. 
ఇపుడు సూర్యునికర్కటకరాళ్ళిప్ర వేశమున దశ్షి జాయనమును, మకరరాశి ప్ర, వేశ 
మున ను త్తరాయణమును గలుగచున్న ది--దీనినిబట్టి పునర్వసు చతుర్ధ పాదమున 
రవి (ప్రవేశించినపుడు దశ్షి ణాయనమున్సు ఉ  త్తృరాహాభాద్వితీయపాదమున, aa 
శించినపు డుత్తరాయణమును గలుగుచున్న దని విదిత మైనది. -ఈభేదము పరి 
శీలింపంగా దక్షిణో త్తరాయణములకు సూచక మైనసూర్యునినక్ష త్ర, ప్రవేశము 
'వేదాంగజ్యాతిషమునాంటిక oe బృహత్సంహితనాం డాబుపాదములు నెనుకకు 
వెల్లి నట్టు స్పష్ట మగును. ఇది ౧౫౦౦ సంవత్సరములనాంటిమాట. అనంగాం 
WOT OSS శ్రావణమాఘమాసములలో వచ్చెడిదక్షిణో తృరాయణములు 
వరాహమిహిరునినాం డాపాఢపువ్యమాసములలోవచ్చుచుండెడి వనుట. అప్పటికి 
నిప్పటికి. గలయంతేరము నిరీక్షించినచో సూర్యునినక్ష త ప్ర, వేశముమజికొంత 
'నెనుకకు BO యుండు నని తెలియకపోదు. నరాహమిహిరునివలెం బ్రత్యక్షపరీ 
Kasv గావించినయెడ నెంతవెనుకకు వెళ్లినో "తేలును. ఈవిషయము గణిత 
సిద్దాంత వే | Seo పరిన్సీలింతురుగాక, 

అ 3 శా (Sy) ము. 

కొందలు దీనితో సీతిశాస్త్రుమును వేజుగాం బకఠించిరి కాని, పృథ్వీలాభ 
తత్సాలనములకు _సంఒంధించినయె ల్లవిషయములను విశదీకరించు SHI Sy 
మున జతుర్విద్యలలో నొకటి యగుదండనీతి యనెడి రాజనీతి యంత 
dom Sao కాని వేజు కా దనుట వాస్తవము. ఇందలివిషమయము మిక్కిలి 
ఫురాతనమై యార్యసంఘనాగరికళతో నే యంకురిచిన దని వేదములం గనయడు 
STES) త్హి ప్రజాపాలన సంగ్రామవిజయా దివర్ష నలే చెప్పుచున్నవి, అదియే 
రామాయణములోనికచ్చిత్సేశాదులందును ఛారతేసంహితేలో విదురనీతి శ్రీకృష్ణ 
యానపర్వాదులందును తరువాతే శాంతిపర్గమందును మనుయాజ్ఞనల్య్యాది 
E తులం” చాచారన్యనహారకాండములలోను రూప. మేర్చడం గొంత TA 
నది. అట్టియాయర్థ FS DL SMW HH, మనువు — బృహస్పతి — GWG caso — 


3 
సరాళశరుండుాభారద్వాజుండు (ద్రోణాణార్యుండు)-కాణపదంతుండు (Aycs) 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


164 సంస్కృ తవా am sos లోకీ 


'విళునుండు (నారదు(డు)-వాళే వ్యాధి (ఉద్ధవుండు) బాహుద ంతీపుత్రుండు (ఇంద్రుండు) 


విశాలాక్షుడు-ఖరపట్టుడు-ఆశార్యులు (శాటిల్యునిగురువు) -అనువారు' RIELES 


లని కౌటిల్యార్ల T Éy తెలిపినది. పురాణములలోనివర్లనలనుబట్టి ' ఏరిలోం 
నొందటు Bo. లనకొనుట కవకాశ మున్నది గాని, వా రావేళ్లతోడిమానవ 
మును లనియే యిందు తలంతము. అట్టియ్నో 9,8 _రృకులలో బృహస్పతి ఛుక్టుండు 
విశాలాత్షుడు ననువా రర్ధశా(స్రువిషయక గ్రంథములు రచియించినట్లు, విశ్వ -, 
యూపాచార్యుం డనబడుశంకరభ గన కాద శిష్యుం డగుసు రేశ్వరాచార్యుండు తాను 
రచియించిన యాజ్ఞ SOY-§ 8 ఎ్రతివ్యాఖ్య యగుబాల క్రీడలో-యథావాబృహస్స 
లి;-వవంచవిశాలాశ్లః-అనుచు వారిమతము లుదాటించుటచేతను, ws, స్పత్యము 
'శుక్రనీతిసార మనుగ్రంథము లుండుటచేతను జెప్పవలసివచ్చుచున్న ది. కౌటిల్యు(డు 
“ఓన్నమః GS బృహస్సలిభ్యామ్‌” అనుమంగళాచరణవాక్యముతో గ్రంథరచన 
మారంభించుటంబట్టి యు జెప్పనలసియున్నది. కాని బొల క్కడ యుదాహారిం 
చినబ్బహస్పతివచనములు మున్న మొన్నలాహోరులో ము ద్రింపయిడిన Tý, 
స త్యస్తూ త్ర, మునందు కనవచ్చుటలే దనియు, ఆ గృంథ SY శా స్ర్రముగా గణింపం 
.దగినట్లులే దనియు దానిని బరిశ్టీలించినగణపతిశ్యాస్త్రీగారు  తెలిపియున్నారు L 
ఇదియిట్లుండ, క్రీస్తుశకారంభమున కించుక పూర్వ మో లేకపరమో - యవన 
చౌౌతిషమునుండి మన దేశమునకు వచ్చినకొన్ని పారిభాషికపదములలో : SSS 
యగుహోరాశబ్దమును బేర్కొన్నళ్ళుకనీతిసారము * శకౌటిల్యునికిం బూర్వ 
మనుట పొసగదు. ఈళ్ళుకృనీతిసారము పురాతన మైన ళుక్రనీతికి SoG 
మని కొంద అందురు గాని యదియును సరిగాదు. ఇందుకు దానిమొదటిశ్లోక 
ములే ప్రమాణము. : 


4 ప్రణమ్య జగదాభారం సర్లస్థిత్యంత కారణం 
సంపూజ్య భార్గవః పృష్టో వందితేః పూజిత స్తుతః 
పూర CaS ర్యథాన్యాయం నీతిసార మువాచ తాన్‌ 
శతలశ్షశ్లోకమితం సీతిశాస్త్ర మథో కృవాన్‌ | 
స్వయంభూ ర్భగబాన్‌ లోకహి Tso సం గ్రహేణవై. 

'త్సారంతు వసిష్టాటై్యై రస్తాభి ర్వృద్ధి హేత వే 


ఏటినిబట్టి బ్రహ్మ యుప టేశించినకోటిన్లో కములనీతి శా(స్త్రుమును sae 
దులు సంగ్రహించి రనియు, శుక్రుడు దానవులకు( 'జెప్పినదిసితిసార మే aNd 


న్‌ హహ 


1. అనంతశయనము ద్ర ణము, శొటిల్యార్లశా స్త్ర పీఠిక, 


2 సంహితోం చ తథా హోరాం గణికం చే తి తత్త (తః 2, 182, 
h CC-0. Jangamwadi Math Collection. DigitPed py SGangotri 


S+ gobo | పజ్బామా ధ్యాయము 165 


. దెలియుచుండ, నింక ళుక్రుండు వేజుగాం జెప్బినపెద్దనీతి యేదో "తెలియ కున్నది. 
కావున ముద్రిత మైన వోర్త ర్ల్యస్పత్యసూత్ర, ముకంచు 38 బాల క్రీడ యుదాహా 
ల్‌ బృహస్పతి వేర సొకయక్థశా వ్ర గ్రంథమును, అల్లే OF 
లాశ్షునివేర I Fasc బూర్వ ముండెడి వన్నమాట సత్య మే కాని యవి 
యిపుడు లభించుట లే దనియు, లభించినళు కనీతిసారము ప్రాచీనము "కాక్క 
శుక్రునివేర నర్వాచీను లెనరో నిర్మించిన దనియు విశ్వసిరపవలసియున్న ది. 
అందుచే నిపుడు లభ్య మై మెనంతలో నర్గ శా న్ర్రవిషయక మైన మొదటి గృంథము 
కాటల్యార్థ శాస్రుమే యన వలసివచ్చినది. 

ఈ Coes a5) ౦చినలోకజుండు కౌటల్యు(డు. కుటలగోత్ర, మున జ Ro 
చిననాం డగుటచే నీవేరు వచ్చినది". ఇతని మొదటి వేరు విష్ణుగుప్తుడు. చణక BE 
మున బుట్టినవాం డగుటచేం జాణక్యుం డనియు వ్యవహారము కలిగినది. రాజ 
కీయవ్యనహోర' కౌటిల్య ముండుటచే నితేడు seg డయ్యె నని కొంద అందురు. 
లోకమున 'నికారమధ్యముగా bat నెట్లో వ్యాప్త మైనది. కాని, అర్థశాస్త్ర 
మూలవ్యాఖ్యానముల ప్రా TSS; పతు లన్ని టియందును, 'శౌటల్యశబ్దమే క్ర క బడన 
దని వానిని బరిశ్టీలించిన గృంథప్ర శప శాశకులు “తెలుపుచున్నారు. వరాహామిహి రాదు 
లితని విష్ణుగుప్తుం ince | న్యవహరించిరి. జ్యోతిశ్ళా Sy శ్రుపసిద్ధుం డై. డె నమజియొక' 
చాణక్యుం sor dase డుండుటచే బృహజ్ఞాతక వ్యాఖ్యాత యగుభట్టోత్సలుం 
డొకచవోట “విష్ణుగు _ప్రదాణక్యా వాహతుః*అని యిరున్రురమతేములను Bd); 
యింకొక-చోట “*విష్ణుగువే WS చాణక్యాపరనా మైన ము _కృమ్‌ిఅని రెండుసంజ్ఞ 
లతో నితనిమతముమాత్రశ మే యుదాహారించెను. కౌటల్యుని యర్థశాస్రుమును 
'బురస్కరించుకొని సీ చాశ్యా మ రచియించిన జై నపండితుం -డగుసోమ'బేవ 
సూరి Hara శే 2 హి కిల చాణక్య AG నీక్తదూతప్ర యోగే మైకం నందం జఘా 
నేతి” అనుచు. గాటల్యుని జాణక్యనామమున వ్యవహరించెను. ' ఇ ట్రీమూండు వేళ్లు 
నితనికి సమన్వయించుచున్న ల్ల ట్రింకను బ్రమాణములు కలవు కాని, Toog 
x gopret ద నవిష్లుగు. "నామము చెలిపియుండ నింక? aio? 


ETT విప్రతిప త్తి తిం బహుధా శాస్త్రే షు భావ్యకారాణామ్‌ 
స్వయ సేవ ప విష్ణుగుప్త శ్చకార సూత్రం o చ భావ్యంచ”” 
ఈణాణక్యు(డు, కుసువముపురము రాజధానిగా మగధరాజ్య మేలిననంద 
రాజుల నున్గూలించి మార్యుం డగుచంద్ర గుప్తుని చారిసింహాసనముమై నెక్కిం 
ర న ఆ. 
il, అథ స్యా త్కు-టలో గోత్ర E IS. Bonnin kg వసం తేపే, ఇళవస్వామో 
2, కాటల్య iT ă Ses, esos, నాముమాలిక, KSIL, తు ,0డనిదీనినుకము, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


166 | సంస్కృ bw a oo HOF [ rey 


చినవాం డగుటచే, క్రీ, పూ. 290 లో నున్నవాం డని కొందజున్కు చంద్ర 
గుపుడు రా జెనకాల మంత కింకను గొంచెము పూర్వమే యని కొందజును 
భావించియున్నారు. LES gor» లుండలా. వింటర్న్నైట్‌ జ్‌ (winternitz) 
§ z 
మొద లగుపాశ్చాత్యులు కొందజు, చాణక్య్యండు Sy ర మూండనశ GD 
లోనివాం డని తలంచిరి. వారి వ్రాంతీలనుగూడం బ్రమాణముగా గ్రహించుచు 
నర్షశ్నాస్రుము ప్రకటించినజ్న ర్యనీపండితుం డగు జే, జొల్లీ (J. Jolly) యనునతండు 
= i on < oD K 
చోనివీకికలో, మార్యులను జం దృగు_ప్తసభను చేర్కొన్నభ pees తన 
ఛావ్యములో గాటల్యుని Bor, Sow TÉM, గ్రంథరచనాపద్ధతినిబట్టి 
Tovg BST SS _రృలవలెం బండితుండుగాం గనయిడుచున్నాండ గాని, 
గొప్పరాజ కార్యధురంధరునివ లె గనవచ్చుట లేదు గావునను, ఇతండు Ò పూ. 
నాల్లవశ -తాబ్దీలోనివాం డనుట యంగీకార్యము కాకున్న దనుచు శ్రాసెను'. మహో 
Wie ర్త యితనివపే రె _త్రకపోవుటయే యితండు చం ద్ర గుప్తుని రాజు గావించిన 
artis కాం డనుట కాధార Han క్రీ. శ. ఎనిమిదవశ తాబ్టిలోనివాం డగు 
విశ్వయాపాచార్యుండును దనబాల క్రీడలోబ్బహస్పతివిశాలాక్షులను BSD 
యర్హ శాస్ర్రువిషయ సందర్భమున NOD T EFA Hou} Wage డతని 
కంశును గూడం బరుం డనవలసిన GI? కావునం బూర్వగ్రంథక_ర్తను బర X% 
క ర వేరొనుటయుం బీర్కొనకపోవుటయు. TVS o బ్రథానాభారము 
= £9 

లనుట హాస్యాస్సదము. ఇది యిటు లుండ, అశ్లోకునిశాసనములలో నతనిరాజ్య 
కాలమును జెలుపువూట లేవియు లేకున్నను, ఇతరులు వ్రాసిన యేవో వ్రాంతలను 
బురస్క-రెంచుకొని పాశ్చాత్యులు నిర్ణయించినచం దృగు_ప్తకాలముకూడ వ 
దనియు, అంతేకంకు వాయుపురాణమును రాజతరంగిణియుం - Bows యుచి 

మనియు రెండుమతేములను బరిశ్లీలించిన హా ౦ద వవిద్వాంసులు ఛావించుచున్నారు. 


రాజతేరంగిణిలోని * శ్లో'కమునుబట్టి కలియుగమున ౬౫౩ సంవత్సరములు 
గడచినంత్క కౌరనపాం డవయుద్ధము జరిగిన దని కొందణును, అశ్లోక ములో 
Cisse) అనుపదమునకు *“మూండువందలతో. గూడిని యనెడియర్థము 
చెప్పి౯౦౩ సంవత్సరము లై నపిదప జరిగిన దని కొందటును జెప్పుచున్నా రు. ఇందు 
"మొదటిది ప్రైచీనమతేము. రెండవది నవీనమతేము. ఇందు "మొదటి సమన 
| యమే సంప్రదాయసిద్ధము, కాని కొందటికాలములను సరిపుచ్చుటకక్షై "రెండవ 


E ite 
1. లాపళోరుముద్రణము, 1998, 
2, శతేషు షట్సు వైరు (త్యధిశేషు చ భూతలే 
EE CETE SOT మభవన్‌ కురుపాండవా॥, రాజు 1-51, 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


83 


Seal 3 hy Soe arg Oh ము ఎ 167 


మతే WS సహాయపడుచున్న ది. ఆభారతీయుదమునం బడిపోయిన సహ BSC 
డనురాజుకిదప నతనికొడు కగుసోమావి యనురాడీపుత్రు డు రాజ్యమునకు వచ్చి 
ABS మేలినకాలము మొదలుగా బువ్ఫుమిత్రు నివికును బరిపాలకు లైన 
"సెక్క-ండ్రు, రాజుల రాజ్య కాలములను వాయుపురాణము వక్కాణించియున్నది '. 
38 యిచ్చినలెక శాలనుబట్టి చూడగా, $ పూ. ౫౯౮ లో, కౌటలు(డు చంద 
గుప్తుని రాజు గావించినట్లును, అది మొదలుగా ౧౩౭ సంవత్సరము లతేనినంశము 
నారు craks లై నట్లును అటుపిదప నారిరాజ్య మపహరించి NID యగుపున్న 
మిత్రుడు È పూ. vor వనజకు నేలినట్టును దెలియుచున్నది. పాశ్చాత్యు 
లిచ్చినచంద్రగు ప్తకాలమునకున్కు ఇది యిచ్చినకాలమునకును సుమారు ౨౫౦ 
సంవత్సరములయంతర మున్నది. గణపతిశా(స్ర్రీగారు మొద లగుకొందలు BOD. 
బట్టి నిశ్చయించిరో తెలియరాదుగాని వారు చంద్ర,గుప్తకాటల్యులను, క్రీ. పూ. 
నాల్లవశ TAE BI ఈభేదములనుబట్టి ఏరికాలము విస్సష్టముగా( దెలియ 
రాలే దని చెప్పక తప్పదు గాని యెట్లయినను, పుష్పమిత్రుని "బేర్కొన్న పతంజలి 
( & . పూ. ౩౫౦ ప్రాంతము) Yow పీరు పూర్వు*లని మాత్ర, మూహింప 
వచ్చును *. ఈసందర్భమున మజొక్కవి శేషము. x 


ఇందలిదశమాధికరణతృతీయాధ్యాయములో 'అవీహ శ్లోకా భవతః” అను 
మాటతో ెండున్లోకము లుదాహరింపంబడినవి. “యాన్‌ యజ్ఞ సం మై _స్తపసా 
చ విప్రాః? ఇ త్యాదియు, “నవం శరావం సలిలస్య GU? మిత్యాదియునై Noor 
శ్లోకములు భాసున్ని ప్కుతిజ్ఞాయాగంధ రాయణములోని ననుట స్పష్టము. “విని Mae 
హరించుకొన్న TO భాసమహాకవి కర్వాచీనులి డనుటకుం గొందజు సావా 
సింపకపోరు కావున నీవిషయము విచారణీయము. 


OS ఛా స్త ము పదియీ నధికరణములందును గొన్ని వందల్లో కము లున్న వి, 
అవి యన్ని యుగొటల్యర చితేములే కాని యన్యులవి కా వని పరిశ్లీలకలకుం చెలియ 
నిది కాదు. కౌటల్యు(డు స్వ గ్రంథమందు SOF Vaso లుదాహరించుట కిష్టపడని 
వాం డనుటకు నొకగొప్పనిదర్శనము కలదు. దశమాధికరణముక డపట. 


— 
1, సంగామే భారతే త స్టీన్‌ KPBS నిపాతితః 
, సోమాపి స్తస్య తనయో రాజర్షీ 8 స గిరి వ్ర జే... =... 
+. HSIN GH BIA రుద్ధృత్యే వై బృహంద్రథమ్‌ 
"కారయిష్యతి వై రాజ్యం సమాః SRO స BSH. వాయు, ఊత్తరఖం, 87 ఆధ్యా, 
2. పాళ్ళాత్యులు చంద్ర,గుప్తునికాలము €,088 దింప్రుటచేతనే పతంజలికాలమును 


గ్రిందికి AR శ్రీః ఫూ, ౧౫౦ అయినది, CREE. సంది మే: 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


5 


ee నో 


168 సంస్కృతనా జ్యయ చరి శ్ర [ల 


“ఏకం వాన్యా న్ననా హన్యా .దిషుః RSE SHS Se 
ప్రాశ్లేనతు HB: & ST, హన్యా ద్గర్భగతా నహి 
అనుశ్లోక మున్నది. BRS మైనయిందలిభానమును శ్లో కముగా 
రచియించు వాణక్యుం డిట్టి భావము గల భారతోద్యోగ ప్రజాగరపర్వములోనిలా 
| “వక్రం హన్యా న్నవా హన్యా దిషు BSS ధనుష్యతా 
బుద్ధి Sy Bas SÈS) ప్రా హన్యా ద్రాష్టం సరాజకమ్‌ో 
MATS మెజిగియే కొన్ని మాటలు మార్చుకొని స్వకీయళ్లో కము గావిం 
చుకొనెనుగాని దానినే స్వీకరింపలేదు. gÈ “కాలశ్చ సకృదభ్యేతో ge gay 
మైనయింద లియింకొకన్లో'కము పంచతంత్రములో నున్నది. ఈశెండుచోట్లను 
“అవీహ శ్లోకశ్చ భవతి” అనుమాటలేదు. ఇక్కడనే కాదు, పూర్యో _కృస్థలమునం 
దప్ప మజెక్క_డను' గూడం బరశ్లోకోదాహరణసూచక మైనయిట్టిమాట నాకుం 
గనయుడలేదు. కావున Was’ కములు (పృకరణమునకు సముచితేములు గా 
నుండుట కనిపెట్టి యర్యాచీనపాళకు 'లెవరో నాని నర్ధ శాస్త్రమున జేర్చి రనియు, 
ఇందలిశ్లోక మే. పంచతంత్రమునం SO ననియు విశ్వసింపవలెను గాని, sey 
ములను గాటల్యుండే స్వయముగా న్వీకరించె నని మాత్రము చెప్పరాదు. దీనిని 
బట్టి కాటల్యు(డు ఛాసునితరువాతివాం డని కలలో నైనం దలంపరాదు |. 

. ఈయర్గ శాస్ర్రుమునం DAG నధికరణము లున్నవి. అందు మొత్తము, 
౧౫౦ అధ్యాయము లున్నవి. దండిముహాకవి “అధీవ్య దండనీతిమ్‌. ఇయ మిదానీ. 
మాచార్యవిష్ణుగుప్తేన హూార్యా రే Så MVS) 008 35” అనుచు 
వ్రాసినదాని కిది యనుష్టుష్ఫందస్సున ,నాజు వేల XXS ET y మగు నని 
ఛావము SD, యీ (గ్రంథము ar త్త క మని కాదు. ఇందు కొన్ని వందల 
x8 ములు కలవు కాని సూత్రా EGS Ware ÉES చైనయిది వాక్య గ్రంథ మే 
యనుట. విదితేము. ఇం BOSH మున్ను ఆేలుపంబడినయర్ష శా(స్రుప్ర,వ రృకులే 
కాక్క మజికొందజణు రాజులును విద్యాంసులును గూడ నాయాసందర్భములC 


జేర్కొనంబడిరి. వారు FS AS కారూశ_కాశిరాజ నై రంత్య-సౌవీరా | 


జాలూథావిడూరథాసుయా,త,-ఉదయన-జయ ByS— దుర్యోధన-- నల-యుధి 
ఫ్థిరామాండవ్య-కౌ త్యాయన-కణింక-దీర్హణా రాయణ- ఘోటముఖ-కీంజల్క 
పిళున-విళునపు త్రాదులు-ఇందలికా త్యాయనుం డేకాత్యాయను(డో ఆమాహ్‌ింప 
నలవి కాదు. రాజ్యతం త్రీ జ్ఞ డొకం. డీవేర నుండె నేమో! 

; 1, శాటల్యకాలనిర్ణయమునుగూర్చి విశేషములు గణపతిళ్యాన్ర్రీ గారి పీఠకలలో 6 జూడ 


ను, య 
/ ee 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri లం" 


a BD ] % కామా ధ్యాయము 169 


దీనికి భట్టస్వామి ప్రుతిపదపంచికాఖ్యవ్యాఖ్యయు, మాధనయజ్య నయ 
చంద్రిక యనువ్యాఖ్యానమును రచియించిరి. మహామసోో పాధ్యాయగణపతి 
శాస్త్రిగారు స్వవిరచితశ్రీమూలావ్యాఖ్యతో దీని ననంతశయనమునం (బ్రకో 
టించిరి. మైసూరు TGS) _స్తకాలయాధ్యవక్షు v% SIF WTO దీని 
నాంగ్లమున ననువదించి 'ప,కటించిరి. ఏరిద్దజీయఖిని వేశముననే లోకజ్ఞానఖని యగు 
న్నీగృంథము బేశబేశముల వ్యాప్త మైన దనుట wr స్తవము. ఈగ్తంథమునం 
దపాణినీయము లై నృప్రయోగములు కొన్ని యున్నవి. ÂD మిక్కిలి కఠిన 
మగుటయీ కాక దుర్చోధము లై నపారిభాషికపదములతోో గూడ నిండియున్నది. 
ఇందుకు SHAARI, SPSS, యు_కృజారాజకీయాధికారి, 
ఇత్యాదు లుదాహరణము. పై న్యాఖ్యానములే లేనియెడల ANOS మి కాలమున 
నెవరికి నర్భము కా దనునంతేటిక్టిప్ట్రముగా నున్నను ఈయర్ధశా(స్ర్రము సర్వార్థ 
సాధక మైన దని మాత్రము చెప్పక తప్పదు. ఈగృంథమునం గడపటిశ్లో కమునం 
దప్ప దక్కినయెల్ల చోట్లను గ్రంథకర్త కాటల్యనామమునే వ్యవహరించుకొనెను. 
పూర్వమతము GHP D యవి సముచితములు కా నని తోంచినపు Go “నేతి 
Toog” అనుచు " స్వమతే మావిష్కురించినస్లలములు కొన్నినంద లున్నవి. 
- ఇతడు తేనయాచార్యులు చెప్పినవిషయములు గూడం గొన్ని తన కిష్ణములు 
SHO SD “ఇ త్యాచార్యాః-నేతి Treas? అనుచు, అష్టమాధికరణచతుర్భా 
ఛ్యాయ మంతటను గురుముతమునకు వ్యతిరి x ERSA నావిష్కురించుచు 
వచ్చెను, దీనినిబట్టి యితండు గురునిందకుం డని భావింపరాదు. ఆయావిషయముల 
నితం డతనికంశు సూత్షబుద్ధితో c బరిశీలించినవాం ED భావింపందగును. ఇతండు 
"కావించినయితరమతఖండనమున కొకయుదాహారణము. 

శత్రురాజు Sron యెదుర్కొనల బోవునపుడు హీనబలు డై నరా 
Ano చేయవలె నన్న విషయమున ప్రవాహ వేగమున కణం౭గియుండు వేతేననృక్షము 
వలె నన్రుం డగుచుండుటయే కర్తవ్య మని భారద్వాజుండునుు జయము రాసీ 
అపజయము రానీ, తన కున్న యానద్భలముతో BTA పోరుటయే క్షత్రియ 
ధర్మ మని విశాలాశ్షు(డును జెప్పినమాటలను నిషేధించుచు “శత్రు, నెదిరించు 
నపు డెల్ల వినతుం డగుచుండునా, అట్టివాడు సాధు PSA BSS నిరాళుండ్రై 
వ్యర్థజీవనుం డగును. అల్బయై న్యముతోం బోయి పోశాడునా నావ లేక సము 
ద్రముం జొచ్చినవానినలె నశించును. కావున బలవంతుం డైన మతటియొక రాజు 
సాహాయ్యము సంపాదించుట గాని శత్రుభేద్యము కానిగొప్పదుర్లమ్నా శృయించుట 
గాని యట్టిసమయమునC గర్హన్యముూ 1. అని యితండు స్వమళతము తెలిపెను. ge, 


Fo tf ha Me RN 
1. ఆబలీయస మనుద్వాద శాధికరణము 'మొదట- - 


RR 


> 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


170 సంస్కృత నాజ్మయచరె త్ర [ లౌకిక 


రాజుల శెట్టివా రమాత్యులు "కాం దగుదు రన్న విషయమున బూర్యాచార్యమత. 
e ci 
ములు నక్కాణించి స్వమత Holy BOS యున్నాండు UF 


dy- _లృమహృదయుండును రాజకార్యనిపుణుండు వైనసహాధ్యాయి నృపున 
కమాత్యుండు కాం దగు నని భారద్వాజుడు. కలసి మెలసి యాడుకొన్నయట్టి 
వాండు BOD బరిభవించును గావున సహాధ్యాయి పనికి రాండు, గుహ్య కార్యము 
లందు రాజునకు SETAE సమళ్లీలవ్యసనములు గల వాండు, ప్రభువు E 
BOW MAR? యనుభయముచేం దప్పుచేయకుండును గావున నట్టివాండు మంత్రి 
కాందగు నని విశాలాక్షు(డు. దుళ్శీలత్వ మనునది రాజులకును దదధికారులకును 
'గూడ సాధారణ మైనది. అపుడు తన్నప్కనర్సనదోషము నమాత్యుం “ELS 
కుండ నతనిదోషమును రా జనున ర్తించును గావున గుహ్యాసధ రుడు కాందగండు. 
ఎవండు సత్య మైనయనురాగము చూపి రాజు నాపదలనుండి రశ్షించునో యట్టి 
వాం డమాత్యుండు కాం దగు నని పరాశరుండు. తనప్రాణ మిచ్చి యైనను రాజును 
రక్రీంచుట యనునది భ_క్తిరూప మైననేవాధ_ర్మము గాని బుద్ధిగుణము "కాదు. 
అందుచేం Aso మట్టివాండు తీగండు. ఎవండు ద్రవ్యోత్స_త్తిిషయకము లైన 
కృత్యములందు నియు కర్ణ! ALY Soom సవిశ్రేషముం గావించునో యట్టినాండు - 
సచివుండు కాం దగు నని విళునుండు. శకేవలధనాభినృద్ధిపరునకు మిగిలినయమాళ్యే 
గుణము లుండనేరవు. కావున నట్టినాండు యోగ్యుండు కాండు. ఎనండు తండ్రి 
తాతలనా(టినుండి: వచ్చుసుగుణములు కలవాండో, earch తన కొకప్పు డప 
చారము గావించినను రాజును బరిత్యజింపండు, అతనిని చ్వేవింపండు, కావున నున్నతే 
వంశములోని బా(డును గులక్రమాగతుండు నగువాం డమాత్యుండు కాందగు నని 
కౌణపదంతు(డు. కుల కృమాగతః(డు రాజును గాదని తానే Trs (బ్రవ 
ఎర్తించునుగావున నతడు తగండు. రాజనీతివే త్త యగుక్టో త్త DD జేర దగును. 
అట్టివాడు SO కపరాధము చేయంబోండు, అని నాతేవ్యాధి. శేవలము నీతి 
FS) మెజిణినంతేగే కార్యము లేదు. తద గ్థానుస్థానపరి చయము కావలెను. 
అది Barr SB WH (డు స్వ కార్యములందు వికలుం డగును. అందుచే సద Sof 
జుండు స్రాజ్ఞుడు శుచి శూరుడు రాజానుర కుడు నగుబుద్ధిశాలి యమాత్యుండు 
కా నర్జుం డని చావుదంతీపుత్రుడు. ఈమతేము లన్నియుం జూపి “ఇవియన్ని 
యును సముచితములే. , కార్యసామర్థ స్రమును బట్టి పురుషసామర్థ వ్రు కల్పింప6 
బడుచున్నది కావున సహాధ్యాయి మొద లగువారందటు నయ్యా కార్యముల సమ 


: స్థలే యగుదురు గాని పరిత్యాజ్యలు శారు. "కావున చేగుణ మెవని Fo SC 


Le అధికరణము 1. అధ్యాయము 8. 9. “3 : 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


స] Bay Sir ధ్యాయము. 171 


గలదో వాని నట్టికార్యమున నమాత్యుని గావింపనచ్చును. కాన్సి, పూర్యోక్తులు 
మంత్రులు మాత్రము కాం దగరు. మంత్రియుం బురోహితుండును బ్ర, Bes Mors 
ములు కలవారు, అందు మంత్రి, ప్రథానామాత్యు డనంబడును. అతండు, విజి 
గీషురాస్త్రమున మంచినంశేమున బుట్టి విద్యలు చదివి కళ లెజింగి DIEE ప్రతి 
PrOD TAB ప్రగల్భుచు Son మజపు లేక రాజకీయవ్యవ 
హారములు జరుపునాండై రాజునందు భక్తి కలిగి S¥ మైనను సహించుచు స్టిరుండు 
ధీరుండునై. శీలబలారోగ్యస త్త వసంపన్ను (డై సౌమ్యదర నుండును 'రాజకార్యమృదు 
OP నైరములు కల్పింపక చుజుకుగా రాజకీయకృత్య ముల నిర్వహింప గల 
వా(డు కానలెను. ఇది మంత్రి గుణసంపడ. సత్కు_లజ _న్గము సౌళీల్యము సాంగ 
వేదాధ్యయనము దండనీకిజ్ఞతే యనుగుణములు కలిగి దై వికములు మానుషములు 
నై నయాపదల నథర్వమంత్ర, ప్రయోగమునం -బరిహరింపం గలసమక్డుండు పురో 
హితుడు కాందగును అనుచు నమాత్యపురోహితీలక్షణము OSE ODN. 
(పృపంచజ్ఞానమున కాకర మైనదీనినుండి యొకటిరెండునవూట లిట్లుదాహరించి 
నంతం SOD Berm. ఈకాలమునం దప్పక కలాశాలలలో నీ గృంథము పఠనియ 
మగుట కర్ణ మనుటకంకొ దీన్నిప్తయోజనమును Genre జెప్పంజూలను. ఇం 
దీని ననుసరించి యుదయించినయితేర గంథములు.. ] 


చాణక్యనీతిసారసంగ్రవాము--ఈవేర ౧౦౮ శ్లోకములకాన్య మొకటి 
యున్నది. ఇది చిన్న దై యర్వాచీన "మైనను చక్కనిశైలిలో సుబోధకముగా 
నున్నది. ఇందలివిషయము గృంథనామమే 'తెల్పుచున్న A. గ్రంథకర్త ప్రతిజ్ఞ యి 
టున్న Be 
“మూాలసూ త్రం ప్రనశ్యామి చాణ Sys యథోచిశమ్‌ 
* యేన విజ్ఞానమా త్రేణ Smg భవతి పండితః? ae 
HOS కాశీకలా-ఇది జన మేజయునికి వైశంపాయను డుపదేశించిన ట్లున్న 
(Uy 
దని యా 'శ్రీందిపద్యమువల్ల c BION. 
) “నీతిశ్యాస్త్రు మిదం ప్రే క్షం మయా తే జనమేజయ ; 
Sod Bex, గమిష్యామి యత్ర, వ్యాసో గురు ర్మమ” F 
ఇది యెనిమిదిసర్లలకావ్యము. ఇందు రాజధ _ర-ధనున్వేదవి వేక_ఖడ్లి 


Sy త్రి-ముకాయుధ — సేనానయన — సెన్యయోగారాజవ్యాపారములు వర్ణింప ' 
బడినవి: ఇదియును బె చానివల నర్యాచీన మే. ఈఇంటిక_ర్లలును గూడ చెలియ 
E నువ్యాఖ్యతో దేశమున వ్యాపించినది. 


రారు. కాని ఇది తత్త (నివృతి య 
న o e క కై 
వ్యాఖ్యాత నంజుండబుధునికుమారుయ వ్చీతారామపండితు(డు నునుబట్టి sgi 


టకం డని తోంచుచున్నదిః 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


ee a నా 


యయ లీనా Bests Lew 


నీతివాక్యానృుతము-- జై నపండితుం డగుసోమ బేనసూరి నిర్మించిన యిది 
సము దేశము లనెడి ప్రకరణములతో స సుప్రసిద్ధమై యున్నది. ఇతని గురుడు సోమ 
-జీవవుని యని యా క్ర క్రీందిపద్యమున “కోచుచున్నది. 


సోనుం సోముసమాకారం JEYO సోవముసంభవనమ్‌ 
సోమ దేనమునిం SIC సీతివాక్యామృతం wy, బు, వే” 


నచనరూప మైనయా గృంథ ము కే కాటల్యార్థ ము వ. రాజకీయ 

మైనలౌకికశా ప్రీయవిజ్ఞానమును విశదీకరించిన స్వాతంత్ర, గ్రంథము, “అథ ధన్యా 

కామసలాయ రాజ్యాయ నమః? అనుముదటివోక్య మే x గ్రంఖోద్దిష్టవి మత 
సూచెంచుచున్నదిః విషయవినరణమునుబట్టి యిది పె శెంటెకం కును బూర్వ sone 
దగియున్నది. అట్టిగినిని బాశ్చాత్యులు క స శ్రీ శ. ఎనిమిదనశ SDE 
Bayo కాని, ఆర యర్యాచీన మై Bo యుండదు. ఇది యశో ధరరాజకాలమున 
నావిర్భవించినది. SF SHAS oxo WMA శ్చితేము 7 గాకపోవుటచే సూరికాలము 
సందిగ్ధ మైనది. 

S క్రనీతిసారము--పద్యా & EX మైనయీగ్రంథమునం దొలుత నాలుగు 
ప్రకరణముతే యుదయించినవి. త ae ౯౯ న్లోకములతో డిప bal 
ముందు ENE. ఇందుకుూలాోనితిళ్తేషం oS SBS హ్యాఖలం శ్వా స్త్రసమతేమ్‌' 
అనుముదటినాక్యమే ప్రమాణము. ఈగృంథ మెక్కునగా DS S రములకు 
సంబంధించినది. ao నచ న ర aaa PEGN కృత్యములు ఇంతీయమున 


N SN లూ ప 
IVACEI చతుర్ధ 


యునరాశాదిలకైణములు తే తృతియమున పాత 


మున BaD Kear వినరింపంబడినవి. ఇది, RESTA Sas Sox యనియు, 
x > © = 


రు. చ వష. వామ. 


1 
p o? 
¢ 
hb: 
స్‌ 
ae 
nn & 
“po 


= owt wx “33. 
> : ; Sos మహీపతిః 
ల —— 2 = 
re aS v a A A r 
తస్ను నిక్‌ శ్రండనితొ ర్నయనా న్నిత రుచ తే” 
oN Q A 3 
అం. 
4 
r ~~ 2a sS a a లా వం ఇ 
అని దండొనికొశజమును నిర్యచించినది, అజాతెకె రక మునయో Nog 59 
Q a = ౨౨8 = \ ses 
క చంచ 3 సుషము. కాని a4, = 
= DOQNoo ననుసకెంచిన Nad Xiao. 3 నె యిది DAD os ON 


నీతిసారముకది పూర్యో క్తిము లై ననాలుగ్య్య్రంథములకును బూర్యమై 
వ్యాభ్యాతే లందజును వీనిని స కంచిననాశే. Trayi తౌలుతే లోకమున లిఖలే 
రూపమున విస్తరిల్లియుం దరువాతం బ్రణారము లేక చిరకాల నుణలి AHN 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


పాజ్టియము j 5 g Som థ్యాయ &s 178 


మున్న మొన్న ముద్రితమై "దేశవిబేశముల వ్యాపించినది. ఇది యట్లు గాక పుట్టిన 
నాంటనుండి యు బండితసం wrasse బఠనపాఠవ నహారసిద్దమై వచ్చి నట్టు 
Ù 5 నీ షన 
కనంబడును. దీనిక ర్త కామందకుండు. ఇతం జేదేశమువాండో, పీకాలమువాయడో 
నిర్ణయింపం దగినయాభారములు లభింపలేదు, శ్లో కా ES మై మైనయిది యిరువదిసర్లల 


యుద్ద్రంథము. కాటలీయమును సంపూర్ణముగా = ననుసరేంచినయీకామందకీయము 
వివ్షుగు ప్తు పు నిట్లు ప ప్రశంసించినది. 


“య స్యాభిచాగవచ్రే, ణ వజ ERIS తజసః 

'పపా తామూలతః Orr సుపత్వా నందపర్వత:, 
ఏకాకీ మంత్రశక్యా ౮ య HTS శ కిధరోపమః 
ఆజహార నృచం ద్రాయ చంద్రగుస్తాయ 'మేదిసీమ్‌ 
సీతిళాస్త్రామృతం BOs SA శాస్రుమహోద Gs 
య axe) నమ PQ విస్ణుగుప్తాయ వేధ సే* 


AD కుపాధ్యాయనిర EE, నయ ప్రకాశము ననురెండువ్యాఖ్యలు కలవు. 
ఇందు మొదటిది చిక్క చేవరాజమంత్రి, య్రగులక్షీ gnome గర్భాటభావలో నను 
వదింపంబడినది. ఈగ (గ్రంథమందు, go ద్రియజయము-విచ్యావృద్దసంయోగము- 
విద్యాని భాగము-దండమావాళ్శే వము  ప్రకృతిసంపద- TAS) త్రరక్షణము- 
ఆ_తృరక్షణము-ముండలయోగము- సై న్యము-సంగ్ర్రామము- మొద లగుబహు 
విధము లై నవిషయములు sok ౦పంబడినని, ఇట్లు కామందకుం డును (కామందకి 
యని కొన్ని గృ గంథముల నున్న ది) సోమ చేవసూరియుం గొలందిగాం గొన్నినూతన 
విషయములు ఏ పేవరించినను, విరికిం జాణక్యనీతియే ప్ర పధానాధారము. అర్థశ్నాస్త్రము 
లేక రాజనీతి యను వేర బెక్కు గృ X ంథము ను గాని, కామందకుండు 
వర్ణి ంచినట్టుగా 

“జాతవేదా ఇ WOE Sos వేదవిదాం వరః 

"యో గీతవా౯ా నుచతుర శ్చతురో 2-వ్యేక వేదవత్‌. ? 

విషుగుప్తుడు నాలుగు వేదములసార “మొక వేద మగునట్లు రచియించిన 
SETA È కలకాలము చాలును. Fe నీసందర్భమున దండవి వేకమును 

థి 
గూర్చి శెండుమాటలు- 
BES నొకగ్రంథమును గ గొత్తగా బరోడాసంస్థానమువారు ప్ర ప్రకటించిరి. 


ఇదియు నొకవిధముగా T శాజీతియ్‌. TD, ఎక్కునగా నిది IES EX: యనం 
దగియున్నది. ÂD Y మైననర్థమానో TTPO చిల్వపంచనంశ్రీయుం డైన 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


174 సంస్క్యుతవా aw we శ్ర, [ లౌకీక 


భో వేళునిపుత్రుండు. ఇఇతేడు మైధిలరా జై నభెరవునియాస్థానమున SOPHIE 


పదవి నధిస్టించినవాం. డగుటచే, & పదునాజవశ తాబ్దిమధ్య భాగమున నున్న వాం 
డని తెలియుచున్నది. 


ఈగ్రంథము, కల్పతేరు కామధేను హలాయుధ ధ _రకోళ _స్ఫృతిసార 
à AAR, Dw సదీః 

కృత్య సాగర రత్నాకర పారిజాత మనుయాజ్ఞ వల్ట్యసంహి తా తట్టీకా తిలక ప్రదీపికా 
పదీపాది గ్రంథముల ననుసరించినని బంధనము, ఏడుపరిచ్చేదముల యీోమహాో 
K ogos గాంచె మెచ్చుతేక్కు.వగా( బ్రాచీనధ_రృశా(స్రుక_ర్త లందజివముత 
J A E 
ములు సందర్భానుసారముగా నుడాహరింపంబడినవి. ఇందు మనుహ్యమారణ 
దండము స్పేయదండము కన్యాదూషణదండము దండ పారుష్యదండము ప్రహరణ 
దండము వాక్సారుప్యుదండము బంధ క్యాద్యభి గమదండను మొద లగుబహూువిధ 
శిక్షలు "తెలుపంబడినపి. పదిమంది కలసి యొక్క-నిం గొట్టినపు T FG 08 
వలెనో, ఏజాతివారి శెట్టి శిక్ష విధింపనలెనో, ANS మైనదొంగతనమున SSPE, 
చేయవలెనో చక్కగా నిమావింపంబడినవి. సాహస మైదువిధము లని యీ క్రింది 
విధముగా జెప్పుచు వీనికి దగినశిక్షలు చూపుట యెంతయు సుముచితముగా. 
గనవచ్చును. 

“మనుష్యమారణం "సేయం పరదారాభిమర్ష ణమ్‌, 

పారుష్య (వాగ్దండ) ముభయం BS సాహసం పంచధా స్థ ఫలమ్‌” 


ఈ గ్రంథము, SSVI నంతను ' చెలుపునదియే కాక 
'ప్రాచీనవిధానమును గరతలామలకము గావించుచు శ్వా స్త్రసమ్మతేము జనసమ్మతేము 
'నై నళిష్షలను విధించుచు సంఘము దుర్నీతిపాలు గాకుండ రక్షించునది గౌ 
నున్న ది. : . : 
కానుశాస్తుము. 
వెనుకటి వానివలె నిదియు నొకప్రాచీనశా(స్త్రుము, దీనియుత్స త్తిని.హా తస్య 
యనకామసూత్ర, మిట్లు వక్కాణించినది. 

, గప్రబాపతి ప్రజలను సృజించి FORTS సాధనమై వారినుఖ 
జీవనమునకు హేతు వగునట్టిల కా ధ్యాయ పరిమిత మైనశ్యా స్త్రమును బ్రవచించెను. 
అం GEBS Rosy ర్భమును వేజుగా (గ్రహించి వై వస్వతమనువు ధర్థాధికారిక 
మైనశా(స్ర్రుము ని _ర్మించెను, అరమును వేజుగాం దీసికొని బృహస్పతి యన్జాథి 
BOLT Sys రచించెను, మహా బేవునియనుచరుం - డగునంద్కి కామమును 
"వేజుగాం BEA సహస్రాధ్యాయ 'మైనకామసూ త్రము ABD. దానినే, 
జౌద్దాలకి "మైన శ్వేత కేతువు సంగ్రహించి యైదువందలయధ్యాయముల కామ 


CC-U. Jangamwadi MatICollection. Digitized’ by eGangotri 


~ 


నాబ్యయము] _.; పజ్బామా ధ్యాయము 175 


TÉS రచియించెను. చానిని సంత్నోపించి పాంచాలుం FB నబాభ్రన్యు(డు, 
సాధారణము సాంప్ర యోగికము కన్యాసంప్రయు Fao భార్యాధికారికము పార 
దారికము నై శికము జొఫనిషదికము, OMS డధికరణములతో నూటయీంబది 
యభ్యాయములశా, స్త్రము సంతరించెను. అం measa యగు వేశ్యాధికరణమును 
ద_త్తకుండు పాటలీపుత్రమందలి వేశ్యల ప్రార్ధన మునుబట్టి ప్ర, త్యేక్యగంథము గాం 
జేసెను. అది తెలిసికొని చారాయణుండు హాం ణాధకరణమును సువర్ల నాభుండు 
2 ణ 

సాంప్రయోగికమున్సు 'ఘోెటకముఖుండు కన్యాసంప్రయు కృకమును, గోనర్టీ యుండు 
భా ర్యాధి కారికమును, గోణికాపుత్రుండు పారదారికమును, కుచుమూరుం B SOM 
దికమును, వేలు వేణు గంథములుగా నొనరించిరి. ఇట్లు పూర్వాచార్యు లనేకులు 
ఖండఖండములుగా © LoD K కాలవశమున నుత్సన్న కల్ప , మైనది. 
అందు బాభ్రవీయని 86 మైనది సంపూర్ణ మయ్యును మిక్కి-లి పెద్దది యగుటచేం 
జదునుటకు శక్యము గాని దగుటచేతను దత్తకాదు లేడుగురు రచియించినవి ' 
శాస్రుభాగములై యసంపూర్ణము లగుటచేతను, పూర్వులు న్నిర్థించినవాని 
యందలి యెల్లవిషయమును KOAD పఠనయోగ్య Poway గంథముగా 
వాత్సా ట్రయనుండు కామసూత్ర, HALEY నీశాస్ర్రుము ని _రించెను” 


దీనినిబట్టి శ్వేత కేతువు మొదలుగా, కుచుమారునివటబుకును గలపూర్వ 
మును లాయాసమయములం గామపురుషార్గవిషయకము లైనగృంథములు రచి 
యించుచు వచ్చి Sd, అవి SH ప్రాయము లైనందున చాత్సా ట్రయనుండు 
లభించిన T Sy భాగము లవలోకించియుం గామసూత్రముతుద నున్న — 


EW భవీయాంశ్చ సూత్రార్థా నాగమయ్య విమృశ్యచ 
వాత్స్యాయన శ్చకా శేదం కామసూత్రం యథావిధి" 


అనుకోకము చెప్పునట్టు ప్రధానముగా - వాభవీయ PST TS) 
౧౧ m I య్‌ 
మనుసరించియు. గామసూ త్రము నిర్మించె సని విశద మగుచున్నది. కావున 
నిపుడు గోచరించుకామశొ (స్త్ర గృంథములలో నిది మొదటి BS, ఇది పూర్వ 
oS. 
గ్రంథములసం తేపమే కాని కేవలము నా త్స్యాయనోపజ్ఞము కా దని తెలియం 


దగును. 


ఈకామసూత్ర రృ, OFF Sy రచియించినకెటల్యాపరనాము డగు 
వాతా యను డని కొందును న్యాయభామ్యకర్శ యగువాత్యాయనుం డని 
కొందబును, చెప్పుచున్నారు గాని, యీాశెండుమతేములుగూడ విశ్వాస్యములు 
గాను. OST Si శానుస్తూశ్రమును. గాని: OHA BAD NO న్యరింపలేదు,, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


176 సంస్కృత వాజ్మయచరిత్ర [ లౌకిక 


ఇ e చాణక(విషు 
దానివాాఖ్యాతలు కౌటలుునికి నాతొ యనసంజను వాడలేదు cas Se 
ల 9 a z Be Das S. 


గు ప్పనామములు చేర్కొ-న్నయితేర Nosy Yoo కూడ నతని నీసే 

"కో <. 
'కామసూత్రమందు గాని దీనిన్యాఖ్యానములందు గాని నా త్స్యాయననామము 
తప్ప మజియొకవేరు. కనంబడదు, ఇది యిట్లుండ, TOT LE ర్త "కామ 
సూత్రము తేన దని యెందును చెప్పలేదు. కామసూ ES, తాను న్యాయ 
భాష్యము వ్రాసినట్లు "తెలుపలేదు. REST LICE లైనను D Exes St 
యనెడిభాన మెందును సూచింపలేదు. కాని, యాదవ ప్రకాశ హసేమచం దులు, 
CNW Sy) కామసూత్ర కర్త DX నొకశే యను 58 క్రిందివిధముగాం 
బర్యాయపదము లిచ్చియున్నారు. 


“వాత్సా $d By కాటల్యో విష్ణుగుప్తో నరాణకః , 
ద్రమిళః Sor స్వామి HOTA er జ్లుళో ఒపవిచీ 
“వాత్సా gos” మల్లనాగః కౌటల్య శ్చణకా తజ 
paws పక్షిలః స్వామి విష్ణుగుప్తా ౭_బ్లుళేశ్చ సశ 


విమర్శకులకు మోహము గలిగిం చెడి owg కములయుత్స త్తి యద్భుత 
మైనది. ఇవి న్యాయభావ్యక ర్త నుద్దేశించి పుట్టినట్లు తోంచునుగాన్సి అతనికిం 
గాటల్యచాణక్యనామము లంటం గట్టినవి. పోనీ! OFT SEY నుద్దేశించిన వే 
యందు మేని, యతేనికి వా త్భ్యాయనాదిసంజ్ఞలు తెచ్చి పెట్టినవి. కామసూ 8 K 
నుద్దేశించిన వందుమా, SE లాదిసంజ్ఞలు చాధించుచున్న వి. Ecvv కలగాపుల 
గముగా నున్నయీ వేళ్ల పట్టికలు (భాంతిమాలకేము లనుటకంజు SXI కనం 
బడదు. 'ఈసందర్భమున SSI SS ర కుం గూడ వాత్సా న్ర్రయనసంజ్ఞ యున్న 
దని యంగీకరించినను, ఒక్కొక్క వాత్స్యాయనుండు క్రమముగా, అర్థశాస్త్ర, 
న్యాయభావ్య, కామసూత్రము లను గ్రంథములలో నొక్కొకటి రచియించిన 
వాండే కాని "రెండవది న్నిర్మించినవాండుమూత్రము కాడు. పీరిలోం,గామసూత 
కర్త వాత్స్యాయనుండు క్రీ, పూ. SHHITD కావలివాం డని యొక మతము 
కలదు. ఇతేనికాలము సంధిగ్ధము. కాన్ని కీతుపండితుండు మొద లగుకొంద 


BE వాత్స్యాయనమల్లనాగుం daw క్రీ, శ, మూండవశ తాబ్దిలోనివాం 
డనియు నభ్మిప్రాయపడిరి  ' . రా 


కామస్తూత్రము, సాధారణ -- సాంప్ర యోగికకన్యాసం పయు కక. 
ఛార్యాధి కారిక పారదారిక- వై శికాజౌపనిషదిక - నామము “లై సమీ డధికరణ 
ముల గ్రంథము. ఇందు మొత్తము ౧౭౦౦ స్మూత్రములతో ముప్పదియా 
కలవు, సూత ద షా 
యములు కలవు, స్యూత్ర,రచనాపద్ధతియుం | బ్ర కరణాదివి భాగరీతియు సరిగా నర 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


i 


నాజ్యయము ] J S my మా ధ్యాయము 177 


శ్యాన్ర్రము ననుసరించినవి గాని, అందలినూత్రములనలె నిందలివి క్రిష్టములు 
కాను. లోకజ్ఞానమున కది సాధన DISH లోకయా త్ర, కిది సాధన మగు 
చున్నది. అయినను కేనలము విషయసుఖోపాయములనో మాయ మిక్కి-లి 
పరదారసమాగమోపాయములను బోధించుటచే నిందలివిషయము X5 9 మని 
యిటీవలివారు కొందజు తలంచుచునచ్చిరి కాన్సి య్మో గంథము పూర్వకాలమున 
దక్కిన శాస్ర్రుములవలెం జిరకాలము పండితీలోకవ్యవహారమునం (బ్ర/సిద్దము కాక 
పోలేదు. పూర్వకవు లందజును గామశా(స్ర్రము పఠించినవాశే యనుటకు చారి 
చారికావ్యములలో వర్ణింపబడిన నాయికానాయకశ్టీలాదు లే (సృమాణము. మహో 
కవి కాళిదాసు శకుంతల న _త్తవారింటికి? బంపునపస్తుడు కణ్యునిచేం బలికించిన 
‘RIT PASM? నిత్యాదిశ్లో కములోనినీతులే కాక, యందలి పెక్కు.మాట 
లును కామస్తూత్రమందలియీకణారిణీవృ_త్తములోని వగుటయే యిందు కాద 

నిదర్శనము. _దండిమపహోకవి యింద లిక న్యాసం ప్ర యుకాధికరణములోనియ నేక 
వాక్యముల SH దశకుమారచరిత్రమునం గూర్చియున్నా (డు, మహాకవిభవభూతి 
మాలతీమాధవము స_స్తమాంకమున “ఏవంహి కామసూత్ర కారా ఆమనంతి? 
యనుచు నింధలివచనము లుడాహరించి యున్నాడు. GH, అనేకకనులును 
వ్యాఖ్యాతలును NEC దమరచనలకుం గామసూ త్రేమును సందర్భోచితముగాం 
ట్రమాణముంలా (గ్రహించి రనుటయీ ÂD ÉA జాటుచుండ దీనింగూర్చి 
చర్చయేల ? కాని ఇం దొక్క_మాట. పారదారికాధికరణమున - దూతీకర్తా 
ధ్యాయములో, దూతిక నాయికకు గథలు చెప్పి SS) 8 గలిగింపవలసిన దను 
సందర్భమున “అహా ల్యావిమారక శాకుంతలాదీ న్యన్యా Hh లౌకికాని చ కథ 
యేత్‌ "అని యొక వాక్య మున్నది. దీనినిబట్టి, అవిమారకశాకుంతలనాటకములు 
ద్రాసినభాస కాళి దాసులకం చు వాత్స్యాయను(డు పరుం డనిమాత్రము_ (భ్రాంతి 
పడరాదు. -శకుంతలకథ భారత ప్రసిద్ధ మై యుండం గాళిదాసనాటకమే దీని కాధార 
మయ్యె ననుట యుచితము కాదు కడా! జయమంగళవ్యాఖ్యలో నుదాహృత 
మైనయనిమారకకథ భాసనాటకములోనికథ కించుక భిన్నముగా నుండుటయే 
యిందలియుధ్ధాటనమున కది యాభారము కా దని NYS మగుచున్నది. అందుచే 
భాసునికంకు ముంచే వా'త్స్యాయనుం డవిమారకకథ లోకమునకు సూచించా 
ననుట విశ్వాస్యము". ఈహేతువునుబట్టి కూడ నాత్సా Sommers భాసునికంకెం 
బూర్వుండె. మన మనుకొన్న కాలమున నున్నవాం డని ఛానింపనచ్చును. అయిన 
నితనికాల మింకను విచారణీయము. 


1. అవిమారకకథకు మూలాధార మేదో 'తెలియకున్న ది, 
23 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


= 


178 సంస్కృత నా gos sos em 

సూత్ర Tie AT GH ధర్మార్థ కామసాధన మనుదృఢవిశ్యాసముతో 
SONS మేభ్యోనమః' Orr త్రము మొుదటం గూర్చి, (గృంథాంతేమందు-ా 
É “త్ర: దేశ దృహ్మచశ్యేణ పశేణ చ సమాధినా, 

విహితం లోకయాత్రార్లం న ones ౭-స్య సంవిధిః, 

SES ధరార్గకామానాం Ro సాం లోకవ SHS, 

అస్య TÉS తత్త ss భన Sos జితేంద్రియః” 

అనుచు I స్త్రఫలము వక్కాణించి యున్నా (డు. దీనినిబట్టి, ఈశా(స్ర్రుము 
సకలవర్ష ములనారును దమతమగ్భహస్థధ_ర్శములను జక్క_(గా జరుపుకొనుట కుద్దే 
శింపంబడినది గాని కేనలము రాగార్లము గా దనియు, దీనిని జక్కగాంెలిసి 
కొన్నవాండు SOPs కామములకుం బరస్సరనై షమ్యముకలుగకుండ జిలేం 6 
యు మైహికామువ్నీకసాధన మగునట్లు తనజీనయాత్రేను సాగించు ననియు 
DAS మగుచున్నది. కావున గామశా(స్త్రుము నీతిబాహ్యము గాక త్రీవర్లసాధన 
మనుట సత్యము. అయితే, పారదారికప్రకరణ మెట్లు సముచిత మగును? అను 
విషయ మించుక చర్చింతము. : 

BEI So) మాద్యంతము సవిమర్శముగాం జదివినచో స (దృహ్మచారియు 
లోక హి తాభిలాషియు నగువాత్సా$యనముని యిీప్రకరణమును బరదారసనూ 
గమ ప్రవృత్తికి గాక Sys) OS యుద్దేశించినట్లు “తెలియును. 1 లోకమునం 
గామాంధులై పరభార్యల నభిలమించువారు చేయునట్టివివిధము 'లై నయుపాయ 
ములను నారిచేస్తలను జూవించిన యీభాగము చదివినవారికి? బరచారసమాగ 
మాభిలామకంకె స్వ భార్యాసంరక్ష ణాభిలాష మే యధికము కాకపోదు. అది గాక, 
యెశ్యాస్త్ర మైనను మంచిని బోధించుటకు బ్రన్ఫత్త మైనది గాని చెడ్డను బోధించు 
టకు గాదు. అట్టియెడం 'బ్రాణికోటికి సహజ మైనకామము ధనాధికారబల 
మత్తులయెడ దారితప్పి యందందు విజృంభించుట OMA so లోకమున 
సృష్ట్యాదినిద్ధమై వచ్చుచుండ, MY Kgs త్రినర్గసాధనము గా నుపటేళింపం 
బూనినవా త్భ్యాయనమున్సి దోషవివరణమున నట్టివెడ్డనణంగించుట HBP 
నననలెనుగాని, ప్రత్యక మైనయాదోవమునే గుణము(గా వర్షించె ననవచ్చునా ? 


tac) 


అట్లయిన ,న్ష్రీపురుషశ్లీలములను భావపరీక్షను "కా ప 
యా ఆ భా ర్యాధికారికమును ద్రివర్షపతి 


8 80 వర్లించినయీముని యభిప్రాయ మేమై యుండును? అందుచేం 'గామము 
నకు సంబంధించిన యెల్ల విషయములను విశదీకరించునీశా స్త్ర మందలియీ పకర 
J 


1. సందృళ్య శాత్రతో యోగాన్‌ పారదారికలక్షీ తాన్‌, నయా, 
oe ప్రతి TPF . 5 By ద్దారగు ప్ప 
O దూషణా Shs న og యో =వహ్యాయం 


త్రి చృలనాం కళ్ళ్చిత్‌ " 
ర మార 

CO శ్రేయసే నృణామ్‌, ప్రజా 
విధిః, అధి, 5, 
CC-0. Jangamwadi Math Collection. % by eGangotri 


——_. 
. 


వ్వాజ్బయము ] 5 By Soe ధ్యాయము . 179 


ణము సందర్భోచిత మై లోకజ్ఞానదాయక మగుచున్న దనియే విశ్వసింపనగును. 
అయినా, ఈశా(స్త్రుము లౌకికవిద్యానిస్థాతు లగువిద్యాంసు GSES వారు చదును 
కొనందగినది గాని, IoD Wako BA AASI కా దని మాత్రము నా 
యభిప్రాయము. విశదీకరించి చెప్పుటకు సిగ్గు కలిగించుసందర్భము లిందుంటయే 
యందుకు గారణము, 

దీని కుదయించిన వ్యాఖ్యలలో యశోధరునిజయమంగళవ్యాఖ్యయ్యు DS 
భద్రుని కందర్పచూడామణియు | ఛాస్క-రనరసింహాశా స్ర్రీకృతవృ_తల్రియు దృగ్గో 
చరము లగుచున్న వి. “వా త్సా్యాయనీయం కిల కామసూ త్రం వ్యాఖ్యాయి త 
Srg) దిసో SoG S* అనువాక్యమునుబట్టి యశోధరునికిం బూర్వము దీనికిం 
గొన్ని వ్యాఖ్యానము లున్నట్లు తెలియును గాని యవి SST. యశోధరుండు 
క్రీ శ అష్ట్రమశ తొబ్దివాం డనియు దశమశ తాబ్దీలోనినాం డనియు రెండువుత 
ములు కలను, ఇతం డొకసామంత ప్రభు వనియు, గురుదత్త మైనయింద్రపదుం 
డనుబిరుదము కలవాండనియు. చెలియవచ్చును. BIT Sy మవళ్యపఠనీయ మని 
యితండు వ్యాఖ్యాన తారికయందు చక్కగా సమర్గించియున్నా (డు. భాస్కర 
నంశమున జ _న్థించిననరసింహశా స్త్రీ 'కాళ్టీనివాసుండు, సర్వేశ్వరశా (స్ర్రిశిష్యుండు. 
ఇతండు వ్యాఖ్యాన తారికలోని “వత్చోపరి వాత్సల్యా చ్యా త్స్య్యాయననామకామ 
శ్యాన్ర్రం యః” అనువాక్యమున నత్సరాజుమోంది వ్రేమచే వాత్స్యాయనుడు 
కామసూూత్రము రచియించె నని సూచించియున్నాండు కాని, యీవత్సుండు వత్స 
BION’, WE గలమజీయొక BIH రాజో BOGAN మాట లేవియుం 
'జప్పియుండలేదు. కామస్తూత్రములకుం గందర్చచూడామణి యనువేర శ్లోక 
రూపవ్యాఖ్య రచియించిన వీర భద్రుని _స్పరించిననరసింహశా స్ర్రీవృ 8 జయమంగళ 
Yow నర్వాచీన మగుట విదితేము. వీరభద్రుడు ౧౬౩౩ లోందన గ్రంథము పూ ర్తి 
చేసినట్లు వ్రాసికొనియున్నాండు. ఇది వ్మిక్చోమశకమో శాలినాహనశక మో 
తెలుపలేదు. ఎట్లయిన NDE బరుం డగునరసింహశాస్ర్రీ పదునెనిమిదనశ GD 
'మొదటిభాగములోనివాం డగును. ఇతం డజ్ఞాతానంద మయిన మోాశక్షముకం'కు 
జ్ఞా తానంద మగుకామమే యు _త్రమపురుషార్థ మనుభావము 'నెల్లడించుచు కామ 
శాస్రుమును సవా రయ? భాస్కర యనునింటివే రితం డాంధ్రజాతీయు6 డని 
"తెలుపుచున్నది l 

ఏతాదృశ మైనకామసూత్రీము ననుసరించి తరువాత నుదయించిన కాము 
శ్వా స్త్ర గంథములలో మొదట గణింపందగినది రతిరహస్యము. దీనిక 5, కొకో_శ 
కవి యగుటచే నిది HS YY మనియుం బిలునంబడుచున్నది. కొన్ని ప్రతులలోని 
కడపటిపద్యగద్యము లితండు, సింహాలపాటలీయుం డనియుం WEF We డనియు 


1. ఇదె 'కౌమనూ త్రము ననుసరించినది గాని సరియైనవ్యాఖ్య “EW తోయచున్న డి, 


CC-0. mei Math Collection. Digitized by eGangotri 


కా 


180 సంస్కృ తవా జయచరి త్రీ, [ లౌకిక 
సింహలీయు. డనియు -వేలువిధముగాంబెప్పుచున్న ని. ఎట్లయిన నితండు సింహళీయు. 
డగుట సత్యము. ఇఠనిముత్తాత నిఖ్యాతపండితుం డగు తేజోకుండు. ఇతనితండ్రి, 
గద్యవిద్యాధరకవి. ఇది DGB యుండును, మల్లినాధుండు వేర్కొన్నయిీకవి 
శ్రీ. పదియేనవళ తాబ్దిలోనివాలై యుండును. ఇతడు  గ్రంథానతారికలోం 
ద న్నిట్లు వర్ణించుకొనియున్నా6డు. 

SPE, కనామ్నూ కృ NDN కృతో ఒయం శ్రీనై న్యద _త్తస్య కుతూహ 
SN... .సకలకలాక లాపనిస్లాతో వాగ్విలాసజతబృహస తకొక్కోకనామా కవిః 
నంది కేశ్వర "శ్వేత కేతు పాంచాల దత్తక చారాయణ MAY ry ఘోటక ముఖ 
MASS గోణికాపుత్ర కూచిమార వాత్స్యాయన ప్రభృతిభిః కృ లేభ్య శ్మా స్రేభ్య 
స్పార మాదాయ రతిరహస్యాఖ్యం గ్రంథ మారభమాణఃలాో 

ఈవై న్యదత్తుం డెవండో తెలియరాదు. ఇతండు Tras SY FSS Sy 
పూర్వుల నందజిని బేర్కొనుచు వారిశాస్త్రుములు చూచినట్లు తెలిపెను గాని, 
వార్మిగంథములలో ననేకము లుత్సన్నము లై నట్లు వా త్స్యాయనుండు. చెప్పి 
యుండ నితని కాగ్గంథము లెట్లు లభించెనో తెలియకున్నది. పరిశ్సీలింపంగా నిది 
ప్రావీనకామశ్నా స్త్ర OSS Som సగారవముగా _స్గరించుట గాని వారి గ్రంథ 
ములను బ్రత్యక్షముగా సందర్శించుట కా దని తోంచుచున్నది. కావున నితని 
కృతికి మూలాధారము నా త్స్యాయనీయసూత్ర మే యని విశ్వసింపవచ్చును. 

కొక్కో_కము పదిపరిచ్చేదములపద్య గ్రంథము. కాంచీనాధు(డు దీపిక 
oe చ Ca యనువేరను D8 వ్యాఖ్యలు 

8 008. త్ర సరించి పుట్టిన దైనను దానికంకు. నెక్కు_వగా 
లోకమున వ్యాపించి ఖ్యాతీ గాంచిన దనుట విదితము. తరువాత దీని నెక్కువగా 
ననుకరించి హరిహరపండితుండు శృంగారదీవిక యనునామాంతరముగల మజీయొక 
రతిరహస్యమును, కల్యాణమల్లుం డనంగరంగమును రచియించిరి. “నాకావ ము 
స యాగులమునరుగూడం జలించు నన్న6 దక్కినవారిమాట చెప్పనేల ?? 
ని ప్రతిజ్ఞ చేసినహరిహరుండు పూర్వులను మించి కొన్ని భాగములు మిక్కిలి 
RYT? వర్గించియున్నా (డు. “లోడీఖానోఅను మహమ్మదీయనాయకునిసంతువి -౩ 
a లో 
బారు! జెక్కువగాం SD ee eee oe జ్యోతీశ న 
నిరి న (డు. అది hovow గొంత, చ ను 
oe ae se eevee విగోహోంశముల నలరారు ' 
య Spey యు, మోననాధకృతరతిరత్న పదివి 

కయు, రతిదేవవిరచితయోగాధి కారమును, నాగార్జునకృతవశీకరణతం త ను 
NSA 82 EIDOS ÉS, మొద లగునవి కామపురుపార్ల ప్రభాసముతై 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


_వాజ్బయము | S By Soe eg a ము | 181 
యవతేకించినవి గాని HE వ్యా FSM. వే, మేంద్రుండు కామశా(స్తు గ్రంథము 
కూడ నిర్మించినట్లు “శ్రానందీశ్వర రంతిబేవ ఫణితం శేమేంద్రవిద్యాగమమ్‌? 
ఇ త్యాదిజ్యోతీశ్వర నాక్యమునం BIÉ WD, అది కలావిలాసకుట్టన్‌మతము 
లలో చే దై ననొకటి యగునేమా యని తోంచుచున్నది. వీనికి వేజుగాం గామ 
సూత్రసార మతే(డు ని _ర్మించె ననికొంద అందురు గాని యది కనరాదు. ఇవి 
యిట్టుండ— 

ద_త్తకసూ త్రము కూచిమూరతంత్రము, అని soe Cor గృంథములు కనం 
బడుచున్నవి. “RY Md యివి Trai SF Y కేర్కొన్నపూర్వాచార్యులు 
ని _ర్మించిన నని (భాంతి కలుగవచ్చును గాని యివి వారివి కావు. 

“య ద్ద KEN ప్రచుడాహి తారం కాంతానువృ. త్రం కథితం స్వతం శే, 

dar త్సమాహృత్య సమస్త మన్యం వేశ్యాంగనావృ త్ర మహం Swag” 

అనున్లో కమునుబట్టి, దత్తకుని వై శికాధికరణములోనిశయనోపచారికాదిభాగ 
ములను సంగ్రహించి యన్యు లెవరోద _త్తీకుని వేర నీసూత్ర్రము నిర్మించినట్లు విశద 
మగును, TD, వాత్స్యాయనునినాంటి కే యుత్సేన్న కల్ప Goss త్తకుని వేశ్యాధి 
కరణ మన్నులెవరికో లభించియుండు ననుటయు విశ్వాస్యము కాదు., అందుచే 
నెవరో 'వేశ్యాంగనావృత్తము రచియింపం బూని GOD Sead రచియించి 
ప్రసిద్ధి గన్నద_త్తకాచార్యుని వేర సీసూత్రము వెలయించి యుందు రని 
యూహింపనలసివచ్చినది. OE, కూచిమారునిపేర నెవరో యీతంత్ర, ము రచి 
యించి యుందు రని యిందలి--- < . 

“కరచిమారేణ తపసా యత్కృతం శ్రీడనం పురా, 

త Sy) SESH చిత్రార్థం TTT SIOZ SO” 

అనుమాటలవల్ల నే స్పష్ట మగుచున్నది. మూండుపటలములయీతం త్‌ 
మందు వృవ్యయోగము లధికముగాం జూప(బడినవి. ఇవి గాక, DS eT Trg cos 
మొద లగుమజికొందజు పంచరత్నము మొద లగుస్వతం త్రము చైనకామశ్యాస్త్ర 
గ్రంథములు రచియించినట్లు తెలియుచున్నది. కాని యిట్టి వన్నియు లోకమున 
నిపుడు విస లతే ప్రాయము B5. 

ఇది శ్రీచర్ల SÉT గురువరకరుణాదీత పాణినీయు(డును, 

ఆం[ధ భావానుశాస నాంధదశరూప 'కాం[ధభాపానా బయ 
చరి శ్ర ప్ర యోగచింతామణ్యాదికృతిక రృయు నైన 
మల్లాది సూర్య నారాయణశాస్రి సంతరించిన 
సంస్కృతే వా AHS, ద్వితియభాగ 
మగులౌకిక వా బృయచరి త్రేయందు 


పల్బమా ధ్యాయము. l 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


i : ; [ లౌకిక 


త యము 
o-oo 


GOB YS F Sy MO 


ఇం దలంకారశబము శభారాలంకారమాతే సరము కాదు. విద్యల్లోక 
Q Q Q J ౧౧ 

ప్రతీతినిబట్టి Corr ప్రకరణమున కీచేరు పెట్టంబడినను, సాహిత్యలక్షణక్నర్తలయభి 

x a r 

'శ్రాయములనుబట్టి కావ్యమునకు శోభను గలిగించునట్టి రీతి నృ_త్తి శయ్యా పాక 

ధ్వని భావ రస ప్రసాద యమ కోపమా కథా పాల్రై?చి త్యాదిసకలకావ్యధ EES 

WH, అలంకారశబ్దబాచ్యములే యని భావింపందగును. సాహిత్యవిషయము లైన 

మై కావ్యధ_రృములను గొంచె 'మెచ్చుతీక్కునగాం బరామర్శించిన లాక్షణ్‌కు 

లందజును దమ్మగృంథముల కేదో యుకవేరు సెట్టుచు వచ్చినను wo దనేక 

గ్రంథముల నలంకారవిషయ మెక్కు_వగా నుంకుటనుబట్టి వాని కలంకార గృంథము 

లనియు వారి కాలంకారికు లనియు వ్యవహారము వ్యాప్త మైనది. దానంజేసి 

యిది యలంకారశా(స్త్ర మనంబడినను దీనికి సాహిత్యశా స్త్ర మనువేశే సముచిత 
మగును. 


అలంకారశ్యాస్త్రుము తరువాత బుట్టి క్రమముగా సహ స్త్రముఖముల విస్త 
రించినది గాని, అందలిబీజములుమా త్రీ మనాదు లనం SASH ప్రాచీనములు, సర్వ 
ప్రపంచవా బయముల MAYS మైనబుగ్వేదమందు కావ్యధ రవీజము లెన్నో 
"మొలకెత్తిన వనుటకంశు వానిసనాతనత్వమునకు వే ఆఅొకనిదర్శన మక్క_అలేదు. 
ఈనందర్భమున బుగ్వేదమును బహాునిధఖండ కావ్యములసంపుట మనియు మహేతి 
HES మనియు? జెప్పవచ్చును. అందు చిన్న చిన్న యితిహాసములును వివిధము అ న 
SY Sos లెక్కలే నన్ని యున్నవి. అందు అపాల BWP Soo భుజ్యయ 
వృళుండు మొదలగువారికథలు శృంగారపీరా కాదిరస ప్రృథానములై వెలయు 
< 5 స Eas 
చున్నవి. ఆవ స్పింధు సర స్వ TOSS, న లుపమో క్రై శ్రారాప కాద్యలంకారముల 
విరాజిల్లుచున్న వి. ఈవిషయము ప్రథమభాగమున విశదీకరింపంబడినది ! 


'వేదములలోనియిలిహాసములు కొన్ని భావా f 
BND. అందు లేనికొన్ని మ మర ee ర౦పత్తలండు పెద్ద 
టగా! A D CQ Bm నుడయించినవిి*, అట్లు 


1. చూ. సం, నా, చ, ప్రభా పంచమౌధ్యాయము 
2, చూ, ,, n © _ష్పమా-ధ్యాయము, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


న్‌ ey 


నాాజయము ] న్‌ ఫ్రా ధ్యాయము 183. 


వె దికనా _జయమునం గనవచ్చు మొలకలే రామాయణ భఛారతసంహి తాదులందు 
శాఖోపశాఖలుగా BECASD. ఇందు లేనికావ్యధ_ర ర్రముళే లే ననియు అందును 
దొలికాన్య మైన శ్రీమ ద్రా దానూయణాము సర్వలక్షణసంపన్న యగుకా వ్యేందిరపు 
Bo Dove WSIS మెజుంగక పోలేదు. భరతముని యిందలిన్లో కము లుడా 
హారింపకపోయినను, అతనినాట శ్వా స్ర్రమందలికావ్యధ_ర Sox, reserve బ్రమా 
ణము రామాయణమే యని యంగీకరింపక తప్పదు. అందుచే బుగ్యేచాదులందలి 
కావ్యధ_ర్షములను సేకరించి పెంచి యలంక। కరించుకొన్న రామాయణము సాహిత్య 
శాస్త్రము నకు లక్ష్యము లక్షణము R చైనయాడ్య గ OS మనుట నిర్విచాదము. 
తరునాతే దీనిని నాట T స్త్రమును జూచి ఛాసకాళిదాసాదుల కావ్యములు బయలు 
Bsd. DD నన్నిటి నవలోకించి నవనవ వేషములతో దండ్యాదులకావ్యలక్షణ 
ములు తల BÉ నారంభించినవి. ఇది యిప్పటికి దృగ్గోచర నుగుచున్న యలంకార 
TAS) త్తి త్రిమార్లము. దీనినిబట్టి కావ్యధ_ర్మములే Assi లనియు వానిసంజ్ఞ 
లర్యావీనము లనియు (భాంతివడరాదు. ప్రసక్కి శేకపోవుటచే వేదరామాయ 
ణాదులందు రీతి % 8 పాక గుణాదులసంక్ష లుండుట కనకాశము లేదు గాని, 
కొన్ని SDH భరతనాట్య శా ES మున్ను లేకపోలేదు. రామాయణబాల . 
కాండచతుర్భ సర్గ SA S మనుమాట నిజమే కాని! అది యెంత ప్రవీ_ప్త 
మైనను నాట్య శాప్రుమునకుం దరువాతిది కాదు, కావున నందలిశ్ళంగారాదిరన 
సంజ్ఞలు* భర తాచార్యునికిం బూర్య్వ'మే సా స్వతేమున నున్న వనుట విడితేము. 
భగవ త్పాణిన్సి ఆజుసూత్రములం దుపషమానశబ్దమును BOYD ASY 
సూత్రమం దుపమానోప మేయసాధారణధర్త రములను సూచించియున్నా డు. 
యాన్కు.(డ్కు ఉపమాశబ్దమును నిర్వచి చించియున్నా డు*. "చాదరాయణుండు 
రూపక శబ్దమును చేర్కొ_నియున్నా డ్‌" ఈశేబ్దము 5x గృంథములం దలంకారపర 
ములు పన ప్రతిపాదించినవివయములనుబట్టియు నిర్వచనములను 
బట్టియు నలంకారజ్ఞాపకము $ లె నయివియే యలంకారసంజ్ఞ e లని తెలియ రాకపోదుం 
కనున TOS TÉN PENS యాలంకారికసంజ్ఞ లన్ని యు గాకున్నం 
గొన్ని యైన నున్న వని నమ్మనచ్చును. 


1, చూ. ద్వితీయాథ్యాయమను. ఫుట 88 
రసైః శృంగార "కారుణ్య హాస్య వీర భయా నకైః 
శాచ్యాదిఖిళ్చ సంయుక్తం కాన్య చేత దగాయశామ్‌, రా, 1, 4-9, 
8, అష్టాా6. 2-80; 3. 1-105 2 1-55; 5. 4-97, 187; 8, 445,—9, 1-56, 
ne. 3. 
5. E సూ, 1, 4-1, 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


bo 


= 


184 సంస్కృత ar జయచరి శ్ర, [ లౌకిక 


ఏ తాదృశ కాన్యధ _ర్భములను విశదీకరింపం బూని కననచ్చినవానిలో మొద 
టిది భరతనాట్యశా (స్త్ర మనుట పునరు కము. దీనింగూర్చి ప్రభమాధ్యాయమునం 
గొంత శెలిసికొనియున్నాము. ఇందలి A, E, 2, ౧౬, ౧౮-౨౬ OFF 
యములు, పూఠ్వరంగనాందీ ప్రస్తావనాదులను, శృంగారాద్యష్టరసములను శాంత 
రసస్వరయాపమును, విభావాదిబహుభావభేదములను, కావ్యలక్షణకాన్యగుణదోషా 
Hows, దశవిధతాసకల కణములు భార త్యాదివృత్తులు దూతీపరిచారికానాయి 
కాదిలక్షణములు నటసూత్ర POOH TAS రృములు మొదలగువానిని గృమ 
ముగా వివరించుచున్న వి. తరువాతిలాక్షణికులు నిర్వచించినయలం కార ప్ర భేదము 
లలో. గొన్ని మైనను, దీనికి?" బూర్యమును దీనినాండును సారస్వతమం దున్నను, 
ఇది 


“ఉపమా దీపకం DS రూపకం యమకం తథా 

కావ్య సై se వ్యాలంకారా శ్చ TCs పరికీ 8 oe, 

అనుచు, ఉపమాదులు నాలుగే యలంకారము OD నిరూపించినది. ఇట్లు 
పెక్కుకావ్యధ_రృములను బోధించినయీనాట్యశా స్త్ర మే తరువాతియాలం కారిక 
లక్ష.ణములకు సర్వవిధముల నాధార మయ్యె ననియు, -ఈచతురలం:కారనిగూప 
ణము గూడ సాహిత్యేల క్ర ణములలో నిది యాద్య మ నెడియభ్మి ప్రాయము సిర 
పబుచునొక హేతు వనియుం చెలియనగును. ఈవిషయమున నెల్లవిమర్శకు GE 
భవించుచున్నారు గాని, కొందటు కాళిదాసకాలమును, క్రీ. పంచమశ ఆాబ్లి 
Seo దిగలాగుచు నాట్యశ్యాస్త్రము క్రీ తృతీయశ తాబ్షి ప్రాంతేమందలి దని 
యూహించుచున్నారు. భరతీకాళిదాసాది ప్రాచీనులకాలములనుగార్చి విమర్శకు 
Bow గావించిననిర్ల యము లూపహలమిోాంద నాథారపడినచే కాని ప్రబల 
ప్రమాణబద్ధములు కావు, కానేరవు. కావున గాంధర్వ వేదసందర్భమునం జదివి 
నట్లుగా నాట్యశా(స్త్రుము క్రీ పూ. తృతీయశ TD ప్రాంతేమందలిదే యని మనము 
A Dos shoo. అట్టియీనాట్య శా, స్ర్రమునుగూార్భియు, తక్కినయాలంకారికలక్షణ 
ములను గుజించియు, 8 Yom గూర్చియు. పరిశోధకులు Mowe విపుల 
ముగాం జర్చించుచు గ్రంథములను వ్యాసములను వ్రాసి యాంగ్షమునం బ్రకటించి 
యున్నారు. వారి వ్రాత లన్నియు నేక గ్రీవము కావు కాని, సంద ర్భానుసారముగా 
వారియభి ప్రాయములు గూడం దీసికొనుచు గ్రంథవి_స్తరము గాకుండ దీనిని బరి 
శ్రీలింతము. 

భర తాచార్యునికిని దండిభామహాలకును మధ్య కాలమందున్సు భరతముని 
e 
అ న్‌ QS గాని వారికృతులు మా త్ర 'మెవ్వరి 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


రం SEU tee నారాల ee 


న్నాజయము ] _ S EP ధ్యాయము 185 
కిని గోచరింప కున్న వి. కావ్యాలంకారలక్ష ణసూచనలు భరతునికి మున్నే యున్న 
నని మన మింతకు ము న్నొాకవిధముగాం డెలినికొనియున్నాము FD, రాజ 
“BHC డీమార్లమును గాక, తిక్కిన పెక్కు విద్యల కున్న క్లే కాన్యసిద్యకును చేనతా 
సంబంధ మున్నట్లు DIA, అందలివినిధశాఖలయుత్స _క్లిమార్లముల నీ క్రీంది 
విధమున వేజుగాం BRANT) (కు. 


“ శ్రీకంకు(డుు పరమేపీనై కుం తాదిచతుష్ణస్ట్రిశిష్యులకును; భగవానుం 
డై నయాస్వయంభువు, ని జేచ్భాసంజాతు లై న తనశిష్యులకునుు ఉప టేశించినరీతిని 
మేము కాన్యమిోమాంస గావించుచున్నా ము. బ్రహ్మశిష్యులలో సరస్వతీప్తుత్రుండు 
కావ్యపురుషు(డు. ప్ర జాహితకాముం డైనప్రజాపలి, కాన్యవిద్యా పృవ_ర్హనమున 
కతని నియోగించెను. ఆతం డష్టాద శాధికరణములతోడియావిద్యను దివ్యులకుం 
జెప్పెను వారిలో సహ్నస్తాక్షు(డు కవిరహస్యమును ఉక్తి గర్భుం డౌ క్కికమును, 
సునర్ల నాభు(డు రీతినిర్ణయమును, ప్రచేతాయనుం TATE SN, చిత్రాంగ 
దుండు చిత్రమును యవుకములను, "శేషుడు SLAA, How నడు వాస్తన 
మును, జౌిపకాయను( డె"పమ్యమున్సు పారాశరుం డతిశయమును, ఉతథ్యుం as 
Bm, కు బేరు. డుభయాలంకారికమును, కామ బేవుండు వై నోదికమున్తు భర 
తుండు రూపకనిరూపణీయమున్సుు నంది కేశ్యరుండు రసాధికారికమును ధిషణుండు 
దోషాధికరణమును, ఉపమన్యు(డు గుణాపాదానికమున్సు కుచమారుం డౌపనివది 
కమును BADI. Stars వారు తమ చదివిన భాగములను 'వేజు వేజుశ్నా న్ర్రములుగా 
రచియించిరి. ఇ ట్లొనరింపంబడిన కావ్యవిద్య ప్రకీర్ణ మగుటంజేసి కొంత యుచ్చిన్న 
మైనది. అందుచే సర్వాధికరణార్థము NoRL00 యల్ప గృంథమున నీయస్టా 
దశాధికరణి యగుకావ్యమివూంసను రచియింపం బూనితిమిఎో 


రాజశ్తేఖరు(డు, తాను ని 8.0% నుద్దేశించినకాన్యమామాంసలోనికవిరవహ 
స్యాదు లగుపదు నెనిమిదియధికరణములను ముల్లోకములలోనిపదియీడుగురు పెద్దల 
కంటంగట్టుచు వ్రాసినయీయన తారిక కొన్ని స్మృతీలిహాసప్పురాణాదులలోని యన 
తారికల ననుకరించి గ్రంథమహ_త్తప్రశంసాపరముగా నున్న దనుట స్పష్టము. 
అయినా అంతా కల్ల గాకుండ TINS మిందు సత్య మున్నది. ఇతేడు శేర్కొ_న్న 
వారిలో భరతుడు * దూపకనిరూపణీయమునే ” నాట్యశాస్త్ర SMES రచియిం 
చినమాట వాస్తవము. సునర్ధనాభుండు కుచమారుండు. ననువారు క్రమముగాం 
గామశా(స్త్రు సంబంధ ము వై నసాంప్రయోగిక' ము_చే 'పనివదిక' ము-అనెడిప్రకోర ణ 
ములు రచియించినవా రని వాత్స్యాయనకామసూత్రము చెప్పుచున్నది. TD, 
వారు కావ్యవిద్యాసంబంధము లై sI యము — జౌపనిషదికము — అనుఛాగ 
ములు రచియించినవా రనుట కితేనిమాట తప్ప వేళూక ప్రమాణము కనరాదు, 

24 ; 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


186 సంస్కృతవా జయచరి శ్ర s [ లౌకీక 


తక్కినమానవలోకములోనిపెద్దలు కొందజీ వేళ్లు పురాణాదులలో. గనవచ్చినను, 
వారు కాన్యమిమాంసాభాగములు రచియించినవా రనుట శీయాభారములు 
దొరకనప్పుడు, NOS పా తాళాదులలోనివారు 0 EoOs Now ములు గగనకుసువుము 
లనుట కావేేప మేమి ఇంక, దండికా వ్యాదర్శములోని-- ' 


“పూర్వశాస్ర్రాణి సంహృత్య ప్రయోగా నుపలక్ష్య చ” 
“ఇతి నానా మలంకారా దర్శితాః పూర్వసూరిభి”? 


అనుచోట, హృదయంగమా వ్యాఖ్యాత కాశ్యపవరరుచి ప్రభృతులు ని bo 
DST S800 OD యర్థము వ్రాసెను గాని ఆగృంథముల వేళ్లు చెప్పలేదు. 
కావ్యాదర్శ శ్రుత పాలిసీవ్యాఖ్యాక_ర్శ, మైస్థలములందు కాశ్యప బృహ్మద త్స నన్ది 
స్వాములను BO", BS గాని చారి గ్రంథములను జెప్పలేదు. ఏరిలోని వరరుచి 
.వాక్యకారవరరుచి యనుట కాధారము లేదు గావున, పీ రందణును దండికిం 
BOS యుందురుగాని భరతునికి బూర్వులు కాంజూల రని చెప్పనచ్చును. 
ఇది యిట్లుండ, కావ్యప్రకాశమున కాదర్శ వ్యాఖ్య రచియించినమ హేశ్వరుండును, 
సాహిళ్యకాముదికిం గృష్ణానందినీవ్యాఖ్య ని_ర్షించినవిద్యాభూవణు(డును, భరతా 
WOKE డగ్నిపురాణములోని యలంకారసాహిత్య శా స్త్రవిషయములను సం X, 
హించి కారికలుగా ని ) FOR నని చెప్పుచున్నారు. అందలి 33౬-౩౮౬ నజకును 
గలపదునొక' ండధ్యాయములందు ద gre, SS SeNowoHso లై నవివిధవిషయ 
ములును వర్శింపణడియున్నమాట నిజము. కాని, భర తేన ప్రణీతత్వా ద్భారతీ 
రీతి రుచ్య తే? అనుచు నృ త్తికి బదులుగా రీతిని ద్రయోగించి భరతాచార్యుని 
'బేర్కొన్నయనగ్ని పురాణ మతేనినాట్య శాస్త్రమునకు బూర్వము గాక పర మని 
విదిత మగుటచే మహేశ్వరనిద్యాభూవణు లీవిషయమున( బమాదపడి రని 
భావింపవలసియున్న ది. మజియు, సాహిత్యదర్పణకర్త యగువీశ్వనాధకవిరాజు, 
కావ్య ముపాదేయ మనుటకుం బ్రమాణముగ్యా-ా 


“నరత్వం దుర్గభం ss విద్యా తత్ర సుదుర్ల భా 
కవిత్వం దుర్లభం తత్ర, CEN 58, సుదుర భా 


అనెడియగ్ని పురాణక్లో క ముదాహారించియున్నా (డు. అద్భుతసారక ర 
యగుబల్లాల సేనుడు "మొద లగునిద్దణు ముగ్గురు నగ్ని పురాణమును Wry 


స్వేకరించియున్నారు. TA, ఏరు మిక్కిలి TK Has లగుటచే వీరిమాటలనుబటి 
లు 


యది యలంకారశా(స్త్రమున6 బ్రమాణగ్రంథ మని కాని యాద్య మని కాని 


a Tr Ee 


= Py 2, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


g 


హాజ్ఞయము | : మషస్టా ధ్యాయము 187 


(భాంతిపడరాదు. సుప్రసిద్ధులు ప్రాచీనులు నగుదడండిభామహోదు BSOA దమ 
గృంథములం దగ్నిపురాణములోని కాన్యాలంకారవిషయములను A కొనలేదు. 
దానినే S SSH. అందుచేతనే wea sy ్భ కా వ్యాలం కారధ్యన్యాలోకములలోని 
కొన్నియలం కారనిర్వ చనములును, అగ్ని పుఠరాణములోనితల్ల క్షణములును సరిగా 
నేకీభవించుచున్ననుు ఈనిషయమున"నది వీని ననుసరించినది గాని, యివి చాని 
ననుసరింప GSD విమర్శకు లూహింపనలసినచ్చినది. ఈయంశమును పి, వి, కాణే 
పండితుడు చక్కగా జర్చించి' సిద్దాంతీశరించెను' . అగ్నిపురాణము DID 
"ర్నత్తకపోవుటనుబట్టి యిని యే దాని ననుసరించిన శ్లులయూహింపరా దని యీ 
విషయమున. గొందటీ్‌కిం దోంచవచ్చునుగాని, OH, తా నన్నివధముల మొదటి 
చాన ననెడియు ద్దేశముతో బయలు బేటినపురాణ మగుటచే నిట్టిసంశయమున 
కవకాశమే లేదు. ఇంతేకును, పురాణచరి గ్రీసందర్భమునం జదివినట్లుగా; అగ్ని 
స్కాందాదిపురాణములలోని పెక్కు భాగములు ప్రవీ_ప్తము లైనయ ర్వాచీనము 
లనుట నిజము, కావున విషయవిమర్శనమునుబట్టి క్రీ. తోమ్మిదవళ GD ప్రాంతమున 
నగ్ని పురాణమందు ప్రవేశించిన పూర్యోకాధ్యాయములు Trays ర్మాదులకం 
బూర్వములు కా వనవచ్చును. ఇది యిట్లుండ--- 


భామహాుండు తనకావ్యాలంకారములో “త ఏత ఉపమాదోషాః స్ట 
మేథావినోది ఆః ? అనుచు మేథావి యనునొకయాలంకశారికోనిమతేము శోడీక 
రెంచియున్నా (డు. రుదృటునికావ్యాలంకారమునకు వ్యాఖ్య వ్రాసిననమిసాధువు 
“గూడ మేధావిరుద్త Sw Bi? అనుచు SIX బేర్కొ-నియున్నా (తు. అయినను, 
ఆమేధావి, OF మేధావిరుద్రునిగృంథము కనరాదు. అశ్వ ఘోముం డౌకయాలం ' 
'కారిక్యగ్రంథము. న్నిర్మించె నని దానిచీనాభాపూనువాదమువల్లం చెలియుచున్న ది 
గాన్ని అసంస్కృతే గ్రంథము మృగ్యము. థ్‌ 88 రె యనునొకకవి యాలంకారికుం 
డందురు గాని, అతనికృతియు లేదు. దీనినిబట్టి భర తావార్యునికి బూర్యమునుు, 
అతనికిని దండిభామహులకును నడుమను గొన్ని కావ్యాలంకారలక్షణములు పుట్టి 
నట్లు సూచన లున్నన్సు అవి చిరకాలము Foxes యంతేర్థాన మైనట్లు తేలినది, 
SO, భట్టికాన్యములోని కావ్యాలంకారలక్షణగూప మైన ప్రసన్న కాండము దండి 
భామహులకృతులకుం బూర్వ మని విమర్శకులు కొంద అనుచున్నారు, అందుకు 
భట్టికాన్యక_ర్త యెనండు? వఏకాలమువాండు ?) అనువిషయములు పరిశ్షీలింపవలసి 
యున్నది. సెక్కండ్రు "పెక్కూవిధముల. జర్చించినదీని నిందు సంగ్రహముగా 
ముచ్చటింతము. 


నరాలతో 
1, చూ. P. V. Kano, M. A. గాశి సాహిత్యదర్చణాంగ్లపీకక, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


చ 


Ie ` సంస్కృ తవా జయచరి శ్ర [oes 


పతేంజలిమహాభావ్యవ్యాఖ్య లగు త్రీపదీదీవికలును వాక్యపదీయమును 
సుభాషిత త్రిశతియు భట్టి కావ్యమును రచియించినమహోవి ద్యాంసుండు మహాకవి 
భ_ర్హృవారి యని ప్రాచీన మైనపాఠకలోకసం ప్రదాయము. ఇందు భట్టికావ్యము 
మాత్రము భట్టియను నతడు రచియించిన దే కాని FV js నిర్మించినది కౌ 
దని కలిపయవిమర్శకమతేము. తేక్కినవానిక రృ aro ర్భృవారికంచు సుభావీత 
BIOL 8 యగుభ ర్హృహరి వే జినియేక దేశిమతేము'. మహాభామ్యవ్యాఖ్యాతే 
CHM FOS పాణినీయసిద్ధశబ్దరూపములకు లక్ష్యలక్షణరూప మైనభట్టి 
కావ్యము ని è ౦చియున్నా6 డని మనము SIMA AT LS ణసందర్భమున నెనుక 
జదినియున్నాము. భావ్యన్యాఖ్య లిపుడు కనరాకపోవుటచ వానియందు భర్తృ 
హరి స్వవిషయ మేమైనం దెల్చెనో లేదో తెలియదుగాని, వాక్యపదీయమునందు 
గాని భట్టికావ్యాదులందు గాని యితే(డు నిజవిషయ మేమియుం జెప్పియుండ లేదు, 
ఇపు డితని Rogaine గనవచ్చెడిగద్యలు లేఖకులును వ్యాఖ్యాతలును BOSD 
గాని యితేనివి గా నని వానినై. విధ్యమే చెప్పుచున్నది. అయినను: వారు తమ 
నాంటికిం చెలియవచ్చిన కృతిక_ర్హృత్వనిషయకసం ప్ర దాయము ననుసరించియే యట్లు 
గద్యలు వ్రాసి రని మనమంగీకరింపవలసియున్నది గాని మూల గంథకాలమున 
కును వ్యాఖ్యాన కాలమునకును, అంతరము మిక్కి-లి హపాచ్చుటచేం గొంత కింవదంతి 
యందు చేరకపో దని మాత్రము SHOR యున్నది. ఇందు కితనిం గూర్చి లోక 
మున విస్తరించిన పుక్కిటిపురాణగాధ లే నిదర్శనము. 


భ_ర్హృహారిని భట్టి వికృమార్కు.లతీ 6 'జేర్చియు, వి Š, మార్కునిసోదరుని 
గావించియు, ఒకానొక దేశమునకు రాజు గావించియు, భార్య దుళ్ళీలము కారణ 
ముగా నితని సంసారవిర కుని జేసియు ఏవేవో కొన్ని కథలు వ్యాపించిన వని మన 
'మెజు(గుదుము. అందు, తీనచెవిని బడినయొకకథ నమ్మియే సుభావిత త్రిశతికి 
వ్యాఖ్య రచియించిన ఆవంచరావుచం ద్రపండితుండు సహృదయానందినీవ్యాఖ్యావ 
SES KD, ణాభూత పూరం ఫల మధితప సాలమై సూర్య ప్రసాదాత్‌ ౨7 
ఇ 'త్యాదిన్లో కమున K JIR రాగ్యమును వర్శించియున్నా (డు, క Dewo, 
వ్యాఖ్యాతలు , లేఖకులును వ్రాసిన యవ SEF er గద్యలు నెట్టున్నఎో కలల 


౧. త్రిపదీ-దీపికా-వ్యాఖ్యలు (భర్భృ) హరిని ÈS లని కై యటుండు. 


౨ వాక్యపదీయమున్ను త్రీపదీదీపికావ్యాఖ్యలును (భర్త 


: ఎ) హారి ప్రణీతము 
OD, కా_శ్లీరరా జగుముక్తావీడునిమం 'త్రీయెనలక్ష్మణునివంశములోనిపాండును 


5 1, ఈవిసయము నీతొకావ్య సందర్భమున నిచారింప6బడినది, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


Ee p pT 


s os 


3 


hae 


౧౦. 


హా జయము ] మృషా సయ్య 189 


భూపతిరాజపుత్రుంయు నగుహేలరాజు వాక్యపదీయన్యాఖ్య యగుహే 
"'రాజీయమున. నాయి. i 

శ్రీ ౧౮౮౮ లోని పుణ్యరాజు కనవాళ్యపడియటీశాంత మున! గురు 
ప్రశంసయు, మూల వ్యాఖ్యానప్ర పశంసయుం  గావించుచు నిట్లు చెప్పి 
యున్నాడు. 

SINS య CAC) ద్వాక్య కాణ్ణం, సమాసతః, , 
పుణ్యరాజేన త స్యోక్తా సజ్ఞతిః కారికా శ్రి తా. 

గురవే భర్హ్భృహరయే శష్టిబ్రవావిచే స్‌ 

సర్వసిద్ధాన్న సన్షోవాసారామృతేమేయాయ చి 

సుభావీ.త త్రీశతీవ్యాఖ్య యగుసహృదయానందడినితుద, “ఇతి... శ్రీభ ర్ట, ES 
హరియోగీన్ష్ర విరచి తా సుభాషిత త్రిశతీ సంపూర్షా” 


పురుషార్ల దశకము తుడ_“ఇక్యాచార్యభ ర్య ర్భృహరి ప్ర ప్రణీతం. పురుషార్ధ 


దశకం సంపూర్షమ్‌”” 

భట్టికావ్యమునకు మనోహరాఖ్యవ్యాఖ్య ప్రా వ్రాసిన | శ్రీధరపండితుడు సశ్లాం 

తములం దిటు వ్రాసెను. 

“వ్యాఖ్యానే భ్‌ ట్టికావ్యస్య (శ్రీధరీయే మనోవాశే”” 

ఒక వ్రాత ప్రతిలో “ (శ్రీమద్లోవిందదీ శ్షి తసూనువిక్ర మావరజభట్టిమహ*కవి 

విరచికే మహాకావ్యే? ఇత్యాది. 

ముగ్గబోధినీక_ర్హ యగుభరతపండితుని మాట లిట్లున్నవి-- 

“భర్తృహరి ర్నామ కవిః శ్రీ రామకథా శృ శయం మహాకావ్యం 

చకార--ముగ్ధబోధిన్యా o gaT 19 

“భట్టిటీకాం ప్రకురు తే ర ముగ్గ బోధిసీమ్‌”” ఇత్యాది 

ఇం MY వాతను సకములో శతి PT ర్త భ_ర్భృకావ్యటీకాయాం జయమంగ 

ఛాయామ్‌ు””*ే 

చ. పృతిలో జయమజ్ఞశా న _నృగద్యమున .వలభీవాస స్పవ్యస్య శ్రీస్వామి 

గ A 

సూనో 'కృట్ణిమహాబ్రాహా హణస్య మహోనై Bale ge eds 


1. = యట హేల రాపాలళ్లోకములు 'పొణీనీయసందర్శమున నుదాహరింపండినవి, 
2. తంజావూరు లై 'బ్రురీశేటలాగు, సంపు. VI నంబకు_ 3712. 


8 So. లై. 3. సం, VI 


4, ఈం, లై. శే, సం, VI నంఒరు_8715, 
5. ఈ ప్రతి నేను సంస్కతేక విజీవిశము న్రాసీనకాలమున 1909 లో జూచినది 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


Be 


190 సంస్కృతవాబ్యయచరి శ్ర [ లౌకిక 
౧౧. ఇంయొకలిఖతమూలమా 89 _స్థకిముతుద నున్న శ్లోకము, దానితరునాతి 

గద్య, ఇ ట్లున్నవి. శ ట్‌. 

“పవిధాయ ధృతిం పరాం జనానాం, 

J 

యువరాజం భరతం తతో ౭_భివి-చ్య, 

జఘశు తురగాధ్వ రణ యష్టుం 

కృతసవ్భూరవిధిఃపతిః ప్రజానామ్‌. 30. 

ఇతి భట్టి కావ్యే తిజ Sore లుగ్విలసితం నామాదితః ద్యానింశ Wye.” 
౧౫౨ జటీశ్వర-జయ బేవానామాంతరుం  డగుజయమంగళ్లుడు, న్యాఖ్యారంభ 

మున నిట్లు Oy సెను. 


ce x4 3 9 - జ 
నను కేవి ర్భృట్టనామా రామక థాశృయం మహాకావ్యం 


ఇతని వ్యాఖ్యతోడి గృంథముతుద నీక్రిందిన్లోకము లున్నవి. 


1. ఇద మధిగతము È మార్లచి త్రం, వివదిష తాం వదతాం చ సన్ని బంధాత్‌ , 
జనయతి విజయం సదా జనానాం, యుధి సుసమాహిత మైశ్యరం యథా 
(Syd. : 

2. దీపతుల్యః Sas” ఒయం, nog ణచక్షుపామ్‌, 
హస్తామర్ష ఇ వాద్ధానాం, భవే ద్యా కిరణా Sys. 

3. వ్యాఖ్యాగమ్య మిదం కావ్య, ముత్సవ స్సుధియా మలమ్‌, 
హా దు eit Fy AS, విద్య త్రీఎయతయా మయా. 

4. కావ్య మిదం విహితం మయా వల భ్యామ్‌, 

(శీ/ధర నేనన CSD కాయాన్‌, 
కీర్తి తో భనతాన్న axe తస్య, 
వ్రేనుకరః LII యతః (ప్రజానామ్‌. 
ఇతి భట్టికావ్యే ద్యావింశతితమ స్పర్లః, 


కావ్య మి త్యాదా-మ యేదం కావ్యం విహితం క రంమ్‌. (శ్రీభరసూనునా 
నేన్టునామ్నూ నృవేణ పాలితాయామ్‌. . . నలభీనామకస్తుర్వామ్‌, అత చవ 
కావ్యవిధానాయ యా కీర్తి సా తవ రాజ్ఞో PSS, ౨. 
1. తంజావూరు లారీ, నం౭రు__8707, 
2, 98, బొంచాయి నిర్ణయసాగర స్రైస్సులో_ 1920. అచ్చు పడినది, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


_ ఇంకను గలవు కాని, -ఈపం డ్రైెండువిధముల MH WHE సామరస్యము 
కుదురునో కుదురదో చూతము. ఇందు మొదటి "రెండును జెప్పినహరి భర్త ఎహరియే 
యని నామైక దేశన్యాయము _సృరింపంజేయుచు. మూండవది స్థిరపజుచుచున్న ది, 
ఇది చెప్పినశబ్దబ్రహ్మ వేత్త యగుమహానై యాకరణుండును నాల్లవది By Sado 
జలయోగ వేత్త యగుయోగీంద్రుడును ఐదవది చెస్పినయాచార్యుండును భార్య 
హరియే యని తప్పకవిశ్వసింపందగి యున్నది. ఒక కావ్యమునే, Sev, పదునొకండ్లు 
భట్టికాన్య మన్నవి. తో“మ్మిదనది భ_ర్హృ కావ్య మన్నది. ఈరెంటికి నాధారము 
TRY బేశన్యాయ మని 'తెలియంగలదు. ఏడు పది, పండ్రెండులు భట్రి కవి 
యన్నవి. ఎనిమిదనది భ_ర్హృహరి కవియనియు భట్టికావ్య మనియు చెప్పినది. 
పదునొకండనదానిలో GSO, మూలమా త్‌ మున్న వేణు వ్రా(తేపు స్తక ములలోను 
ముగ్గబోధిన్యాదిటీకలతోడిలిఖతపు _స్తకములలోను గూడ, పండ్రెండనదానితుదం 
గనవచ్చు గంథాంతేక్లో కములు సరిగదా! అటి ప 
See n భర Bi స్‌ aig ame 

SSS S భర్తృ య (బడుచున్నది. తంజానూరులిఖత 
పు_స్తకొపట్టిక .ప్రళటించినవా రీవిషయ nw తెలుపుచున్నారు ]. ఒకజయమంగ 
భావ్యాఖ్యతోడిపు స్తకములలోం బెక్కింట నీశ్లోకము లున్నవి. అట్టిపు_స్తక మే నిర్ల 
య సాగరముద్రణమునకు లభించినది. అందలిశ్లోకము లాధారముగా నాధునికవిమ 
ర్భకులు కొందటు “భట్టికావ్యము F YAFO రచించినది కాదు.” అనువాదము 
లేవ నెత్తిరి*. అంతే కాని, యోాళ్లో కములు భట్టికావ్యమూలకర్తవా ? వ్యాఖ్యా 
తవా? అనువిషయ మాలోచింప BS. మజీయు, మూలములో శ్రీ భరనేని 
యనియు, వ్యాఖ్యలో UA? అనియు గద్యలో “శ్రీస్వామిసూను” 
అనియు మూండువిధముల నున్న పాఠములకు గతి యేమో లసూహింప Bə 
మూలపాఠమును నలభీపురపాలకు లగుధర నేనులకు సరిపుచ్చుచు భట్టికావ్యకాల 
నిర్ణయమునకు మా త్రము గడంగిరి. కావున వివాదకారణ మైనయీశ్లో కచతు 
ప్రయ మెవరిదో ముందు కనుంగగొందము. 


అ య అక న్స్‌ z 
గ్రంథ ప్రశంసాపరము ఎైనప్రథమద్విఆయశ్లో కములను గూర్చి యంతగా 
విాచారింపం బనిలేదు. ఇతో BOTHER 'కము- ఈకాన్యము వ్యాఖ్యానము 
లేకుండ డెలియరాదు. దీనిని జదివి గొప్పవిద్యాంనులు సంతోషించిన జాలును. 
నేను గొప్ప పండితులకు Domes శబ్దశా, స్ర్రజ్ఞానము లేనిదు _స్టేధసుల నిం 
re 
1. తంజావూరు శేటలాగు, 8707 నంబమ. The name of the author apppears 


in some Mss. as Bhartrhari. ; 
2, చూ, పి, వి, కాణోపండితుని సాహిత్యదర్పణాంగ్ల పీఠిక, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


`, Le” S 


192 Som) Fw బయచరి శ్ర [ లౌకిక 


gs 
జం వ చితిని అనుభావము 'నెల్లడించుచున్నది. ఆహా! ఏమిభానము ! కవి 
యివం T గానిండు. ఈయాలోచన ముంతేయుదార మెనదో చూడుడు. 
తాను రచియించినకాన్యమున కిట్టి 5 'యోజనము ప్ర టించినకవి లోకములో 
నుండునా ? నిజముగా దురాశయగర్భిత మైనయీశ్లోకము మూలక రది కా దను 
టకుం Dvo మైనహేతు వొకటి కలదు చి _లృగింప్తుయం 


భామపహాండు తనకా లంకారద్వి తీయపరిచ్చేదములో, కాన్యప్రసంగము 
శకావించుచు, నానాథాత(ర్ల గంభీరయు యమకవ్యప దేశినియు నగు ప్రహేళిక సుఖ 
బోధ్యము గా దనుతలంపుతో, ఇట్టి కాన్యములు కూడా ఇాస్రుములవలె వ్యాఖ్యా 
గమ్యము లె తే, పనివల్ల మంచివిద్యాంసులు సంతోషింతురు TD, ప్రజ్ఞ చాల 
a mM 
నినా రణంగిపోవుదురుగచా, అయ్యో ! అనుభావము నెల్ల డించుచు--- 


“కావ్యా న్యపి య దీమాని వ్యాఖ్యాగమ్యాని TSS న్‌ 
ఉత్సవ స్సుధియా మేన హన THA! వాతాః” 


అనుశ్లోకము చెప్పెను. ప్రహేళికాసందర్భ 'మవకాశముగా 'నుదయించిన 
oor కము శాబ్దీకజ్ఞాన ప్రయోజనమును, శ్రీప్రార్మము నైనభ ట్రకాన్యమున కన్ని 
విధముల సరిపడుట యెతజింగినజయమంగళుండు తా నట్టి కావ్యమునకు వ్యాఖ్య 
TÀ వన్నె తెచ్చితి నన్నయుత్కర్ష ప్రకటించుకొనుట్వో దీనియర్గమే వచ్చునట్లు 
“వ్యాఖ్యాగమ్య మిదంకావ్యిమిత్యాదిగాం బూర్యోదాహృళత మైనమూండవ 
శ్లోకము కల్పించె ననుట విస్పష్టముగా గోచరించుచుండ నది మూలక “రది కా 
దనుట కింకను సందేహ మేల? ఆతృతీయక్లోకము మూలకర్త దనియెజింగియే 
ఛామహు(డు భట్టికావ్యనిర సనపరముగా నిట్లుచెప్పిన Ero భావింప రాదని కొంద 
అడుగవచ్చును గాని, ప్రాచీన గ్రంథకర్త GSH నట్లు తమకృతులం బ్రయోజనమును 
వర్గించినజాడయే కనంబడదు. ఇంక నాల్లవశ్లోకము చూతము.వమూలమును బట్టి 
(శ్రీధర నేన రాజుపాలించు-వ్యాఖ్యనుబట్టి, (శ్రీధరునిపుత్రుం డై నన Cory ssw జేరు 
గలరాజుపాలించు-వలభీపురమున నే నీకావ్యము _రచియించితిని.-నే ననలూ 
భట్టియే యందము--అందుచే నీకాన్యరచనమునలనికీ 8 యారాజున కగులాకా 


అనుభావము తేలుపుచున్నది. ఇది చరిత్రవిషయకము గావున Ferre బరిశో 
ధింపదగియున్న ది. “శ్రీధరునిపుత్రు. డై నన Come డనురాజుఅ నెడియరము 
వ్యాఖ్యానమున విస్పష్టముగా నున్నది గావున మూలములో “చేనిపదమునకు 
బదులుగా “సూనూపద మే యుండవలె నని విదిత మగుచున్నది. ఆపక్షమున విమ 
రకు లాలోచించినట్లు శ్రీధర సేను లనెడినారు రారు. నశేం 


దుం డనెడిరాజు వచును. 
నలభిశాసనములలో శ్రీధర నేను లున్నారు కాన్ని న శేంద్రాన్వాయుయ a 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నాజ్టయము | మష్టాధ్యాయము. - 193 


సేనాభట్ట-అనుపద ములు వలభీరాజుల శే వేళ్ల ROIS కములై చేరుట కలదు. 
కావున(క్రీధరుం డనువాండు (శ్రీభరసేనుం డనం దగును గాని అతండు నేం ద్ర 
సంజ్ఞుండు కాంజూలండు. మ wwe గలరాజొకం డుండు నేమో 
BOD, మొదటిధర waders మొదలుగా నాల్లవధర సే సెనునివణికుC గలమధ్య కాల 


మందుకి కీ.%౦౦-౬౫౦ నడుమా- భట్టియనువాం డతని కంకితముగా భ్‌ ట్రికావ్యము 


రచియింటో యుండు ననెడి విమర్శకులయాశయము. మాత త్రము సరికా దని దిని 
SO c "దేలుచున్నది. 303 — 

“ శ్రీధరపుత్రుం BSS కేంద్రుండు పాలించువలభీపురమున చే నీకావ్యము 
ని _ర్మించితిని. ఈకాన్యరచనకర్తి యాన GOS రాజున కగుంగాక” య నెడికవియా 
PRE విమర్శింతము. నశేంద్రునికి యళ స్పెట్లు వచ్చును? ees కతని 
చేరు పెట్టుటచేతనో, ఆవల నతనిగుణములు వర్శిరచుటచేతనో. ఆట్టియవ 
SOY లేదు. చేరు కనబడదు. కవి భట్టి, కావ వ్యము భట్టికావ్యము. ఇంక 
నశేంద్రునిపే C8? “కీర్తి రతో ase న్నృపస్య Sig? అనుపాదము, 


| నశేంద్రునికిం గావ్యకర్త 3 మారోపించి యతేనికిం A 8 తెచ్చునట్లు చెప్పుచున్నది 


MA, క్రియ కనబడదు. అతనికి. AS తెచ్చుట కవియాశయ మైనచో నిది 
నరేంద్ర శావ్యము కానలెను గాని భట్టికావ్యము కాయసాడదు. అందుచే భట్టి 
యనెడియొకకవి న లేంద్రుం డగెడివలభీరాజున కీకావ్యమునం Àa తెచ్చె Ra 
యర్థము పొసగదు. సీనాలుగుళ్లోకములును మూలక రవి కా వనియు, 
TPP HS యగుజయమంగళ్లు(ఃడు కల్పించిన వనియు స్పష్ట మగుచున్నది. 
ఇందుకు( గొన్ని కారణములు BWA జూపంబడినవి. WPA యిక్కొ_చో సంగ 
25-008 3509. 


౧ ముగ్ధబోధిన్యాది వ్యాఖ్యానక_ర్త ð లీన్లోకము Benc X. 

2+ మూూలముమాత్ర మున్నపు స్త స్తకములలో నివి కనరావు. 

9. కావ్యకర్త యెవడును మూండవశ్లోకములో నున్న రీతిని గర్వముతోడి 
యనుచితో కులు పలుకండు. 

ల చతుర్ధక్లో క భావమునుబట్టి యీకాన్యము నేం ద్రునివేర లేదు. 

Ws ఆనశేంద్రునికి భట్టియనువ్యవహార మున్నదని యాహింత మన్న గద్యలో 
“ శ్రీస్వామినూనో ATS * అను విగేోషణము లుండుటం 
బట్టి కవిభట్టి వే అనవలెను, ఇంతకుసు నలభీశాసనములలో Y VRID c 
్రేననశేంద్రనామకరాజు కనరాండు! . 


1. చూ. ఇండియన్‌ ఏంటిక్వరీ_సం,. 10, 
29 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


194 సంస్కృతే wma w seg [ లౌకీక 


౬. భట్టి యనుకవి వలభీపురమున నీకావ్యము రచియించి యొక రాజునకు6 

ఇళ 

Å 8 ch యభిలవించెనేని వలభీశాసనములలోని రాజవర్థనములం Aas. 
యము తప్పక యుండును. కాన్ని అట్లులేదు. 


ఈహేతువులనుబట్టి, -ఈశ్లోకములలో మొదటి మూండింటిని, కావ్య 


వచా త్త gos a తనవ్యాఖ్యానమహిమ (పకటించుకొనుటకును, కడపటిన్లో క 


మును దా నేదోవిన్న చరిత్రాంశము చేర్చుటకును మిక్కిలి యర్యాచీనుం డైనజయ 
మంగళుండు కల్పించిన వని తప్పక చెప్పవచ్చును ; నమృవచ్చును. పూర్వోదా 
హృతేము లై నయెనిమిది, పండ్రెండు సంఖ్యలు గలయనకారికలలోని గ్రంథారంభ 
వచనములు పోలి యుండుట చూడంగా, ముగ్ధబోధినీవ్యాఖ్యను జూచియీ జయ 
మంగళావ్యాఖ్య పుట్టిన దనవచ్చును. దీనినే యది చూచి పుట్టినచో AR కముల 
నది గ్రహించియుండును. ముగ్గబోధిని శ్రీ . ౧౮౮౮ లో జనియించినది. దాని 
తరువాతి దై నజయమంగళ చేర్చినపుక్కిటి పురాణ 'మెట్లువిశ్వససీయ మగును ? 
అయితే భట్టికావ్యక్నర్త sci? FIG. భర్తృ భట్టిశబ్బములసంబంధము పై ' 
దృష్టీ. పెట్టక తొలుత జయమంగళుండును అతనినిబట్టి యిప్పటివిమర్శకులును, పౌర 
పడిరిగాని, భ_ర్భృవారియు భట్టియు SS cee 


కా త్యాయనునికృతికి, “కాతీయిమనియు, కుమారిల భట్టుముతేమునకు “భట్ట 
HH? మనియు వాడుక వచ్చిన క్లే భర్భృహరికావ్యమునకుం దొలుత “భ_ర్హృకావ్య” 
.మనునాడుక కలిగినది. నిజముగా నీవాడుక యున్న దనుటకు ముగ్గబోధినిమాటలే 
ప్రమాణము. అది, “భర్తృహరి ర్నామకవిః (శ్రీరామకథా శయం మహాకావ్యం 
చకారి అనిమొదటం జెప్పి, తుదను, కావ్యమును భట్టి కావ్య మన్నది. త్‌ొమ్మి 
దవసంఖ్య వ్రా(తపు స్తకము నిజ మైనన్యవహారమునుబట్టి “భ _రృకావ్యటీకాయామ్‌ి 
అన్నది. నామైక దేశన్యాయమునుబట్టి కై యటాదులు భార్తృవారిని “హరొయని 
వ్యవహరించిన క్లే, అతనియీకావ్యమును “భ_ర్హ్భృకావ్య'మని తొలుత Ww shoo 
వ్యవహారించినట్లు విశ్వసింపవచ్చునుగదా | -ఈకాన్యము మొదటి వేరు "రావణవధ 
యని జయమంగళాంతగద్యములోని “భట్టిమహాఠ్రాహణస్య. ..కృతౌ రావణ 

వాలీ 

SG...’ అనుమాటలే చెప్పుచున్నవి. నిజ మైనవే రిది యైనను, కవినిబట్లి పాఠక 
లోకము దీనినిభ_ర్హృహారికావ్య మని వాడుచుండ, చానిసంగ హరా Bos 
భర STS మనుసంజ్ఞ సిరపడినది. ఆదేశమునం TTO CR, తే మెక్కు_ 
వగా వాడుకలో నున్వ ౦దున నిందలిభ ర శబ 
శబ మాబేశమెనది. ae ee Oe మెనభట్టి 
-మనభటికావ్వసంజాన రూపము: gio as 2 tte 
a yt ఇట్లు మాజుచు వచ్చినదీనిస్వయాపము తెలిసిన 
కొంద అ ర్వాచీనులు దినిని భో ESAS మనుట SSB యభిస్రాయమును సమ 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


హాజ్బయము ] మష్టాధ్యాయ ము 195 


ర్థించుచున్న ది. ఇంక, ఇందలిభ_ర్తృభట్టియగుటకుం బ్రాకృతే వ్యాకరణములే కాదు, 
WSIS, యోగములును బనూణము లగుచున్న వి i ఇట్లుసిద్ధ మైనయీభ 8 
పదము భట్టియనెడియొక'వేజుకవి కలం SRA మూల మయినది. ఈ 
ద్రాంతికి భర్తృహరి భట్టివిక్రమార్కులపుక్కిటిగాధలు సాధకము లై నవి. భట్టి 
యనునముజియొకప్పురుషుండు డున్నాండో లేడో, ఆవిషయ మిపుడు విచారింప. బని 
లేదు గాని, భట్టి కావ్యములోనిభట్టిశబ్దముభ రృహరిపరమే యని మా త్రము చెప్ప 
వచ్చును. సర్‌ మోనియర్‌ విలియమ్సుపండితుండుగూడ OG యభిప్రాయపడుచు 
భొట్టిశ బ్ద్రమున క ర ము వబ్రాయుసందర్భమున్ల “భట్టి, ఛభ్రరృస్వామి-హరి -భట్టిసామి- 
స్వామి భట్ట--అను వేళ్ల న్యనహరింపంబ డెను. ఇతండు, మహావై యాకరణుండు. వాక, 

పదీయము మొదలగు వ్యాకరణ గ్రంథములు భట్టికాన్యము సుభాపి.తత్రిశత్మి అను 
నానిని రచియించెనూ అని విశదీకరించెను కావున భర్త హరియే భట్టికావ్య 
కర్త యనెడిప్రాచీనపాఠ కమతేమే నిజ మగుచున్నది. ఇశ నేండు పండ్రెండుగద్య 
లలోనియితేనితేండ్రిమాట. గోవింద శ్రీ/స్వామిశబ్దములు సమానార్థకములు పర్యా 
యపదములు నగుట నిం బేదో యొకటి యితనితం డ్రిపే రగునేమో | కాని, ఇందు 
కితేర ప్రమాణము లభింపలేదు. ఇళ్లే, ఇతని భ్రాత DE Soe డనుటకును ఇతని 
నివాసము వలభీపుర మనుటకును గూడ నితరాభారములు లేవు, కావున నివి 
సందిగ్ధములు. ఇంకం బృస్తుతవిషయ మైనయితనికాలము. 


భట్టి కా వ్యాంతన్లో'కము జయమంగళకల్పిత మని యింతకు మున్నే విదిత 
మైనదిగానున, అది యాధారముగా, త్రీ వేదీపండితుండును, కాణేపండితు(డును 
మొద లగువారు, వలభీపురరాజు లగుధర Bmw కాలమునందు శ్రీః ౫౦౦-౬౫౦ ' 
నడుమ భట్టికావ్యము పుట్టియుండు ననుచు. బ్రకటించినయూపహయు ; మూండన 
ధ్రువసేనునిశా సనమునుఒట్టి భట్టికావ్యక_ర్త బప్పుం డనువానిపుత్రుడు _భట్టిభటుం 
డనియు నతండాకాలమువాండనియుం గొందటు చేసినయూహయుం బరా సము 
లగుచున్నవి. GS, మందసారసూర్య దేవాలయ శా సనములోనిశ్లో కములు భట్టి 


కావ్యద్ది తీయసర్లలోనిశరదృతువర్ల SF Tso సరిపడుచున్న వని చెప్పుచు, క్రీ, 
౮౭3 సంవత్సరమునం చాశా Nos Og కములు రచియించిననత్సభట్టియే భట్టి 
కావ్యకర్త యని తలంచిన బి. సి, ముజుందారుపండితునింసాూహ సమంజసము 
గా దని ఏ. బి. కీతుపండితు(డు పరామర్శించియున్నా (డు. shy Y ట్రికావ్య 
కర్త యనుట నిరాధారము గావున చానితోం దన్ని ర్లీతకాలమును బ్రమాణ 
బద్ధము గా దనుట్క తెల్లము. ఏ. బి. కీతుపండితుడు పూర్వవాదము. లంగీకరింప 


1. భ _ర్షడారకః= భట్టి దారజీ, ఛర్తుః=భట్టిణో, ఇత్యాదులు, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


చు 


196 Soy Sw జయచరి J [ లౌకిక 


కున్నను, భట్టి కావ్యము వాక్యపదీయక_రయగుభ_ర్హ్భృహరి వ్రాసినది గా దనుచు, 
అది దండి భారవికవులకంకెం బూర్వ ముదయించిన దని చెప్పెను 1, ఇది మొనను, 
ఊహయీ కాని సిన్రాంతము కాదు. అందుచే నితనికాలము సందిగ్ధముగా నున్న 
మాట సత్యమేకాని, చేను సంస్కృతేక విజీవితేము రచియించిన నాంటియభి ప్రాయము 
మార్చుకొనం దగిన ప్రమాణము లభింసమిచే, శ్రీః ౫౨౦ ప్రాంతములోనిభారవి 
కితండు పూర్వుం డనియే యభిప్రాయపడుచున్నాను. భట్టి కావ్య మితేనిది కా SBS 
వాదము ప్రబలముగా నున్నది గాని, అది భారవికి. పూర్వ మనువిషయమున 
వివాదము లేదు గానున, అందలికావ్యాలంకారవిషయక మైన ప్రసన్న కాండము 
దండికావ్యాదర్శమునకుం బూర్య మనుట విశ్వసనీయమే యగుచున్నది, ఇంక 
దీని నిట్లుంచి దండి భామహులపౌర్యాపర్యము నించుక పరిశీలింతము. 


దండికాన్యాదర్శమందును భామహుునికాన్యాలంకారమందును సుమారు" 
పదిశ్లోకముల కొన్నికొన్ని భాగములు “సర్లబంధో మహాకాన్యమ్‌-తే ద్భావికమితి 
ప్రావుః ప్రబంధవిషయంగుణమ్‌-ఆ Hse Tessar వ్యతిశేకో విభావనా-* 
ఇత్యాదులు సమానముగా గనవచ్చుటం జేసి, వీరిపౌర్యాపర్యనిర్ల యము విమర్శక 
లోకమును గలంతపెట్టుచున్నది. ఈశ్లోకసామ్యమున “ES? కొన్ని హేతువులు 
తోడుచేసి కొందజుపాశ్చాత్యులు భారతీయులు గూడ భామహుండు పూర్వుం 
డని నిర్ణయింప, మజికొంద జిట్టివారే తద్భిన్నము లై నకొన్ని యుపపత్తులు తోడు 
చేసి Sod PONCE డని నిర్ణయించిరి. అక్కడక్కడ నున్న యుభయపశక్షీ యవాద 
ములను సంగ్రహించి యొక్క--వోం జేర్చి పి, వి. కాణేపండితులు చక్క-నిచర్చ 
యొనర్చి తుదకు డండియే పూర్వుం డని యభి ప్రాయము BOE కావున గ్రంథ 
విస్తరము కాకుండ, వారివిమర్శనమునుండి ._ ముఖ్య మైనకొన్నియుపపత్తు లిందు 
సం గృహింతము*,. 


ఉద్భుటాదులు కొందణు భామహుాుని ద్రాచీనునిగా గణింప లోచనకారా 
దులు కొందజు దండిమతేము ప్రాచీనముగా గణించిరి. అరా చీనలాక్షణికులు 
తమ 85 మైనపూర్యమతము గృహించినంతమాత్రమున, ఆపూర్వులలో నతండు 
గాని యితండు గాని పూర్వుం డని నిర్ణయించుట సముచితము కాదు, 

ఉపమాలంకారశ జ్లాలంకారయమక భేదములను ఛామహునికంశు దండి 
యెక్కువసూక్ష్మదృష్టితో నిరూపించియున్నాండు కావున నతీనికంశు నితయ 


ల్‌ 
1, చూ, కమలాళంకర ప్రైణళంకర త్రి, చేదీ గారి భట్టికావ్యపీకిక, ఏ.వి, కాణేగాం సాహి 
త్యదర్పణపీకిక', 


2, చూపి, వి, కాణోపండితుని సాహీర్యదర్శ orbs, 
CC-0. Jangamwadi Math Colle on Wom y eGangotri 


పోజ్యయము | -S E ధ్యాయము 197 


పరుం డనెడియభ ప్రాయ మొకటి కలదుగాన్సి అదియును సముచితము గాదు. 
ఛామహుం డై దుయముక భేదములు మాత్రమే చూపెను. భరతాచార్యుండు పది 
యమకభేదములు చెప్పియున్నాండు. ఎక్కువసూత్షదృష్టితో యమకభేదములు 
నిరూపించిన భరతుడు భామహానికి. బరుండనం గలమా? WHS లక్షణనిర 
చనములయందలి హెచ్చుతగ్గులు కూడ పీరిపార్వాపర్యనిర్ల యమున కుపకరింపవు. 


కాన్యాదర్శ వ్యాఖ్యాత యగుతరుణవాచస్పతి కొన్నిచోట్ల! దండి భామ 
FILÉ మును విమర్శించినట్లు చెప్పుటనుబట్టి, Sok యతనికి. దరువాతివాం 
డనుట కవకాశము కలిగినది గాని మిక్కిలి యర్యాచీనుం డై నతరుణవాచస్పతి 
వారిపార్వాపర్య SecA యట్లు చెప్పె ననుటకుం బ్రమాణ మేదియు లేదు. 
“సర్లబంధో మహాకావ్య ” DOT GAC బద్యగద, కావ్యలతుణములు నిరూవించు 
సందర్భమున దండిమతేము భామహమతముకంటు సనిమర్శముగా నుండుట 
మాచి తీరుణవాచస్పలతి, అది భామహమతఖండనపరముగా నుండె ననెను గాని 
వేజుగాదు. కావున మిక్కిలి తరువాతివా రయిన వ్యాఖ్యాతలు సందర్భమును బట్టి, 
ఆవుతేమున కీవుతము విరుద్ధముగా! నున్న దని గాని, దాని నిది ఖండించుచున్న 
దని గాని చెప్పినంతేమా త్రమున్క వారిమాటలు TONY DOSS 'కాధారము లని 
తలంపరాదు, 


భామహు(డు, కథకును-అఖ్యాయికళును భేదము పాటించి లక్షణములు 
వ్రాసెను. Sod, BH వే అయినను కథాఖ్యాయికలు రెండు నొకజాతి వే యనెను. 
దీనినిబట్టి భామహమతమును దండిఖండించె ననవచ్చునా ? -ఈ వేళ్లు గలయీకావ్య 
ములు ఏరికాలములో చే పుట్టినవై నచో నట్టు చెప్పవచ్చును గాని, కథాఖ్యాయికా 
సంజ్ఞలు పతేంజలికాలమున గూడం గలవు. కథానాయకుండే కథ చెప్పువాడు 
గాను అన్యు(డు కథ చెప్పువాండుగాను వారికి6 గనవచ్చినయట్టి కావ్యములను 
బట్టియు, వారియభిరుచినిబట్టియు, ఈశకావ్యముల లక్షణములు చారు చెప్పియుం 
దురు గాని BYES ee మొకరు podos నిట్లు చెప్పియుండరు. కావున వీరి 
ముందువెనుకల కిది యొక హేతును కాజాలదు. HW, ఉభయసక్షములవారును, 
ఛామవాండు పూర్వుం డనుటకును దండిపూర్వుం డనుటకు నేవో హేతువులు 
చూపిరి గాని అవి యంత ప్రబలములు కావు. కాన్సి వ్‌ రిద్దజిలో దండిపూర్వుం 
డనుట కుభయుల గృంథములలోని కొన్ని లక్షణనిర్వచనములు తోడ్చడకపోవు, అట్టి 
వానికి గొన్ని యుదావహారణములు. 


1. శావ్యాదర్శములో 1-28 ;—1-29 ;—2-235 i— SS mgpa, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


198 50m) Sr జయచరి శ్రీ [ లాకీక 


“న లిజ్ఞనచనే భిన్నే నహీనాధిక తాపి వా 
 ఉపమాదూవుణా యాలం యత్రో బ్వేగో న ధీమతామ్‌. .. 
$5 గచ్చతి see” ఒయం 58 gar E పువూ నిన... 
ఇల్యేన మాదిసౌభాగ్యం న జహో 'శ్యేన జాతుచిత్‌ . 

అస్తి చ క్యచి దుద్వేగః ప్రయాగే వాగ్విదాం యథా 
వాంనీవ ధనళ x న)! సరాం నీ నామలం నభః...... 


అనుచు, దండ్యాచార్యు. డుపమానోప మేయముల లింగ భేదనచన భేదను 
లును పీన త్యాధికత్వములు ననునాల్లును సరసుల కుద్వేగము కలిగింప వేని యుప 
మాదోవములు కా ననియు ఉబ్వేగము కలిగించెనేని యుపమాదోషము లగు 
ననియు సోదాహరణముగా లక్షణములు ని ర్మించియున్నా (డు. మేధావి యను 
లాక్షణికుండు మై నాల్లింటికి మతిమూంటిని Gly, ఉపమాదోపము లే డని, 
చెప్పెను. అతనిమాటనుబట్టి భామహుండు--- 

“హీ,నతా సంభవో లిజ్ఞవచోభేదో విపర్యయః 

తఏత ఉపమాదోపాః స్త మేధావి నోదితాః. .. 

యదు ప్రవీరః ద్రగృహీకశార్థః BI omg? మేఘ ఇ Trop”? 

అనుచు దండివలెన్సే ఉద్వేగముకలిగించువాని నుదాహరించియున్నా (డు. 
ఇతనితరునాతినాం డై నవామనుః డాజుదోవములనే వేర్కొనెను గాని, ఎట్లయిన 
నుపమాదోవపరిగణనమున మార్గదర్శి దండి యని తోంచకపోదు. అందుచే 
మేధావి భామహులిద్దటికిని గూడ దండి పూర్వుం డనవలసియున్నది. అయితే, 
మేధావిని రామళ _ర్గను Bo” కాన్న భామహుండు, దారికి బూర్వుం డై నదండి 
నెందుకుం BS, wees? ఇందుకు సరి మైనకారణము చెప్పంజాలము గాని, దండి 
మతమును ఖండించుట భావముహాని 8X మని మా శ్ర ము చెప్పగలము. dosa? 

“గతో 2 § మరో భా తీర్లు ర్యా 2 వాసాయ Hho? 

అ నెడియొక SOSH కముపూర్వార్థ మెత్తుకొని దండి “కాలావస్తాని వేద 
నమం AH కూడ సాధువేయగు నని చెప్పియుండ, భామహుండును జై పూర్వా 
Sao యిత్తుకొని ఇది యెమికావ్యము ? దీనిని a? SHO SMH నిరసించానుి . 
BW? GMS నొకయలంకార మని భ ట్టికావ్యము నిహాపించినది*, కా 5, మనెడి 


1. Sags—2-51—o4 

2. కావ్యాలం 2-39, 40— 

3. Taga. 2-244—కావ్యాలం, 2-87— 

4.983. 10-46— . 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


వాజ్టయము ] వ స్టా ధ్యాయము: 199 


కావ్యగుణము వార్తాదులందు గనవచ్చు నని దండి వమతియొక చేట జెప్పి 
యున్నాడు! అయిన న నేవి! భామహాననికిం బై కవిత్వము సమ్మతము కాలేదు. 
“అగుగాక. దీనినిబట్టి, దండి యా నన్న దానిని భొనమువుడు కా SB నని 
యెట్లు చెప్పనగును? భామహాండు కా దన్న దానినే దండి యా ననిచెప్పెనేమోా?* 
అని కొంద అడుగవచ్చును. సత్యమే. కాని ఉపమాదోవ 'కావ్యదోవ పరిగణన 
మున దండిమార్లదర్శక c డయ్యె ననుట విశ్వాస్య మగుచున్నది గావున నిచ్చట 
దండిమతేమునే ఛామహుు(డు విమర్శించె ననుట యు విశ్వాసపాత్ర, ము కాగలదు. 

TERT So రృ గణించినరీతినే దండి “అపారం వ్యర్థ మేకార్ల 'మిత్యా 
దిగా దశవిధ కావ్యదోషములను గణించి, ప్రతిజ్ఞా స్‌ు Sys, హాని దోష 
మగునా కాదా యని విమర్శించుట DAJI మని . చెప్పియున్నాండు*. 
భామహుండు కావ్యదోవనిర్ణయమున సరిగా దండి చెవ్పినశ్లో కములే? చెప్పుచు, 
దండి కావ్యదోషముగాం బరిశీలింపరా దన్న ప్రజ్ఞ పజాతిహే హతుదృష్టాన్న SED కాన్యదో 
షమే యని సాధించుటకై — 

“అధ ప ప్రతిజ్ఞా హేత్యాదిహీనం దుష్టంచ వర్ల ర్య తే? 

అనుచు బంచమపరిచేద మారంభించి పట్టుదలతో దానిని సమర్థి of) 
యున్నాండు. ఈసందర్భమందలియితనిపూనిక తప్పక దండిమతఖండనమున కే యని 
పాఠకులకుం దోంచకపోదు. మజియు, దండి 'హేతుసూక్ష లేశములుమూండు 
నలంకారము లని చెప్పియుండ, భావుసు. డివి యలంకారములు కా వని 

చెప్పెనో. 9B, ఉపమాలం కార కావ్యగు ణాదినిరూపణమున దండిమతమునకు 

విరుద్ధముగా భామహాుండు గావించినచర్చ 'యగపడుచున్న ది. ఇదియిట్లుండ--- 

“విజితా _తృభన దేవి గురుపాదహతో జనః 

హిమాపపోమి తే SFB ర్యా So వ్యో మాభినందతి* 

అనున్లోకమును దండిప్ర హేళికాభేదమున _ కుదాహరించియున్నాండు. 
భఛామహాం డిందలియు SOG STK DONI “హిమాపహామి త్రీభవై ర్వా § 0 
వ్యోమేత్యవాచకమ్‌” 

అనుచు wad, అవాచక మనెడిదోషముం గా గణించెని. పైన్లోకము 
దండికృత మని కార్ల నరః చెప్పుచున్నా(డు. అందుచేం బైశ్లోకముగాని దాని 


'ఛాగముగాని దండీభామహు లితరకృతినుండి గ్ర గహించియుందు రనుటకు వీలు 
3 దనియు, దండిశ్లో కమునుండియే Bader a > భాగము Aare హించి యనా 


1. "కావ్యాద, 1-85. 2. "కాచ్యాద, 3-125,126,127— 
8. “Sagoo. 4-1,2. 4, కావ్యాద, 2-285—_కాచ్యాలం, 2-86. 


ల్‌. Tags. 3-120— 6, "కాచ్యాలం, l-41, 


CC-0: Jangamwadi Math Collection. Digitized by eGangotri 


200 సంస్కృత వా జ్బయచరి శ్ర, [ లౌకిక 


చకమున కుదాహరించె ననియు విదిత మగుచున్నది. మజీయు భానుహు(డు 
గాడీ B దర్భీ రీతులకు భేదము సాటించుటను దూసించి యున్నాాండు!. BSE 
రీతి మంచి దన్న వారిలో నగ్మిముండు దండి యననచ్చును. “అ స్త gas* గిరాం 
మార్గ ఇత్యాదిగా రీతులు సెక్కు. కల వనిచెప్పుచు, అందు గాడీ వైదర్భీ రీతు 
లను ముఖ్యముగా వివరించి BSE ప్రాశ_స్త్యమును ద nse, ంచియుండి దానిని 
గా దనుచు భావమహుండు విమర్శించ్చుటయే దండిమతము భామహుుని కిష్టము 
గాదనుటకుం బ్రమాణము గాలగలదు. ఇంక నిట్టి నిన్నే నిదృష్టాంతములు కలను 
కాని దండికి THs డర్వాచీనుం డని లపహూాహించుట కివి చాలును. త్రి, వేదీ 
జాకోబీ మొద లగుపండితులు వీనిని, ఇట్టివానిని బ్రమాణములనుగా గ్రహించి 
ఛామహాండే పూర్వుం డని సమర్భింపం జూచిరి గాని, SHIN మంత యుచిత 
ముగా శే Sd, వేథక్‌ నరసింహయ్యం గారు PH మొద లగుపండితులవిమర్శన 
పద్ధతులే చెప్పుచున్నవి. దండికాలమును గూర్చి యీష బ్భేదములు కలవు గాని, 
ఎట్లయిన నతే(డు శ్రీః ఆజవశ SIT Dare డనుట యందటికిని సమ్మత మే. 
కావున È . ౫౫౦-౬౫౦ నడుమ దండిభామహాులుండిరనియు, వీరిలో దండి 
పూర్వుం డనియు మనము విశ్వసింతము. : 


ఇంతదనుకం గావించిన ప్రసంగమునుబట్టి నాట్యశా(స్రుమునకును భట్టి 
'కావ్యమందలి ప్రసన్న కాండమునకును దరువాత గోచర మగునాలంకౌరిక గంథము 
దండి కావ్యాదర్శ మే యని తేలినది. ఇక నిది మొదలుగాం గావ్యాలం కారలక్ష 
ణము లెట్లు వికసించినవో చూతము, 


దండి రచియించిన కావ్యాదర్శము ౬౬9 శ్లోకములతోడి మూండుపరి 
చ్భేదముల x ంథముీ. ఇందలి “పూర్వశాస్త్రాణి సంహృత్య-దర్శి తాః పూర్వ 
'సూరిఖిః ” ఇ త్యాది వాక్యములనుబట్టి యితండు భరతనాట్య శా స్ర్రాదుల ననుసరించి 
యోాకృతి నిర్మించె నని విదిత మగును. ఇందు నాటకాదులలక్షణములు తప్ప... 
దక్కిన కావ్యాలంకార భీదములలక్ష ణము లన్నియు నిరూపింపంబడినవి. కాన్యము, ఛే 
పద్యము-గద్యము-మిశ్రము-అని త్రివిధము. సర్గబంధము మహాకావ్యము. కథా j 
అ ఆభఖ్యాయిక-అని గద్యము ద్వివిధము కాని "రండు నొక్కే జాతి. గదంపదంముయి 
చంపువు, వా Bas మంతయు సంస్కృతము GAES అపభ్రంశము మి E 


1. Sagoo. 1. 30-32, 
2. కావ్యాద, 1. 40-46. — 


8. శ్లోకసంఖ్య-బొంచాయి ప్రతి 602--కలకళ్తా ప్రతి 600--ముదరాసు ప్ర తి 663, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri ~ axe 


నాజ్బ్యయము ] O మష్టాధ్యాయము 201 


నని చనుర్విధము, కావ్యమార్ల మనేకవిధము-మార్ల మనంగా నిచ్చట §8 యని 
యర్థము---అందు వై దర్భిగాడి యనునవి ముఖ్యములు. శ్లేష ప్రసాద సమకౌది 
ప్రాణప్రాయము B ల న గూడినది వై దర్శి. గాడి ళు. దీనికి 
విపరీతముగా నుండును. ఈరెండుమార్ల్షములలో నైదర్భమునే పెక్క-ం (డ్రాదరిం 
తురు. ని Yo మైననై దువ్యుమును సహజసిద్ధ మైన ప్రతిభయు దృఢ మైనపూని 
Stone గాన్యసంపదకు హేతువులు ఇ త్యాదిబహువిషయములు SHOPS 
మున నర్జింపంబడినవి. కాన్యశో భాకరను లైనధ_ర్మము లలంకారము లనెడి 
సామాన్యలక్ష ఇమున కనుగుణముగా, ఉఫమాదిభావికాంతము 'లై నముప్పదియె 
దలంకారములు ogona పము న ద్వితీయపరిచ్చేదమందున్ను 

యమక భేదములు ప్ర 5 హళికాభేదములు కావ్యదోషములు చిత త్రశవిళ్యనూర్లములు 
"మొదలయినవి తృతీయపరిచ్చేదమందును జూపంబడినవి. . 


ఇతీండు గ్రంథారంభమందు * పూర్వవిచ్యాంనులు. 'కాన్యమున క్ష లంకార 

ములు శరీర మనీ” రని చెప్పుచు, “శరీరం తావదిష్టార్ధవ్యవచ్ని న్నా పదావళీ” 
యనుచు, ఇష్టార్థస హిత DNIT కావ్యశరీర మని స్యాభి ప్రా పాయము తెలిపెను. 
దీనినిబట్టి ప్రాటీనులకంటు మజేకొంత ముందుకు వచ్చినయితేనిమతే మే శబ్దార్థములు ; 
కావ్య మ సెడేతరువాతిలాక్షణికులకుం "జేయూం 'యిచ్చినద ని తెలియుచున్నది. 
మజియు, కావ్యమున కా త్త యేది యనెడిసాహిత్యమిమాంసావిమయక మైన 
సూత్ష్మపరిశ్రీలనమునకు చారి చూవీనవా(డు DEG. “*పరస్పరసూత్ష్మ భేదములు 
గలవాజ్ష్యెర్లము ల నేకములుకలను FD, వానిలో వై వై దర్శ గాడీయమార్లములు 55) 
టా నరము” లనుచు వాని నెక్కువగాం జర్చించి అందు వై PSST aso కక్కు_వన 
ప్రో స స్ప ప్రాముఖ్యములను నిచ్చేశించెను', sécs Bas మార్లసంజ్ఞతో వద 
Boas దానినే పామనుండు రీతి యని వేర్కొని “రీతి oe కాన్యస్య ” 
is Zw Cows, ముల నై దర్భీ గాడీయాపాంచాలీయాపరీతిభేదములను | నిరూసించుచు, 

O ఓజుకాంతియుత మగుగాడికంటెను' మాధుర్య సౌకుమార్య యుతే 'మగుపాంచాలి 
Sow; ఓజుః ప్రసా దాదిసర్గగుణసంపూర్ణ మగునై నైదర్భి గ్రాహ్యా మని నిచ్లేశిం i 
చెను, దండి, మూర్గనంజ్ఞ తో వై దర్భగోడీయభేదములను, తయా డేశ్లీయులకవ్‌త్వ 
ములనుబట్టియు బూర్యనం ప్ర దాయమునుబట్టియు 'జెప్పియుండును. కాన్ని 'కాన్య 
నము నిరూపించినభర ST Wc డీభేదములను గాని మార్ల్గరీతినంజ్ఞ లను గాని 
యె. తేలేదు. ఛామవాఃడు 


Teale ems ae గిరాంమార్షః, ఇత్యాది, కౌవ్యాద, 1, 40-101, 


ARG. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


202 సంస్కృత macs ss 8 [ లౌకిక 


ఓవైదర్భ మన్య SAB మన్య న్తే సుధియో ese 
తబేవచ కిల జ్యాయః సదర్భ మపి నాపరమ్‌, 

గౌడీయ మిద, మేతత్తు వై దర్భ మితి కిం పృథక్‌ 

గ తానుగతికన్యాయా న్నానాఖ్యేయ మమేధసామ్‌. .. 
అలంకారవ దగ్రామ్య మర్థ్యం న్యాయ్య HTH, 
గౌడీయ మవీ సాధీయో నై. దర్భ మితి నాన్యథా” . 


అనుచు “మార్లము-రీతి? యనుమాటలు లేకుండగా వై దర్భ గాడీయసం 
జలు రెండుమాత్రే మే Gh 8, ఈెండును వే అనుట యుచితముకా దని నిరసిం 
చుచు సాలంకార మగ్రామ్య మరయు కృ మనాకులము BNA గాడీయ మైనను 
సాధువే యని నై. దర్భ గాడీయ భేద 'మృత్తీనపూర్వులమతము విమర్శించెనే కాని 
యివి “BHA భేదమున వచ్చినకావ్య భేద సంజ్ఞ లనుభావ మైనను సూచింపలేదు. 
వామనుడు మా త్రము “వెదర్భాదిషు దృష్ట త్వా _త్రక్సమాఖ్యాశ 2 అనుసూత్ర 
మునర్భము DSi, విదర్భ గాడపాంచాల దేశములం దున 1 కనుల కావ్యరచన 
లనుబట్టి చెదర్శ్భీత్యాదిసంజ్ఞ లు ని న్లేశింపంబడినవి TA, కావ్యములకు "దేశముల 
వలని ప్రయోజన మేమియు లేదు* అని చెప్పెను, బాణభట్టుకూడ, 


“BS Too ముదీచ్యేషు ప్రతీచ్యే వ్వర్థమా త్రకమ్‌, 
GEE WET క్యేష గాడే వ్యుక్షరడమృరఃశ *, 


_ అనుచు నాయాబేశీయుల 'యభిమతక। DEC మార్గము లావిష్క_రించియు 
WAH, దీనినిబట్టి మనదండ్కి ఆయా దేశముల నుదయించినకవిత్వపద్ధతు LEL 
గియే వై దర్భ గాడీయాదినామములతోం గావ్యరచనకు మార్గ మనెడివేరు పెటి 

z ౧ 
చామనాదులక మార్షదర్శకుం డయ్య నని చెప్పనగును,తరువాతివారు ధ ్టన్యలంకార 
గో నొక్కొ_కటి కావ్యా § యనెడిలక్షణములు నిర్వచించుటకు, మార్లము 
కావ్యా_త్తే యనుభావము. ప్రకటించినదండియే మార్గదర్శి యనుట భావ్యము. 
ఇతేనిమార్లమతేమును రీతియను'వేర రుద టాదులుకూడం బ్రశంసించుటనుబటి శేళు 

శై ౧౧ 


J 
ABs మాగ్గరీతులు "రెండు TWH యనుటయు నిరాశే పము. 


; ; 
1. కావ్యాలం_1, 81_35— శి, వార 

s i | e అవతా, నో ది 

* ల, కా, నూ, 1, 2-10, Be att 


> ; ; ie, SR 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri ళ్‌ a శ శ 
N ల “ 


వ్యాబ్బయము | షష్టాధ్యాయము 203 


శ్లేషము ప్రసాదము సమత మాధుర్యము నుకుమారత అర్థ వ్యక్తి ఉదా 
రత ఓజన్సు కాని సమాధి | అనుపదిగుణములును బ్రాణము లై న కావ్యమునకు 
శోభ కలిగించున వలంకారము లని చెప్పుచు దండి, “బహూువిధముగా నున్నయలం 
కారవిభాగముల నన్నిటిని జెప్పుట శక్యము కాదు. అలంకారనికల్పబీజమును 
బూర్యాచార్యులు ప్రదర్శించియున్నారు. చానినే నేను బృతిసంస్కారపూర్వక 
ముగా విశదీకరింప యత్నించెదను అని ప్రతిజ్ఞ గావించి ముప్పదియై దలంకార 
ములను మా త్రమే చూవినను, 


ళన పర్యన్తో వికల్చానాం rs share రతః 
82,80 దర్శితం AS రనుక్త మనుమోయ తామ్‌* 


ఇత్యాదిగా, ఉపమారూపకదీపకాదిచ క్రములతుద లం Ady Sas Howes, 
ఇతనినాంటికే యలంకారభేదము లసంఖ్యముగా విద్వల్లోకవ్యవహారమునం గల 
వని “తెలియును. ఇతండు కావ్యగుణ దోవసంజ్ఞ లయెడం జాలావజుకు భరతా 
చార్యు ననుసరించెను గాని, అలంకారశద ములందును, ddog, లయందునుః స్వతం 
808 తననాండు గనశచ్చినయుదాహరణములనుబట్టి వాని నర్చీజిచె నని తెలియ 
వచ్చును. ఇందు కొకయుదాహరణము :-- 


భరతుండు, ప్రశంసోపమ-నిన్షో పమ-కల్సితో పమ- సదృళ్యుపమ--అసద్భ 
శ్యుపమ-అని మె యొదువసూ భేదములు చేర్కొనియుండ నితడు, 


ఉయథాకథం చి 'త్పాదృశ్యం య త్రోద్భూతం ప్రతీయతే, 
ఉపమా నామ సా తస్యాః ప్రపఖ్యో ఒయం SAY se 


అనుచు, ధర్లోపమ--వస్తూపమ-విపర్యాసోపమ-ఇ త్యాదిగా ముప్పదినాలు 
గుపమాభేదములను బేర్కొ_నెను. ఇళ్లే రూపకాదిభేదములును గలను. ఇతండు 
"చీర్కొనినయలంకారభేదములనే తరువాతియాలంకారికులు గృహించుచువచ్చి 
రనుట DAS. మజియు నితండు కాన్యదోవవివరణసందర్భమున సత్కావ్య 
స్వరూపము చక్కగ చెలియంజేయుచు- 


“జాతే జగతి వా or రవి రిత్యభిధా ఒభవత్‌ 
కవీ ఇతి తతో వ్యానే కవయ Boom Soda” 


Ly. స్వభావస్పష్టం విచారగహనం వచః BAS, విభక్త వాభ్యవానకయో-గా దనుక్తియో 
" రపి pon 5,85 శ్రీః ప్రుసౌద 8, ఇత్యాదిభరతొ చార్యల క్షణముల చూడందగున్ను 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


204. సంస్కృతీ a జయచరి J : [ లౌకిక 


అనెడియార్యో o PY Vaso గావించెను. ఇతండు న _రృదానదీదశ్షిణతీర 
వాసి యనియు, చోళకళింగావ _స్తీకా వేర్యాదిసంజ్ఞ లుచ్చరించుటంబట్రి దక్షిణ 
Beo Bas, భారవికవికి మునిమనువు. డనియు, చేవో కొన్ని హేతువులు 
కొందజు చెప్పుదురు గాని అవి యంతవిశ్వసనీయములు గావు. ఇతనినిజ మైన 
నివాసాదికము తెలియరాదు. ఈకవి తేన X ంథమందు పూర్వమళము DÍ- 
రించెనే కాని వారివే FE లేదు. కవులను ' బేర్కొనకపోయినను-ఛందోవిచితి 
బృహత్కథ సేతుబంధము క లాపరిచ్చేదము - అను (గ్రంథములను వక్కాణించెను |. 
ఇందు కడపటిది దండికృత మని కొందబు భావింతురు గాని యా గ్రంథము మృగ్య 
మగుటచే నిద మిలే మన వీలులేదు-పూర్వసూరిభిః పూర్వాచార $3 శేపాం 
చిత్‌ -ఇత్యాదిపదములచేం బూర్వగ్రంథక_ర్తలమతము లెత్తి యాయావిషయ 
ములు వివరించినసందర్భములందలిన్లో కము లితనివే కాని యన్యులవి కా వనుట 
న ge BES యితరులక్లో'కములు గూడ నొకటిరెం డితండు గ్రహిం 
పక ae 


“లిమ్బ తీవ తమో౭జ్లాని BS వాళ్టునం నభః 
అసత్సురువనే చేవ దృష్టి ర్విఫలతాం గతా? *.. 


ఈశ్లో'కము భాసునిచారుద_త్తమందును బాలచరితమునందును గూడ( 
గలదు. చారుద_త్తములోనికథను పెంపుచేసినమృచ్చకటిక మందున్న ది. అందువే 
నిది భానుని దనక తప్పదు. ఇందలిపూ ర్వార్గము మాత్ర మెత్తుకొని దండి, ఇది 
wg ఎతయాలత్షణముకల దై నను ్రవశేబ్దమునుబట్టి యుసమా బ్రాంతి కొంద అికిం 
గలిగించుచున్న ది. అనుచు AAD గావించిన చర్చనుబట్టి కూడ నిది యితేనిది 
గా దనుట కవకాశము కలదు, i 


(Sarr ఒగ్నయ (Er వేదా Kar Bor (స్రుయోగుణాః .. 
& యూ' దండి ప్రబంధాశ్చ త్రిషు లోశకేవు విశ్రుతా” 
అనెడియభియుకొ_క్లీనిబట్టి దండి మూండు గ్రంథములు ని ర్షిం+చె ననుట విశా 


స్యమే కాని దశకుమార చరిత కావ్యాదర్శములనలె మూడవది గోచరించుట లేదు. 
త్రీవేదీ STS. మొదలగుపండితులుకొందటు, దశకుమార చరిత్రము కోవ్యాదర్శ 


1, కావ్యాద-1. 12; 38; 34 ;—3. 171, 


2. Tage. 2. 226-ఈశ్థోకము మూండవపరిచ్చేదమున 862 శోకముగా, కుండలీక్స తము 
అ లో ఇ 5 = శ ð = 
శ వూగాప్రుతిలోం గన(బడును, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri న ఖై 


హాబ్బయము ] వ స్టా ధ్యాయము 905 


క_ర్హయగుదండివ్రాసినది కాదనుభావము ప్రక టించిరి. ఈెండునొకదండి వే యనెడి 
ప మూడవది గా చేను నే ననుచు ఛందోవిచితి 

me టికము కలాపరిచ్భ్చేదము కవిహృదయము ననెడికృతులు dvs Sd. 
68) య గృంథవిషయకము లై నవాదము లన్నియు నిస్సారములుగాం గనవచ్చు 
టం జేసి వానిని జర్చింపం బనిలేదు. కావున దండిమూండవకృతి మృగ్య మనియు 
దక్షత మార చరిత శాఖా చర్యల లితనివే యనియు నొక్కమాటచెప్పి, అలంకార 
శ్యాస్త్రముసే రె రె_త్తినంతేనే విదా అమల కుం 'కాన్యాదర్శము ముందు 
ప్రత్యక్షమగు ననెడిప్రశంసతో నిప్పటి క్‌ప ప్రసంగము చాలింతేము. తరుణవాచస్పతి 
మల్లి నాధుండు మొద లగుపదముగ్గురు దీసెకి వ్యాఖ్యలు న్నిర్షించి రనుటయీ దీని 
ఘనతకు నిదర్శనము. 


ఛామహాని కావ్యాలంకారము--పరిమాణమున, గావ్యాదర్శముకం కం 

BOQ దై నయీ గృంథమునందుు, ఒకానొక లేఖకుడు కడపటం చేర్చిన ట్లున్న అెండు 
శ్లో కములనుబట్టి " Yoo శ్లోకము లుండనలసియుండంా 1 ముద్రిశప్తుస్తకమున 
Bre x కనులు కనంబడుచున్న వి. ఈగృంథమందలి కొన్నిలశ్షణములు చిరకాల 
మునుండి' యాలంశారికులహృదయ మాకో ంచుచు నచ్చినను, పెక్క-ండ్రు, పూర్వ 
వ్యాఖ్యాత లీతనిమతేమును బ్రశంసించుచు | నచ్చినను, ఆఈకృతిమాత్రము చాలా 
"కాల మెందో ee, మున్న మొన్న బెంగుళూరునివాసులగు ఆర్‌. నర 
సింహాచార్యులుగారి ప్రయత్న మునకు ఫలముగా విద్యల్లోకముకంటం బడినది. ఇది 
టయటం బడినపిదప దిన్ని ప్రాచీనతను దీనికవిని గూర్చి వచ్చినచర్చ లసంఖ్యాకములు" 0 
అం దనేకము లకాండతాండవములు. వాని నెల్ల నిందు గ్రహించుట నిరుప 
యోగము కావున ముఖ్య మైనవిషయములు ముచ్చటింతము. చారిచర్చ లన్నియు 
జూచినపిదపచే భామహుండు దండి కించుక పరుడు కాని పూర్వుండు కాం డని 
యింతకు మున్నే అెలిసికొంటిమి TS నిశం గాలమును గూర్చి చలనం 
బనిలేదు. 
1.. షష్ట్యా శరీరం a$ So. FAS త్వలంకృతిః, 

పణ్షాశతా దోషదృష్టి: సప్తత్యా న్యాయనిర్ణయ:, ' ( 

sas gak ang gh స్యా ats వర SHAR, $ 

ఉక్తం షడ్భిః shz A మేన (క్రమేణ వః, rE: ద 
2, చూ. శే. పి. త్రివేదీప ii grisë ద్రీయపీ8క ; పి, వి, కాణీపండీశుని 


సాహిర్యదర్చణపీకిక $ యస్‌, శే. Boas Sanskrit alate eae 
M. T. నరసీంహయ్యం గారు, Dr. Barnet, Prof. 'రం-గాచార్య, K. B. Pathak 


ముదలగువారి వ్యాసములు [| 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


906 సంస్కృతే వాజ్యయచరి త్ర [ లౌకీక 


భామహుండు బౌద్ధుం డని “ ప్రణమ్య సార్వం Wows’ అనెడిమంగళా 
Wray కములోనివాక్య మాధారముగా OY, యించుచు నతండు దండితరువాతి వాం 
డని వ్రాసిన నరసింహయ్యంగారి యభ్శ్మిప్రాయ మంగీకరించుచు బన్న్నాట్‌ పండితుం 
డొకవ్యాసము GHW. భామహాండు దండి కర్వాచీనుం డనుట కంగీకరించుచు, 
అతండు బాద్దుండు గాం డని శకాణేపండితుండు OF యించెను. అతండు దండికిం 
బూరు(డే యని వాదించిన తి వేదీపండితుడు గూడ నతండు బొద్దు డనుట 
కంగీకరింపలేదు. పర మేశ్వరునికిని బుదునికిని గూడ సమన్వయించెడి యీసార్వ 
సర్వజ్ఞ శబ్దములను విడిచినచో, గృంథమం BB% BST Ay Ho ప్రశంసయు 
ద్రావ్మణయాగాదుల స్తుతియు గనవచ్చునుగాని! _ భౌద్ధమతబుద్ధ'దేవ ప్రశంసా 
వాక మొకటియుం గనంబడదు సరిగదా, ఒకచో బాద్ధులయన్యాపోహవాదఖం 
ESS కనుపట్టుచున్న ది. ఇంతకును ఛభామహాుండే సార్వశబ్దమును సర్వ ప్రపంచ 
హితకరపరముగా సమన్వయించి యుండ సర్వజ్ఞ శబ్దము పరమశివసర .మనుట 
కాటంక మేమి ?*, కావున భాముహు(డు పరిశుద్ధు(డై. నవై, దిక బ్రాహ్మణు డనుట 
నిజము. ఇతండు ర శ్రీలగోమి యనుపండితునితసయుం డని గృంథాంతేశ్లో కమువల్లం 
దెలియుచున్నది. గోమిన్‌ శబ్దము పూజ్యార్థక మని చాంద్ర వ్యాకరణమునం దెలియు 
చున్నది. అయినను 6 క్కి లసంజ్ఞ రాహులపోతేలాదిణౌ ద్ధాభిథా నములను బోలి 
యుండుటనే నితడు Te డనెడివాదము నరసింహాయ్యంగారు. GSS త్రిరి్‌. 
నిజముగా నిది యిట్టి దే మొనను, చిరకాలము సహవాసము చేసినబాద్దులును 
హిందువులు నొకరివే ల్లొకరు ' BIH MOBS వా రనుట యాశ్చర్యకరము 
కాదు కావున బేరునుబట్టి యితండు బౌద్ధుం డని (భాంతిపడుట సరికాదు. 
భఛామహాుండు తన గ్రంధం 'దెచ్చటను బౌద్ధమత ప్రశంసావాక్య మైన నుడువలేదు 
సరిగదా ఆ స్తికుల BST SNOT NOS శ్రీ రామయుధిస్టి TA పసిద్దపా త 
ములను సగారవముగాం బ్రిశంసించియున్నా (డు. కావున Dh A 
లభించువబికు నితే(డా BY మైందవుం డనియే విశ్వసింతేము. స్వవిషయ మిసుమం తేని . 
లాలనలో వనన i 


1. కావ్యాలం-- 2-55; 8-86-4, 21, 27, 48, 49-5, 87. 41. | 
2, కావ్యాలం, 6-16, 17, : i : ; : Hoa 


8, కావ్యాలం, హీత ప్రకరణే 2 nos సర్వళచ్చా త్స) యు తే,--6_50, 

ఇది “సర్వపురుపాభ్యాం ణఢళ్ల (5-1-10) CHIT MDS శ్ర మునకును, 
* సర్వా ణో వేతి వ _కృవ్యమ్‌, అనుకాత్యాయనవార్షికమునకును సరిపడుచున్నది, . 
4, గోమిన్‌ వూజ్యే, గోమా నన్యః చాం, వ్యా, 4, 2-144 


5, J. R. A. S. 1905. PP. 535—545, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


SACI] మష్టాధ్యాయము 207 


చెప్పనిదండివలెం గాక యితండు తండ్రి వేరును దన వేరును దుదిపద్యమునం జేర్చెనే 
కాని తక్కిననివాసాదికవిషయము శేషేయుం 'జెలుపలీదు. ఇతండు కావ్యశరీరము ! 
అలంకారములు కావ్యదోవములు TPAD యము శబ్దళుద్ధి యనెడియెదు 
ప ప్రధానవిషయములను లక్ష్యలత్షణసమన్వయపూర్వ్యకముగాం VEJDO నాటు 
పరిచ్భేదములుగా సీగ్గంథము aÈ రించెను. 


ఇందు పాణిని కణభత్ష న్యాసకారమతేములే కాక, అ_శృ్వకవంశము-రామ 
శ GLY TS" త్తరము- మేధావికృతర త్నాహరణము-- రాజమిత్రము- అను 
గ్రథములు వేర్కొనంబడినవి. గ్రంథము aro Ses గాని, శాఖవర్లనకృత మై మెన 
ee మొకటి యుదాహరింపంబడినిపే. అచ్యుతో త్త తృరరత్నాహరణరోజవిత్రముల 
నుండి కొన్ని శ్లో! కము లుదాహరింపంబడినవి దీనినిబట్టి యా గ్ర ంథములను 
ఛామహాు( జెజింగియున్నట్లు చెప్పవలెనుగాని, యివి యిపు జెందును గనరావు. 
మజియు. భరతాదిప్రాచీనలాక్షణికులవుతేము లిం చెన్నో సందర్భములందు 
“అనె చ్యైగాకేపాంచితో స్తో ఇ త్యాదిపదముల సూచింపంజబడినవిగాని వారి వేళ్లు లేవు, 
భామసాండు దండనీతి న్యాయశా స్ర్రాదుల నందందు Howe, స షు 
జగతి మతం హి TID అనుచు బాణినీయన్యాకరణము - BO se 
i గారవించి, 

“శపన్హైారవీ చాదేయం వచో న స్ఫోటనాదినామ్‌, 

నభః కుసుమ మ న్తీతి శృద్దభ్యా Sy Sys” 

అనుచు స్ఫోటవాదము నెక్కువగా నిరసించియున్నాండు. ఇట్లు సకల 
శాశ్రునిస్టాతుండును సాహిత్యవిమర్శకుండు నై నయీోూమహాపండితుని దరువాతి 
యాలంకారికు అంతో గారవమునం బ్ర శంసించుట యబ్బురమా ? కావ్యాలంకార 
విషయమున వ్యా ప్తికి వచ్చుచున్నయితేనిమతేమునకు మిగుల వన్నె “తెచ్చిన 
వాడు భట్టో దృుటుండు. 

కా _శ్లీరదేశ్లీయుం డై నయుద్భటు(డు భామహానికా వ్యాలంకారమునకు 
భామవావివరేణ మనువేర వ్యాఖ్య Towa కాక్క 'కాన్యాలంకారసార 
సంగ్రహ మనువేర స్వతంత్రలక్షణ -మొకటి రచియించి యల కర శక న 
నుత్తే శేదుస్తానము గడిరచెను. 

న్‌ దీనారలచేణ ప్రత్యవాం కృత వేతనః 
os ఒభూ దుద్భట _స్తస్య భూమిభర్తు స్పభావతిః** 


wed Tr సహితా "కావ్యం గద్యం పద్యంచ తద్ది sa. 1-16. 
2, grad, 4-495, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


208 సంస్కృత wo a ch Hb [లౌకిక 


త్రీ 

అనురాజతరంగిణీన్లో కమునుబట్టి, ఉద్భటుండు. క్రీ. 22౯-౮౧౩ నడుమ 
గా $ö -మేలినజయావీడునియాసానమున దినమునకు లక్షదీనారముల వేతనము 
గ్ర హించుచు సభాపతిమై యుండె నని తెలియుచున్నది: ప్ర, తిదినము లక్షనరపహోల 
జీతముమాట యతిశయో §, మైనను ఇతం డతనివిద్వత్సభ కధ్యక్షుండ్రై యు Fav 
సత్కార మందుచుండెడివా డన్న చరిత్రాంశము మాశ్రము సత్యమే. ఈయుద్భు 
టుని సగౌరవముగాం జేర్కొ-న్న యానంద వర్గనుండు! క్రీ. ౮౫౫-౮౮౪ నడుమం 
m oso పరిపాలించినయవంతిన _ర్షభూ పాలునిసంస్థానము నలంకరించినపండి 
తో త్రము డని రాజతరంగిణియే చెప్పుచున్న ది*. TPS నుదృటుం డతని కించుక 
పూర్వుండ్రై క్రీ. ౮౦౦ (ప్రాంతమున నుండె ననుట యసంశయము. 


ఇతండు భామహాలంకారవినరణము రచియించినట్లుగా నితనికాన్యాలంకార 
స్తారసంగ్రహమునకు లఘువృ్తి నిర్మి ౦చినప్రతీస* శేందు రాజు, ధ్వన్యాలోక 
లోచనకారుడు మొదలుగాం గలలాక్షణికులు చెప్పుచున్నారు గాని, ఆ గ్రంథ 


మిపుడు లభ్యము గాకున్నది. మజియు నితండు కుమారసంభవ మనెడియొక - 


కావ్యము రచించినట్లుగా, నితనియలం కార గ్రంథమం దుడాహరింపంబడినన్లో కము, 
లనుబట్టి యు, ప్రతీహాశేందురాజుమాటనుబట్టియు OAS మగుచున్నది”. కాని, 
ఈకుమారసంభవము కౌళిదాసుకుమారసంభవము నెదుట నిలవలేక పోయిన 
దనుట స్పష్టము. ఇతని కావ్యాలంకారసారసం గ్రహము కేవలము FW కాలంకార 
ముల నిర్వచించి లక్ష్యసమన్వయము చేయుటతోనే Kory మైనది గాని యితర 
విషయములను బ్రనంగించలేదు. అయినను, అలంకార శాస్ర్రువుందు దీని S5 
నము గల దని యర్వాచీనలాక్ష ణికుల ప్రశంసయే చాటుచున్న ది. TR 


ఇది యాణువర్గములుగా విభజింప(బడినది. పథమవరమం SATS 
రూపకదీ పకోపమాభేదములును, -రెండవచానిలో అక. సవ్వతి లేక 
విభావనాసమాసో క ్యతిశయో § భేదములును మూండవదానిలో య థాసంఖ్యో 
E స్వభావో Geos, నాల్లవదానిలో G/B రసన దూర్దస్వి పర్యాయో క్రో 
సమాహి తోదాత్త -శేపాలంకారములున్సు అయిదవచానిలో అవేస్న తి at 
విరోధ తుల్యయోగి తా ప్రస్తుత ప్రశంసా వ్యాజస్తుతి నిదర ) నోపమే యోపమా 


సమాస్తోక్తి సంకరపరివృత్తులును కడపటిదానిలో అనన్వయ సందేహ సంసృష్టి భావిక ' 


1, ధ్వన్యా, 2-27 శోకము కింద ప ne సత,భవ టో 
2. రాజక. 5-34, = ve à YS Siggy as 
3, అనేక గ్ర ంభకృతా స్వోపరచికకుమారసంభ వె కజేళో ఇత్ర, ఉదాహారణ కే నోప 

న్య సః, T | 
=o A ; 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


~ 


న్నాబ్యయము ] మష్టాధ్యాయము  ' 209 


కావ్యలింగ దృష్టాన్తములును లమ, న్రలకుణసమన్యయము గావింప(బడినవి. ఇందు 
మొ_త్తము నలువదియొక్కయలంకారములు 'ప్రతిపాదింపంబడినవి, ఉదాహరణ 
x కములు గాక యిందు BID కారికలు కలవు. ; 


ఉదృటుండు ఛామహూునియెడ గారనము Yours: నను, అలంకారలక్షణ 
నిర్వచనమునం 'బెక్కు_చోట్ల నతేనిమతేమునకు విరుద్ధముగా 5 OBS. అన్నుప్రాన 
భేదములు నిరూపించుపట్టున. బరుషాను ప్రాసాదుల నిత డెక్కునగాం జూవి 
యున్నాడు. అతండు ప్రేయో౭లంకారము గురుదేవపుత్రాదివిషయక మని 
యుండ. నితం BA భావాలంకారమే యనెను. విశ్లేషించి శ్లేపాలంకారసందర్భము 
నందు, అర్థ భేదమునుబట్టి శబ్దములు భేదించు ననెడినూతనసిద్ధాంతము నెలకొల్పి 
దాని నర్థాలంకారమునం జేర్చెను. Vad మర్వాచీనులకు నచ్చలేదు. కావుననే 
మమ్ముటభట్టు, Fags యని చెప్పుచు దానిన ర్థాలంకారములలోం 'జేర్చుట 
యెట్టిన్యాయ మని ఖండించెను. ఇట్టి భేదములు కొన్ని యున్నను, Tose 
కితండు భామహోదిపూర్వులనే యనుసరించి తేనయభ్లి ప్రాయముగూడ _నిస్సంశయ 
ముగా జూవినట్టి స్వతంత్రుడు. కావుననే, అలంకారసర్యస్వ కార వ్య కివివేకటీకా 
కారాదు లలంకారచర్చయం దుద్భటునిమతేమును సగారవముగా నెత్తుచువచ్చిరి. 
98D గ్రంథము పండితహృదయాకర్ష క మగుటకుం బ్రతీవో రేందురాజులఘువృ 8 
Sores c BPs కారణ మని తప్పక చెప్పవలసి యున్నది. ఈటీక చేరుచే లఘు 
నైనను విషయవివరణమున గురువే. మూలము నళ ప్రాయమును గూలంకషముగా 
నిఠరాలంకారికులమతములతో. బోల్చి చర్చించి యావిమ్మరించిన యీలఘు 
వృత్తి మూలమునకు మెజుంగు పెట్టిన దనుట మజవరానిది. 


దండి భామహ నామన రుద్రటాదులను లఘువృత్తిలో. BOM YW oor 
ప్రతీహాలేందురాజు ముకులకపండితునిశిష్యుండు. అభిధావృత్తిమాళృ కాక_ర్త న 
ముకులకుండు కల్ల టునిపుత్రు(డు. కల్లటు(డు కా శ్లీరరా జై నయనంతిన_రకాలము 
లోనివాం డనిరాజతరంగిణి చెప్పుచున్నది *. కావున బ్రతీహాలేందురాజు శ్రీ 
౯౫౦ ప్రాంతమున లఘునృ త్తి రచియించి యుండు నని చెప్పవచ్చును. ఇది గాక 
యుద్భటునియలంకార గృంథము నకు రాజానకతిలకుం డనుకా _శ్లీరసండితుం డున్భట 
వివేక మనుశేర మజియొకటీక రచియించినట్లుగా, రాజానక తయ్యకునియలం కార 
సర్యస్వమునకు విమర్శినీ వ్యాఖ్య ని_ర్షించినజయరథు డున్దాటించిన నాక్యమునల్ల 6 
జలియుచున్నది. కాని యది యలభ; సము, ఉద్భుటాలం కారవివృత్‌ యనువేర మతి 


1, అను,గ్ర హాయ లో'కెనాం భట్టాః శ్రీకల్లటాదయః 
లు a = 
అవ 25 Bras కాలే స్యా భువ మవాఠరన్‌, రాజర, 5-66, 
at 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


210 సంస్కృత నా gm ses [ లౌకిక 


యుకటి యర్వాచీన మైనది కలదు కాని దానిక_ర యెనరో కెలియరాదు. ఏతా 
దృశ మైనయుద్భటాలంకారముక న్న నలంకారశా(స్ర్రువుం చాకాలమునంచే 
యు _త్సృమఖ్యాతి 38-58 'కావ్యాలంకారసూ ES) 8. ; 


కావ్యాలంకారసూ త్రము లనుజేర నొకలక్షణగంథమును నామనాచా 
ర్యుండు రచియించి డానికి స్వయముగా వృత్తి రచియించినట్లు-- 


“కాన్యాలంకారసూత్రాణాం స్వేపాం 5.3 Echos లే? 

అనెడిమొదటిశ్లోకముననే తెలియుచున్నది. దడండిమార్లమతేమును _ రీతి 
BSE నన్నె కుం బెచ్చినయామహావిమర్శకుం డర్వా చీనాలం కారికశిరోమణుల 
పొగడ్త గాంచినసాహిత్యనిధి. BOON o% ముక్కొక్క_యధికరణము రెండేసి 
మూడేసి యధ్యాయములుగా నై. దధికరణముల నెలయుచున్నది. వృత్తిలో 
నితండు తనకుం బూర్వులు రచియించిన పెక్కు గంథములనుండి శ్లోకము లుదా 
హరించియున్నా (డు. ఇందు కామందకము THI Sys ఛందోవిచితి నామ 
మాల వారిప్రబోధము MTs ఉత్తరరామచరితము మహావీరచరితేము 
కుమారసంభవము మేఘదూత రఘువంశము శాకుంతలము మృచ్చకటికము నీ 
" సంహారము శిళుపాలవధ కాదంబరి మొదలగుమహాోగృంథములు వేర్కొనంబడలేధు 
గాని HE 80d -శేషాంచిత్‌ -అనుచుం బూర్వులమతము లుక్టైాటించుట 
కలదు. ఇది, శారీరము దోవుదర్శనము గుణవివేచనము ఆలంకారికము స్రాయోగి 
కము అనెడియైదధికరణముల గ్రంథము. ఇందు 35౧౯ సూ త్రములతోడిపన్నెం 
డధ్యాయములు కలవు, అన్నిటిలోను మొదటిది మిక్కిలి చిన్నది, కడపటిది మిక్కిలి 
పెద్దది. వీనిలోం ్రభమాధ్యాయమునందు 'కావ్యప్రయోజనమును వర్శించుచు, 
“అత్త శ్లోకా? అని సత్కవిత్వము స్వర్ల ఫల దాయక మైనసత్కీర్తికి హేతువు 
గావునం గవిపుంగన్రలు కావ్యాలంకారశాస్తార్లము ప్రసాదింపం దగు ననెడి భావము 
గలమూండుశ్లోకము లుదాహరించియున్నాండు. ఇవి వామనునివో పూర్వులవో 
నిర్ణయింప శక్యముకాదు. ్వితీయాధ్యాయమునం దరోచకి సతృణాభ్యవహారి 
ఛేదమున నధికారివిచారమును, వై దర్భీ గాడీ పాంచాలీ భేదమున రీతినిశ్చయమును 
గావింపఒడినవి. తృతీయమునం గా న్యాంగములు "కాన్న భేదములు నిరూవింపంబడి 
నవి. ఇందు, వృ _త్తగంధి చూర్జము ఉత్క_లికాప్రాయము ననుభేదముల గద్యము 
శ్రీనిధముగా నుండు ననుచు లక్షణములు నిర్వచించి, దండి భామహాదులు చెప్పిన 
కథాఖ్యాయికాలక్షణములు సమృతములు గామింజేసి కాంబోలుు వామనుండు . 
“య దుత కథాఖ్యాయి శే మహాకావ్య మితి తల్ల క్షణంచ నాతీవ హృదయంగమ 
మిత్యువేవ్చిత మస్తాభిః, త దన్యతో గ్రావ్యామ్‌? అనుచు వానిలక్షణముల ws, 
చూపియున్నా (డు. చతుర్భమున, పదఫధార్థదోవవిచేచనమును ; పంచనుమున 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangofri 


పోబయము | మష్టాధ్యాయము eit 


వాక్యనాక్యార్గదోవవివేచనమున్న; AAS శబ్బగుణవిచారమును 5 స_ప్తనుమున 
నర్భగుణవిఛారీమును ; అష్టమమున శబ్దాలంశారవిచేకమును ; నవమమున నుపమా 
ప్ర స్తానమును ; దశముమున నుపమా ప్రపంచమును ; ఏకాదశమునం గావ్యసమ 
యములును ; INST SoS శబ్దకుద్ధియు నిహావీంపంబడినవి,. 


: నామనునిసాహిత్యపరిశోధనము సవిమర్శము స్వతంత్ర, తము. ఇతనిసిద్ధాంత 
ములు కొన్నిటిని మమ్మట జగన్నాధపండిత రాజాదు ల్‌. Bo 
D% నాలంకారికలోకమున నితనిమాటకుం జెల్లుబడి కల దనుట నిరాశే షి 
అశాలంకారము లన్ని టీకి నుపమాలంకారము వల మనుచు నితండు' గావించిన 
చర్చయు, ఉపమాలంకారపజ్షోపనియూప మును, ఉపమాలంకారాంతర్భ్యూతము 
లుగా సమాసో _క్రహాపశాద్యలంకారములసమన్వయమును మొద లగువి శేషవివు 
యములం దితేని ప పృతిభయు సాహిత్యవిమర్శకశ క్తి కియు గోచరించుచుండును. అట్టి 
యితేని యీకృల్‌ కాలక_ర్షనశమున నొకప్పుడు మజుంగుపడిపోంగా ముకుళపండి 
తుండు మరల దీని నుద్ధరించినట్లు దీనికి. దొలుత వ్యాఖ్య రచియించిన సహదేవ 
పండితుని యీ కి క్రిందిమాటలవ్లి చెలియుచున్నది.. . p 


“వేదితా సర్వశ్శాస్త్రాణాం భట్టో ఒభూ MMe, 
లబ్ధ్వా కుత శ్లి డాదర్శం భ్రష్టామ్నూయం | సముద్ధ్భృతమ్‌, 
కావ్యాలంకారశా(స్త్రుం య 4 నైత చ్వామనోదితేమ్‌, 
అసూయా తీ న్న క Sarg 'విశ్తపాలోకిభిః క్వచిత్‌ , 
ఆకర్ష్య భవత సృస్మా ద్దయితేస్య విధియ లే, 

వివృతి స్సహ దేవేన వామనీయస్య సంప్ర తిశ 


"దీనికి, శ్రీ ౧౫౦౦ ప్రాంతమున గోచేంద్ర తృిపురవారభూపాలు(డు రచియిం 
చీనకామభేను వనెడివ్యాఖ్య _ముద్రితమై యున్నది! మూలమునకు సముచిత 
మైనభవ్యాఖ్య గా పన. P HVIDT నుదాహ 
రింపంబడినకొన్ని న్లో'కము లిపుడు ముద్రిత మైన భామహాలంకారములో6 ASO). 
అందలి గ్రంథము సంపూర్ణ ముగా “ముద్రణమునకు లభింపలే Soe మన్న 
గ్ర ంభాంకళ్లోకము చెప్పిన సంఖ్యలకు గ్రంధములోనిళ్లోకనంఖ్య సరిపడుచున్న ది. 
దానంజేసి 'కామభేనున్ర Wisse’ కృములు గా నుదాహరించిన వన్నియు నతనివి 
కా నని చప్పువలసినవచ్చినది. i 


1, శ్రీరంగము, వాణీవిలాసము Os 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


¢ 


212 సంస్కృతే ama 16s “౯. [తాకీక 


చామనసంజ్ఞ గలగృంథకర్హ De ముగ్గు రుండుటచేం గావ్యాలంకార 
Hor SEF, యగువామనుండెనం జెప్పటినాం డనువిమయమున విమర్శకులు సందే 
హించుట కలదు. అయినా ఇతనికాల మజ్ఞేయము కాదు. $ ౬౫౦ ప్రాంత 
మున నామనజయాదిత్యులు పాణినిసూత్రములకుం గాళి కాన్ఫ త్తి రచియించి రని 
సాణినీయసందర్శ్భమునం. జదివియున్నాము. SH) _త్తికి క్ర. 200 ప్రాంతమున 
జనేంద బుద్ది యనుపండితుండు న్యాస మనువేరు గలపంచికావ్యాఖ్య ని రించి 
యున్నాండు.అన్యాస మును శిశుపాలవధ ని ర్లించినమాఘు(కు _స్గరించియున్నా (డు i 
అమాఘునిశ్లోకములు కావ్యాలంకారసూ SS త్రీలో నుదాహరింపంబడినవి *. 
దీనినిబట్టి కాశి కావృత్తికారుం డైనవామనుఃడు కావ్యా లంకారసూత్ర,కారవామ 
నుడు కాం డని స్పష్ట మైనది. ఇశ-రాజతరంగిణిలో జయావీడనరపాలునిచరి త్తే 
సందర్భమం దున్న 


“మనోరథః శంఖద_త్త శృటకః సంధిమాం _స్తథా 
బభూవుః కవయ _స్తస్య బామనాద్యా శ్చ aho eas”? 


అనుశ్లో కమునుబట్టి వామనపండితుండు కవియును మంర్రియునై జయా 
వీడునియాస్థానమున నున్న వాం డనెజివిషయ మున్నది. బుహ్హరుపండితుండు మొద 
లగుకొందటు రాజతేరంగిణీశ్లో కమును విశ్వసించి కావ్యాలంకారసూ S కారవామ 
నుండు జయావీడునిసమకాలికు డని భావించిరి కాని, ఉద్భటవామను లిద్దజు 
నొకరి నొకరు తమగ్రంథముల స్మరింపకపోవుటనుబట్టి మంత్రివామనుండు కావా 
లంకారసూ RFs రృ కాం డనుభావమును పి. వి. కాణోపండితుండు తెలిపియుండెను, 
TA, BS మంత సముచితేము గాలేదు. Wr Gs) YY యుద్భృటునకుం 
బరుండే యందము. అపుడు మాత్ర, ముద్భటుని సూత్రీవృ_త్తికారుఃడు స్మరింప శే 
దనెడియాతేప ముండదా ? సమకాలికులు పరస్పరమున్సు పూర్వుని బరుండును 
స్మరింపకపోవుట కూడ నొకయాత్నేప మేనా? నిజము చెప్పవలసివచ్చినవో సవా 
వాను లగువారు పరస్పరము గ్రంథములలో స్మ రంపకపోవుటయే "హెచ్చుగా 
సమర్థనీయ మగు నని చెప్పవచ్చును. పై శ్లోకములో మనోరథాదులు కవు లనియు 
పామనాదులు మంత్రు లనియుః గనయిడుటచే నామనుండు మంత్రియే కాని కవి 
గాం డని వ్యాఖ్యానము చేయవచ్చును గాన్ని చకారసముచ్చయమునుబట్టి చామ 
నాదులు కవులును మంత్రులు నని యర ము రాకపోదు. కావున గావ్యాలంకార 


1, శిశుపొ, 2-112 అనుత్సూ త్ర పద న్యాసా సద్య BAN ననా 
2. ఉభౌ యది వ్యోమ్ని--ళిశుపా, 8-8, కావ్యాద-4. 8-10 ఇత్యాది, 
8, రాజక, 4-497, l 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


fre. 


a Boao | వస్థా ధ్యాయము se 213 


సూత్రకారవామనుండు జయావీడని మంత్రియె క్రీ. 22౯-౮౧౩ నడుమ నుండెడి 
వాం డనుటకు ముఖ్య కారణ మితండు భవభూ త్యానందవర్గనులమధ్య కాలమువాం 
డగుటయే. ఉజ్జయినీరా జయినయశోవ_ర్షయాస్థానములోనివాండై. క్రీ. ౭00-౭౮౦ 
నడుము నున్న భవభూలినాటకములోనిశ్లొో'కములు కొన్ని కావ్యాలంకారసూత్ర, 
వృత్తిలో నుదాహరింపంబడినవి. క్రీ. ౮౫౫-౮౮౪౮ Swe గాశ్సీర మేలిన 
యవంతివ రసంసానములోని re SY ces తనధ్వనికారికలలో వామనుని 
రీతిమతేమును బ్రశంసించియున్నాండు*. కావున వామనుండు క్రీ. ౮౦౦ ప్రాంత 
Sar Sho MARS. ఇతనిసూత్రవృత్తి తరువాత గణింపందగెనది, 


రు దృటునికా వ్యాలంకార ము. 


పేరునుబట్టి రుద్రటుండు కా శ్రీరబేన్సీయుం డని యూహింపయిడుచున్న ది, 
ఇతండు తన గృంథము నై దనయభ్యాయమున HS ముసల ధను శృర శూల శక్తి 
హల బంధములతోడి యెనిమిదిళ్లో కములయహ్టారచ Vaso కూర్చుచు నందు 
స్వవిషయ మంతర్భావిత మగున ట్రీ క్రిందిశ్లోక మిమిడ్చియున్నా (డు. 


“శ తానద్దాపరా ఖ్యేన భట్టనాముకసూనునా, 
సాధితం OSG నేదం సామాజా ధీమతాం హీ తమ్‌” 


దీనినిబట్టి శ 'తానందుం డనుమవూయలు వేరు గలయితండు వాముకభట్టు పుత్రుం 
డనియు సామ వేదీయు. డనియుం దెలియుచున్నది. ఇతనికావ్యాలంకారమునకుం 
డిప్పణము రచియించిన వాండున్సు శే తాంబరజైనుం డగుతాలిభ ద్రుసూరిశివ్యుండు 
నగునమిసాధువు తనటిప్పణముతుదను-- 


“పళ్బృవింశతిసంయు నై శేకాదశసమాశ Gs, 
" విక్రమా Hm న్తెః Hays దం సమర్థి తమ్‌” 
అని BASIS మునుబట్టి, అతండు శ్రీ ౧౦౬౯ లోనినాం డని DAŠ 
మగుచున్నది. క్రీ, తొమ్మిదవశ తాబ్టియు త్తరభాగములోనివాం డయినయానంద 


వర్ణనునిధ్వనిమతేమును రుద్రటుం జెజింగినట్లుగాల గనరాద్దు, మణజియు ద్వితీయా 
ఛ్యాయమున రుద్రటుండు, పాంచాలీ లాటీయా గాడీయా వైదర్భీ రీతులను 


1, డాక్టరు భాం'డారుకొెరుమాలతీమాధవ పీఠిక, 
38S పండితునివ్యాసము. J. R. A. S. 1908, పేజి 793. / 
2, ధ్వన్యాః 8-52, 
3. రుద్ర, “క, ర్‌, 6—13. మారారిశ క్ర, రా మేభ---ఇత్యాది- 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


214 "సంస్కృతే a a de E, [ లౌకిక 


గూర్చి, యించుక ప్ర సంగిరచుటనుబట్టి, “యితండు 'నామనునిరీతిమతేము ge 
నట్లు కనంఒడుచున్నది. కావున నితండు, వామునాచార్యునికి సవుకాలికుండు 
నించుక తరువాతివాండు గూడ నగుచ్చు. క్రీ, ౮౦౦-౮౫౦ నడుము MEQ Are 
డని చెప్పవచ్చును. గ : 


రుద్రటాలంకారము పదునాఅధ్యాయముల గ్రంథము. కందు మొత్తము 
౭236 శ్లోకములు కలను. Toc డధ్యాయాంతేన్లో' కములు తేప్పం దక్కిన 
వన్నియు నార్యావృ_త్తములే. లక్ష్యులక్షణరూసమున నున్నయివి యన్నియు రుద్రట 
కృతములే. ఇం దితరులన్లోక “Book aso లేదు. రు ద్రటుండు, దండిభామహాదుల. 
లక్షణములు పూర్తిగా REAS Brow వానికంబుం దనలక్షణమునం 
గొంతవిశేషము చూపించియున్నాండు. మొదటియధ్యాయమున నలంకార శా(స్రు 
మునకును, కావ్యర చనమునకును బ్రయోజనము. నిరూపించి శెండవదానిలోC 
గావ్యలక్షణము రీతిలక్షణము వడ్భాపాస్వయాపము మొద లగువానిని సం x 
హించి వక్షో _క్యను ప్రాసయమ కాదులను నిర్వచించి, మూండవదానిలో. బూ S77" 
యమకభేదములను వక్కాణించెను. నాలు గై. దాజిధ్యాయములలో, శ్లేవవర్ణపద 
లింగాదులశేదములు HY oy హేళికాదులు పదవాక్యదో పాదులు నిరూపింపం 
బడినవి. ఏడవది మొదలుగా నై దభధ్యాయములలో నర్థాలంకారభేదములు శ్లేష 
భేదములు ' అర్థదోవములు ఉపమాదోషములు మొదలై నవి వర్శింపంబడినవి. 
పండ్రెండవది "మొదలుగా నాలుగధ్యాయములలో దశవిధరసములు నాయికా 
నాయకలక్షణములు సంభోగవి ప్రలంభశృం గారస్వగయాపములు విరాదులవి gas ’ 
ములు విశదీకరింపంబడినవి. కడపటిదానిలో, కథాఖ్యాయికాదికావ్య భేదల క్షణ 
ములు చెప్పబడినవి. ఇందుా 


“అర్ల స్వాలంకారా వాస్తవ మాపమ్య మతిశయః EES is 
వపా మేవ విశ్తేపా అన్యేతు భవన్తి నిశ్మేషాః* 


అనులక్షణమునుబట్టి రహాపకాద్యలంకారము లన్నియు, వాస్తవౌెసమొా త్రి 
శయ'క్లేపాలంకారముల భేదములు గా నిరూవింపంబడుట యొకనూతనవి Gai soo. 
వ్యాఖ్యాత యగునమిసాధువుగాడ _ సీమతమును సమర్భించుచుం 'జ్రాచీన గృంథ. 
ములనుండి యనేకశ్లోకముల నుదాహరించి లక్షణసమనయము గావించుచు . 
వచ్చెను. ఇతనివ్యాఖ్యానమున, పాణిని పింగళ భరత భార్త ఫహరి దండి. భామ 
హోద్భుట 'మేధావిరుద్ర వామనాదులు "వేర్కొనంబడిరి. పాతాళవిజయ నావు 
మాలా బృహత్కథా కిరాతార్గునీయ శిశుపాలవధ రత్నావళీ Tow ర్యర్జున 
చరిత "మేఘదూత మృచ్య కటిక మాలతీమాధవ వేణీసంహారాదులు చర్కొనలుడి 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


~ 


Wr BAH ] సుస్టాధ్యాయము í 215 


నవి. రుదృటాలంకారమున కాశాధరుండు వ్రాసినవ్యాఖ్య యొకటియు, వనతరంగిణి 
యనుమజేయొకవ్యాఖ్యయుం గల వని తెలియుచున్నది. ఈసందర్భమున రుద్రభట్ట 
కృతముగాం గావ్యమాలలోం ద్రికటింపంబడినశ్ళంగారతిలకము Dory seh 
లింతము. 


కావ్యరసాలంకార మునునామాంతరము గలశృంగారతిలకము రచియించిన 
నాడు రుద్రుండనియు, ఇతండు త్రిపురవధ యనుమతియొక కావ్యము గూడ రచి 
యించె ననియు ఈ క్రింది గ్రంథాంతేళ్లో కము చెప్పుచున్నది. 


“త్రిపురనథా చేవ గతా ముల్లాస ముమాం సమ స్తదేననుకామ్‌, 
శృంగారతిలకవిధినా పునరపి రుద్రః ప్రసాదయతి* 


i రసతరంగిణి యనువేర దీనికి వ్యాఖ్యని _ర్మించినగోపాలభట్టు cheese 
మబ్లళం నిబధ్నాతి రుద్రకవి?ిఅని యాదిని చ్రాసియున్నా (డు. ఈరెంటినిబట్టి 
శృంగారతిలకక ర్త ర్త రుద్రుండే కాని రుద్రటుండు కాం డని విదిత మగుచున్నదో 
ఒకటి రెండుశృంగార తిలకము వ్రాతప్రతులలోం Bx గ్రంథాంతన్లోకము. లేకపోవు 
'టయ్యు లేఖకులు పొరపాటున నోరు ద్రోటక్ళ తే? స గారణములుగా ఏబరు 
మొద" లగుకొందటు, రుదృరుద్రటు లిరువురు SHS యని, వ్రాసిరి SD, అది 
(్రాంతిమూలకము ప్రా పామాదేక మని 200%) డందలును ar ను. 


ఇది సంభోగళ్ళ ౦గారము విప్రలంభశృంగారము పహోస్నాదిరసనిరూసణము 
ననుమూండుప పరిచ్భేదముల గ్రంథము. దీని రచించును ద్దేశమును రుద్ర భట్టీ క్రింది 
విధమునం BOW. 


war నాట్యం ప్రతి ప్రోకా భర తాదై § రససితిః 
యథావమతి మయా వ్యేపా కావ్యం ప్రతినిగద్య 


దీనిని బట్టి యిది కావ్యరసప్రతిపాదక మని స్పష్టపడుచున్నది. ఇందు 
మొదటిపరిచ్ళేదమున శృంగా రాదిననరసములు రత్యాదిస్థాయిభానములు ae 
ధాదివ్యభిచారి భావములు _స్తంభాదిసాత్తి _త్త్యీకభావములు శై మై శిక్యాదినృత్తులు అను 
కూలాదినాయకులు వీఠమన్షాదిన _రృసచివులు . న్వీయాదినాయికలు ముగ్గాదిభేద 
ములు నీర వీరా దిళేద ములు మొదట ఎవ విమ యు వర్శింపంబడినవి.రెండన 
దానిలో విప ప్రలంభ శృంగార భేదములు మదనావస్స్టలు మొద ౯౬ ల్రనవియు, మూడవ 
దానిలో హోస్యాదిర సములు రసములసం బంధములు ఆయారసముల TAD ES, 
ములు మొదలై నవియు నిరూపింపంబడినవి. ఇందలిల క్ష ఇశ్లో కములు _౨_౨9, ఉదా 
వారణక్లోకము లన్నియు. గ్రంథక at కాని యన్యులవి. కావు. అవి కొన్ని వంద 


- 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


a `~ 


216 సంస్కృతవా a oh 18 త్ర [ లౌకిక 


లుండును. కవిత్వము మిక్కి-లివృదుముధురముగా నున్నది. Cor మిట్టి దై నను, 
తరువాతియాలం కారికులదృష్టి. నాకర్షించినట్లు మా త్రము కనబడదు. ప్రధాన 
ముగాం గావ్యలక్షణము నలంకారలక్షణమును నిర్వచించువారికి దీనిప్రస క్తి "లేక 
పోవుట యందుకుం గారణ మనవచ్చును TD, రసప్రసంగము గావించుపట్టునం 
దై నను శృం గారతిలకమును బ్రమాణముంగా న ర్వాచీనలాక్షణికు లాదరింప లే దనక 
తప్పదు, i 


రుద్రభట్టు "దేశకాలములను డెలుపుప్రత్య క్ష ప్రమాణములు లేవు కాని, 
DOF _రృపంచతంత్ర, ములో నితనిశృంగార తిలకములో నియొక క్లో కమును ! దామో 
దరగు ప్తునికుట్టనీమతేములోని యొకళశ్లోకమును * కనంబడుచున్నవి. దీనినిబట్టి ఏ 
రిద్దజు విప్ణుశ_ర్భకుం బూర్వు లనుట కవకాశ మేర్చడుచున్న ది. విమ్ణుళ 3s SEE 
శ తాబ్బిలోనివాం BRAN, య మొకటి లోకవ్యా_ప్త్వమెయుండుటచేం బైయవకా 
శమున కవరోధము సిద్ధ మగుచున్నది. ఇది యిటులుండ, రుద్రటాలంకారము 
చూచదియే శృంగారతిలకము È ౧౧ శ తాబ్దులనడువుం బుట్టియుండు నని 
కాణేపండితాదులు కొంగ అూహించుచున్నారు. పదియవ STAS DOR ణకర్త 
'లెవరును శృంగారతిలకముమాటయిె త్త "లే దనుట చారు చెప్పినకారణములలో 
నొకటి. ఇది యంతగాం బరిగణనీయము కాదుకాని, విష్ణుశర్మ పంచతేంత్ర మున 
దా మోదరరుద్ర Pinoy కములు ప్రశ్షి_ప్తము లగుట విశ (సనీయ మగుటంబట్టి, 
రుద్రభట్టు రుదృటునికిం బరు డగు ననుమతేమే యిప్పటికి సముచిత మగుచున్నది. 
రుద్రటుని కించుక తరువాతివాలై. యాలంకౌరికులలో నెక్కున ప్రసిద్ధి కాంచిన 
నాం జానందవర్థనుండు. 


అవంతివ_రభూపాలునికాలములోనివాండై కాశ్మీర దేశీయుల డై నయానంద 
వర్థనుండు శ్రీ TAA- ౮ా౮ారో నడుమ నున్నవాం డనుట ప్రసిద్ధము. కావ్యమున 
BG ధ్వని యనెడిమతీము నావిష్కరించినధ్యన్యాలోక మితేనికృతి. ఇది నాలు 
గుద్ద్యోతముల గ్రంథము, ఇందు ౧౨౬ కారికలును, తదదవినవరణపర వుయిన 
వృత్తియును మధురై లీనిబద్ధమ్యులై యున్నవి. కారికామాత్రగృంథము ధ్వని, 
లేక ధ్యని కారిక యనియు, వృ _త్తి యవలోక మనియు, ఈరెండును XDD ధ్వన్యా 
లోక మయిన దనియు, OTY Y యెవరో తెలియ" దనియు అవలోకక ర 
మా త్త మానందవరనుం డనియుం గొంద అూహించుచున్నా రు. ఇందుకు, ధ్వన్యా 
లోకమునకు లోచనాఖ్యవ్యాఖ్య ని _ర్థించినయభినవగు ప్తాచార్యుండు పెక్కు చోట్ల 


1, 'సార్థంమనో రథళ తైరిత్యాది-పంచతం-ఓ ప్రకా 


2, Sopa సాం Hros పతిరనుకూల ఇత్వాది-పం-చతం-1 ప్రకా 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


T Bs ] Ra wy os 217 


ధ్వనికారికాకారుండు వృత్తికారుం డై. నయానందవర్లనునికంచు- వే అనెడిభావము 
ప్రకటించుటయే ముఖ్యకారణము '. FO, ఈభావము ప్రకోటించుటలో - నతేండు 
వహించిన శ్ర చూడం, కారికలను "వృత్తిని గూడ రచియించినవాం డానంద 
SERCH యన్న ప్రతీతి యతం జెజింగినట్లున్సు అది యతేని కిష్ణము కానట్లును 
'దెలియుచున్నది *. కాని, కారికాక్నర్త onde డని యతనివే ToB నం BS? 
లేదు. పోనిండు. “SO ద్వాచాం స్థ re DoD LAS Koo కారిక క్రిందివ 8 తిలోని 
“సహృదయానా మానన్షో మనసి “లభతాం ప్ర పృతిష్టా మితి ప్ర కాళ్య తే* అను 
వాక్యమందలి “ఆనంది Faso నానందవర్గన పరముగా గూడ సమన్వయించిన 
లోచనకారుం డంచే యున్న సవృాదయశీ బ్ఞమును మూల గ్రంథకారపరములా 
నూహింప నె నైన నూహించెనా ? లేదు. వృత్తిలోనే కాదు, శరడవకారికలో నున్న 
సహృదయశ్టమును | 'గారికాక్‌ ర _ర్భృపరముగా సమన్వయింపం జూచెనా? లేదు, 
దీనినిబట్టి యభినవగు Bc eho ధ్యనికారికాక_ర్హ BW =జుంగనినాం డని, స్పష్టపడు 
చుండగా, లోచనాన తారికలోని "కెండవక్లో'కమందలి ‘SN త్యా స్త త్త go కవి 
సహృదయాఖ్యం విజయ తామ్‌’ అనుపాదమం దున్న సహృదయశబ్దము . ధ్వనికా 
SSE FSS మనుచు మూలగ గ్రంథకర్త ర్త సహృదయు. డని సోవనీపండీతుండు 
(Prof. Sovani) చెప్పినమాట యెట్లు విశ్వసనీయ మో “తెలియకున్నది *.. పి, వి. 
"'కాణేపండితుండు, సహృదయశబ్దప్ర 3 యోగేములయాచిత్యమును జర్చించ్సి ఇది 
srr గృంథక_ర్హృసంజ్ఞ గా సమన్వయించుట యంత తృ_ప్తికరముగా లే దని Nod 
రకు. అనందవర్థనులే ధ్వని కారికలుగూడ రచియించె ననుటకుం Kwon’ 
రాథారములు స... సహృదయుడు ధ్వనికారికాకార డై నచో 
చా గుండు నన్నట్లుగా సూచించి, యానందవక్షనుడుమాత్రము కా! eres "కాం 
జాలం డనువుతమునే యవలంబించెను *. నుశీలకుమారజేపండితుం డీవిషయమును 
"మొదటిసంపుటమునం _ జర్చించియు, సోవనీపండితునిసపృదయవాదమును సమ్మ 
Bose, ధ్వనికారికాకర్త oes మింకను విచారణీయ మని విడిచెను *. ఉత్తమపరి 
శోధకు లెట్లు నిర్ణయింపక విడుచుటచేతనే యీవిషయము దురవగాహముగా 


—_— 


1. ధ్వన్యా నిర్ణయ'సాగరము LS, Ca, పుటలు, 59. 60. 122. 128. 180. మొద_ 
2, తత శ్చేదం కృత మిదం ,క్రియత ఇతిక UyFS కా wads. పు, 128, 
| BS మే వేతి కారకాకాశే MY భూత ప్రత్యయః. ఫు, 138. 
ప్రతిపాదిత మే వేతి అ స్పన్గూల గ్ర ంథకృ శేక్యర్ణః, ఫు, 185. 
. ల R. A. S. 1910. P. P. 164-167. 
. సాహిత్యదర్పణపీ8క. P. P. LX- LXIV. 


. See.-Sanskrit Poetics Vol IL P. 175. Vol I. P. P. 114-115. 


వెరి 
cost Rr 69 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


d 


218 fo Hy తవా జయచరి శ్ర, [ లౌకిక 
నున్న దని స్పష్టపడుచున్నది. కానలసినవారు పూర్యో_కృవిమర్శకుల గ్రంథ ములు 
చూడవచ్చును గావున నిందు వారు గావించినచర్చలు సంగ్రహించి వ్రాయుట 
గూడ ననావళ్యకము. అందుచే ధ్వని కారికలును, అనలోక మనువృత్తియుం గూడ 
నిర్శించినవాం డానందవర్థనుండే యనుటకుం గలహేతువులు కొన్ని ముందు 
చూతము, 

౧ ,వామనరుద్రటులు గ్రంథరూపము దాల్చినధ్వనిమత 'మెటింగినట్లు కన 
రాదు. “రీతి OB” కావ్యస్య* అనెడినామనునిసూ త్రము చూచియే 
“కావ్య MB? ధ్వని రితి బుై ” రిత్యాదిప్రథమధ్వనికారిక పుట్టినట్లు 
కనబడుచున్నది. కావున నిది, È - ౮౫౦ పూర్వము లే దనవచ్చును. 
అనందవర్థనుండు ప్రథమకారికావృ త్తిసందర్భమున “తథా చాన్యేన కృత 
వచా త్తే శోక అని యుదాహరించిన శ్లోకము! గృంథకృత్సమాన కాల 
WA యగుమనోరథకవి రచియించిన దని యభినవగుప్తు డన్న మాటను 
బట్టి ధ్వనికారిక & ౮౦౦-౮౧౫ నడుమ. బుట్టియుండు నని కాణోపండి 
తుండు సంబేహించుచుం PMD, ప్రమాణాంతేరబద్గము గానియట్టి 
మాట విశ్వసనీయము కాంజాలదు. ఈమనోరథుండు శ్రీ ౭౮౦ ప్రాంత 
మందలి జయావీడుని సమకాలికుం డై నమనోరథు. డనుటకుం బ్రమాణము 
కనరాదు. 


2. $ Ao తరువాతే బుట్టినధ్వనికారిక లకర్త వేరు శ్రీ *+౯ాంం 
నున్న యానంద వర్ధనునికిం చెలియకపోయె ననుట యసంగతము. 


3. అట్లు గాక, నిజముగా ధ్యనికారిక తనకు మిక్కిలి ASR శత్క ర్ల 
చేరు తనకుం చెలియరాకున్న చో, వృత్త్యారంభమునం గావ్యా తవిచారము 
గావించుచు ధ్వని ప్రశంస చేయుసందర్భుమునం గృతేజ్ఞ తతో సీకారికలు 
పూర్వాచార్య ప్రణీతము లని చెప్పియుండును, అట్లు గాక, కొంద అూహించి 
నట్లు ధ్వనిక ర్భ గురువే యెనచో నాచార్యపూజ్య పాదప్రయోగమున నతని 
_స్గరించియుండును. అతండు సమకాలికుడు మిత్రు (డు నైనచో నతనివేరు 
చెన్పియుండును. సహృదయచ కృవ రె మైనయానందవర్ధనుం డివి యేవియుం 
"జేయ లేదు. iat: 

ర. ఆనందవర్గను(డు కారికల కవ తారికలు వ్రాయుపట్లుల గృంథముసర్యత్రే s 


g% ముచ్య లే-దర jose తే-తే č సతిసమాథీయ కే-ఇ శ్యాదిగాం గ ర్‌ 


వానాకాలం 
1. కావ్యం తద్ద (నినా సమన్విత మితి ప్రీత్యా ప్రశంస gat 


నో age ఇభిదఛాతి కిం సుమతినా పృష్టః స్వరూపం “igs, Garg. పే, 9, 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


'ప్రైంతేమున 


పోజ్బయము | | ar gig ah ము 219 


క్రీయలే ప్రయోగించెనుగాన్మి ఆహ-దర్శయతి-౩ త్యాదిగా నన్యశంకా 
నినారణార్ల కము లె నకర్తగక్కి యలు పయోగించలేదు. తానే మూల 
థి om అధి ఓ J 
¥ Some దానే వ్యాఖ్యాతయునై. నపుడే యీవిధానము సముచిత మగును. 
అన్యుడు మూలకర్త మొనచో నొకచోట నైనను “ఇదం కారికాకార 
అహో అనక పోయినను, ఇదంకారికాకాశే ణో Y మని మొనను జెప్ప 
కుండునా ? అన్యులయశస్సును మణజు(గుపటుచునట్టి నంచకుడ్కా ఆనంద 
వర్ణ నుండు ? 


౫. కావ్యధ్వని కారికలకు, కావ్యధ్వని, లీక ధ్వని యనెడినాముము లభినవ 
గుప్యాద్యాలంకారికు లందణు నుపయోగించియున్నారు. ఇందు ధ్వని 
సంజ్ఞ యెత్తి శ్రీః ౯౦౦ ప్రాంత మం దున్న రాజశేఖరుడు 


“ధ్వని నాతిగభీరేణ కావ్యత త్త నివేశినా 
SSSI కస్య నానీ డానన్షనర్థనఃో 


అనుచు ధ్వనిక్నర్త్వ యానందవనర్థనుం డైనట్లు ప్రశంసించియున్నాండు 1. 
SE క్తిజీవితక ర్త యగుకుంతకుండు ధ్వనికారు. TNS Me డని యతేనిమాట 
'లె_త్తియున్నా(డు. క్రీ, ౧౦౦౦-౧౦౫౦ లోనివ్య క్రివివకక_ర్త యగుమహిమ 
FÉ z Se Q0_90—N9-0 లోనియాచిత్యవిచారక ర్త మొన తేమేంద్రుం 
డును $ ధ్యనికారికలును వృత్తియుం గూడ నానందవర్లనకృతము లనియే ' పెక్కు 
చోట్ల నతనిమాటలు (గృహించియున్నారు. శ్రీ ౧౧౫౦ ప్రాంతేములోనికా వ్యాను 
శాసనకర్త యగు హేమచంద్రుండు ధ్వనికారికలు Go డానందవర్లనునివిగా గృహిం 
చియున్నాండు *. ప్రతీహారేన్లురాజు ఉద్భటాలంకారవృ_త్తిలో, ఆనందవర్గనుని 
వృత్తిలోనిమాట లుద్దాటించుచు, సహృదయుం డానందవర్గనుః B si తెలిపి 
యున్నాడు *, ఇది సహృదయుం డనువాండు Ben, అతండు కారికాక్నర్త యనెడి 
వాదమునకు భంజకము. ఇంక నిట్టిప్రమాణనచనములు Fos) కాని పూర్యో కృ 
ప్రమాణములనుబట్టి, ఆనందవర్థనుండే 'కారికలు రచియించ్సి అతంజే వానికి వృత్తి 


1, ఈళ్లోకము రాజ కేఖరకృతేము-గా సూక్తిముక్తైవళిలో నున్నది, 

2. వ్యక్తిని, పుట 29, 84. 

ల జాచిక్య, న్లో 18, ,క్రిండివ్యాఖ్యలో. తదు క్త Srs sg As- వా విరోధీచా 
bate 80 రసా న్తశే-ఇది, ధ్వన్యా-8-24, est విరోధీవా-ఇత్యాది-గా నున్నది, 

4, ధ్వశ్యా. 8-80, 39-కాచ్యాను. పుట 113, 235. . 

5. ఉ, వృ, వుట, 79-85, తైః (సహృదయైః) సహృదయై ర్వ్య్యంజకత్వము Soa 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


220 సంస్కృ తవాజ్యయచరి శ్ర { లాకీక 


రచియించె ననెడిపూర్వప్రతీతి విశ్వసనీయ మనుట ' కివి చాలకపోవు. _ఈరెంటిని 
రచియించినవారు వే అనుటకు. (బృబల మైన ప్రమాణము లభించునంతీవబుకు నీ 
రెంటిక_ర్హ యానందనర్గ నుండే యని విశ్వసింతేము. 


అసాధారణ ప్రతీభాశాలి యెనయీవిద్వ_న్గణి యివి గాక BOISE shoo 
అరున చరితమహాకావము వివవుబాణలీల యనెడి ప్రాకృత గ్రంథము ధరో త్తమ 
యెడివినిశ్చయటీకకు వివరణము రచియించినట్లు కనబడును గాని ; చేవిశత 
కము తప్పం దక్కినవి యిపుడు గోచరింపకున్నవి. _అర్జునచరితవిషమబాణలీలల 
నుండి యుదాహరింపంబడినకొన్ని శ్లోకములు ధ్యన్యాలోక మునం గలవు 1. ఇతండు 
పూర్వలక్షణక_ర్తలలో భరత భామహోద్భుటులను BO, Dr. పూర్వకవులలోం 
గాళిదాస (శ్రీవా ర్భభవభూతి భట్ట చాణాదులకృతులనుండి కొన్ని శ్లోకము 
లుదాహరించెను. ఇతనిధ్యన్యాలోకమునకుం జంద్రిక యనువమజియొక వ్యాఖ్య 
యున్నట్లు తెలియును గాని, అది లభింప కున్నది. మహిమభట్టు భట్టనాయకు(డు 
మొద లగుకొందబు ధ్యనిమతేమును మిక్కిలి నిరసించి విమర్శించినను* ఇది 
యుదయించినది 'మొదలుగాంబెక్క_ం Š యాదరణమునకుం "బా శ్ర మైనట్లు రాజాన 
కరుయ్య కాదులు గావించినధ్వని ప్రశంసయే చెప్పుచున్న & ఇది యిట్టిఖ్యాతిగడించు 
టకు (శ్రీమదభినవగస ప్తాణార్యునిలో చనము/సాడం దోడ్చడిన దనుట స ల్యేతరము 
కాజాలదు. అభినవగుప్తుండు సర్యతం త్రస్వతంత్రుండు, బహు గృంథక_ర్హ, విమర్శ 
కాగ్రణి, ఇతండు, & = గంలో, Š, మస్తోత్రే మును ౧౦౧౫ లో? ద్రిత్యభిజ్ఞావిమ 
ర్భినియు * రచియించినట్లు వానికడపటిశ్లోకములవల్ల c దెలియుటంబట్టి, యితే(డు 
క్రీ, ౯౬౦-౧౦౩౦ నడుమ నున్న వాం డని విదిత మగుచున్న ది. ఈమహావిద్వాం 
సుండు భరతనాట్యశా(స్త్రుటీక కావ్యకాతుకవివరణము తం త్రసారము తంత్రా. 
లోకము నాట్యలోచనము Pee సారము మొదలుగా నిపవదియెదుకృతులు .. 
ని ర్షించినట్లు తెలియుచున్నది. అట్టియాపండితుండు చేపట్టినధ్యని జయధ్యని యన్న . 
నాళ్చర్య మేమి ? కాని. క డపటియుద్ద్యోతమున కితనిలోచనవ్యాఖ్య లభింపక 
పోవుట విచారకరము. చం ద్రికావ్యాఖ్య నితడు చూచియే, అది సముచితముగా. 
'లే దనుభావమున దా నీలోచనము రచియించినట్లుగా మూండవయుద్ద్యోతము 
కడపట నిట్లు చెప్పియున్నా (డు. S 7 

నుట BAe Se 
1. మదీయే-మ Bos, అనుచు_62-162-148. మొద. SA నన 

2, వ్యక్తివి వేకము, హృదయదర్చణము, మొదలగువానిలో--- 


8, ఇత ss 2 4 న్వత్స or Be „Swm తథిళశిజలధి స్థే_కలి...ఓ115_లాకికాబ్ద 
నులు 90_ క్రీ, 1015, శ : 


te 
. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


హాజ్టయము | . మష్టాధ్యాయము sare: 921 


“కిం లోచనం వినా లోకో భాతి చంద్రికయా పి హి 
శే నాభినవగుపో 26 లోచనో న్నీ ప్‌ో వ్యథాత్‌ » 


Ha, “3 త్యలం పూర్వనం్ష్యై స్పహ వివాబేన “ఇత్యాదిగా, చంద్రి, 
కాకారమతేమును 'బెక్కుచోట్ల ఖండించియున్నా (డు. 


“కావ్య స్యాతా ధ్వని రితి బుధై ర్య స్పమామ్నాతపూర్యః 3? ఇత్యాది 
Bx SSS CF as, దానివృత్తీయు లోచనమునుగూడ ధ్వనిమతము పూర్వము 
నుండి వచ్చుచున్న దనుభావము BII గాని, గు ణాలంకార రీతి రస మతముల 
వలె నిది వాక్యబద్ధము కా దని లోచన కారునిమాటలవల్ల నే తెలియుచున్నది. 1. 
కావుననే వామనరుద్ర టులకాలమందు గూడ ధ్వనిమకము S దని యింతకు 
మున్ను మనము కెలిసొనియున్నా ము. గ్రంథాదియం దానంద వర్ణనుండు, ధ్వనిని 
సమర్థించుటకు ముందుగా ధ్వన్యభావవాదులమతేము లాశంకించుటలో “తద్వ్య 
తిరి కః కో ఒయం ధ్వని ర్నామానా _స్యేవ ధ్వనిః-న సంభన Sys ధ్వనిర్నా 
మాపూర్వః కశ్చిత్‌ * అని చెప్పినమాటలవల్ల గూడ నిది యంతకుం బూర్యము 
సిద్ధమై Noss మైనది కా దని సూచిత మగుచున్నది. “SF yor BS శన్ధార్థా* 
అనుకారిక క్రిందివృ త్తివల్ల* SASS మైనవై యాకరణ (స్ఫోట) ధ్వనివాదము 
ననుకరించి యుదయించినట్లు గోచరించుచున్నయీధ్యనిమతేము నవీన మైన దని, 
ఆనందవర్షనునకు వెనువెంటనే క్రీ ౯౨౫ ప్రాత మందున్న ముకుళపండితుండు. 
తనయభిధావృ త్తి నూతృకలోం న్‌. "కా శ్లీరరా జై నయనంతేభూవరుని 
కాలములోని శేమేంద్రు(డు (కీ కీ, ౧౦౨౦-౧౦౮౦) j తనయాచిక్యవిచారచర్ల లో 
“తదు క్ష మూనన్దవర్గ చేని అన. అవిరోధీ విరోధి 'వేత్యాదికారిక నుదాహరించి 
యున్నాడు. Ae ౧౦౮౮౧౧౭౨ లోని హేమచం ద్రుడు తనకావ్యానుశాస. 


1. పరమ్బరయా య స్సమామ్నాతః=వినాపి NAY GSH వివేచనా దిక్యభి ప్రాయః 
BITS: 
2, ప్రథమేహి.. వైయాకరణాః.. గ్రూయమాశణోను వర్షేషు ధ్వని రితి వ్యవహర న్ని, 
త ora Bs BS గ నతానుసారిిః శావ్యకశ్వార్థవర్శిఖి 'ర్వాచ్యవాచక 
మిశ్రః FLT Thy మితి వ్యప బేశ్యో వ్యంజక త్వసామ్యా ద్ద దని రిత్యు Xs- 
బ్రహ్మణాం విపశ్చితాం మతే మా శ్రి Bos ప్ర ప్రువృత్తో ee భ్వనివ్యవహారః-' 
ఫు, 47-199 ధ్వన్యాలోకము, : 
8. లక్షణా మార్గావగాహిత్వంతు ధ్వనేసహ్భుదయై త్నూతేనత యోపవర్శితస్య విద్యత 
ఇత్రా-అభీ, పుట. 2]_ $ 
ఓ భ్వశ్యా. 8-2ఉాకోచి-18 శ్లో, క్రిందివృ త్లిలోలా 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


992 సంస్కృతే వాయ జయచరిత్రే [ లౌకీక 


నమున్నాఖి, ee ee “ప్రతీయనూనం DS రన్య 
-జే* వేత్యాదికారిక యానన్లవర్ణనునిది గా గ్రహించియన్నాయ. gÈ యింకను 
'బెక్కండ్రు పూర్వులు ధ్యనికౌరికలును % 8 లయం గాడ నానందవర్థనుండే రచి 
యించినట్టు చెప్పుచుండ ధ్వనిమతము నవీన మనుట FBS మేమి ? గ ఇది యిట్టి 
'దైనను “Sows Est చనముల కలంకారశొ(స్త్రృమున ను  త్తమస్థానము Xo 
దనుట నిర్వివాదము, తరువాత వెడలినవానిలో. “Ado మూలంకారికములు 
'కాకున్నను, కొన్ని గుణములనుబట్టి యీసందర్భమున గ్రహింపందగినవి కాన్య 
మీమాంసా దశరూపకములు, అందు 


'కాన్నమామాంస, అపూర్వ మైనస్వతంత్ర గ గంథ మని దానిప ప్రథమా 
ధ్యాయమునల్ల నే తెలియును. “శివుడు పర మేస్టివై కుంఠాదు లు నలు 
గురుశిష్యుల కుప బేశించినరీతిని, స్వయంభువు శిష్యులకు గాన్యవిద్య నుపచేశించి, 
వారిలో సారస్వ లేయుం డగుకాన్యపురుషు సీవిద్యను ముల్లోకములం బ్ర బ వర్తింప 
"జేయుట కై నియమించెను. అతండు పదునెనిమిదియధికరణముల కావ్యవిద్యను 6 దివ్యు 
లక్షం జెప్పెను. వారిలో సహస్రాత్రుండు కవిరహస్యమును, ఉ_క్తిగర్భుం E E, కిక 
మును సువర్లనాభు(డు రీతినిర్ణయమును, "ప్ర, "ప్రచేతనాయనుం డాను పానీ సికమును, 
చిత్రాంగదుడు చిత త్రయమకములన్ను శేషుడు శబ్ద శ్లేమను, పులస్తు 8 pct వా KS 
మున, జౌపకాయనోం శౌపమ్యమును, పాఠాశరు? డతిశయమును, ఉతథ్యుం డర్ల 
BS, కుబేరుం డుభయాలంకారికమును, కామ దేవుండు వై నోదికమును భర 
తుండు ధాపకనిహాపణీయమును, నందికేశ్వరుడు రసాధికారికమును, ధిమణుండు' 
దోపాధికరణమును, ఉపమన్యువు గుణొపాదానికమును, కుచుమారుం జౌపనివది 
కమున్సు పఠించి యాయావిషయములను విశదికరించుచు శాస్రుములు ని (క్‌ ons, 
వతాదృశ మైనయీవిద్య ప్ర పీర్ల మగుటచేతను, ఆయాశా(స్ర్రుములందు కొంత 
కొంత యుచ్చిన్న SMBH, € అందలియెల్ల విషయములకు సంగ్రహముగా బదు 
నెనిమిదియధికరణముల యీశకౌవ్యమిమాంసా గృ X ంథము E EA ఖ 
ఇత్యాదిగా "మొదటియధ్యాయము చెప్పినదానినిబట్టి రాజశేఖరుడు. పదునెని 
మిదియధికరణములు DLOS నని ' శెలియవచ్చుకు? గాని అందు కవిరహస్య 
మనెడి ప పృథమాధికరణముమాత్రే మే ముద్రణమునకు లభించినది. శా SOK se 
మనెడియాప ప్రథమాధ్యాయ మెల్ల విధముల వాత్సా ట్రయనకామసూత్రప్ర, SgS 


1. ధ్వశ్యా, 14 v. 95, ఫు, 1183. 


2, ఇ తీయర ప్రయోజుకొబ్లనతీ సంక్షిప్య = మర్థ DONY KS, అహైన్యల నే 
ప్రణీశా= 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


D BoA ] SK ae Bg dH so 223 


ఛ్యాయ మైనశా(స్ర్రుసంగ్రహము ననుకరించినది. ఇందలికుచుమూరుం డం చాపని 
KASS Yn 'బేర్కొనయడినవాండే. ఇందలిసువర్షనాభుం డందు సాంప్రయోగిక 
కర్త ఇందలిభరతుండే నాట్యళా(స్ర్రుకరృ. ఇంతకు? మించి పూరో క్త కమునలు ని రిం 
చిన న గ్రంథ ములజాడ యెందును గనరాదు వినరాదు. అందుచే రాజకేఖరు(డు 
శావ్యామిమాంసా స్తా ప్రాచీనతను దానిఘనతను బ్రశంసించుటకై యిండలియాయా 
భాగముల నయ్యామునుల కంటంగట్టినట్లు 'భావింపవచ్చును గాని యితే(డు 
ప్రతిజ్ఞ చేసి నట్లుగాం జదునెనిమిదియధీకరణములను రచియించె నని మాత్ర ము 
చవ తప్పకున్న ది. ఇందుకు Seo Breas soos నితండు “యది సారస్వాతో 
౭-నుభావః ప్రసాడయతి త మాపనిషది'శే వత్ష్యామః*అని చెప్పుటయు, అలం 
E క అము పదునొకండవమరీచిలో నుపమాలంకార ప త్రం 
మున రాజ శ్తేఖరునిదిగా , 


“అలంకారశిరోరత్న o సర్వస్వం కావ్యసమృ్పదామ్‌, 
లపన్తూ కవినంశస్య మా లి వేతి మతి ర 


అనుసోకము నుర్దాటించుటయు నిదర్శనము లగుచున్నవి. అయిన నేమి? 
PAKS హాము Bone గాలవిభాగము వజకుంగల పదునెనిమిదిచిన్న 
యభ్యాయములతోడి మొదటియధికరణముమా త్రమే లభించుచున్న ది. బహు 
విషయవిమర్శక మైనయిది సాహిత్యమునకు భాషణ HSA యున్నది. ఇట్టి 
యు BITA ORS ని _ర్మించిన రాజేఖరు(డు యాయావరవంకోత్సన్ను (డు. 
ఇతండు తన వేరుకు బదులుగా ah గ్రంథమందు యాయావరీయసంజ్ఞ నే నాడుకొని 
యున్నాండు. ఉదయసుందరీతిలకమంజర్యాదిక రృ లితని యాయావరకవినావు 
ముననే ప్రశంసించిరి, ఇతండు తనబాలభారతాదినాటకములలో, కాన్యకుబ్బము 
పాలించిన" మహేంద్రపాలుని _ నతనిసుతుం డగుమహీపాలుని వర్గించుటనుబట్టి 
౯౦౩, ౯౧౭ సంవత్సరములలో పరిపాలకులుగా నుండినవారికి సమకాలికుం డగ్‌ 
"రాజ PPH శ్రీ ౮౭౫-౯౨౫ నడుమ నున్నవాం డని తెలియుచున్నది. 
ఇతని. కించుక తరువాతివాం డై శ్రీః ౯౪౦ ,ప్రాంతమువాం Esseni 
రచియించిన 

అభిధావృత్తి త్పిమాలృకయనులక్షణము పదియేనుశ్లోకములతోడిదై యతని 
వృత్తి లితోనే MAS మైనది. ఇది శబ్దముఖ్యార్థ లాక్షణికార్థముల వివరించుచుం 


1. ఇది, చాపమ్యాధిక రణములో నుండి యుండును, 
a. ఇండియన్‌ - ఏంటిక్వరీ, సంపు. 16, సకలం eee రంల 1-171, 
+ TRKD ద 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


924 సంస్కృ తే: చా జయ చరి శ్ర [ లౌకిక 


బ్రాధాన్యము వహించినది. ప్రతీవో లేంధురాజునకు గురు నయిన యితండు. భట్ట 
కల్లటుని పుత్రుండు. అత డవంతినర్శకాలములోనివాయ డని 


“అను గ్రహాయ లోకానాం భట్టాః శ్రీకల్లటాదయః, 
అవ._న్లివర్మణః కాలే సిద్ధా భువ మనాతరన్‌.* 


యు (బెలియుచున్నది!. కావున ముకుళునిపూర్యో క్త 
కాలము సరి యగును, ర్రితేని కించుకపరుం డైన భట్టకౌతు(డు నిర్మించిన 


కావ్యకాతుకము లభింపకున్నది గాని, అది యు_త్తీమలక్షణ మైనట్లుగా 
నర్యాచీనులు గావించిన ప్రశంసలవల్ల. గనంబడుచున్న ది. “'యదుక్త క్ర, మ సదు 
పాధ్యాయభట్లతె' లేన at అనెడియభినవగు _ప్తనచనమునుబట్టి యతేనిగురు చై నట్లు 
తెలియంబడుచున్న యితండు క్రీ. ౯౬.౦ ప్రాంతమువాం డనుట విదితము. “అభినవ 
గుప్తుడు శాంతరసమును సారి ప్రనంగించుచు “మోత్త హేతు వైనశాంతము 
సర్వరసములకంకెం బ్ర, బ థానతేమశో as తమయుపాధ్యాయులు కావ్యశాతుకమునం 
జెవ్పీనట్టును ఆ గ్రంథమునకుం చాను వివరణము ద్రాసినట్లును శెలిపియున్నాడుి 
“areas OS, ceo తన కాన్యానుశాసనములో భట్టతెతునివని యో కింది మూండు 
శ్లోకము లుడావారించియున్నా (డు. 


: KIO కవి రిత్యుక్త y మృవిశ్చ కిల దర్శనాత్‌ , 
విచి త్ర WSS ross Se ప్రఖ్యా చ ' దర్శనమ్‌. 
సతత _త్త (దర్శనా చేవ శా, స్తే TES పఠితః కవిః, 
దర్శనా SG ar చ్చాథ ea లోశే కవిశ్రు తిః క 
తథాహి దర్శనే స్వచ్చే నిత్యే ప్యాదికవే త్తే | 
SAS కవితా లోకే యావ aed వర్ణనా. 


-కళ్లోకములను సో మేశ్వరుండు "కావ్య ప,కాశటీకలోం గూడ నుడాహారించి 


వక మాణిక్యచంద్రుండు సంకేతవ్యాఖ్యలో భద్రత రకృకముగ్గా స్‌ 8 కింది 
ల కము గ్రహించెను, 


“ప్రజ్ఞా నవనవో నేవశాలిసీ ప్రతిభా OT, 
తేదన్ను ప్రాణనాజీవద్యర్ల నానిపుణః క్‌ి, తస్య. కర్ణ 5, N కావ్యమ్‌,.. 


a * 1 రాజక 5-66— 2. fh. లోచ వుట W— 8. He. లోన, పుట 178. 
ల 4, హేమ, కౌవ్యా_పు, 816.—5. కావ్య ప్ర, GOS — -మైనూరుముద్ర ఇము, పుట T 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


e 


నాజ్బయము ] SoBe Brg a shy - 225 

BID ప్రమాణములనుబట్టి ' యు _తృమసాహిత్యలక్షణము గాం గనివీంచెడి 
కావ్యకాతుకము మృగ్య, మయ్యెంగచా యని విచారింపకో తప్పదు. ఇతని కించుక 
SOB రసవిచారమున భు క్కినాదము ESB తిన భట్టనాయకండు న్నిర్షించినా- 


హృదయదర్భణముగూడ నదృశ్య మగుట సాహిత్యవిద్యకుం దీఅనిలోప 
మనవచ్చును. ఇది భరతనాట్య శా, స్త్రమునకు వ్యాఖ్య యని కొందజియభి ప్రా 
యము". కాని గ్రంథము కనరాకపోవుటచే నిద మిత మన Heo లేకున్న ది. 
అభినవగుప్తాచార్యుండు లోచనములో హృదయదర్చణము వే ర. aso భట్టనాయ 
కునిపే తియ. గొన్ని మాటలను గొన్నిన్లోకములను గూడ స్వీకరించి 
యున్నాండు*. ఆశ్లోకములనే హేమచంద్రుడు కాన్యానుశాసనమున నుదాహ 
రించియున్నాండు. sg కము లివి 


“శబ్ద ప్రాధాన్య మా 28 త & FSO పృథ గ్విదుః, 
అర్థ se గన యు కృంతు వద న్యాఖ్యాన మేతయోః. 
ద్వయో రుణ Be వ్యాపార ప్రాధా గ్యే కావ్యధీ ర్భవేత్‌ ఇ 


రుయ్యకుం డలంకారసర్వస్యమున భట్టనాయకుని బేర్కొని వ్యంగ్యవ్యాపార 
విచారణ కావించెను. జయరథుండు డానివ్యాఖ్యలో భ్‌ ట్రనాయకుని హృదయదర్పణ 
కారునిగా6 బేర్కొనియున్నా(డు*. ధ్వనిమత మణలింప వ్య కి వివేకము ని | Boxe 
285 పూనినమహిమభట్టు నీ కృిందిక్లో కమునకు 


“సహసా యశో ఒభిసర్తుం సముద్య'కా దృష్టదర్సణా మమ ధీః 
TOE VOTO) ప్రకల్పనే వేత్తి కథ మి నానద్యమ్‌* >. 


.. రుయ్యకుం Be మునవ్రాయుచు, “దర్చణో హృదయదర్శ Er arg ధ్యనిధ్వంస 
MZ ek" అనుచు నిందలిదర్నణశబ్దమున FA మనియు హృదయదర్పణ గ్రంథ 
మనియు కెండర్భ ములు తెల్పను. దీనికి ధ్యనిధ్వంసవ్యవహార మున్నట్లుగా, 

“కించ నస్తుధ్యనిం దూషయతా రసధ్వని _స్తదనుగ్రాహకః Wes sé ఇతి 
నుష్గుతరాం ధ్వనిధ్యంసో =యమ్‌* ' అనెడియభిననగు స్తునిమాటవల్ల 6 గూడ స్పష్ట 
పడుచున్నది.. ఇత్యాదిబహు ప్రమాణములనుబట్టి, ఆనంద వర్గనునికిని, అభినవ 


1...చూ. S. K. De పండితుని Sanskrit Poetics. Part. II P. 24. 
2... oars. లోచ, పుట 27 


8. హీ. కా, పు, 8... 5, వ్య, వి-పుట, 1. . 
ia ఆలం ఫు, 9, 12,— s i 6. ధ్య, లోపట, 90, 
In es 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


తో. Cu 
శ 4: 


m 


226 ' స౦స్కృతవా జయచరి శ్ర [లౌకిక 


KHD నడుము నున్నట్లు Boos Bye భట్టనాయకుండు $. ౯౫౦-౧౦౦౦ 
నడుమవా(డై. ధ్వనివాదమును ఖండించుచు, కావ్యా É రస మనెడినాదమును 
'సమర్భించుచు సాహిత్యలక్షణ మైనహృదయదర్పణము రచియించినట్లు విదితమగు 
చున్నది. ఇతని భు క్కిచాదమునకు మూలమైన యీ È oho ఇళ్లో'కములను జయ 
రథుం డలం కారసర్వస్వవ్యాఖ్యలో నుదాహరించెను! 


Kole భావనా చాన్యా తద్భోగీకృతి శేవచ, 
అభిధా ws So యా తే శబ్దార్థాలజ్య్యతీ తతః, 
ఛావనాభావ్య Meh శృజ్ణారాదిగణో మతేః 
తద్భోగీకృతిరూ వేణ వ్యాప్య తే ABST 552” 


ఏనిభావమునే రసనిర్వచనమున ARO “నతాటసే p నేతివచన 
మునం జూపి యున్నాండు*. ధ్వనిమతముతో లోల్ల టశంకుకులరసనిర్భ చన ముల 
నిరాకరించినయీనాయకుని మాణిక్యచంద్రు. డిట్లు ప్రశంసించియున్నా(డు. 


“న వేత్తి యస్య గామ్భార్యం గిరి తుజ్గో=_పి లోల్లటః, 
త _త్తస్య రసపాథో ts కథం జానాతు శంకుకః ? 
భోగే రత్యాదిభావానాం భోగం స్వ స్యోచితం ద్రువ 
సర్వథా రససర్వన్వ మభాంశ్షీ దృ్భట్టనాయకః* * 


దీనినిబట్టి యతేనికాలమున హృదయదర్నణము వ్యా 85% నున్నట్లును 
రసనిర్యచనమున భట్టనాయకమతమున కాదరణ మున్నట్లును గనణడుచున్నదది. 
ఈభట్టనాయకుం డభినవగుప్తుని కించుకపూర్వుండో OS సమకాలికుడో యె 
యుండు ననుట నిశ్చయము గావున, రాజతరంగిణిలోం జేర్కొనంబడిన శంకర 
వర్శకాలము ( శ్రీ, ౮౮౩-౯౦౨) లోని భట్టనాయకుండు కాం డనువిషయమున* 
= వీ వి కాణీపండితుండు సంశయించెనుగాని యితం డతండు కాం డనుటయే 
తము. ఇంక' దీని కించుకతరువాతి దై--- ; 


శ్రీ ౧౦౨౦ ప్రాంతమున నుదయించినవ క్రో కిజీవితముమాట Toko’. 
దీనిక Y యగుకుంతేకు(డు ప్రాచీనాలంకారికులలో గణన “By యర్యాచీనులచేం - 
'బెక్కు_సందర్భముల _స్థరింపంబడినవాండు. , కారికావృత్త్యా SF మై పూర్వకవుల 
యుదావారణశ్లోకములతో చెలయుచున్నయిది నాలు గు -న్లేషముల గృంథము. 


1, .అలం. స, విమ. పుట, 9. 3. కావ్య, నంకే, పుట, 147, 


2, కావ్యప్రకా. పుట, 110, 4, రాజక. భ-ర9 సాహిత్యదర్పణపీకిక 79, 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri Q 
\ 


హాజ్టయము | S ae ధ్యాయము 227 


మొదటియు న్రేషము నారంభించుచ్చు కావ్యలక్షణము చెప్పి, శబ్దార్థరూప మైన 
కావ్యమునకు, కపీశ్వరుని వై దగ్గ ్యభంగీఫణితినాప మైనవక్రో Voto యలంకృతి 
యని కవి యిట్లు చెప్పియున్నాండు. 

eBay SEE re దక 2-న్యేషు సత్స్వప్కి 

అర్థ సృహృదయాస్లాదకారీ స్వస్సన్దనుస్దరః, ' 

ఉభా వేతా నలజ్కా-ర్యా తయోః పున Soay 

వ్యకోక్సి లేవ వై, దగ్గ్యభజ్లే ఫణితి రుచ్య తే, 


దీనినిబట్టి యీలత్షణము నక్రో క్కిజీవిత మైనది. వక్రో కివైె చిత్ర ge 
కావ్యజీవిత మని యితేనిమతేము. సహృదయుల కాన్లోదము కలిగించునది చమ 
'త్కారకారి యెననక్రో క్కియే యని యితనిసిద్ధాంతము. దీనికి వై. చిత్ర్యమార్ల్గము 
సుకుమారమార్లము మధ్యమమార్ల మని మూ(డుమార్లములు చూపంబటెను. 
ఇందు మధ్యమమార్లము వై చిత్ర, ఫ్రనౌాళమార్యములతోం గూడి మనోహర మగు 
నని యిట్లు వర్ణి ౦పయుడినది. 

“మార్లో 2ఒసౌ మధ్యమో నామ నానారుచిమునోహరః, 

స్పర్థయా య శ్రీ వర్ధ న్తే మార్లద్వితయసవమ్పదః* 


ఇందు Boos Boy WH Swe గవిత్వనై చి త్ర ము లావణ్యాదులలక్షణ 
ములు మొదలై నవియు, ద్వితీయమున వర్లవిన్యాసవ క్ర త్వాదులు, తృతీయమున 
వాక్యనై. చిత్ర వక్ర తాదులు, చతుర్ధమునం WIHT GT ప్రబంధవ క తాదులు 
వర్మింపయిడినవి. ప్రకరణవ కృతకు శాకుంతేలాదులలోని దుర్వాసోముని ప్ర వేశాదు 
లుదాహరింపంబడినవి. కుంతకుండు HOW'S క్కి నలంకారముగా నిరూవించుట 
GHEY, మనుచు ని ట్లాత్నేపించియున్నా (డు. 

“అలజ్కారకృ తాం యేషాం స్వభావో కి రలజ్క్బృతిః, 

అలజ్కారతయా Baro కి 'మన్య దవతిష్ట తే* 


-మజీయు దండిభామహాదులు వేర్కొ-న్నర సవదూర్ణసి ప్రే యో౭_లంకారము 
లలంకారములు కానని నిమూవించియున్నా6డు, ఈవిధముగా గావ్య మెట్టు సహృ 
దయరంజక మగు ననువిషయమున నితండు కావించినచర్చలును విమర్శనములును 
నిర్వచనములు నితని వ్రతీభాచాతుర్యమును 'చెలుపుచు నితనియీకృతికి సాహిత్య 
మున ను EETA మొసయగుచున్న వి. ఇందలి సెక్కు లక్షణము లర్వాచీను లైన 
సోచేశ్యరుండు కుమారస్వామి మొదలగువారు సగారనముగా న్వీకరించియున్నారు.. 
అట్టియీకృతి "చెన్నపురి రాజకీయపు స్తకాలయమున సజీవమై యున్నది. దీనికి 
ము ద్రణభాగ్య మెప్పుడు గల్లునో | దీనితేరువాతే గణింపందగినది దశరూపకము, 


న. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


998 SomyS ar aay we J [ sey 


 దశరూపకక Y యగుధనంజయుండు ధారానగరపాలకుండును wy Bora 
నామాంతరుండు నగుముంజమహీ పాలునియాస్థానములోనివా(డై యతేనికి సమ 
BOS డని దశరూపకాంతిమళశ్లోకము చెప్పుచున్నది. అందుచే నితండు క్రీ 
౯౯౦ ప్రాంతిమం దీకృతి రచియించె నననచ్చును. ఇందలినాలుగు ప్ర కాశములలో 
రెండనది నాయికౌనాయకలక్షుణములను నాల్లవది HAS సలక్షణములను Bory 
చున్నవి. చానంజేసి యిది యలంకారశ్యాస్త్రగణనీయ మైనది. ఇది భరతనాట్య 
FT (By మాధారముగా జనియించిన దయ్యు హపకలక్షణవినరణమునం గొంత 
స్వాతంత్ర, న్ర్రమును నవీనతను జూపి ప్రామాణ్యము గడించినది. దీనివ్యాఖ్యాత యగు 
ధనికుడు మూలస_ర్తవలెనే విష్ణుసుతుండ నని ప్రాసికొన్నా(డు. దీనిని బట్టి ధనం 
జయుండే తన గ్రంథమునకుం దాను వ్యాఖ్యవ్రాయుచు ధనికనామ ముపయోగించు 
. కొనెనో, లేకధనికుం డనువాండు ధనంజయునిసోదరుడో నిర్ణయింప నలవి గా 
కున్నది". శృతికి 'నెనువెంటనే యుదయించినయు HO ణము, 


సరస్వతీకంఠాభరణము, అయిదుపరిచ్చేదములయీ గ్రంథము నిర్మించిన 
భోజ బేవుండు సుప్రసిద్ధం కై నధారానగరాధ్గీశ్యరుం డగుభోజవముహారాజు, అలం 
SOI Sots గొప్పఖ్యాతి గడించినవానిలో నిది లెక్కకు. రాకపోవుటకుం 
గారణ మిద మిత్లే మనం జాలము గాని, యిది చాలావజుకు సంకలన గ్రంథ మగుట 
యుకకారణ మనవచ్చును. ఇందు, పద వాక్య TES దోవములు, శబ్దవాకా 
5 గుణములు, శబ్దార్థాలంకారములు, రస భావములు మొదలగుబహువిషయములు 
వివరింసంబడినవి. ఇందు విశేషముగా దండికావ్యాదర ము లోని కారికలు కన 
వచ్చును. వామనాదీత రాలంకారికులలక్ష ణము లందందు గ్రహింపంబడివవి, SY 
దాసభవభూ త్యాదిపూర్వమహాకవులక్లోకము  లసంఖ్యముగా నిం దుదాహృతము 
లై నవి, ఇతనితరువాతియాలంకారికు లగుహేమచం దృజయరథాదు లనేకు లితని 
_ మతమును దముకృతుల న్వీకరించుటనుబట్టి C07 KO మాకాలమున విద్వల్లోక 
HAM గాంచిన దని విదిత మగును. - 3 vet 
భోజుండు, వామనుండు కావ్యా Src 'బేర్కొన్న రీతులకు ఆవ DE లాటీ 
యా XA రీతులను 'జేర్చియాయాటింటినిశ చబ్లాలంకారములలో? “చేర్చాను ae 
a o వల ఎమాణముల నగ్ధాలం 
jy ©. ఇట్టి వవిషయము లిం ద నేశకములు కనవచ్చునుః 


eee గట లు 
“ 1 చూ. మదీయాం(ధ దళరూపక Sex. 
2, పోఢా రీతి ర్నిగద్య తే. సర, 2, 27, 28, 
3. భావః ప్రత్యక్షవూర్వాణీ ప్రమాణానిచ జైమినేః 8, 3, 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


| "hy 


వోజ్యయము | మష్టాధ్యాయ ము aan $29 


ఇట్టివానిని మాణిక్యచంద్ర హేమచంద్రాదులు తమ గ్రంథముల గ్రహించియుం 
డిరి 1, 

భోజుండు శృంగార ప్ర ప,కాశ మనురసలవ్షణ గ్ర ంథముకూడ రచియించినట్లుగా, 
ఏకావళియు, దానివ్యాఖ్యాన MHD నాధక తేతేరళయు, కుమారస్వామికృత 
రత్నాపణమును మొదలగువానివల్ల 6 చెలియుచున్నది. అందలిళ్లో కములును గొన్ని 
లభించుచున్న వి. కాని, అగ్రంథము ముద్రితమై వ్యా 88 వచ్చినట్లు కనబడదు. 
అందలివిగాం చెలియవచ్చినక్లో x మో 


“ఏరాద్భు FAHD TAH రసప్రసిద్ధి BMH eS వటయక్షవ దావిభాతి, 
లో కే గతానుగతిక త్యవశా He o 'మేతాం నివ్నర్తయితు మేష OF Brews, 
శృంగార ఏరకరుణాద్భుతహాస్య ర్యా ద్ర ద భీభత్సవత్సలభయానకళా S ey 3 
ఆమ్మా సిషు Y SSI నప రే వయంతు శృంగార, మేవ రసనా ద్రస మామనామో 
“శృంగార వక SS రసో 
ఏటినిబట్టి, ఏ-రాదిరసములకు రసతంము గతానుగతికన్యాయమున వచ్చి 
SETO సహాజిము కాదనియు, ఎంద SHO రసము లన్నను మావమతమున 
శృంగార ముక్కొ_టియే రస మనియు భోజుండు కంఠో Srvc 'జెప్పినట్లు తెలియం 
గలదు. ఇట్లు పెక్కుసందర్భముల స్తా తంత్వము వహించి లక్షణములు నిర్వ 
చించినయీామసహోరాజు గావించినసాహిత్య నేవ పండిత ప్రకాండుల ప్రశంసకుం చాత్ర 
మై వెలయుచున్న దనుట ప్రసిద్ధము. 380%, గృంథములకు సవుకాలికమై యాకాల 
మంచే ఘనత నమా 


వ్యక్తివి వేకము. దీనిక్నర్త మైనమహిమభట్టు రాజానకవంశమునకు జేరిన 
"కా శీర బేశ్రీయుండు క్రి కీ, ౧౦౨౧-౧౦౬౦ ల్‌ నీకృతి రచియించియుండు నని 
"'కాణేపండితుండు మొన లగువారభిప్రాయపడిరి. '౧౦౮౦ ప్రాంతమందలిమమ్మటభ 
ట్లితనిమతము స్వీకరించుటనుబట్టి యితడు తతూ YC డగును గావునం BT 
లము సరియగు ననవచును. ఇతండు ముఖ్యముగా ధ్వన్యాలోకమతమును | ఖం 
డించుటకు మూడు నిమర్శము లను ప్రకరణములు గల యీకృతినిని 8 రించినట్లుగా, 

“అనుమూనాంతర్భా వం నర్వమై స్యెవ ధ్వనేః ప్ర ప,కాశయితుమ్‌, 

వ్యక్తీ కివివేకం oes ప్రణమ్య మహిమా పరాం వాచమ్‌శ 


1. శ్రీభోజేన జైమిన్యు కష(ట్ర్రమాణాని సంభవ శ్చాలంకారత యోక్తాని, "కా, సం, 
ఫు, 469. 
సంభవ,ప ప్రత్యతాగ మోప పమానారాపత్త త్త ఫావలతణా క్నార్థాలంకారా 
యేఫోజరాజేన ప కావ్యా, OF. ఫు, 205. 


CC-0. janganthaal Math Collection. Digitized by eGangotri 


280: స o స్క తవా జ్య యచరి త్ర [ లాకీక 


- . అనుమొదటిశ్లోకమే చెప్పుచున్నది. మొదటి విముర్శమంతేయు ధ్వనికార 
మతము విమర్శించుటశే వినియోగపడినది. ధ్వనిలక్షణనుందు, అర్థవిశిష్ట TS 
కము లై నపదిదోవములు చూవినది. *మతిమంతుం డైనధ్వనికారుండు కావ్యలక్ష, 
ణమనును సామాన్యముగాం 'జెప్పకయీ ధ్వని యనియు గుణీ భూతవ్యంగ్య మనియు. 
బ్రకారద్యయమును జెప్పుట య ప్రయోజకి మనుచు ధ్యనికారు నాతేపించినది!. 
ద్వితీయవిమర్శము, శబ్దార్థ ములయనొౌచిత్యములు, విభావాదిభావములతోడి 
త ద్భేదములు, పౌనరుకా (దులు "మొద లగువానిని జూపుచు Faso OBO 
మతమును నిరాకరించుచున్నది. తృతీయవిమర్శనము, ధ్వన్యాలోకము చూవీన 
య నేకధ్వన్యుదాహరణ ములను విమర్శించుచు వాని ననుమానపక్ష మున సమన్వ 
యించుచు, విభావానుభావవ్యభిచారి భావ ప్రతీతి రసాదిప్రతీతికి సాధన మనియు, 
తాదృశరస ప్రతీతి యనుమానమున నంతర్భూత మగుచున్న దనియు నినూవించు 
చున్నది. దీనినిబట్టి యిది యనుమానమతము నుద్ధరింప సమకట్టి ధ్వనిమత 
మును నిరసించినట్లు విశద మగును. కాని, దీనికి వ్యక్తివి వేకవిచార మనువేర 
వ్యాఖ్య న్నిర్థించినరాజానకరయ్యకుండు *. మూలకర్తమతమునెడ ననాదరము 
చూపుచు ధ్వనిమతమునే యాదరించియున్నా (డు. దీనినిబట్టి ధ్వన్యనుమాన వాద 
రర. యాశకాలమున విజృంభించె నని తెలియగలదు. దీని 


వే.మేంద్రుండు ( శ్రీ ౧౦-౨౦-౧౦౮౦) అలంకారశా, న్ర్రమునకు సంబం 
ధించిన యాచిత్యవిచారచర్చ, కవికంఠాభరణము, అనెడిరెండు గ్రంథములు ని రిం 
చెను గాని, అవి వి శేషవ్యా వీని గాంచలేదు. అట్లని యవి యసాదరణీయములు 
కాను. కావ్యమున,. కాచిత్య మే జీవిత మనెడి నూతనమతము BSB తీ గుణ్తా 
ల 
లం కారరసాజ్యాచిత్యముల లక్షణములు నిర్వచించి. వానికిం బూర్యవమహాకవుల 
గృంథములనుండి యుదాహరణములు చూపుచు నితండు రచియించిన యాాచిత్య 
. ADVA వ 
= "వర inane wag SS సహృదయరంజకముగా. నున్న దన్ని 
ముది -కావ్యనూాలలొ  బ్రకటిత మైనవిదప విద్వాంను లందును దీనిని Fo 
a వ 
7 rr me leh 
1. Say, కావ్యస్య స్వరూపం నవ్యుత్సాదయితు కామేన మకిమతా. తద నాఖ్యాయెన 
తయోః ప్ర ఛా WIS HNO) నేన ప్రకౌరద్వయ ముక్తం తళ ప్రయోజక', మేన 
వ్యక్తి. వుట, 32.. i 
2, 6 స | 
వ్యాఖ్యాత పేరు లేకుండ ననంత శభయనమున నసమ గ్ర ముగా ముద్రిత మైన యిది రుయ్యక' 
కృత మే యని కాణోపండితు(డు సమరిం'చెను. చూ, సా, ద, Bex, ' 
8. Goer), oe "CORY -O> గుణా ఎవ గుణాః సదా, 
జౌచిక్యం రసనిద్ధస్య సీరం కావ్యస్య జీవితమ్‌, కాచి, ర్‌ శ్లో, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నాజ్యయము ] _మష్టాధ్యాయము 231 


సీంచుట sow మెణుంగుదుము. కా BS Beas డగునిమహాోకవి సుమారు నలువది 
గ్రంథములు రచియించ్చి అవంతివరగ్దయాస్థానము నలంకిరించినవా డని యిందలి 
కడపటిక్లోకమువల్లం దెలియుచున్నది!. ఇందలిలక్షణశ్లో'కము లన్నియు. గలసి 
ముప్పదియెదే కాని, ఇవి చక్క_నియాచిత్యవిచారము గావించిన ననుటస్పష్టము, 
ఇఇందలియొకయవ TET" కములోని “కృ త్యాపి కావా(లంకారాం BBs: 
FOES SH” అనుమాటనుబట్టి యితండు కవికర్ణిక యనుమజియొకయాలం కారిక 
గ్రంథముగూడ రచియించె నని తెలియుచున్నది WA, అది కనంబడదు. కవి 
కంశాభరణముగూాడ 'నేంబదియైదున్లో'కముల చిన్నగ్రంథ మే కాని అందలి-ా 


slay త్రాక వేః కవితా By, PEO ప్రా ప్లగిరః కవే 
చమత్క్శతిశ్చ INI, గుణదోహోద్లతి స్తతః, 
ST) త్సరిచయ ప్రా ప్రీ, 6 ల్యేతే sq yea” 


OMY కమునుబట్టి మై మైదువిధములై నసంధులు విశదీకరింపబడిన వని 
BOSOM. తరువాత నప్పటికి నిప్పటికిం గూడ గణింపందగిన మహాగ్రంథము- 


కావ్య ప్రకాశము. దీనిక_ర్హ యగుమమ్మటుండు కా BY దేశ్రీయుండు జై యట్ల 
పుత్రుడు. క్ర. ౧౦౭౦-౧౧౪౦ నడుమవాండు.. ఇతండు దశ మోల్లాసమునం 
దుదాత్తాలంకారమునకు భోజరాజవర్షనము గల “ముక్తాః శేళివిహారసూత్ర 
XJT? ఇ త్యాదిశ్లోక ముదాహరించుటచేతను, శ్రీ ౧౧౬౦ లో మాణిక, 
చంద్రు. డితనియీకృతికి వ్యాఖ్య ద్రాయుటచేతేను బై కాలము విశ్వసనీయ మగు 
చున్నది. P 


'అలరికారశా(్త్రుమున ' కీకృతి యుత్తమాలంకారమై. వేదమునకు సాయణ 
భావ్యమువ లెను, వ్యాకరణమునకు మహాభావ్యమువలెను, బ్ర వాసూత్ర, ములకు 
శంకర భావ్యమువలెను జగత్ససిద్ధి గాంచినది. ఈప్ర కాశ మాకాలమున సాహిత్య 
జిజ్ఞాసువులసం దేహాంధ కార మణంచుటయీ గాక, సాహితీచణు లగువిద్వాంనుల 
హృదయముల నాకర్షి of) వ్యాఖ్యానములను గాంచినట్లు గా 


“కావ్య ప్రకాశస్య కృతా గృహే గృహే, టీకా త థావ్యేషమతశ్రైన దుర్లమః* 


అనెడియొకవ్యాఖ్యాతమాటవల్ల నే తెలియుచున్నది. ADEc బూర ç మింతకు 
మున్ను మనము పరిశీలించిన గ్రంథము లనేకము లుత్సన్నము లై నను, ఇది వాని 


1, ...తస్యశ్రీమదన న్లరాజనృప'తే॥ కాలే కిలాయం కృతః, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


232 : సంస్కృతవా జయచరి శ్ర, [ లౌకిక 


నన్నిటిని. జూచియే యుదయించినను ఇది తేల యె త్తినవిదప' నవి యన్నియు 
దినటీదగ్గజు దీపము BSD. ఇందు, “ కాన్యం యళసే ఇర్భకృ తే? ఇత్యాదిగా. 
గావ్యప్రయోజనములతోడి యు_త్తనమధ్యమాధమకాన్యములు, నాచ్యలక్ష్య 
వ్యంగ్యాదులు, విభానాదిభావములు, శబ్దార్థచి 5 352: 00, పదవాక్యార్థ ములు, 
రసము, మాధు ర్యాదిగుణములు, శబ్దాగ్థాలం కారములు, ఇవి యవి యననేల ? 
రూపకలక్షణములు దక్క_ం దక్కిన యెల్ల సాహిత్య విషయముల లక్షణములును సరస 
"ముగా బరివ్మరింపంబడినవి. ఇందలిపదియుల్లాసములలోను గడపటిది పెద్దది. 
అర్థాలంకారములను నిహావించుదానిలో' _ బరికరాలంకారమువణ కే మమ్మటా 
చార్యుడు రచియించె ననియు దక్కిన వ్యాజో _క గులంకారాది గ్రంథ శేష మల్లట 
సూరి పూరించె ననియు, దీనివ్యాఖ్యలలో నిదర్శనాఖ్య వ్యాఖ్య ని రి ౦చినయానంద 
కవి చెప్పిన యీ క్రీందిశ్లో' కమువల్ల c BOIS య్యెడి. 


“కృతః _శ్రీమమ్మటాశార్యననై. ని పరికరావధిః, 
Spgs పూరిత HN విధా యాల్ల టసూరిణా* 


SO, ముద్రితము లె నసాహిత్య చూడామణి సంప్రదాయ ప్రకాశిన్యాదు 
లలో. BANA కనరాదు. ఈమాట యావ్యాఖ్యాతలకుం చెలియదో, 
కాక్క BOK OF మల్ల టసూరికృత మనకపోయిన నేమి యని యూరకుండిరో ! 
వమైనన్క, ఆనందకవి యసత్యేము చెప్పె ననుట సముచితము కాదు "కావున 
మమ్తటాచార్యులు కావ్య ప్రకాశము HIPS నొందుచున్న కాలమున సంర 

రీ - J వి D AN 
మలంకరించియుందు రని మా & మూహింపనగును, 


OSHS shoe co తన గ్రంథమున లశ్ష్యములుగా నుడావారించినత్లోక 
ములు సుమా రాజువంద లుండును. ఇవీ యన్ని యుంగాళిదా సాదిపూర౧మహా 
కవుల కావ్యములలోనివి. ఇతేండు పూర్యాలంకారికులమళములను నిష్పక్ష పాత 
బుద్ధితో విమర్శించిన eo త్రుండు. పూ ర్యాలంకార గ్రంథముల Oc ౧సాలంకవ 
ముగా సవిమర్శముగాం జదివినమనీవి.. మహాకవుల కావ్యములలోనిమంచి చెడ్డ 

య 


'లేర్చతిచినకవిరాజహాంస,. అట్టియితనికృతి లోకో త్తరమై పఠ నపాఠవ్యవహారమునం 


a e వ్యావీంచిన దన్న నాళ్చర్య మేమి ? దీనికి శ్రీః ౧౧౫౦ sos 
pe re SSO: శ్రీః అ Cosmos శ్రీనివాస 
oe sea SnD, అలంకార శా(్ర్రునిష్టాతు లగుసుమారు 'డెబ్బదిమంది విద్యాం 
= వ్యాఖ్యలు నిర్మించినా రనుటకంకొ దినిమహిమను దీనివ్యా 89 "వేజుగా 
గృంపనక్శాఅ లేదు. ఇం దీనితరువాత గణింపందగినదిాలా- . 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


¥ 
గ్‌ 


వ్యాయము] గ ee 283 


BOOST ISIC II. DESY Sao గా hore ండ్లితుడు, న గురాజానక 
రుయ్యకు(డు!. ౧౧౨౦-౧౧౫౦ నడువు TOKES సలిపినయు. త్తీమాలంకారి 
కుడు. ఇతండు, కాన్య ప్రశాశ సంకేత వ్యాఖ్య వ్య కి వి వేకన్యాఖ్య-- "అలంశారాను 
Dee సాహిశ్యమిమాంసా నాటకపోమాంస- 2: బృహతి- అలంకారమంజరి= 
అఅంకారవా ర్తికము-సహృదయలీల-- మజితొమ్మిదిసాహిత్యవిమయక్షగ్రంథములు 
నిర్మించెను. ఏనిలో సర్వస్వతంత్రమై సహృదయహృదయంగమమై వన్నె గాంచిన 
దలంశారసర్యస్వ' మనుట పునరు కృ కము. ఈపేర నలంకార Bpo y మొన కేశవ 
మిశ్రుండును, వేళ్లు 'తెలియనిముజియిద్దజును గ్రంథములు రచ్చియించి రన్‌ “తెలియు 
చున్నది గాని?” లోకమున చ్యావించనయలంకారనర్వన్య మిదియే. ' ఇందు భామహా 
రుద్రటాదులమతము లుద్దాటింప పంబడినవి. ఇది ధ్వనిమతమును సమర్షించినది. 
DY కృవదా భాసాదిశ బై OTUSA, ' ఉపమాద్యర్థాలంకారములకును 
లక్షణములు నిర్వచి Dow, పరిణామాదు" లగుకొన్ని యలంకారములకుం గావ్య 
ప్రశాశమును ND చక్కనివివరణము. Borg, అందు లేనివిచిత్రవికల్పా 
ముల WE É 7° శేప్పచు, అలంకార సర్వస్వ మనునామమును సార్థకము, 
గావించుకొన్న ది ‘Bas; 'జయరథుండు సముద్రబంధుడు విద్యాచక్రృవ 0, యను 
వారు ` "క్రమముగా విమర్శిని శబ్దనిబంధనము సంజీవని యనువ్యాఖ్యలు “నిర్మించి 
దీనినుహీచు నింకను విస్తరింప “ae యున్నారు. ' 


GF 
“లది. సూత్రము" వృత్తి తి ఉదాహరణము, అని త్రీవిధముగా నున్నది. ఇందు, 
లీ న మాత్ర, మే రుయ్యకుండు ని Bon ననియు, ఉదాహరణ 
సహిత మైనవృత్తి లి నలంకారసీర్వస్వ మనువేర రుయ్యకశిష్యు. డగుమంభఖుకపండి 
తుడు: "2 8.07 ననియు ie SIA) Sp TRE S Yvo నిట్లు 
తెలియుచున్నది. స 


నమస్కృత్య పరాం వాచం + bo: త్రివిధవిగ్ర ప్న 
గుర్యలజ్కారస్తూత్రణాం నృత్య తాత్పర్య ముచ్యతే. 4 
i GB some" Nea కా B53 BST QO NIT,” 
o “సుకవిముఖాలజ్కా-రం తే aes SOY TSHR” 
i al 5 Che 


1. రత్నాపణకౌరాదు లితేనిని రుచక” నామమున వ్యవహరించిరి, 

2 చూ, పి, వి, కెణేగారి సా, ద, పీకిక, 

8, కొన్ని వ్రాత ప్రతులలో . “నిజాలజ్‌ా-రసూ 
చున్నది. 

30 


త్రాణామని యున్న ట్లీగ్రంధమే Bay 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


ఖ్‌. Som) తవా a 8s [ లౌకిక 


మజీయు నీయనంతేశయన ప్రతి యం బే ముద్రిత మైనశబ్బనిబంధనవ్యాఖ్యాన 
"తారికలో సముద్ర బంధుండు, మంఖుకోపజ్ఞ మైనయలంకారసర సస్యమునకు. చాను 
'నిబంధనవ్యాఖ్య నిర్మించినట్లు చెస్పియున్నా (డు 1 కాని “గుర సలంకారసూత్రాణా* 
మనుపదమునకు వ్యాఖ్య ప్రాయునపుడు మంఖుకగురు వైనరుయ్యకుం డనెడి 
యర్లము వ్రాయలేదు. నిజముగా బై పాఠము మంఖుకునిదే యెనచో, అతడు 
గురుశజ్ఞమును రుయ్యకపరములానే ప్రయోగించి యుండు ననుట నిరాక్నేపము. 
శ్రీ. ౧౩౦౦ ప్రాంతమువాం డై నయీసము ద్రబంధుడు రుయ్యకునికి సుమారు 
నూటయేంబదియేండ్లతరువాతివా,డు. & ౧-౨-౨౦ SST నజయ 
రథు(ఃడు, అలంకారసర సస్వవిమర్శినీ వ్యాఖ్యలో సూ శ్రములు వృత్తియుం గూడ 
రుయ్యకునిననియే తెలిపియున్నా (డు. రత్నాపణకర్త యగుకుమారస్వామి రెండు 
మూండుచోట్ల “తదు Ko రుచ కేనో అనుచు సర్వస్వవృల్తిలోనిమాటలు గృహించి 
యున్నాండు. అట్లు జయరథుండును. ఇ ట్లర్వాచీనులుగూడ _సూత్రవృత్తులు 
Torso రుయ్యకుని నని చెప్పూచుండ, సముద్రబంధుని వ్యాఖ్యతోడి ప్రశులలో 
మాత్రము కనవచ్చెడిగుర్వలంకా శేతి పాఠ మర్యాచీనలేఖకకల్పిత మనియు, 
సెక్కు వ్రాతే ప్రతులం దున్నట్లు కాన్యమాలాముద్రితే ప్రతిలో నున్న *నిజాలజ్కార 
సూత్రాణామనుపాళ మే సరి GS దనియు బాఠకలోకమునకుం దోంచక పోదు, 
అయినను, రెండుపక్షములకుం గూడ గ్ర ౦థస్థ వాక్యములు ప్రమాణ మగుటం జేసి 
యీవిషయము విమర్శకులకు సందిగ్ధముగానే యున్నది. కా _శ్లీరరా జగుజయ 
సింహునియాస్థానమున సంధివిగృహమంత్రి మైనమంఖుకుండు ని రించిన శ్రీకంఠ 
చరితములోనికొన్ని శ్లో కములు వృత్తిలో నుదాహరింపంుడి కననచ్చుట సముద 
. ఒంధునిమాటకుం గొంతలసూంయ యిచ్చి యీసంబేహమునకం గారణ మెనన్సో, 
నిజాలంకాశేతిపాఠ మున్న పెక్కు ్రాశప్రతులును జయరథాదులును Bayes 
మాటలనుబట్టి వృత్తికూడ రుయ్యకుండే D [OD ననందగి యున్న ది.. YE మంఖుక 
పక్షమును గొందబు సమర్షింపంజూచినను వృ _కీలోనిప్రతివాక్యము గండ గురు 
ముఖమున వచ్చిన ప్లే శిమ్య(డు వ్రాసె నని యంగీకరింపక తప్పదు కావున, osx, 
as గూడ రుయ్యకుండే వృత్తి ని కించ నన వచ్చును. లేకున్న సూత్ర ముల 
గూణార్థము గురువు చెప్పకుండ శిష్యుని కెట్లు తెలియును? ఇంతకును అల్పసం 
ఖ్యాకములు బహ్వర్థభూయిస్ట్రములు సాహిత్యసర (ంకొషములు నైన' ౨౨౪ సూత 
SO, వామనాచార్యుండు తనసూత్రములకు వృత్తి రచియించినళ్లు రయ్య 


————— 


ల =~ 


1. కదాచి Hope cies, o "కావ్యాలజ్కా-రలత్షణమ్‌,, , 
గంభీరం న Abamo మంఖుకగ్ర న్గసాగరమ్‌, ,, 
బుథపరినద లజ్వ్యా-_ రో వ్యాఖ్యా దలజా్మా-రసర్వస్వక్‌, , స్‌ 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


వొజ్టయము | S ae wg OS aon 935 


కుడు గూడ రచియించె ననియు, అ HE రచింపకున్న VGA) O పుట్టియుండ 
దనియు గోచరించుచుండ వృత్తికర్త _ర్హృత్వ్యమున కాశంక యల? తరువాత 
శ్రీః ౧౧౨౩-౧౧౫౬ లోని జై నపండితుం డగువాగ్భటునివాగ్భటాలంకార 
'మదుపరిళ్ళేదముల విలసిల్లుచు, కవిత్వమూల మైనప్రతిభ 2 సంస్కృతే ప్రా పాక్ళ తాప 
(భంశభూలేభాహామయకావ్యశరీరములు, కాన్యగుణములు, అలంకారములు, రస 
ములుమొద లగువిషయములను జక్కలా విశదీకరించినది. క్రీ. పదుమూండన 
శతాబ్దిలో, సూత శ్రవృత్త్యాత్య తక మైనకావ్యానుశాసన మ నెడీమైదధ్యాయముల 
ae లంకారరసాదిలక్షణము  నిర్మించినవాగ్భటు(డు చేమికుమారప పుత్రుయ, 
.అతండు వేటు. మనవాగ్భటాలంకారకర్త ర్త సోమపుత్రు తుండు. ఇతనికృతికి తదా 
Boer జినవర్షనుండు మొదలుగా \ నెనమండుగురు వ్యాఖ్యానములు DE, నిరించి రను 
టయే దీనిన్యా 8, వీని BWIN. శ్రీః ౧౦౮౮-౧౧౬౨ లోని హేమచంద్రు, Hye 'జెనిమి 
దధ్యాయములసూ సూత్రా 8S మైసకావ్యానుశాసనము ని చను. "కాని, Son రాజ 
శఖరేముమ్మటానందవర్గనాదులకృతులనుండి పెక్కువిషయములు సేకరించుకొన్న ది. 
క్రీ. ౧౩౦౦ ప్రాంతేమందలిజయ దేవుని చంద్రాలోకము లోకమున మిక్కి-లివ్యా స్కీ 
BK IK o8. శ్లో కాత్మిక మై మెనయిందలిల క్ష ణములు లత్ష్యుములుగూడ 
సుగమముై. పారకలోకరంజకము లే లైనవనుట విదితేము. క్రీ. ౧౫౫౦-౧౬౨౦ 
లోని యాలంకారికశ్తేఖరు a నయప్పయదీ శ్రీ తు లితనిశ్ఞో కముల నెక్కు_వగా 
స్వీకరించి కువలయానందము రచియించిన ట్రీ కృిందిక్లో కము: చెప్పుచున్న ది, 


“యేషాం చండ్రాలోశే దృశ్య నే లక్ర్యులక్షణక్లో' కా, 
ప్రాయ _స్త ఏవ వ తేషా మిత లేపా మభిననా విరచ్య స్త స్తో 


శ్రీః ౧౩౧౫ ప్రాంతమందలివిద్యాధరప పండితుం జెనిమిదియున్మేషముల్టంథ 
మలి ని _ర్థించెను, sor తేక మైనయీకృతికి వృత్తి తియ రల 
న్లో కములు గూడ నితయే ని Tea ఉత్కల బేలీయుం జె డై నయితండు, 
శేసరినరసింహుండు 'లేకప్రతాపనరసింహుండు పోవకుండుగా సీకృతి ని న్నిర్శించె నని 
యా క్రిందిళ్లో క మునుబట్టి త్రీ వేదిపండితుం డూహి చెను, 


“ఏవ విద్యాధర Rx కాం తాసమ్మితలక్షణమ్‌, 
కరోమి నరసింహాస్య Ire కా నుదాహరన్‌ో 
దీనికి జగద్విఖ్యాతుం డగుమల్లి నాధుండు తరల యనువేర వ్యాఖ్య న్నిరించి 
, వన్నె దెచ్చెనుః 
శ్రీః ౧౩:౨౦ +. ప్రాంతేముపొ(డును విదేహ ేల్లీయుండును గణేశ్వర పుత్రుండు 
నగుభానువత్తుండు తోచుత నొయికొనాయక భేద లక్షణ మగురసమంజరి ని 808 


` CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


236 సంస్కృత నా aos we శ్ర పం By 


పిదప నెనిసిదితరంగములతోడిరసతరంగ:ణి రచియించెను. వినిధరసవిషయములను 
గరతేలామలకము' గావించు నిదిమనోహర BSP నొప్పుచున్నది. (క్రీ. ౧౩౨౩ 
లో, పకశిలానగరపాలకుండు గా నున్న కాకత్‌ప్రభు నై. నైనప్రతాపరుద్ర భూపాలని 
కంకితముగా ని గింపంబడిన ప ప్ర శాపరుద్రయశ్రో భూషణము, లేక SERS 
మనెడిమహాలశక్షణ గ Xo% E లన్ని టిలో చుటయె ENE g ప్ప 
మైనది. దీనికర్త 'పచ్యానాధపందేతుయ. వ్రతనియశ౩కాయము ae 
Ob కిది చాలును 33 సర్యవిధములం గావ్య ప్రకాశము ననుకరించిననుు నాటక 
ప్రకరణ మధికముగా వ. గ్రంథము పాఠకుల కుత్సాహము పుట్టించుచు 
పాదయరంజక' నె మైనశై లి విరాజిల్లుచు సర్యాంగసౌస్ట్రనముతో నెలయుచున్నది. 
తొమ్మిది ప్ర ప్రకరణములతోడియీలక్షణమునం గావ్యనాటకదోవగుణశ శ్రా రాలంకార 
వ ees సలక్ష్యములుగా నితేర గ్రంథములందువలెనే నిరూపింప6 
బడినవి గాని, పద్ధతి 'మిక్కి- లి. సుగమ'మగుటయీ యిందలిపిశ్తేషము. దీనికి జగత శ్ర 
నిద్ధమల్లినాధసూరిపుత్రుడును; పెద్దయార్యునిత ముండును విఖ్యాతపండితుండు సను 
కుమారస్వామియజ్వ 'తరల యనువ్యాఖ్యను T పదియేనవశ తాబ్దిలో రచియిం 
చెను. దీనితోడిమూలము భరతఖండమంతట - నేంటికి. గూడం “| డించుచుండ 
నింక నీకృతుల యోగ్యత Rne వర్ణి ౦పనేల? కాని విద్యానాధ్ధునయ్దేశముం 
Boss తారికలోని "కెండుక్లో కములు మాత్ర, మిం ESET Geers, 


'*రసప్రథానా Ore గుణాల! Py dey త్త తయా, 
§aH సశ్చీయతీ' శాస్త్ర ప్రమేయం కావ్యపద్ధతిః 
యద్య ప్యసౌ sede క్రై Sony సాధు నిరూపితా, "| 
తథా, ప్యస్యా sao చేతు ర్నో దాహరణ మొదృలమ 


ఇట్టేయు త్ర శవము లేన వై నమూలవ్యాఖ్యానములక_శ్త లిద్దటుగూడ - నాంధ్ధు 
.లగుట Bot DSS soo. కంక దథ్నిణహిందూ దేశమున Koor. మయునయీకృతీ 
కీడగుచుం గొంచెము తరువాత ననణా, $ ౧౩౫౦ Sodssois ను. త్తరహిరదూ 
చేశమునం దుదయించినసాహ్‌ హిత్యదర్చణము ప్ర వ ప్రశంసనీయీము. . దీనికర్త విశ్వనాధ 
కవిరాజు. abv దేశీయుం డనియు బ్రాగ్యంసజేశీయం డనియుం “చలంచేయిడు 
సీకవిరాజు పదునెనిమిది భోవ. లెజింగినట్లును (ఒకానొకక లింగభూ పాలునివుంత్రియై 
.సాంధివి గృహి హికమహాపాత్రే బిరుదాంకితుం డైనట్లున్కు ప పరిచ్ళేదాంతగట్‌, ములు చెప్పు 
చున్నవి పదిపరిచ్చేదములయీమవళ్శిగ్థం( ౦థమునం గావ N Fa Ja. శక్తి ధ్వని వ్యంగ్య 
రస భావ ద్వివిధాలంకారాది సకలసాహిత్యవిషయములు ప్రసంగింపయుడినవి, ' 


దేశమున జక్కలూ వ్యావీంచినయిదియు న 
voeg” K, మునగ ట్రామా ము 
గాంచినది, 3 F fe 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


న్వొబ్బయము ] "వస్టా ధ్యాయము 237 


వేంకటగిరి సంస్థాన రాజులమూలపురుషుండును శేచర్లగో త్ర సంజాతుండును, 
అన్న మాంబోనంతులపుత్రుండును, రాజాచలము రాజధానిగా వింధ్య(శ్రీై ల 
మధ్యభాగ మేలిననాండు నగుసింగభూపాలుండు శ్రీ. ౧౩౩౦-౫౦ నడుము రసా 
శ్లవసుధాకర so నెడిమూండువిలా సముల్మగంథము D BoT. భరతకోహలద త్తి 
లాదులు నిిర్మించిననాట్యశా(స్త్రము ' లతిగభీరము లగుటచేతను, వాని నెజిలిన 
నారు తక్కు. నగుటచేతను నాట్యసంప్రదాయము విచ్చిన్న' మగుటచేతన్సు అపరి 
స్ఫుటముగా నున్న నాట్యపద్ధ తిని జక్క_ంబజుచుటకై తా నీ గ్రంథము రచియించినట్లు 
రాజకవి యవతారికలో. జెప్పియున్నాండు.. కోని ఈ గ్రంథము సెక్కు_విధముల 
దశరూపకము ననుకరించి యనుసరించి వి_స్తరిల్లిన దని cor oI బోల్సి చదివిన 
వారికి చెలియక పోదు. అయినను, సరసముగా లేక పోలేదు 'కాని, దీనికి విశేష 
వ్యాస్తి మాత్రము రాలేదు. దీనివలెనే మహారాజాధి రాజధమ్లారా _లృజ(న్రీమదల్ల 
రాజ ప్రణీత మైనరసరత్నదీవిక భీమేశ్వరభట్టవిరచిత మైనరససర్వస్వము మొద 
లుగా. నేంబది గ్రంథములు రసవిషయమున నుద్భృవించినట్లు “తెలియుచున్నది గాని, 
అవి ముద్రితములు గాక మూలల బడియున్నవి. ఇట్లు శాఖోపశాఖలుగా నెల 
సినరస గ్రంథములలో నర్వాచీన మయ్యు నగ్రగణ్య మ. 


రసగంగాధరము. .-కాళ్టీనవద్వీపాదివిద్యాస్థానములందు శబ్దతర్య_మావమాం 
సాదిశా'స్త్రుములు పఠించి మనచదేశమునకుం "బరు "ెచ్చిననిద్యాంసు' లనేకులు 
శలరు కాని వారిలో. దదమయభిమూన K గ్రంథములు: ని bod యాంధ్ర 
దేశమునకు -విఖ్యాతి 'తెచ్చినవారు కొందటు మాత్రే మే: అందును సకలశాస్త్ర 
_ పారదృశ్వయి. సాహితీసార్వభాముండై. కవి కేఖరుండై విమర్శక్శాగ్యణియై పండిత 
రాజవిరుదమే:. వేరుగా జగద్విఖ్యాతి' గాంచినజగన్నా ధపండితునివంటివిద్వత్క= 
ప్‌ంద్రుం డాంధ్రులలోనే కాదు, ఇతర దేశ్లీయులలోం గూడ లేం డనుట యతిశయో క్షి 
కాదు. - అటు వై యాకరణశిరోమణి యగుభట్టోజీదీశ్షి తులమనోరమను, ఇటు 
సకలశా(స్రునిధి యగునప్పయదీవ్షితుల చి శ్రమామాంసను విమర్శించి సమకాలిక 
పండితో త్తీములమెప్పు , గడించిన యీవిద్యల్లోక నంద్యు నిరసగంగాధరమణి - సాహి 
త్యసార్గస్వతేమును దివ్య లేజస్సులం బ్రకాశింపంజేయుచు G నభూతో న భవిష్యతి ? 
యనున్తార్యో Š నన్వర్థముం జేయుచున్న ది, me 
eto ద్రభిము “మహేంద్ర, ఖండే as HUI _ పండితులళిష్యుయను 
దండ్రియు “నయిన ఉప ద్రష్ట పేరుభట్టునొద్ద సకలవిద్య లభ్యసించిన oor Do ద్రుడు 


క్రీ ౧౫౮౦-౧౬౬౦ SOOTHE) పామపాలయాస్థానకవియై శహజాను 
ఫాదుపొవల్ల c DORE రాజవిరుద మందినవా(డై 'ఛామినీవిలాసాదిబహు X ౦థములు 
m 


రచియించి, చరమనయస్సులో దీనిని రచియింఫ ' నోరంభించుటచేతః గాంబోలు 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


238 సంస్కృతవా జయచరి శ్ర [ లోకీక 


నిది ఆ0డవయాననము సమా & Tom సమయమున నాంగిపోయినది. ఇది పంచా 
నన గ్రంథ మనియు దక్కిన గ్రంథము నష్ట మైన దనియు నోకకింవదంతి కలదు 
గాని నేంటికిని దక్కిన గృంథము లభింపలేదు. పండితరాజళిషు BSA Pir 
దీనికి రచియించిన గురుమర్భ్శ ప్రకాశవ్యాఖ్య గూడ Qos లభించుటచేతను, 
వ్రాత వ్రతులలోం "గేవలము మూలము, మూలముతోడివ్యాఖ్యయుం గూడ నింత 
వణ కే కనవచ్చుటచేతన్సు దీనిని బ్రకటించినవారిలో నొకరగు మహామహోపా 
ఛ్యాయగంగాధర శా స్ర్రీగారుకూాడం గొంచెము తక్కువగా దింతీయాననమునణ కే 
పండితరా జీగృంథము రచియించె నని భావించియున్నారు. ఇతడు తరునాతి 
గ్రంథము A Gos కున్న నంతగా విచారింపం బనిలేదు గాని నిజముగా ని EoD) 
యున్నచో నది నష్ట మగుట యలంకార శాస్త్రమునకు దీఅనిలోపమే యని 
పరితవింపక తప్పదు, 


ఇది రసగంగాధర మైనను ఇందు రస మొక్కకు ప్రధానవిషయము 
కాదు. ముద్రిత మైనసుమా నేడువందలపుటలలో. బ్రథమాననము నూటటథెబ్బది 
పుటలలోను గనవచ్చు కావ్యశ బ్దగుణధ్యనివి భా వాదులలో రసవిషయ మెక్కునగాం 
. జర్చింపంబడినదిః ద్వితీయాననమున వ్యంజనాల క్ష ణాభిధాస్వయాపములు త Ayes 
ములు ఉసమాద్య ర్రాలంకారములు నిర్వచింపలుడినవి. పూరో(_క్షవిషయములు 
 పరిశ్టీలించుసందర్భములందు పూర్వాచార్యు. B: నయానందవడ్ధ నమమృటరుయ్య కా 
దులవుతేములు నిర్దాక్షిణ్యముగా విమర్శింపండినవి. ౪అదోహౌ సగుశా సాల 
జ్కారా శబ్దార్గా కావ్య మృనెడిపాచీనులకావ్యలక్షణ మెత్తుకొని విమర్శించుచు, 
కావ్యము వె కిం బఠింపంబడునది. అర్హము ' దానినుండి “తెలిసికొనంబడునది. కావున 
eo Ts m నునుట పొసంగ దని యావేవిచుచు, BES 
=) n యార్థప్రతిపాదక gr కావ్య ) మృనెడిస్వలక్షణము సిద్ధాంతీక 
మ నీపండిత రాజుగృంథారంభ మే యితేని ప్ర తిభావి శేషము కోడి శ్వా స్ర్రరచనా 
Srey న్ర్రమును Sena: Hed; “ విభావానుభావవ్యభివారిసంయోగా 
BNO) త్తి! ” అనుభరతమునిసూ త్రము మూలముగా? బ్రాచీనాలంకారికులు 
గావించినయెనిమిదివిధము లగురసనిర్యచనముల నాశంకించి పరామర్శించి విభా 
అల నొక్కొకటి గరకు కాదని యాకత్నోపించి, పరమాప్హద 
f వినాభావియె ప్రతయమాన మగురసము రమణీయత నావహించు ననుట 
ద 2 స 
ప ee Seto yore వై SONA హే 
చాయం oN E 22x ; 
వరణచి ee Neg se oe eee ee 
ay a = బ్రదిశ్రాయుయ రస మను wad మావిష్కరించుపట్టున 
| చిన పరిశీలన A) తానంద దోయక మగుచున్న ది, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నా_జ్బయము ] మష్టాధ్యాయము 289 


రసమును, అందు DFID నాట్యరసమును గూర్చి విశ్తేషచర్చ గావించిన 
వారిలో న్మగిముండు భరతముని. తరువాతినారిలో గణింపందగినవారు, అభినవ 
గుప్తుడు, తదనుయాయు చై నభట్టలోల్ల టాదులును, ధనంజయుడు శంకుకు(డు 
మమృటుండు మొదలగుచారును, శారదాతనయుండు భావ ప్ర కాశనమున రసవిచార 
మళ్యంతము గావించినవాం డైనన్కు డాని శెందుచేతనో లోకమున వ్యాప్తి 
తక్కున యెనది. అందు సామాన్యముగా నన్ని యధికారములును, విశ్చేషించి 
'మొదటిమూండధికారములును _ఛావరసస్వరూపనిరాపణపరములై వృద్ధభరత 
భరతేమునివాసు క్యాదిపూర్యాచార్యులమతము లావివ్కురించుచు రసజానమున 
కాధారములై వెలయుచున్నమాట సత్యము. (ప్రాచీనమతేము లెల్ల నుదాహ 
రించుచు దాను భరతమునిమతము ననుసరించుచున్నా నని చెప్పుచు భానరస 
"తాదా త్త $ మంగీకరించిన యతేనిమతేమును సం గృహించి మనరసగంగాధరకర్త 
చర్చించినట్లు కనరాదు గాని యితేనిచర్చయం దతని మతముగూడ గోచరించుచునే 
యున్నది. అయిన నేమి? భరతేమునిరనసూత్ర విగారణయందు పండితరాజు 
పైచేయి యయ్యె ననక తప్పదు. ఇందు భావప్రకాశనమునుబట్టి ame దక్కిన 
గొన్ని గ్రంథములనుబట్టియుం ్రాచీనప్రామాణ్‌కలాక్షణికు లొనర్చినర సనిర్యచన 
ముల నొక్క-చోం జేర్చిదూలము, 


భరతవృద్దుడూో+యథా TST TSR ర్య్యన్షునావథెః పాకవిశ్తే 
మెశ్చ సంస్కృ తాని వ్యజ్ఞనాని మధురాదిరసానా మన్యతమే నా_త్భేనా పరిణమ న్లి 
dai Syro మనోభి సాదృశా _ల్లేతయా స్వాద్య నే, తథా నాన్నాప్రక్నారై. 
ర్విభావాదిభావై రభినమై స్సహ యథార్హ మఖివర్ధి తాః స్థాయినో భావాసామా 
జికానాం మనసి రసా నా పరిణమ_న్ల. స్తేషాం ఆాదాత్యికమనోన్న త్తి భేదభిన్నా 
_స్త SS వేణ తె రస్య స్తే ir 

వాసుకి ఫా i 

“నానాద్ర వ్యాషథైః 8 Sg ఛావ్య తే యథా, 

S80 భావా భావయ న్ని రసా నభినయె Nasr, 

ఇతి వాస్తుకినా ఫ్యుకో ఛావేభ్యో రససమ్భృువఃే |, 

భరతముని ఫాోవిభావానుభావవ్యభిచారిసంయోగా దృసనివ్ప_త్తి:* “య 
థా నానాన్యజ్ఞనవధి దృవ్యసంయోగా BÉIS 3s, తథానానాభావోసగమా 
Bsns) OY యథాహీ నానాన్యళ్ఞున సంస్కృతే మన్నం భుక్టానా రసా నాస్వా 
దయ ని సుమనసః పురుషా హక్షాదిం Wyss) 2 తథా నానాభావాఖి 


1, 2, WSS, UTE: 2 పు 86, 37, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


240 SO Sey) Sor జయచరి శ్ర, | [ లౌకిక 


SOMME తాన్‌ వాగబ్ల సత్వ వే తాన్‌ స్థాయిభావా. - నోస్వాదయ D . సుమససః 
SSM, org న్నాట్యరసాః* : : ema 
"యథా Dar BS SCE Sar త్పుష్పం ఫలం aser, 
తథా మూలం రసా Hye లేషు భావా MST, . _ 
న ఛావహీనో e R రస నభావో ఛాననర్షితఃన 1. '- 
ఆనరదవర్గనుఃడు :--నహి విభానుభావవ్యభివారిణ వవ రసా ఇతి కస్య 
చిదవగమః, అత ఏవచ విభావాది ప్రతీత్యవినా భావినీ రసాదీనాం ప్రతీతి రితి తత్ర 
తీత్రోః కార్యకారణ భావేన Sosa’ తమో ఒనశ్యం భావ్‌ స తు లాఫఘు 
నా న్న ప్ర TIS ఇ త్యల క్యు కమా వన సనో వ్యడ్ష్యా రసాదయః” 9, 
ధనంజయుండు :-- ఆ న్‌ ల నన సనో 
“OTS రనుభావై శృ T తనె. ర్య్య్యభిచారిభి 
ఆనీయమాన PASSE స్థాయీ భావో రసః 598” క 
మమ్మటుండు = ae క్‌ 
“వ్యక్తు 58 ర్విభావాదై్యాః నయా మహ che EB 2 
| భోజరాజు ౩ | 
“చిరం చిత్తే 285 3 సంబధ్య న్తే =-నుబన్ధిభిక, 
| రసత్వ్యం 58x53 ప్రవృద్ధాః, Bros 253 ర్స్‌ 
రుద్రటుండు :-విభావానుభావసా త్తి వ్రకన్యభిచారిభావై రుపనీయమానః 
పరిపూర్ణః స్టాయిభావో రస్యమానో GBH Ge == 
'రాజానకరుయ్యకుండు “—విఛావానుభావన్యభీచారిభిః పకాళితో ర wy 
8 2) Ss) Bogie రసః” 7, = 
వాగ్భటుడువా 
OTD STDS a OI ర్య్యభిచారిభి: 
Rn ae స్థాయి Te వృతో రా 
v 7 x 
. me నానా ఇ 


1. నాట్యళా_6-71, 72, పుటలు 5. సర, కం, ల, 19-19. 

2. ధ్వశ్యా_వుట, 188, 6. రుద్రటా, 12-4 

8. దళరూ, ఉ.- 1, ప్రుతాపకు-. 7. తలరకారసర్వస్తము పుట, 208 
శస్నప్ర-రసౌర్ల వ, 1-59 8. THY. 55 9- ae uA ; ; 


4, కావ్య ప్ర-4, ర_ కావ్య ప్ర దీ-క, 5 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నాజ్యయము ] నష్టా ధ్యాయము 241 


వాగ్భటుండు నేమికుమారు(డు = 

“విఛావానుభానై. ర్వ ్యభిణారిభి శ్చాభిన్యక్తా రతిహాస. . .శమాః 

స్థాయినో ఛానా క్రమేణ శృజ్ణారహాస, . . శాన్తా నవ రసా భవ_న్ని 1 

భట్టలోల్ల టాదిపండికుల ఉత్ప BSH som, శంకుకమ తానుసారియైనయను 
మితిపక్షమున్సు నిరాకరించి, భరతేధనంజయమమ్మటప క్ష ము నాదరించినధ_ర్మ 
సూరి ఫా 

విభా వానుఛావన్యభిచారిసామ గ్రీసముల్ల సిత స్థాయీ ఛావో రసః *, 

దండి భామహోద్భటులురస వద్ర,సవేశలమ్‌, .రసవద్దర్శిత స్పష్టశ్చం 
గారాదిరసం యథా” అనుచు శృంగా రాదిర సనదలంకార ములను బేర్కొ-నిరి గాని, 
రసనిర్వచనము గావింపలేదు. నా రలంకార ప్రధానులు క, శాన్సి వారు కాన్యము 
రసభావ సమన్వితము కానలె ననునాశే, 

వామునుండు-దీ_ప్పరసల్వేం కాన్ని? అనుచు శృంగా రాదిర సములు కలది 
కాంతిగుణ మనెను గాని* రసమును నిర్వచింపలేదు. అతండు గుణప్రధానుండుం 
కావున వారికి భరత మునిస్నూత్ర్యములోం WS Sabo లేక పోయినది. ప్రతీహాశేం 
దురా జుద్భటునిరసవ దాదిన్లో' కములకు వ్యాఖ్య ప్రాయుసందర్భమున, శృంగారాది 
నవరసములు రత్యాదినవస్థాయి భావపరిపోపూ EACS లగుటం _ దద్రూపమున 
నాస్వాద్యము లగుచుఆస్వాద భేదనిబంధన మగు తాంత్రిక మైనరసశబ్దమునం Baye 
బడుచున్న వనెను గాని స్థాయిభానము రస మనెడి యభిప్రాయము తెలుపలేదు, 
ఇంకా 


పూరోదాహృతలవ ణములలో, వ్యంగ్యము రస మనెడిధ్యనిలక్షణము 
తప్పం దక్కిన వన్నియు భరతమునిసూ త్రము నా శృయించిన వనుట విదితేము. కాని, 
ఆసూ త్రమందలినంయోగ నిప్ప _త్రిశబ్దములయర ములను బూర్వలాక్షణికు లిష్టము 
నచ్చినట్లు DBD రసస్వయాపమును బహువిభముగా నిర్వచించియున్నారు. అందు 
నాలుగు BSI మమ్ముటుండు పరిన్లీలించెను. అతని ENEA ID రిత్యాడిలక్ష 
ణము విమర్శించుటతో మజీనాలుగు భేదములు చూవి పండితరాయలు పరిశీలించి 


యున్నారు. ఇట్లు రసనిర్వచనములు మొ_త్త మెనిమి BO." కావ్యప్రకాశరస 


1. కావ్యా. 5. 

2, సా, ర. 10 

89, కా. ద. 2. 25 — I. కా. 8, G— |. కౌ, 4 3, 4, 
4, కౌ. నూ, 8, 15. ` 

5, చూ. రసగం, ఫు, 48, 49, 


31 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


J 


949 So My Sar జయచరి J [ లౌకీక 


గంగాధరాదులందు సంగ్రహముగా (శ్రోడీకరింపంబడినయవి FSD TF 
ములు పారిభామికపదభూయి క రఘుల నగుట మక్కికిముక్కీ-౧-6 చెలింగించుట 
ప్రయోజ నకారి కా దని యందలి కొన్నిటిము ఖ్య భానము "కెలుపుచున్నాను. 
తందుకు ముందుగా, కణానాయికానాయశకాదులును, ఉద్యానమలయానిలచంద్రి 
కాదులును ఆల్వబనోద్దీపన భేదమున విభానము Naso, చూపు చిణునవ్వు మొద 
లయిన ననుభానము లనియు, తలంపు మోహము మొదలయినవి వ్యభిచారి భానము 
లనియు, రత్యు త్సాహాదులు స్థాయిభానము లనియు ఈనవిభావాదులు శృంగార 
వీరాదిర సములనుబట్టి చేజువేజుగా నుండు ననియు 'దెలియనగును 


విభావములు కారణముగా. బుట్టి, అనుభానములమూలముగా. దెలియ 
బడి వ్యభిచారి భానములవల్ల BLA కథఖానాయకు లైనరామాదులందును వారి 
వ, తెలియణబడుచున్న. ర త్యాదికస్థాయిభానము 
రస మని భట్టలోల్లటాదు లనిరి. ఇట్టివా రుత్స_త్తినాదులు. 


రంగస్థలమందలినటుని జూచి, “రాముడే వీడు రాముండు కాండు ఏండు, 
'రాముండా కాండా ? రామునివంటివాండు” అని పలువిధములం దలంచుచు, చిత్త 
రువులోనిగుజ్ఞమును గుజ్జు మనుకొనునట్లు రాము డనుకొన్న నటునియందు నిజ 
ముగా లేకున్నను, apes దున్నట్లుగా ననుమూనింపంబ డెడిర త్యాదికస్థాయి 
ఛానము దృష్ట లై నసామాజీకులచే ననుభవింపంబడుచు రస మగుచున్న దని 
శంకుకుం డనెను. ఈమతేము ననుసరించిన వా రనుమితివాదులు, 


కాన్యపాఠ కులకును నాట్య దప్ప వలకును, భావనావ్యా పారమునం దమ్ము 
దాము మజచునట్లుగా విభావాదులను బ్రళ్యవము గావించుచు, సానా 
పారమున నిశ్చలసమాధియం దనుభవింపంబడెడే బ్ర హానందముమాడ్కి_ వారిచే 
ననుభవింపంబడునట్టిర త్యాదికస్థాయి రస మగు నని 'భట్లనాయనమతము. దీని నను . 
సరించినవారు 70.5 వ స 


పె మూండుమతములను జర్చించి వానియందలిలోసములను జూచి వాని 
కంచు ను ఏ త్తమముగా, అభిన్య క్కి వాదము పతిపాదించినవాం డభిననగుప్పుండు. 
gfe! ధ్వన్యాలోకలోచన మందును, నాట్యశా ప్ర వ్యాఖ్య యెనయభినవఛారతి 
యందును గూడ రస సస్వరూపనిరూపణము గావించి మమ్తటాదులకు మార్గదర్శి 
EIS. సాహిత్యర Gy కర కారాదు | లితనిమత మే యవలంబించిరి. పండితరాజు 
తనచర్చలో మొదట గైకొనిన దితనిమతమే. అందుచే నభివ్య కివోదము బహు 


సమత మైన దని తెలియ గలదు. ఇతనిమతమునా-ా 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నాజ్బయము ] మష్టాధ్యాయ ము 243 


సహృదయులచి _త్రముల నంటి యణయగాయున్నర త్యాదికస్థాయి, కావ్యనాట్య 
శృవణదర్శ నసమయములందు విభావాదులవల్ల నుద్రికృమై యభిన్య_క మగుచు, 
నెదుట నున్నట్లు హృదయమున బ్ర, వేళించినట్లు సర్వాంగములం గాణిలించినట్లు 
CN J ౧౧ య 
త_న్మయత్వము గలిగించి తక్కిన సర్వ ప్రపంచము మజిపునకుం దెచ్చుచు, వారిచే 
ట్ర ప్రోనందముమాడ్కి- నాస్వాదింపయి జెడి యలౌకికచమ త్కారకారి SFO 
రాదికరస మగుచున్న దని ముఖ్యభావను, దీని ననుసరించినవా రభివ్య క్తి 
వాదులు. ధ్వనినాదము బీజముగా వి_స్తరించినయావాద ముత్తుకొని పండిత 
రాయలు, రసచర్చ “భాగ్నానరణచిద్విళిష్ట Bossy త్యాదిస్టాయి భావము రస 
మని యభినవగు_ప్తమమ్మటభ ట్లాదులమాటలనల్ల c దెలియుచున్నది. కాని రసో 
చైస ఇత్యాది శ్రుతిస్వార స్యమును బట్టి రత్యాదిస్థాయివిశి ప మగు భగ్నానరణ 
చిచానందమే రస మగు”నని Wess మావిష్కురించెను. కడపటికిం GOSoor Go 
టిలో చేది యుచితతర మనువిషయ మిప్పటికి SH నిర్జీతముగాక విమర్శకుల 
చర్చలం గనిపించుచున్నడి గాని, రస మానంద స్వయాప HAN I ప్రమాణమును 
బట్టి ర త్యాతిస్టాయితోం గూడినచిదానందమే రస మనుట యుచిత మని నాయఖి 
ప్రాయము. 


ఇట్లు SARS ఇ త్యాద్మిశ్రుతియం దజ్ఞాతేయాపమై భరతనాట్య'ళాస్త్ర 
మున రూపము దాల్చిన రసము నడువు నెడలినయలంకారము రీతి ధ్వని ముద 
లగువాని నణంగంద్రాొక్కి- కావ్యమున కా & లేక జీవితమై సాహిత్యవిద్యాంబుధి 
యం దమృతముమాడ్కి. నాస్వాద్య మగుచున్నడి. అట్టిరసమును గూర్చియు, 
అలంకారములనుగూర్చియు, _కావ్యనాట్యస్యరూపమును గార్భియు, క్రీ, ఆజవ 
శతాబ్ది మొదలుగా బందొమ్మిద వళ 'తాబ్దీవణికును గొప్పవిద్యాంసులు రచియించిన 
సాహిత్యవిద్యావిషయక గ్ర ంథములును వానివ్యాఖ్యలును గలసి సుమానై దాజు 
నంద లైన నుండు నని, అముద్రిత గ్రంథపట్టికలను బట్టి పి. వి. కాణేపండితుతు 
సమకూర్చిన గ్రంథపట్టికవల్లం 'దెలియుచుండ" Wy యని మన మిందు పరిశీ 
Dose గలము? ఇం దచ్చుపడనివానిమాట య టుండ నచ్చుపడినవి సువూరొక 
నంద యుండును, ప్‌నిలోం బఠనపాఠ వ్యవహారము గాంచినవి నలునది మొన 
నుండవు*, వీనిలో, బూర్యోదాహృతీములవలె హృదయంగమము లై నవి HS 
కొన్ని లేక పోలేదు. కాని గ్రంథవిస్తరభీతిచే సీప్రకరణమునకు స్వస్తిచెప్పుచు 
సాహిత్యర త్నాకరమును గూర్చి మాత్ర, మించుక ప్రసంగింతము. 


NS 


1, చూ, 1928 బెంబాయిము ద్రణము, సాహ్విత్యదర్చణాంగ్ల Hew, 


{ 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


244 సంస్కృ తవా జ్బయచరిత్ర, [ aè 


శ్రీ ౧౭౦౦ (ప్రాంతమందు "కాన్సీనగరమున బహుశా(స్ర్రుము లభ్యసించి 
విద్వత్క_వియె వేరుగాంచినయాం(ధ్రుం డై నవారణాసిధ ర్భసూరి యనునుహాపండి 
తుండు స్వీయము లైనయుదాహరణములత్తో ని _రించినపదితరంగముల సాహిత్య 
రత్నాకరము విద్వద్విదితము. ఇందు అభిధా లక్షణా న్యంజనా గుణ wz 
గ్థలంకార దోవ ధ్వని రసము లనువిషయములు సవిమర్శముగా నియాపింపంబడి 
నవి. మొదటి గృం థారంభ సమర్భనతరంగము గ్రంథారంభపద్ధతిని శాస్త్రీయ 
ముగా దెలుపుచున్నది. ఆంధ్ర చేశమం దుదయించిన దాదిగా బళ న పాఠ వ్యవహోర 
మున వ్యాప్త మగుచువచ్చుచున్నదీనిం గూర్చి విశ్లేషించి వ్రాయుట యనావళ్య 
కము. ఈధ _రృసూరియీ సన్యసించి గోవిందానందభగనత్సాదుల్రై శంకరా 
చార్యుల శారీరక మామాంసాభావ్యమునకు రత్న ప్రభ యనుశేర దివ్య మైన 
వ్యాఖ్య రచియించుటయ్సు అది సకల దేశముల బ్రశంస శెక్కుటయు విదితేము. 


సాహిత్యర క్నాకరమునకు మందర నౌక య నెడు రెండువ్యాఖ్య లుదయించి 
SD. ఇందు Bor టార్యునినౌకకంచు మల్లాది లక్ష ణసూరిమంద రావ్యాఖ్య 
ముందుగా ముద్రితమై దేశమున wg È గాంచినది. 


JA, ఆంధ్రభవిమ్యపర్వ ప్రేమత తృ ¢ భవభూతి భాస నాటక 
SIAS YDS మల్లాది సూర్యనారాయణశాస్త్రి 
రచియించిన సంస 
యించిన సంస్కృతీ వా బయ చరిత్ర ద్వితీయ 
భాగలౌకికనా జయ చరి త్రయందు 
వ a ధ్యాయము 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


పో జయము | 
— 


సప్తమాధ్యాయము 
పంచం 
కావ్యములు 


కవిశబ్దము మిక్కిలి సనాతనము. వేదములందు మంత్ర, దృవ్దలు లేక మంత్ర 
కృత్తు wp RAG మును BDA సూరి కవి ధీర శబ్దములు నమానార్థ x క 
నబడుచున్న వీ. దీనినిబట్టి కవిశబ్ద మానా౭డే కల దని తె నయ్యడి. “నా 
నృపి కురుతే కాన్య ” మృనీనభియుకో కి కియు బుపి. కానినాండు కాన్యకర్త (కవి) 
న డనుచు worry క విశబ్దములు సమానార్గ్భకము లని బోధించుచున్నది. 
విచిత్ర భానములతో డి ధర్షాంశములతే త్త _త్వెనును జ్ఞ జ్ఞాననేత్రమునం జూచుట 
దర్శనము. అట్లు సందర్శించినవాయ and. అతండే శ్రమల గవి యనం 
బడెను. అనలా, అతీంద్రియ మైనధ_ర్మ రత _్తీ (మును జ్ఞ జ్లానదృష్టిచేం గనుంగొని దాని 
SO చెస్పినవాండు and. లేక కవి యని మంత్ర; EN మైనయర్థము. దానిని 
బట్టి, అసాధారణ మైన యొకవిచిత్ర, విషయమును గనిపెటి దానిని జక్క-యణగా 
8 చినవాండు కవి యనెడి ప్రతీతి లోకమున వ్యాపించినది. అట్టి ప్రతీతి కాద్యో 
చొవారణము వాలి లీకి యని భవభూతి భట్టతౌత చప ఖనాచున ప్రశంసించి 
యున్నారు. తరువాతీవారు BEESON TNL ర్త Ber. ఇట్లు, వారు లౌకికళవులలోం 
'జేరందగినవా నైనను వారికి బుషు లనియు చారికృతుల FY sho లనియు నాంటి 
నుండి Res Nc ట్రసిద్ధి, 
కవృవ'్లే-కన తే చాతు'క్వే TB MONS: కర్శ కావ్యమ్‌_జీవద్వర్ణనా 
నిపుణః కవిః-ఇ త్యాదినిర్భచనములనుబట్టి చమత్యా నీకారి మైనవిషయము 
"నేర్పుతో వర్శించినవాండు కవి యనియు, సహృదయహృదయాాన్లోదకారి ' మొన 
యతని sagar గద్యమో లేక మిశ్రమో యగుకృతి కావ్య మనియుం జెలియ 
నగును. లోక ప ప్రసిద్ధము లై "ల గరు క ములకు బూర్యము లాకిక 
భాషలో నట్టికావ్యము లుదయింపలేక పోలేదు గాని యవి యిపుడు మృగ్యము 
BSN, రుద్రటాలంకారవ్యాఖా g యగునమిసాధువు, పాణిని పాతాళవిజయ 
కావ్యము నిర్శించినట్లును అందు కొన్నియపప్రయోగము లున్నట్లును చెప్పి 
యున్నా(డు", పాణిని కుపజాతిచ్చందన్సునం SHON యెక్కువ యని త్నేమేంద్రుం 


ఆమన మరంద పంపన లను rene 


1, తథాపి PAA పా తాళవిజయే- -సస్థ్యావధూం గృహ్య కశేణ_అపశ్యతీ s5) 


ని నె చిమ్నమ్‌--రు ద్ర టా, 9-8, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


246 సంస్కృ Sw జయచరి శ్ర, [ లౌకిక 


డన్నాండు!. సుభాషితర త్నా వళి కూర్చినవల్లభ BH cw పాణినిక్కృతము లని కొన్ని 
శ్లోకములు చరావియున్నాండు*. అవురకోశ వ్యాఖ్యాత యగురాయమకుటుండు 
పాణినిజాంబవతీపరిణయములోని దని యుకశ్లోక ముదాహరించియున్నాండు, 
సదు కిక ర్లామృతేక_ర్హ యగురాజశ్తేఖరు(డ్కు పాణిని జాంబవతీపరిణయము రచి 
యించినట్లు ప్రశంసించియున్నాండు*. ఏటినిబట్టి పాణిని D పై గెండుకావ్యములు 
నిర్మించె నన “వచ్చునుగాని, వ్యాకరణమూ 6, క యెనయతండు స్వసూత్ర, తములకు 
విరు్ధముగా-గృహ్యా-అపళ్యతీ- అని ప్రయోగించియుండండు Týs బాతాళ 
విజయకర్త యనవాణిని వపు డై యుండు నని కొంద అ భి ప్రాయపడు 
చున్నారు. అయి తే, జాంబవతీపరిణయక రృ B యాకరణపాణిని యే యన్న రాజ 
శేఖరునిసాథ్యము మాట యే మని Selo’ అడుగుచున్నారు. ఎందుకును 
మజియితర ప్రమాణములు కనరావు. ఇది యిట్లుండ, పాణిన్యాచార్యులు JÁ 
Epos యమ సథీయాదికాన్య సంజ్ఞారూపములు ౩ సాధించుటయుి, కా త్యాయనుం 
డొఖ్యాయికాశబ్ద బము చర్కొనుటయుో, భగవత్సతంజలి, మహాభావ్యమున “వార 
porns, మనుచు వరరుచికృత కావ్యమును _స్గ NEO, వాసనద త్తా PHY 

సుమనో _త్తరాద్యాఖ్యాయికల నుచ్చరించుటయు? అందందు శ్లోకము లుదాహ 
రించుటయ్యు నటులను నాట్యరంగమందలి, స్త్రీలను జేర్కొనుటయుీ, చూడణగా 
మునిత్ర, యశకాలములందు పద్య గద్య కావ్యములే కాక్క విశేషించి పతంజలినాండు 
దృళ్య కావ్యములు గూడ నున్నబ్దు విశేదము కాంగలదు, అయిన నేవి? అవి 
యన్నియు నడుగంటినవి. క్రీ. పూ. ప్రథనుశ తాద్దీనుండిమాత్ర మే మన మిపుడు 
వివక్షి ంచుచున్న కావ్యములు దృగ్గోచర నుగుచున్న వి 


1. స్పృవాణీయక్వ చరితం TPS Dámi సువృ త్తతిలశే, 8-80, 

శుద్దస్వభావా న్యపి సంహతాని--ఉపోఢరాగేణ విలోల తారక హ్‌-ఐన్రం ధనుః 
Q 

పాజ్టుపయోధ రేణ- ggh, 

పయః IAA నిభిః Doe వాన్సి వాతో ఛై Fae. ఇత్యాది, 

4, xg 8 పాొణినయే ర యస్య రుద్ర ప్ర ప్రసాదతః, 


విం 


క్రొ 
oo 


on వ్యాక రణం "5 "కావ్య మనుజామ్మ్నవతీజయమ్‌?? 
అధికృత్య కృతే WR 8H క్ర నయమస సఖేన్ట్రజనశాదిభ్య ళ్ళ, 4-3-87, 88. 
6. లుబాఖ్యాయి"కాఖ్యో లావా KEES 
7. య శ్రేన శృతం నచ లేన ప్రోక్తం వారరుచం కాగ్యమ్‌, మ, భా, సంపు, 2, పుట, 815 
8, నటానాం (Gyo snora Dn Se పృచ్ళతి కస్య యూయం 
కస్య యూయ మితి ళం తం తవ కే చే త్యాహుః, ను, భా, సంపు, 8, పుట, 7 


లా 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


న్నాజ్బయము ] సప్తమాధ్యాయము 247 
కాన్యప్ర పశంస 


“కావ్యం యశ సే ఇ-ర్థకృ తే తే వృవహారవిచే శి వేతరక్షతయే 
సద్యః పరనిర్వ we కాన్హాసమ్మితత Bor SI awe” 


అనుచు లాక్షణికులు కావ్యమును బ్రశంసించిరి. ఇందు, 8 8 అర్దము 
అనర్భ ప్ర తీకారము వ్యనహారజ్ఞానము సుం ఉప దేశము అనెడియాజుప్ర పయో 
ener చూపంబడినవి. కవికిని సహృదయననికిని గావ మీ ప్రయోాజనములను 
యథాయోగముగా సమకూర్చు ననికావ్య ప్రకాశకారమతీము. bow -మొదటి 
నమూండును ఒరసుఖమును గవిపాఠకులకు సమానము లనియు దక్కిన Tom 
గ్రంథరచనకుం బూర్యము కవికిని, తరువాతం బాఠకునికిని గలుగు ననియు నొక 
వ్యాఖ్యాతవిద్యాచ క్రవ 8 రివుతము,. ఇందు మొదటిమూండును XDD దరువాతి 
మూండును సహృదయునికిని సమన్వయించు నని మజతీయొక వ్యాఖ్యాత భట్టగోపా 
లునిమతము. ఇట్టియివ ద్భేదముల శీను? విటినిబట్లి ట్టి సాధుకాన్యర చనసత్కా_వ్య 
నిసేవణములు ధనార్దనవ్యవహారజ్ఞాన పరమార్థజ్ఞానాదిసాధనములై. మొహికాము 
Ss హేతువు లగుచున్న ననుట నిజము. మజీయు, ప్రభునమితేములై. శబ్ద 
ప్రథానము లైన వేదములకంకెను మిత్ర సమ్మితములై oss లోత్పర్యవంతము శై Bs 
మరణ దుల కంకును రస మున Sox మైనవ్యంజనవ్యాపారము ప్ర; పధాన 
ముగాం గలది యగుట వానికంె విలక్షణమై రమణీయవస్తువర్మనమున సరస 
'తాపాదక మైనకావ్యము కాం'తాసమ్మితేమై రామాదులనలెం as క్తి రింపందగును 
రానణాదులవలెం బ్రవ_ర్తింపరా దనుచుం  గవిసహృదయుల కుపచేశించునది కావున 
సాధుకావ్యని పే.వణ మవశ్యాచరణీయ మగుటయు విదితేము. ఇ ట్లుభయ కారకము 
లై నకావ్యములలో--- 


పాఠ్యములు_ వీనిని, పద్య గద్య మిశ్ర భేదమునం ద్రివిధముగాం బూర్వులు 
విభజించిరి. కాని, ఒఫక్కొ-క్కవిభాగమందును విషయాది భేదములను బట్టి యవాం 
తరవిభాగము GHA కనుపట్టున్లు. రామాయణ భారత ఛాగవ తాదులలోనికథలు 
గల రఘునంశ కుమారసంభవకి రా తార్జునియ శిశుపాలవధ నైవమధాదికావ్యములు 
పౌరాణికము Oc దగియున్న వి. బృహత్కే_థాదులలోనిక Foo గలకాదంబరీ వాసవ 
ద త్తాదులు కథా కావ్యములు. 'రాజానళీ రాజతరంగిణ్యాదులుచారి త్రేకములు. పంచ 
తం ob eS SBT se 7 నె తికములు, రసిక రంజనశ్ళంగారశత కామరుశత కాదులు 
వైనోదికములు, సుఘసం చేళశదశకుమూరచరితవిశ్వగుణాదర్శాదులు కల్పితేములు. 
ఆర్యాస వ్ర పశతీగీతగోవించాదులు 'చైవతేములు. భట్టి కాన్య T STS తాదులు ory, 
ణికములు, ఇట్లు శాఖోపశాఖలుగా? 'బెరిగినవానిలో ముందు ee 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


948 సంస్కృతీ చా బయచరి శ్రీ [ లౌకిక 
పద్య కావ్యములు, 


SY ప్రఖ్యాతినిబట్టి వీనిలో ముందు గృహింపం దగినవి, EN 
ఆధునికనిమర్శకు లచేకు లనేకవిధముల6 గావించిన నిర్ణయములనుబట్టి కాళిదాస 
"కాలము శ్ర పూ. ఎనిమిదవశ GD) మొదలుగా, క్రీ పన్నెండవశ ST ASeoKe 
గలమధ్య కాలమున నూ(గులాడుచున్న మాట సత్య మేకాని, చక్కనిపరిశ్రీలనము 
నొనర్చిన నలుగునై దుగు శేకీభవించుట కారణముగా నది క్రీ పూ. ౫౭ అని 
విశ్వసింపవలసియున్న ది లభించినంత నికు గవులకాలము స ప్రమాణముగా 
నాసంస్కృతేకవిజీవితేమున చెలిపియున్నాను. కావున నిం దాచర్చ విడిచి కాలము 
మాత్రము సూచించుచుందును. నాయభి ప్రాయముగూడం WPT శ్రీ పూ 
౫౭ తోనివాండనియే, అందుచే నతనికాన్యత్రయమే యీ ప్రకరణమునకు శ్రీకార 
మగుచున్న ది. భరతఖండమందే కాదు, ఖండాంతరములందును, కాళిదాసకావ్య 
శ్రయముపే శ్లైఖుగనివా రుండరు. సంస్కృత భాష నభ్యసించువా Sos enw, 
సంచకావ్యము OF ప్రసిద్ధి కెక్కినవానిలోం గ్రమముగా6 BSc బట్టునవి రఘువంశ 
కుమార సంభవ మేఘుసం దేశములే. ఏీనిలో నేది ముం చేది నెనుక యని కొందణు 
చర్చింతురుగాని, TAGS SIV GE మేశ్వర స్తుతియు, అహంకారనిరాసయు.6 
గారణములుగా వీనిలో మొదటిది రఘునంశ మనియీ నమ్మవచ్చును. ఇందుకు 
మజియుకకారణము. కాళిదానునకు వా లీకిమహామునియిడం గలభ క్కి తాత్పర్య 
ములు మెండు. ఇతని సత్క_విత్వేమునకు మార్గదర్శక మతేనిరామాయణమే. 
ప్రసాదము మాధుర్యము వై. దర్భీరీతి పాత్రపోవుణవిధానము ఉపమాచిత్యము 
మొద లగుసత్కవిత్వవిశ్రేషముల యభ్యాసమునందు కాళిదాసు వా ల్రీకిరామా 
యణశిష్యుండు. ఇందు కీతనిరఘువంశమం Bay నియుదాహరణములు కనవచ్చును. 
కావున రామాయణ పారాయణమందలి తనివిదిట నితడు ముందు రఘునంశము 
నిర్మించె ననుట యసంగతము కానేరదు. ఒకయుదాహరణము. 

రామాయణమున సీ'తావినాహఘట్టభందలి “పతి Sr మహాభాగా 
ఛా యే వానుగతా సదా? అనుశ్లోకమందలియుపమానము గహించి “ఛాయేవ 
"తాం భూపతి రన్వగచ్చత్‌ * అనుచు గాళిదాసు నందిని భేనువు ననుసరించినదిలీ 
HN వర్షించియున్నా (డు. ఈయుపమానమురామాయణమున సముచితేము గాని) 
రఘువంశమున లింగభేదముచే ననుచిత మగుచున్న దనెడిమత మపుడు బయలు 
చేజుటచేం maoo _చామనాచార్యు(డు కావ్యాలంకారసూత్రవృ త్తీయం 
దుపమావిచార సందర్భమున లౌకిక్యుపమాదులందు లింగభేదము దోపషావహము 


జ 1 4 
= దని సమర్థి om '. రఘువంశ వ్యాఖ్యాతలలో ee డగుచారిత్రవర్ణ నుం 


1, లౌకిక్యాం. సమాసాభిహితాయా ముపమా SSeS, 4.-9-24, 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నాజ్బయము | ' సప్తమాధ్యాయము * 249 


డాసమర్ల న మాధారముగా గాళిదాసును సమర్శించి ches. ఇట్టిచోనిని 
Don Bes మైన గణింపక యానాండు కాళిచాసు గ్రహించుటకుం. గారణము రామా 
యణమందలియభిరుచి గాక వే జేమగును. ఇట్టిసందర్భము లింకను గలవు, అయి 
Sih, రఘువంశము వా _ల్లీకిరామాయణమునకు సంగ్రహరూపము గాని దానిచే 
యనుసరించినది గాని కాదు, ఇది కొన్ని సర్లలందు రామాయణకథ ననుసరించియు, 
మజికొన్నిట ను _శ్రరరామాయణమును బకినీలించియు ; ఇంకం గొన్నిట DSS 
పౌరాణికకథాంశము లనలోకించియు రఘునంశపురుషులను _ నాయకులనుగా 
గ్రహించి, వివిధకాన్యధ_ర్భముల లోకహిత నుగుస్వాతం 5s మలవజుచుకొని 
సత్కావరచనకు రాచబాట చూపినమహాకాన్యము. సహృదయరంజకము లగు 
Tg GSR DE E బుట్టినిల్లు. గీర్వాణభాపాపిపాసువుల కమృతేము. 
పందొెబ్లుదిసర్లలయీా ప్ర బంధము డిలీఫపుండు మొదలుగా నగ్ని వర్జునినణికుం Ko 
యిరువదితొమృండుగురు “సూర్యవంశ రాజుల చరిత్రములు 'చెలుపుచున్నది. కాళి 
చాసు కన్నులారం గాంచి SÈ ౦చెనో లేక భూచినవారినల్ల విని SE ంచెనోకాని, 
యిందలినాల్లన సర్లలోనిరఘుమ హా రాజుదిగిజయయా త్రై SY SSH నాంటిభరతఖండ 
మును మనకన్నులం గట్టుచు ముద్దు లొలుకుచున్నది. పదునాల్లనసర్లలోనిసీతాపరి 
' శ్యాగవర్షనము కటికవాని నైనం గంట నీరు పెట్టించుచున్నది. నందినీ భేనువునకు 
బదులుగా సింహమునకు దిలీపుడు తనబేహ మర్చింపంబూనుట, ఇంద్రునితో 
బోరాడి రఘువు తనతండ్రి, కళ్వ మేధఫల మార్షించుట ముద లగు పెక్కుసందర్భ 
ములందు పాత్రౌచితీసుధారసమును 'బాఠకులకుం బంచిపెట్టుచున్నది. ఇట్టినవరస 
నిధాన మైనయీకావ్య మాస్వాదించిన గాని యిట్లు వర్లి ంచినంతమా ల్రేమునం 
దనివి తీజునా ? 


దీనికి భరత సేనుడు బృహస్పతిమిళ్రుండు చారిత్ర వర్ణ నుండు మొదలగు 
చారు రచియించిన వ్యాఖ్యలు సుమారు నలువది యని సంఖ్యమా RES తెలియు 
చున్నది. అందు కొన్ని యము ద్ర గృంశాలయముల నున్నట్లు కనబడుచున్నది. 
అరుణగిరినాధుని ప్ర కాశికయు, నారాయణపండితునివినరణమును, ఈమధ్య, అనంత 
పురమున ముద్రింపంబడినవి. కాని, మసహోపాధ్యాయుం 'డై నమల్లినాధసూరిసంజీ 
విని పుట్టినపిదప నవి యన్నియు మటుమాయ మైనవి. కాళిదా సెక్కు_డివాడు? 
ఎప్పటివాండు ?-వల్లినాధుం డెక్కడివాండు ? shy Barreto? 'కాళిదాసకావ్య 
సంజీవిని వ్యాఖ్యా నముల సంయోగ మేమి? -ఈ ₹ండును గలసి జగ మెల్ల నానరించి 
ఛాపాభిమానులహృదయమున నిల్లుగట్టుకొనుట యేమి ? TWA | మల్లినాథా ! 
నిజముగా నీవ్యాఖ్య కావ్యముల పాలిటి సంజీవినియే. నిజముగా HS To దేశము 
నకు దివ్యజ్యోతియే, ఆకవికిం దగిన వ్యాఖ్యాతను గన్న భాషా చేవి భాగ్యమే 
భాగ్యము, 3 . ; 

oe 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


250 సంస్కృత నా gan we J [ లౌకిక 


పార్వతీజననము పార్వతీపర మేశ్వరపరిణయము కుమూరస్వామియుదయము 
తారకాసురసంహారము మొదలగుకథాంశములను శినప _దృపురాణములనుండి 
గ హించినకుమార సంభనము పదునేడుసర్లలమహా కావ్యము. ఇందు, కాళిదాసు 
ప్రకృతి సౌందర్యవర్గ నమందలిచాతుర్యమును బూ Ene జూపుటయే కాక, శృంగార 
రసపరమావధిని జాలావణకు మృదువుగా _ వ్యంగ్య ప్రథానముగానే చూపించి 
యున్నాడు. కాని, శృంగార్మమ్మీయు. డై నయితండు, నననవో నేషయావనమున 
వ్రాయుటచేతనో, ' SPAS SOC WO తీపర మేశ్వరులు కల్పి తలంబనవభానము 
లనుబుద్దితో లౌకికశ్ళంగారము మొదలంటం జూపుయత్న ముచేతనో FD, యిం 
ద ప్రమసర్షలో సంభోగశ్ళంగారమును మిక్కిలి పచ్చిగా వర్గించియున్నా (డు. 
అందలి యొకటి రెండుళ్లో కములు 

“ఊరుమూలనఖమార్లరాజిభి HS క్షణే హృతేవిలోచనో హరః, 

WH _ప్రశిథిలస్య సంయమం కుర్యతీం ప్రియతమా మనారయత్‌ * 


GOOF Vamos BSN రసౌచిత్యాదుల కుదాహరించిన శే 
'మేంద్రుం డీశ్లోకమును, 'ప్రబంథా ws Oe మున కుదాహరించుచు అంబికాసం 
PAS, నమున, పామర క్ర్రీసముచితేనిర్లజ్ఞ సజ్జన ఖ HS రాజివిరాజితోరుమూలమునం 
ద్రిజగద్లురుం డగు త్రిలో చనునిదృష్టి, యాకర్షింపంబడిన దని వ్రాయుట యనుచిత 
మనెను. మజియ్యు దివ్యులయెడ రతిహాసాదులు  వర్గింపనచ్చును గాని సంభోగ 
యాపరతిమ్మా త్రము నర్శింపరాదు. అదిజననీజనకులసంభో గవర్లనమునలె ననుచిత 
మని మమ్మటాదులు వ్రాసియున్నారు. భట్టవామనుం డిందుక్కు ఆసర్లలోని 

“ద త్తము క మధరోష్ట మంబికా 'వేదనావిధుతపాణిపల్ల వా, 


శ్గీతలేన Wars తత్‌ క్షణం నూళిచంద్రశకలేన NDS” 


అనుమజియొక శ్లో క ముదాహరించియున్నాండు. ఆలంకారికు లెట్టివర్ల న 
ము_త్తేమ దేవకావిషయక మగుటచే ననుచిత మన్నారు గాని, ఇది మానుషవిష, 
యక మయినచో wes నిష్టమే, మననాం డిది పామర స్రీ పురువవిషయక మైన 
ననుచితమే యగుచున్నది. దీనినిబట్టి యీవర్లనమందలి ప్రీతి క్రమ క్రమముగా 
మాజుచు వచ్చె ననుట విదితము గావున, నాంటియభిరుచినిబట్టి కావించినకాళి దాను 
శృంగారవర్ష నమును మనము విమర్శింప SH oxo కాంజూలము, 


మేఘసందేశము. ఇది యొకయపూర్వ మమూల్యము నై. నకావ్యరత్నేము. 
సీతనుగూర్చి రాముండు పంపినహనుమత్సేం బేశమును మనస్సున దలంచి కాళిదా 
సీసంచేశము గూర్చినట్లు పెద్ద లందురు. అది నిజ మైనను ఇది శేవలకల్పిత 
FNS Sood 'కాద్యఫల నునవచ్చును. ఇందలివిషయమను Paso గిరి. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


హజ్ణయము | . సప్తమాధ్యాయము 251 
'కాననములం దిరుగుచున్నయత్షు(డు తన్రియకు మేఘునిచే సందేశ మంపుట. 
ఆసందేశము. “ప్రేయసీ! నీవు ప్రణయకువిక వై నట్లు రాగ ద్రవ్యములతో నీగూపము 
రాతిపలకమిాంద6 జితించి, నీపాదములమిోంద6 బడినట్టు నాయాపము చి త్రి o% 
నంతలో. బొంగివచ్చుకన్నీ శ్లచే నాదృష్టీ యావరింపంబడినది. అకటా! వాడు 
"దైవము D HYI గూడ మనసమాగమము సహింపకుండెను గదా!* అనెడి 
“త్వామాలిఖ్య ప్రణయకుపితా? మి SHH" కార్థము. ఇందలిరసము విప్రలంభము. 
అందు నున్మాదానస్థ. అయిన నేమి ? వర్ణనము జగ'బేకహృద్యము. ఇందు పూర్వ 
మేఘమునం గాళిదాసు, చిత్రకూటమునుండి యలకాపురికి మేఘుండు పోవు 
మార్గము వర్ణించుపట్టున నుత్తరహిందూ దేశమందలిముఖ్యము D ననదీగిరి దేశ 
తే త్రవిశ్రేవములను జక్క_లాం బ్రశ్యవము గావించెను. ఇది ౧౧౫ న్లో కరముల 
చిన్న x OS మైనను గుణమునందు కావ్య ప్రపంచమున న Mars మలంకరించు 
చున్నది. GODS త్తీము గూడం దీం సాగినట్లు పఠననులభమై మనోహర మైన 
మందా క్రాంత. -ఈకావ్యమునుగూడ నుమా శేయుదివ్యాఖ్యలు కామించినవి గాని, 
ఇది సంజీవిని ్రేమించియే లోకవిఖ్యాతి గాంచినది. దీనివిమర్శనము సందేశ 
'కావ్యసందర్భమునం గననగును, ఎ 


GS, నక్ష్యుమాణ మైనరూపక త్రయము గాక, బుతుసంహారము శ్రుత 
బోధ శృంగారతిలకము శృంగారరసాష్టకము సేతుఖంధము జ్యోతిర్విదాభరణము 
కర్ఫ్చూరమంజరి శ్యామలాదండక, ము పుష్పబాణవిలాసము ITAA 
ప్రశ్నో _త్సరమాల కుం లేశ్వర చాత్యము రాక్షసకావ్యము ననరత్నేమాల మొద 
లగుననేకకృతులు కాళిదాసు "వేరంగనవచ్చునుగాని, యిందొకటియు నిజముగా 
B oo TAY YA కాదు. బుతుసంహార మితనిదని కొంద అందురు. నేనును 
దొలుత సంస్కృతేకవిజీవితేమున నట్టియభి ప్రాయమే చూకితిని. కాని పునఃపరిశీల 
నము గావింపణా నదియు నితనిది కా దని తోచినది. 


కాళిదాసత్ర యమునకు దరువాతం బంచకావ్వముల గణన కెక్కి నమహో 
కావ్యము కిఠాతార్జునీయము. ఇది శ్రీ ౫౨౦ ప్రాంతమున భారవిమహాకవి రచి 
యించీనది. అరణ్యవాసకాలమం దర్జునుండు 4 Sy సంపాదనమునకు నెడలి 
కిరాత వేషధారి మైనళివునితోం బోరాడి పాశుపతేము సంపాదించుట యనుభారత 
కథాభాగ మిందలిన్ఫ_త్తీము. లోకజ్ఞశిరోరత్న మైనభారవి యీకథాంశము నతి 
మనోహరముగాం బెంచి పదునెనిమిదిసర్లల వర్ణించెను. ఇందు దుర్యోధనునిరాజ 
పదతిని 50. ంచుసందర్భమునం జెలుపంబడిన రాజనీతి కాటిల్యార్థ శా స్త్రానులను 25 
Bosc జేయునంతటిప్రాఢ మై సుగమమై హృదయంగమ మగుచున్నది. ఇందలి 
-ముంుదటినూండుసర్లలకుం భాపాణత్రయ మనువేరు వాడుక కేక్కినది, కవిత్వము 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


958 సంస్కృతే ar aw sis . [ay 


నారిశేళపాఠకము నర్గగంభీరము నని మల్లి నాధసూరినంటి పండిత శ్రేఖరుం డే భావించి 
యుండ నింక దీనినిగూర్చి యితరు లెట్లు భావింతురో చెప్ప నక్కజిలేదు. అయి 
నను రసగర్శ్భనిర్భర మైనయిది పుట్టినది మొదలుగా  నేంటిదనుకం TOSS Y 
మున కమృుతమువాడ్కి. నాకర్షక మగుచునే యున్నది. 


దీనికి, ఏక నాధుడు జోనరాజు నరహరి మొద లగువారు వ్యాఖ్యలు రచి 
యించి రని యందందు గనవచ్చును గాని మల్లి నాభు నిఘంటాపథ మేర్చ్పడినపిదపనే 
యిది పాఠకలోకమునకు సుఖగమ్య మయినది. ఈకాన్యమునకుం గవి పెట్టిన వేరు 
కిరా SDSS మైనను ఇది లోకమున గవివేర భారవి గానే న్యాపించినది. 
ఈమహాకవి, ప్రతిసర్లతుద నుండున్లోకమునను “లక్షీ శ్రొపదము తప్పక కూర్చుటం 
ఆక 3 కా “3 N < అలి z 
బట్టి దీనికి oS Qosorows మనెడివుుజియొక పెరు వచ్చినది. సర్వశా(స్రుష్ణాం డైన 
భారవి యీకాన్యమున శా(స్త్రువిజ్ఞానమును సర్వ శ్ర చూపుటయ కాక్క చిత్ర 
యమకబంధకవితంవీయుంజె పదియీనవసర్తయం దధికముగా నటికలను జూపి 
a Ramm A (Je) 
యున్నా (డు. 


'వేరునుబట్టి యిీకాన్యమున౦ గిరా SWS లిరువురునాయకు లనితోంచ 
వచ్చును WD, ఇం దర్హునుం SV ప్రథాననాయకుండు. అతనియుత్క-ర్గ, ము వెల్ల 
డింప 56, ౦పంబడినకిరాతుండు ప్ర తీిభటనాయకుండు, దండ్యాచార్యుండు దీనిని 

జదివియీ--- j 
“వంశ వీర్య ప్ర తొపాదీన్‌ SF on SC రిపో రక్కి 
తజ్జయా న్నాయకో త్కర్షకథనం చ ధినోతి oH” 


అనులక్షణము చెప్పీయున్నా (డు. ఇం దితరరసములు గూడ సందర్శోచిత 
ముగా వర్లింపంబడినను, వీరము ప్రథానము. అర్జునునిదివ్యాస్ర్రులాభమే Ts 
ఫలము, ఇందలిబుతుగిరికాననాదిరూప ప్రకృతినర్ల నములును సురాంగనలజల § శా 
పుప్పాప చయాదివర్ల నలును గృమముగాం గొంచెముగాను గొప్పగాను శృంగార 
రసము చిలుకుచు: మనోహరము లగుచున్నవి. కాళిదాసుకు మూరసంభవారంభ 
మునం గావించిన ప్లే భారవి పంచమస న్లారంభమునం బదియీనుళ్లోకముల హిమా 
లయవర్షనము గావించియున్నా (డు. నర్మితవిషయములు శెంటియందును జాలవట 
శేకీభవించును గాని వర్ణనరీతులు Sev. అర్థాలంకారఘులు Tod గలవ్రుకాని, 
ఇందు యమ'కానుప్రైసలు గూడలలనవు, Aiea జదివినపుడు చానివలె 
నిదియును హృద్య మగును గాని పోల్చి చదివినపుడుమూ శ్ర ము దానిరుచికిని దీని 
రుచికిని పోలిక యుండదు. ఇందుకు Bares Mors భేద Roy కారణము, రెండవది 
శబ్దాలంకార్గము, మల్లినాథసూరి యిందలిస SHE మైన ౪దధత మాకరిభిః 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


ప్తోట్టయము | ' స'_ప్తమాధ్యాయము'' 258 


_ కరిభి' రిత్యాదిశ్లోకమునకు వ్యాఖ్య Tos “యమకస్య వృ_త్యను ప్రాస 
భేద త్వా త్స సయ మే వాలంకారః. అర్హాలంకార స్త పభ్యచ్చయః. త స్యాతిదు 
మ్కరత్వా ద్రసపోపోఒవి నా ద్రియతే. త దుక్తమ్‌. ప్రాయ శో యమశేే 28; 
SSDP. ర్న మృగ్య తే.”అని యిచ్చినయభి ప్రాయము గూడం Bas ప్రాయ 
మును బలపజుచుచున్నది. మొ త్తముమోందం గావ్యమంతేట యమకాదు 'లెక్కు- 
వగా గనవచ్చుటంబట్టి ఛారనినా(డు శబ్దాలంకార ప్రీతి హా చ్చని తోయ. 
చున్నది. అట్లని కాన్యము నీరసము కాదు. మల్లినాధు(డు చెప్పినట్లు రసగర్భ 
నిర్భరమే. పైగా నర్గగంభీరము, “ఉపమా కాళిదాసస్య WSS రర్లగారవిమ్మని 
లోకోక్తి, అందుచేత నే మన్నినాధుండు దీనిని నారి కేశ ఫలముతో ( బోల్చియున్నాండు. 
దీనినలెనే యర్థగంభీర మై కావ్యపంచకమునం జేరిన: | 


శిళుపాలవధ కావ్యము. గూడం జిత్రయమక స్రీయమై & ameni తె 
బ్లులలోనిశ బాలం కార ప్రీతిని (ధ్రువపజుచుచున్నది. మాఘకవికృత మైనయిధి 
యతేనిజేర మాఘ మని ప్రసిద్ధి గాంచినది. మూఘుయ క్రీ. Who ప్రాంతము 
వాండు. గూర్చర దేశీయుండు. Ws _రలరాజునాస్థానమున సర్వాధికారి యగు 
నుప్రభ బేవునిపొత్రుండు విఖ్యాతీగుణుం డై నద _త్తకుని పుత్రుడు. ఈవిషయము 
గ్రంథాంతన్లో కములం 'దెలియుచున్నదిః శబ్దతర్క- వేదా నశా్ర్రనిస్తాతుం డైన 
యితండు, (శ్రీకృష్ణుండు శిశుపాలుని జంపుట యనుపురాణగాథను గైకొని యిరు 
వదిసర్లలమహాకాన్యము రచియించెను. ఇందు నాయకుండు కృష్ణుండు, శిళుపా 
= లుండు ప్రతినాయకుండు. పరము ప్రధానరసము. శృంగారాదు 'లంగములు. ఇందు, 
గుణాలంకారరస భావధ్వనిప్రముఖము లైనకావ్యధ రృములు మూ ర్హీభవించి 
యున్న నని మన్ల్‌నాధసూరి -కెలివియున్నాండు. ÂD ఏకనాధ, రంగరాజ 
వల్లభ దేవ చారిత్ర వర్ల నాదులు సెక్కండ్రు వ్యాఖ్యలు స్రాసిరి గాని మహోపా 
ఛ్యాయుని సర్వంకషముందర నవి ప్ర కాశింపలేక పోయినవి. “*ధన్యో మాఘకవి 
రయం చ కృతిన _స్తత్సూ § సంఖీలనాో. త్తని ప్రశంసించిన సూరి “మాఘే 
Srs గతం వయః” అని పలికినట్లు పెద్దలు చెప్పుదురు. “నవసర్ల గతే మాఘే నవ 
శబ్దో న విద్య తే” అనుకీ KA 8c చాత్ర మైనయిందు శబ్దజాలము పూర్ణ ముగా నుప 
యాగింపంబడియున్న ది. ఒకానొకపండితుండు చెప్పిన ; 3 

“ఉపమా TOD, భార బే రర ASO 

దండినః పదలాలిళ్యం మాఘే సంతి & యూ గుణాః 


అనుసూ gi WS, మైనయిం దన్ని సర్లలలో నొక్కొకవి శ్రేవవర్శనము 
కనవచ్చును. అందును 'రాజసీతి వర్ష నముతోడి TOSS విశ్లేషించి పండితుల నెక్కు 
వగా నొకర్షించినదిః ఇందలియుపమానములును దృష్టాంతములును : లోకజ్ఞాన 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


తో 


a4 సంస్కృతే వాజ్యయచరి శ్ర, [ లాకిక 


'దాయకములై మనోహరముగా నున్నవి. బౌద్ధులకు స్కంధపంచకముకంకు వే 
ఆఅయినయా Ki GSO రాజుల కంగపంచకముకంలు వే అయినమంత్రము లేదు. 
రసభావ వేత్త యగుకవికి, ఓజోగుణ మనియు ప్రసాదగుణ మనియు నియమ 
"మెట్లు లేదో, OH రాజునకు శ్రా త్ర మనియు శాంతి యనియు నియవుము లేదు. 
సందర్భమునుబట్టి ₹ెండును గావలసిన వే-ఇ SCAT నిది యనేశవిషయములను 
-జోధించును. 


వైషధముాజగ మెజింగినపై కావ్యపంచకముతరువాతం DISTT వ్యవ 
వోరమున జగమునందు వ్యాపించినది నై సధము. ఇది, ఇరువది రెండు సర్లలమహాో 
కావ్యము. ÂW చింతామణిమంత్రోపాసకుండును మామల్ల BOWE 
పుత్రుడు నై నశ్రీహర్జుండు. ఇతండు క్రీ, ౧౧౬౯-౧౧౯౫ నడుమ? గాన్యకుబ్ద 
'మేలినజయచం ద్రభూపాలునికి సమ కాలికుండు, ఈక విసార్యభౌముండు BS విచార 


ప్రకరణము శ్రీవిజయప్రశ A నవసాహసాంకచరితము ఖండనఖండము మొద లగు 
ననేకకృతులు ని రించిన BoD చతుర్ధాదిస గాంతిమశ్లో కములం గనవచ్చును. కాని 


i 
. వైవథీయచరితమువలె HEA BY మాక్రమింపలేదు. నలదమయంతుల 


చరిత మైనయిది “గై వధం విద్య్వచావధి మృన్నఖ్యాతి గాంచినది. ఇతరరసము 
లంగములుగా శృంగార మంగియెనయీ కావ్యమున, రాజహంస నలదమయంతుల 
_కనురాగము కలిగించుట మొదలుగా వారి దాంపత్యసుఖమువణకుం గలయనేక 
విషయములు త_త్తద్రసోచితములు గా వర్ణింపబడినవి. కాళిదాసుకు మారసంభవ 
మందువలనే యిందును శృంగారము కొంత మితిమాజుట యనున డాకాలమున : 
'కారోవీంపం దగినవిషయము. ఇందలిశ్ళంగార మాథారముగా BOW దగుటచేతనే 
(శ్రీనాధునిదీనియాం ధ్రీకరణము శృంగారనై వధ మైనది. పధియేడవసర్లలో నై యా 
యిక మామాంసక పౌరాణిక _న్ఫృతి ప్రామాణికాది బహుమతఖండన మొనరిం 
చినయీమహోకవి న మావిష్క_రించుకొనుచ్చు ఇరువది 
యొకటవసర్లలోః చానుశ్ర్రరామభ కు. Bios వతు డయినట్లు సూచించి 
TA ct. నై వధకవిత్వశై లి కఠినమైనను మనోజ్ఞము లై SSI SVS నిండిన 
దగుటవే రసభావధ్వన్యలం కారగుణవిజ్ఞానదాయక మగుచున్న దని మల్లి నాధ 
(ae) 
సూరియే చెప్పియున్నాండు, దీనికి నారాయణ “FX wea so ద్ర విశ్వేశ్వరభట్లాదు 
లనకులు ఖ్యలు రచియించిరి గాని వాని నెల్ల మించిమన సూరిజీవాతు'వే 
జీవాతు DNA. ఇంక సీకావ్యషట్క-ము విడిచి చరిత్ర కావ్యము లవలోకింతము, 


య 5. చరి వ FORSTE త్ర కము టై SESS కావ్యములలో, 
ఏ ఘోమనిబుద్ధ చరితమును సౌందరనందమును గొంతవ్యా ప్తి గాంచినవి, ఇందు 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


న్వొజ్బయము ] సప్తమాధ్యాయము 255 


మొదటిది బుద్ధజీవితమును బౌద్దమతతే త (మును చెలుపుపదియేడుసర్లల కావ్యము. 
"రెండనది బుద్ధునిపితృవ్యపుత్రుం డగునందుని A) Cross Bos నిరువదిసర్లల 
కావ్యము. రదు గాతమబుద్ధునియుప దేశమునకు గట్టుపడి నందుండు సన్యాసియ 
తన భార్య నెడయాసినందుకు దుఃఖంచుట, అతనిపత్ని యగుసుందరి పతివియోగ 
మునకుం బరితపించుట మొదలగువిషయములు SO ove బడినవి, అందుచే నిది 
బుద్ధచరిత్ర SLI నెక్కునగా లౌకిక కావ్యలక్షణమునకు దగ్గణ యెనది. 


క్రీ. ౭0-౧౫౦ నడుమం గొంతకాలము పురువపురమును (పెషావర్‌) 
పాలించినకనిమృ.మహారాజునకు బౌద్ధమత గురువుగా నున్నట్లూ హింపంబ జెడి 
ECE ఘోషుం డాకాలమున. బై కావ్యములు రచియించియుండును. కాని, కొం 
Seo కాళిదాసును, VALI నాల్లవశ FHS *c 'జేర్చుటకు "సేకరించిన కార 
ణాభాసములలో బుద్ధ చరిత్ర లోనికొన్ని మాటలు వర్ణనలు SH సరిగా రఘువంశ 
మేఫఘసం బేశములలోంగననచ్చుచున్న వనుట anv. దీనినిబట్టి యన్‌ ఘోసుండు 
. పూర్వుం డనియుం గాళిదా సతనికిం బరుం డనియు వారిసిద్ఞాంతేము l. కవితా 
ప్రపంచమున గాళిదా సెక్కడ ? అశ్వ ఘోషుం డక్కడ ? జగ దేకవిఖ్యాతస్వతం. 
త్రకవితామ్నూలర్తి యెనకాళిదాను ప్రయత్న పూర్వకముగా నెట్లో బయటం బడిన 
బుద్ధచరి త్రలోనిమాటలు గ్ర గహించె ననుటకంశు హాస్యాస్పద మై “మునమాట Besa 
డునా ? కాళిదాస త్రయమునుండి కొన్ని SY Sow బుద్ధచరిత్ర గ్ర గహించినమాట 
సత్యమై యుండం గొందజు విమర్శకులు దానిని దల క్రిరదుశౌవించి యున్నా 
రని పై కావ్యములు పరామర్శించినవారికిం BOOS th. రఘువంశ మేడవసర్ల 
లోనిపురం ద్రీ BSE Wasa బుద్గచరితమూండ వసర్లలోను, కుమారసంభవమునూండవ 
నర్గలోనికామనర్ల నము బీదచరితపదుమూ6డవసర్గలోను బ్రతిఫలించినట్లు కనం 
బడుచున్న మాట్‌ నిజము. ఈసత్యమును మజులపుచ్చి కాళిదాను శ్రీ చతుర్ధ 
శతాబ్ది ప్రాంతము వాం డనెడి తమయభిప్రాయము బలపజుచుకొనుటకు ముడి పెట్టిన 
masses యెట్లు విశ్వసనీయ మగును ? న్‌ా బుద్ధచరి త్ర రఘువంశాదులతీరు 
ae యనుట సమంజసము. 
బుద్ద చరిత్ర, -మొదటిపదనూండుసర్లలుమాత్ర, మే, అశ్వమఘోషుండు రచి 
యించిన వనియు, తక్కిననాలుగుసర్షలు Nao Gham డై నయమృ తానందుండు 
తరువాత D F005 వనియుం 'దెలియుచున్నది. అశ్వ "ఘోషునికవిత్వము కాళిదాస 
AREY సాటి గాకున్నను దక్కినకొంద జికవిత్వమునకుం Andis: 
3 లియు-- 
ee 


1, చూ, కీత్సుపండితుని ౮. S. Lit, Ch. IT. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


956 Somj sw జయచరి శ్ర, [: లౌకిక 


“జరా వ్యాధిశ్చ మృత్యుశ్చ యదిన స్యా దిదం శ్రయమ్‌, 

మమా పీ Ie మనో జ్జేషు విషయీషు రతి ర్భువేత్‌ » 

అనురీతిని మృదువుగానే యుండును. అయిన నేమి? బౌద్ధమత గ్రంథ మగు 
awe గాంబోలు నిది యెక్కువవ్యా & గాంచినది కాదు. 


బుద్ధ ఘోపని BS మైనపద్యచూడామణి యనుపదిసర్లల కావ్య . మొకటి 
పె చానివలెనే మృదుమధుర శైలి BOKATA, అదియును "దేశమున బఠనపాఠ 
వహారము గాంచక BE యుండియుండి మొన్న మొన్న ర ంగాచార్య పండితులచే 
నుద్దరింపంబడి ముద్రిత మైనది. 'కాళిదాసాదిపూర్యమహోక వికృతులలో 6 గపివిషయ 
-మేదియుం గనరాదు. సర్షాంతములందు “కాళిదాసకృతే * ఇత్యాదిగా గద్యము 
మాత్రము కనవచ్చును. OF దీనియందును “బుద్ధ ఘోపవిరచి తే పద్యచూడా 
మణ” అనుగద్యము మాత్రమే యున్నది. అయిన నిది యితే(డు నిర్మించిన దను 
విషయమున నెనరును సంబేహించుటలేదు. 


స బుద్ధ ఘోషునికాలమునుగూర్చి. "రెండుమూండుమతములు కలవు. Asso ' 
Bac, Ades క్రీ. 332 లో TAG గ్రంథములు తెచ్చుటకు సిలోను చెశ్లైనను 
చున్నాడు. ౪౮౩లో BF నని MSD నవర ల్నేపండితుం డనుచున్నాండు. మణి 
కొందజు ౫౫౦ od siorarre డనుచున్నారు 1. పద్య చూడామణిలోనిన నమసర్ల 

 బహువిధముల శిశుపాలవధలోనిరెండవసర్లను బోలియుండుట చూడ ౫౫౦ (ప్రాంత 
మందలిమాఘునికంు నితండు పరుండ. క్రీ. ౬౦౦ (ప్రాంతమున నున్న are డని 
తో(యచున్నది. 

పద్యచూడామణి MOLE Gow’ మైనశ్రెలిచే Rocker మనోహర. ' 
ముగా నున్నది. ఇందు గాతవబుద్ధునిజననాదివృ త్తాంత మంతయు విశదీకరింపం 
బడినది, pe: 

శే మేంద్రుడు రాజావళి యనువేర SWS? _శ్తీరరాజచరిత్ర, రచియిం'చెను 
గాని, 

“అంశో౭వీ wR NT Ethos se syne 

అని కల్ల ణపండితుండు దానిని నిరాకరించియున్నా (డు. కీ. ౧౧౪౮లో 
నున్న యీపండితుండు రచియించిన రాజతరంగిణి యనుమహా గంథము సంస్కృతే 

PSK జరిత్రగ్రంభములు లే వనెడియావేపము నణంచయచు. నిప్పటిహిరదూ 
చేశచరిత్ర కారుల కత్యంతోపకారకమై వెలయుచున్న ది, ఇందలి కడపటిశ్లోకమును 


1, చూ, ను, ను, కుష్పుస్వామిశా,స్త్రిగారి పద్యచూ'ామణి పీకిక, 
జ CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


వాజ్యయము ] "సప్తమాధ్యాయము 257 


బట్టి సుసలభూపాలునికువూరు. డగుజయసింహునికాలమందు "రాజతరంగిణి యుద 
యించినట్లు తెలియగలదు '. ఇది యెనిమిదితరంగములమహోకాన్యము. ఇది 
చేరుకుం గా iooni Box, go దనేకము B నయితేర బేశరాజులచరి శ్రీ 
ములు గూడ సందర్భోచితముగా నర్జింసంబడినపి, | 


తనకు బూర్వము, సువ్రతుండు హీలరాజు ప _దృమిహిరుండు నీలముని 
శే మేంద్రుండు మొద యాల నా శ్లీరరాజచరిత్రలు a Gods, అందు 
కొన్ని జీర్లము లగుట్లచేతను గొన్ని ' దోవభూయిష్టము > లగుటచేలేను, పూర్వశాస 
నాదులు పరిశోధించి సుబోధకముగా SERR దాసీగృంథము నిర్మించినట్లు 
YY rac డవతారికలోం -జెలివియున్నాయి soars జె చై నోల్లాబదీనురాజుకొల 
మున జోనరాజకవి ద్వితీయరాజతరంగిణిని దీని కనుబంధముగా రచియించెను *. 
అందు జయసింహసుండు మొదలుగా చై నోల్లాబదీనువఖికు. గలకా శ్లీరరాజులచరి 
తము నర్లింపంబడినది. విదప జోనరాజుశిష్యుండు (శ్రీవరపండితుండు ః ఫతిహశాహ 
రాజపర్యంతేము గలరాజులచరితములు తృతీయరాజతరంగిణిగా ని _ర్థించెను 3, త 
అనంతరము ప్రాజ్యభట్టు ఫాతి శాహి అక్చరుజల్లాలదీనురాజపర్యంతేము గలకా 88 
పాలకులచరితమును BW రాజతరంగిణి A రచియించెను *. అటుపిదప మజెవరును 
రాజతేరంగిణిని బూరించినట్లు కనబడదు. మైనాలుగువిధము' లై లై నగ్రంథమును 
ముద్రితమైనది. కల్ల్యణగృంథమున Troon దుచోట్లం గొన్నిమాటలు వు 
అది కొంతే SS eure వై నను, రాజతరంగిణి సజీవ మగుటయే యిష్పటిపరి 
శోధకులకును విమర్శకులకును మహోోపకారక మైన దనుట Bos. పెక్క-ండ్రు 
కవులను రాజులను సెక్కూగృంథములను _స్టైంచినయీకృతిరాజము సంస్కృతే 
వా_జ్ఞయపరిశ్రోధకులకుం బట్టుగొన యగుమున్న దనుటకంబుం_ జరి త్రవిషయ 
మున దీనిని మనల బనిలేదు, ఇది నిజ మైనను Rosesa పాశ్చాత్య 
విమర్శకులునూత్రేము దీనిఘనత నంగీకరింపలేదు. ఇందలికాలనిర్ణయము వాస్త 
వము కా దని నారియభిప్త్రాయము 5. ఈగ్రంథ మర్ధము నికోనుటలో వచ్చెడి 
పొరపాటునుబట్టి దీని న్‌ చులకనగాం పాల ఛావ్యముకాదు. విమర్శకులు 


rem CTE GREE, HNC NILE ECCS 


1. సుతే 'స్ఫుసలభూభర్తుః సంప ఫ్ర ES ARET 
ననయన్‌' మేదినీ మా స్టే పనో మహీపతి 
2. Ézs నోల్లాభదీనే Ho సంప్ర త్యత్నతి ae: 
3. ఫకిహశాహరాజ్యచ్రా కీ పి ర్నామ చతుర్ధ స్తరంగః_ 
4, ఇతి ఫాతిశాహి అకరజల్లా లదీనస్య "కా Par ప్పివర్షనమ్‌_ 
5, చూ, కీతుపండితుని సంస్క్య్భులేవా జ్ఞ asso, gee, 66-69, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


258 ._ సంస్కృతవా జయచరి శ్ర, [ లౌకిక 


తములపూహల కనుగుణముగా నిందలిశ్లో కములను సమన్వయించుకొనుటలో భేద 
భావ ముదయించుచున్న మాట సత్యము. ఇందు కొకయుదాహారణము. 

“న తేషు షట్సు TES త్యధిశేషు చ భూతలే, 

కలే LU నర్షాణా మభూనన్‌ కురుపాణ్ణా నాః, 

లాకిశే 2 బ్దేచతుర్విం శే శక కాలస్య సాంప్రతమ్‌, 

సప్త త్యాభ్యధికం యాతం సహస్రం Seer: us 


అనుకల్లణుని నిశ్లోకముల Bse ముగ్గురు Bano wen విధముగా నర్లము 
సికొనుట మన మాయావిమర్శనములలో? జూచుచున్నాము. మొదటిశ్లో కము 
లోనిగీతమి6ందివమూటలకు, కలిగతవత్సరములు ౬౫౩ అని Soren, 08 అని 
మజీకొందలణు నర్భము వ్రాసిరి 2. "ర0డనళ్లో కములోనిలౌకికాబ్బము కా _శ్లీరములో 
వాడుకలో నున్న దని కొందటిచాదము. కౌ దని కొందణినాదము. - విబాదా 
ee లైనయిట్టిఘట్టము లిం దింకను గలను. అవి తమనాదముల కనుకూలము 
లె నపుడు సముచితీము లనుటయ్యుు కానపు డనుచితము లనుటయు విమర్శకలోక 
మునం గనవచ్చును. ఇతరచరి త్రగ్రంథములందును వాయుపురాణాదులందును గన 
వచ్చెడినారిత్ర ల కాంశములను ory పరీక్షించి లోకమందలివివిధశకములను బోల్చి 
పరిశీలించి నిగ్గు శేల్చం గలచరి త్ర పండితు లీరాజతరంగిణి నోవికతోం బఠించి పరి 
ల్లీలించిన-చో దీనియాచిత్యము వెల్లడియగును. TA, ఆపనికి. బూనుకొన్న వారు 
కనరారు. ఆపని జరిగినపిదప రాజతరంగిణిలోని కాలనిర్ల యము సరి యనియో 
కాదనియోా చెప్పవలెను గాని, అంతనణకును దీనిని నిరసీంచుట మాత È తగ 
దని . చెప్పక తప్పదు, 


చరిత్ర, కథనము గీర్వాణవా_బ్బ జయమునం ATES. సంహితాబ్రాహణ 
ములం దట్టి వెన్నో కలవు. చరిత్రదృష్టితోం జూచిన రామాయణమహా భారత 
ములు చరీత్ర లే యగును. రఘువంశ కిరా తార్టునీయ శిళుపాలవధ హర్ష 5 PAGS 
మహాకాన్యములును జరి & లగును. రామాయణమనుందలిసూర నరశేరాజ క్ర ¥ x 
SE, నమును భారతేమందలిచం ద్ర వంశ ore కృమమును వాయుపురాణాదులలోని 
వివిధరాజవంశ క్రమవర్లనమును చిత్ర లగును. TA, వానిని మనము చరిత్రే 
దృష్టితో c sos, ప్రకృత మై మెనరాజతేరంగిణి కావ్య మై Bony జరిత్త anes 
ఛావించుచున్నాము. కల్ప్యణుండును కా _శ్శీరరాజ్యపాలకులనిపచరిత్ర, మ వర్ణించి 
—.. aIĖ—Ő 
రే. చూ, కల ల్ల ఇరాజకరంగిణి. ప్రథమరంగము, 51, 52, r. 


2, చూ, 1917 ముద్రణను, మహాభావ్య ప్ర భమసంవుటకల*ని ey, 
# CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


D Basso | సప్తమాధ్యాయము న 259 


నట్లు చెప్పియున్నాండు. తనపూర్వు లీచరిత్రవిషయమునం - గావించినదోషములను 
చాను సవరించి కావలసినసాధనసామ A, సమకూర్చుకొని కా _శ్శీరరాజులసత్య 
వృత్తాంతము బయట 'బెట్టినట్లు పలికి యున్నాండు. అట్టియెడ నందలిత_త్త్యము 
'నెటుంగుటలోం గలిగినమునదోషమును దాని కారోపించుట తగ దని నాయభి 
ప్రాయము, ఇక 


'రాజతరంగిణివంటివి కాకున్న ను, దానికి ముందును SW గూడ నెన్నో 
చరి త్రేకాన్యములు పుట్టినవి. ప్రసిద్ధము లై నయట్టివానిలో హర్ష sos యొకటి. 
శ్రీః ౬౦౬౭-౬౮౫ నడువముం గాన్యకుబ్దము రాజధానిగా ను _త్తరహిందూ BF మేలిన 
ద్వితీయశిలాదిత్యు* డనంబడుహర్ష నర్జనునియుదంతేమే యిది 1. దీనిక _ర్హ లోక 
ప్రసిద్ధుడు కాదంబరీక_ర్తయు నగుబాణభట్టు. ఎనిమిడియుచ్చా (సములయీ గ్రంథ 
మున మొదటిమూండింటను 'బాణకవి యుదంతమును, తక్కినయెదింటన్తు యశో 
వతీ ప్ర భాకర వర్ధనులపుత్రు లగు రాజ్యవర్థనహర్ష SL HOV, aE IY యగురాజ్య 
GE సంబంధించిననృ త్తాంతమును సమగ్రముగా వర్షింపంబడినవి. అందుచే నిది 
'బాణహర్దులసత్యచరిత్ర మనం దగియున్నది. అయినను, దీనికి మహాగద్య'కావ 
మనెడియశస్సే యెక్కువగా వచ్చినది. ఇది కవిత్వమునుబట్టి యట్లు _త్తీమకావ్య 
ఖ్యాతి గడించినన్ను విషయమును బట్టియ భార చరిత్రము కాకపోదు. ఇందలి రాజ్య 
వర్ల నుని శర్యమును శాంతియు హర్ష వర్ణనునిపరా కృమాదిగుణసంపదయు వారిసో 
దరీ ప్రేమయు మాలవరాజునిర్తూలనమును రాజ్య BS Aarons, ఈ గ్రంథము 
చదివినవారికి. గన్నులం గట్టిన 'ట్లుండును. కావుననే దీని కట్టిఖ్యాతి వచ్చినది, 


“రెండవది నవసాహసాంకచరితము---ఇది పదు నెనిమిదిసర్లలమ హా కావ్యము, 
దీనిక_ర్హ పద్యగుప్తుండు పరిమళ కాళి దాసబిరుదాంకితుండు. మృగాంకదత్తునిపుత్రుండు. 
ఇతం డుజ్జయిని రాజధానిగా NSO దేశము పాలించిన వాక్సతిరాజ దేవునియాస్థాన 
కవియె యుండి, ఆరాజు స్వగ్గ మలంకరించినపిదప్క నుజ్జయినీరా జయినయతేని 
తము డగు విక్రమార్కునాదరము గాంచి నవసాహసాంకబిరుదవిరాజతుండై న 
యతేనిచరితము నీకావ్యముగా రచియించిన ట్లీ క్రిందిశ్లో కములవల్లం దెలియును, 


“Aso యియోసు Jao వాచి ముద్రా మదత్త యాం వాక్చతిరాజ దేవ 
త | స్యానుజన్హా కవిబాన్గవస్య OS I తాం సంప్రతి వి కృమార్కః*ో 

DG GH నానాద్భుతసాహసం చరణే వృతం చ స్వయ మేవ లతా, 
నామ్నాయ మేశే నవసాహసాజ్యు_0 కుమారనారాయణ మాహు రన్యే* 


“ 


1, ఈ ప్రకరణమున€ గొన్ని గద్య'కావ్యములు చంఫువ్రలుసం దర్భమును బట్టి వచ్చుచుండును, 


CC-0. Jangamwadi Math Collection. Digftized by eGangotri * 


x 


260 $0 my d వాజ్మయచరి త్రీ | లాకీక 


ఈకృతిక్నర్తయుం గృతినాయకుడును గూడం A, తొమ్మిదవశ తాబ్దీకడప 
టివారని తెలియుచున్నది. 


(త్ర త్త SQ? ® సే కవయః పురాణాః QPS రృ మేంఠ ప్రముఖా జయ A Q, 
నిస్ర్రీంశ ఛా రాసదృ Bs యేపాం చైదర్భమా Bee గిరః BE 3” 
అనుదానినిబట్టి, BEDE బూర్వము భార్త _ర్భృ మేంకుండు మొద లగువుహా 
- కవులు కొందణు వైదర్శ్భీరీతి నాశ్ర యించి కావ్యములు రచియించి రనియు, ఇతని 
కాలమందును వారినాక్కులే మొ ర్లకనుల TI మయ్య ననియు BD» 
చున్నది. విషయముచేతను గవిత్వసంపదచేతేను గూడ నీచరిత్రే మాశకాలమం దే 
విద్వల్లోకమునాదరము గాంచిన దని యితనిబిరుద మే చెప ప్పుచున్నది. 


విక్రమార్క-శబ్దము పూర్వ రాజులలో. గొందజికి బికుదముగాను మతే 
కొందటికి “సంజ్ఞగాను గూడ నున్నట్లు విదితేము. విక్రమార్క వికృమాడిత్యేశ బ్ద 
ములు పర్యాయములుగా నయ్యాకను See చాడియున్నారు, DA, 
నవసాహసాంకబిరుదము గలవి కృమార్కు- డితండు గాక మజటియొకండు కానరాడు. 
ఇతనికి మటియొక వేరు కనబడదు. అందుచే నితం డొనరించినశార్యసాహ సకృత్య 
ములే తరువాతం దరువాత లోకమున నత్యద్భుతములుగాం బరిణమించి 'వెల్లివిరి 
యుట కారణముగా? . గేవలపద్యా & శతకము పరగ రకు నైన -కెండువిక్ర 
మార్క-చరిత్ర లర్యాచీనకాలమున వెలసినవి. విక్ర క్రమార్య నామము 85), వాస్‌ 
లోనివిషయమునకును మననవసాహసాంక చరితములోని విష యమునకును సంబంధ 
మేమోలేదు. వానిలోనివి కృమార్కునిసాహసకృత్య ము లత్వద్యుతములు మహి 
మాస్సదములు. ఇందలివి సహజములు, వానిలోనివి క్రమార్కునిసోదరులు వేణు 
ఇందలి విక్రమార్కు-నిసోదరుండు వేణు, ఇందు కౌగ్రంథములలోనియీ క్రింది 
మాటలే ప్రమాణము. 

«osi విక్రమాది ల్యే యువరాజే ఒనున ర్షిని, 

రాజా భర్హృవహారి ర్నామ కానొజనమనోరమః* 

“అ R... ఉజ్జయినీ నామనగరీ. తత్ర చంద్ర ద్రగుప్తో నామ బ్రాహ్మణో రో 
ee * స రాజా. “శ్రావణతత్రియనైశ్యసాద్ర SE 3i న్యకావవాహ మను 
గృవ్యా À STO పుత్రాః క్రి క మేణ వరరుచిభట్ట; వి కృమార్క-ః భట్టిః 
ఛ్‌ ; 


ఇట్టీయసందర్శ్భోక్తు లతోడికల్పితకథలు చరిత్ర లగునా? ఇట్టి వానినిబట్టీ 
sae గూడ ass యనుశ్రాంతి కలుగకుండుట నై. dD ప్రసంగ" మెత్తే తవలసీ 
ఫ్‌ CC-0. Jangamwadi Math Collection. Digitized by ee eae 


E 
హాజష్టయము j K OS Se ధ్యాయము i 261 


మూడవది విక్రమాంక దే వచరతము-పదునెనిమిదిసర్లలయీ పద్య కావ్యము 
చరిత్రవిషయమున హర్ష చరిత్రను బోలియున్నది. Box Y యగుబిల్హ్యణు(డు 
"కా (గ ర బేన్టీయుం T నమపావిద్యత్కవి. ఇతండు కలశ భూపతి ౩ కా 38 మేలుచున్న 
కాలమున దక్షిణ దేశమునకు. వచ్చి చాళుక్యరాజుల రాజధాని యగుకల్యాణపురము 
చొచ్చి పార్థాడిభాపతియుం ద్రిభువనమల్లాపరనామ భేయుండు 3 నై నయాహవముల్లు 
నాస్థానమున DS h-I విద్యావతిచిరదము నందివాం డని శాజతరంగిణివల్లం 
చెలియుచున్న ది. / 
(కా EEDE వినిర్యాన్తం రాజ్యే కలశభూప తేః, ' 
| విద్యాపతిం యం Fy HE, పా ర్గాడిభూపతిః 37 


ఈయాహనమల్లునికుమూరుండగు వికృమాంక బేవ్రండే యీచరితృకు నాయ 
Ke శు. బిల బ్రణుండు, చాళుక SOF రాజులవర్ణ నముతో aS మాంకునిచేరతము సవి 
_స్తరముగా వర్ల of కడపటిసర్లలో స్వీయచరిత్ర వర్టించుకొనియున్నా (డు. ఇతండు 
కల్యాణపురము చేరక ముందు దాహలపురరా జగుకర్ల S eons serene ముం 
గొంతకాల ముండి అతడు నాయకుండుగా. XB, సుందరీనాటికను రచియిం చెను, 
విక్రమాంక దేవుడు కడపట ననాదరము' చూపిన శొలమునందు 'వోరపంచాళిక t 
ని DOT. ఈవిషయ మందలియీ-క్రీ క్రీందిశ్లో కమున విదిత చన ; 


“సర్వస్వం Marrs 6 8 కుంతలపతి 5 yo త 3 పునః, 
భాండాగార మఖండ మేవ హృదయే జాగర్తి సౌరన్వతమ్‌, . 

రే క్షుద్రా _స్త్యజత్‌ ప్ర పమోద మచిరా జేవ్యన్ని RERS _న్గందిరమ్‌, 
హేలాంహోలళితకర్ల wor రటిస్కద్ధా ధియాథ శి, 2 య్‌. 


రాజతీరంగిణినిబట్టి చూచినను, ఈచరిత్రనుబట్టి చూచినను Du acds 
È. ౧౦౫౦-౧౧౩౦ నడుమ నుండి చిరకాలము DOOS . డని "Bane 
గలదు. చోళచాళుక్య రాజుల సం గ్రామవర్ల న మో చరిత్రలో నుండుటంబట్టి యిది 
శ్రీ ౧౦౮౮౮ ౧౧౦౦ నడుమ నుదయించిన దని విదికే మగును. ఈచరిత్రమున 
సు బృందానన కాన్యకుబ్ధ కాశీ ప్రయా margy డాహల RBS 
సోమనాధాదిపురములనృ త్తాంతము sO ట్ర్‌ మైనది. Do ac భోజరాజుసభకుం 
బోకున్నను అతనిసవుకాలికుండై యాన రేంద్రు "నిందు సందర్భోచితము గౌ 


— 


1. క్రీ. ౧౭౯౮ లో, రామకర్క-వాగీశభట్టా చాయ్య డు రచియించినది వారపంచాశిక, 
అం దొకరాజపు తుడు సుందరుం డనువాండు'కాళీపూజకు డొక రాజకన్య నప హరించిన 
కథ యందు $e OD (బడినది, . E 
e 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


262 సంస్కృతవా aw ss [ ars 


వర్షించియున్నాండు. చక్కంగాం బరిశ్టీలించినవారి కీగృంథము 8. పదునొకండవ 
శ తాబ్టినాంటిసత్య చరిత్ర మని తోంచకపోదు. కవిత్వవిషయమునం గూడ నిది 
యానాంటియు_త్తమకవితకుం ARMY సహృదయరంజక మగును. 


సంస్థాన ప్రభువులచరిత్రము లింక నచేకములు కలవు. వానిలో, కంపణాభ్యు 
దయ మొకటి. AO G, FLISI. ఇది యిరువదిసర్లలమహో కావ్యము. 


Bossa, మైనయచ్యుత రాయాభ్యుదయము రచియించినవాండు రాజనాధ 
కవి, onde డరుణగిరినాధునిపుత్రుంయు. ఈకృతినాయకు. డై నయచ్యుతరాయండు 
(అచ్యుత రామ) విజయనగరసా వమౌజ్యపాలకవంశమునకుం జెందినవా(డు. తిమ్మ 
భూపతిమునిమనువుండు. చిక్కమాం బెశ్వర రాజులపాత్రుండు. నరసశ్థాజుపుత్రు(డు. 
కృష్ణ రాయలయనంతరము విజయనగర ప్రభు వై నవాండు. పండ్రైెండుసర్లలయీకావ్య 
మునం దచ్యుత రాయల ప్రాభవ మే హెచ్చుగా వర్ణింపబడినది. 


దై రాజనాధకవియే సాలువాభ్యుదయ మ నెడినర సింహ దే వరాయాభ్యుదయ 
మనుపదమూండుసర్లలమహాకావ్యము వుజియొకటి రచియించెను. సాలువవంశము 
లోనివాండును, కల్యాణపురీనాధుండునుు సురత్రాణుని (సుల్తాను) జయించినవాండు 
నగుగుండ బేవునిమునిమనుముం  డగుగుండ దేవునికిని - మల్ల మాంబకును బుట్టిన 
నరసింహ దేవరాయ డీకావ్వమున నాయకుండు. ఇతనికి మేదినిమిోసరగండగురం 
డయ -కటారిసాలువ — సౌహిత్యమల్ల — ఘురరీ సట్టవి భాట — చంబురాయస్లాపనా 
చార్య-మండలీకమల్ల వరగండ-ధరణీవరాహ-భువనై. కవీర-ఇ'త్యాది చిరుదములు 
పెక్కుకలను. రాజనాధకవికి దశయాపనా రాయణ-డిండిమకవి-చతుర్భ్భ_త్తిసార్వ 
భామ--చేరచోళ పాండ్య ప్రథమా రాధ్య-సరసకవి తాసార్వభామ--ఇ త్యాదిబిరుదము 
Dot కొనంబడుచున్న వి. 


చంద్రగిరిపాలకుం డై నయీానరసింహాచేనుని సృతాపవితరణాదిసుగుణము 
లును, ఇతనిపూర్వపురుషులకృత్యవి కేషములు నిందు వర్శింపంబడినవి. ఈరెండు 
గ్రంథము. లేకకవికృతేము లగుటచే Hore Oke నేకకాలమువా రని తెలియ 
. వచ్చును WD, వీరిలో నరసింహరాజ ర్యాచీను(డు. 'రాజనాధునికవితాధార DS 
a 
ళము సరళము మృదుముధురము. ఈరెండును గేవలము రాజచరిత లగుటవేం 
బఠన పాఠళవ్యవహారమున వి స్పరిల్లినవి కావు గాని Waive యు రసోచితవర న 
ములనుబట్టియు నివి ప్రాచీన కావ్యముల $ డగుచున్న వి, = Z 


తంజావూరు పాలకు లై ననాయక రాజులలో ఖ్యాతిగన్న రఘునాధనాయకుని 
న Cae: యైనరామభ' ద్రాంబ రఘుసాథాభ్యు దయ" మనువేరం బన్నెండు 
Bo మహాకావ్యముగా ని ) 0958, ౯౦౦ శ్లోకములత్రో 'వెలయునీకృతి మహో ప్రబం 


__. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నాజయము | సప్రమాధ్యాయము ; 263 


ధమువలె హృదయంగమ వగుదున డ= అ వృధ సా MATES CS ESTES 
ప్రైణితసాహిత్యసామ్ర మ్రాజ్యభ ద్ర వీఠారూఢ రామభద్రామ్బావిర Dee ఇ త్యాదిగద్య 
నుబట్టి యీమెపాండిత్యకవిత్యసంపదలు కెలియనచ్చును. రఘునాధనాయకునిజీవిత 
మిందు ప్రతిఫలించి శాశ్వత మైన దనవచ్చును. కవిత్వమురుచి చూచుటకొకటి 


“అధిక శ్రియ మచ S BS Jo, రఘునాధం రఘునాధ మేన' See, 
హృదయే కలయ న్ని యే మహా Ws, పరమానన్షభరా _త్తవవ ధన్యాః 
ఈమెనలెనే గంగాదేవి మధురావిజయము రచియించి భ్యాతిగాంచినది: 


శ్రీ* పదియేననశ తాబ్టి మొదటిఛాగములోని వామనభట్టబాణుండు నిర్మిం 
చిన వేమఘాపాల చరితము గద్యము. కాని అది చరిత్ర గృంథములల్లో =: ను Gas 
సానమున YY Bo యున్నది. 'బాణునిగద్యతో 6 దుల. దూంగునట్లు "తా 
నీగద్యము రచియించినట్లు గా నిట్లు చెప్పుకొనియున్నా(డు, 


ay ead D> దన్యే కాణాః ఖలు సరసగద్యసరణీము, 
ఇతి జగతి రూఢ L నావమునభాణో ఒపమార్షి వత్సేకుల్క* 
3 


ఇందుకం SAS క్షే యీనామనుని కభినవభట్ట బాణబిరుదము వచ్చాయి. 
దని యీ క్రిందిశ్లోకమునం చెలియును. 

“కపి రభినవబాణః కావ్య SHO) GVO 

భువనమహీమభామా నాయకో వేవుభూపః* 


ఈచరితమునంద్కు అద్దంకి రాజధానిగాం ద్రిలింగబేశ మేలిన ప్రోలయ వేమ 

భూపతి మొదలుగా DIT? రాయణాపరనామ భేయుండున్సు పెదకోమటిీంద్రునిపుత్రుడు 
- నయిన వేమభూపాలునివజుకు6 గలరాజులయుదంతము వర్ణింప (బడినది. అవురుక 

శతకమునకు శృం గారదీవికావ్యాఖ్య రచియించినయీ వేమభూపుం డందలియవ 
SOS దనవంశమును $8 ంచికొనియున్నాండు. Gor, తేనపితామవాుని 
వర్ల నముతో నారంభించుచు, — 

“ఆర్టీ చ్చతుర్థాన్వయచ కృన § వేవున్నితీశో జగదేకవీరః, 

ఏకాద BO ప్రథయ Q శజ్కాం యీ నావతారాః ప్రథమన్య పుంసః 

అని KD, SSSA, తేద Were డగుమాచరాజున్కు తత్పుత్రుండగు (పెద) 
కోమటీంద్రుని, అనంగాం SOS, Sin డగుమాచభూపుని వర్శించెను కవులతోం 
గలసి తోను గావ్యామృ TILIA, యమరుక శతక ప్రసంగమున దాని 
నతంతము స్రేమించినట్లు గూడ నితండు ద్రాసికొనెను గాని  వానునభట్టచాణా 
దులలో నొకక్‌నివేరుగూడం Boos gh, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


264 సంస్కృ Sm జయచరి శ్రీ [ లౌకిక 


SOLS BHAI డ్రైనయానామనభట్ట బాణుడు -నేవముభూపాలచరితములో6 
ద న్నెక్కనగాం బ్రశంసించుకొని యహంకారను చూపినవమూట సత్యము. 
అంతగా న్నాళ్మే తస్తుతి యొనర్భుకొనుట మంచి, దనం జాలము .గాన్ని ఆయత్యు § 8c 
ZASI వై దుష్యము మాత్ర, మితనికి లే దన(జాలము. 


సుప్రసిద్దశినాజీమహార్తాజపుక్రుం. _ డై.నరాజ్యారామ. భూ పాలునిచరితేమును 
“రాజారామిచకీతి SSS నతనియాస్టానకఫి యగు కేశనపండితుండు రచియించి 
యున్నా(డు. ఇది.పద్యకావ్యమే* ఇం గ దైదుసర్లలు కలవు. ఈ క్రిందిన్లో క వుతని 
ముఖ్యచరి త్ర Boys. 


“ఏవం శ) Hamu తర 

BOGS మహాబలైః పథి కృతాన్‌ ప్రత్యూవాశైలా నిన, 
సర్వాన్‌ మ్లేచ్చగణా న్విమథ్య మహసా Une: BB నాధునా, 
Bar మేన పరాభనాయ విజయీ SEC 6, Foe 


తంజావూరు పాలకుండును భోసలవంశవిఖ్యాతుండు నగుకహాజీమపళరాజు 
నలునదియార్వురకు వసతు లేర్చజచి శహాజీరాజపురము కట్టించియున్నాడు. అట్లు 
సత్కరింపంబడినపండితులలో. గొందజు శహాజీచరిత్రమును వర్శించియున్నారు. 
అందు, అయ్యానా లనంబడు శ్రీధర HOY కేశపండితునిశా హేంద్రవిలాస మను 
చై.దుసర్లలకావ్యమును, So 8 §, తులు నిర్మించిననాలుగు Gut Boz రవిజయ 
చంపునును, గంగాధరప ATMS శ్రేపాచల పలి కృతకోసల భోన 
'లీయమును, . (శ్రీనివాసకవిశాహరాజాష్టపడియు, లత్ష్మణకవిశాహరాజస భా సరో 
‘SONGS, నుమళీం ద్ర కవికృతే జయ Hurrah ease గనవచ్చుచున్న వి. ఈశహాజీరాజు 
E: ౧౬౮౪-౧౭౧౦ Nii రాజ్యముచేసినవాండు. ప్ర ప్రకానురంజకుః డై నయితేని" 
వం గనుల స్తుతికి wes, మైనరా ఆం లేడు 


సర్వ దేశవృత్తా న నసం గ్రవముాశఈవేర ' STEWS so కలదు ఇద, 
అకృరుచ కృవ ర్తి రాజ్యము కయ మహ్తామహోపాధ్యాయమ హేశశా 
కూూరు ర్రచియించినట్లు కనంబడుచున్న ది. కపి వి 


“అథ'.వంశావళీ లిఖ్య తే. ఏతస్య వాజరతిశాహనశాహీకస స్య పూర్వజా 
స్సర్వేజవీ ERI బభూన్ర;* అని యారంఖించి "పెక్కూండ్రు మహమ్మదీయ ప్రభు 
వులను బేర్కొ-నియున్నా (డు. ఆయారాజులకాలములకు సంబంధించిన టేశవృత్తూం 
తము లిందు సంగ్రహముగా వర్ణింపయిడినవి. అయిన నిది. నిజ మైన BI చరితేము 
శాకపోవుటచేతనే యణంగి యున్న దనవచ్చును. ఇది యముద్రితము, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


చాబ్బయము | o సప్తమాధ్యాయము 265 


విజయపురకథ ---అనువేర బీజపూర్‌ వృత్తాంత మొకచరితముగాం బాండు 
రంగకవి కూర్చియున్నా(డు. ఇందు-ా 


6, .శాశకే ౧౮౪౦౨ స్లననామసంనత్సశే ఆపాఢ వద్యస ప్తమ్యాం రవివాసశే 
చోత్తరాభాద్రపదానక్షశ్రం త స్తీ QS యవనమ తే జకీముహూ.ర్తే అమృత వేలా 
యాం విలక్షణ శాహరాంతర్దుక్లమ Fg ఇసూఫపాదశాహోానాం సింహాసనే ప్రతి 
ఫ్టాపనం జాతం* అనుగద్య మున్నది. ఇది విజయపుర 'మేలినమహమ్షదీయుల చరి 
తము ప్రధానముగా నర్లించినది, 


రత్న సేనవంశముక్తానళి---ఇది నేనకులమునకుం జేరినసామంత రాజులచరి 
తము. ఇందు రత్న నేనుండు మొదలుగా రణవిహాోర నేనునివజికుం గల నేనులు 
వర్శింపంబడిరి, క డపటినానితండ్రి రణబహదూ Tk. దీనిని రచియించిన భవద త్తే 
సండితుండు దీనికాలము నిట్లు తెలివియున్నాండు. 


«gg చతుర్భుజ ధరాధర భూమియు S—* 
ముక్తావళీం HIETE WSS త్తధీమా౯*ో 


శా. శ, ౧౬౨౮ అగునిది 8. ౧౮౦౨ అగుచున్నది. 


& 
నంశలత---అనువేర నుదయనాచార్యుం డొకచరిత్ర రచియించెను. పురా 
ణముల నుండి సూర్యచం ద్ర వంశ రాజులపట్టిక। లను సం గృహించి ముక-వోం గూర్చిన 


ట్లున్నయిది యుగయుగాంతరరాజుల క్రమ మెజుంగుట కుపయోగించును. 


వై రాజచరిత్రలవలెనే మహాపురుసులజీవితములు గూడం జరి శ్రలుగా 
ని _ర్థింపంబడినవి. అందు 8,08) మహ ళత్త్యాపాదక ము లై నకల్పనలు గనవచ్చును 
గాని వానిలోం గూడ గొంతసత్యము గోచరింపకపోదు. మహామ ar ads 
ద్రథపండితుండు ని _ర్థించినహరచింతామణి మహిమాపాదకమే కాని, అందు, 
పాణిని వరరుచి పతంజలుల చరిత్రేములు కలవు. అందే కాక్క పాణినిచరితము 
పతంజలిచరితమును వేజుగాం గూడ నున్నవి. రామభద్ర BE, తవిరచిత మైనపతం 
జలిచరిత మెనిమిదిసర్లల కావ్యము. దీనికి గవిశిష్యుం జైన వేంక శేళ్యరపండితుండు 
వ్యాఖ్య D BOTA. కాని, మూలముమా త్రమే ముద్రిత మైనది. 


సంతషేపశంకరవిజయము. ఇది న్యాసాచలమహాపండితుయ సంతేరించిన 
గురుశంకరవిజయమునకు సంగ్రహరూప మని దీనిక ర యగువిద్యార లు 
గ్ర ౧థాదిని 3293 యున్నారు, ఈవి ద్యారణ్యుండు సాయణాచార్యులసోదరుం డగు 
మాధవాచార్యుండు "కాం డని కొంద అిందురుగాని, onoyO— 
34 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


266 సంస్కృత వా జయచరి శ్ర [ లౌకిక 


“బలి, శ్రీమాధపీయే తదుపోద్దాతకథాపరః 
we ” 
సంతేపశజ్కరజయే Kaf ఒయం ప్రథమోజఒభవత్‌ 


ఇ త్యాడిస ర్లాంతన్లో కములనుబట్టి మాధవుండే విద్యారణ్యుం డని విదిత 
మగును. ఇందు పదునాజుసర్లలు కలవు. లోక ప్రసిద్ధ మైనయీకావ్యమున శంకరా 
చార్యుల జననవిద్యా భ్యాసస్వనతే ప్రచారము తొంతరవిజయాది ఒహాువిషయములు 
రసోచితముగా వర్గింపంబడినవి. ఇది గాక, శంకరాచార్య చరితము శంకరవిజయ 
విలాసము SAA మణీ కెండుగృంథములు గూడ శంకరాచార్య చరి త్రము Bo 
నవి కలవు గాని, వానికి arg È కలుగలేదు. ఇందు రెండవది ముస్పదియధ్యాయ 
ములమహోకావ్యము. ఇది చిద్విలాసయతి విజ్ఞానకందత పోధనులసంనాదరూసమున 
నున్నది, ఇందలి--- 

“కృత్యా బౌద్ధనిబర్డ్యణం మృడపుశే గోకర్ణ మాసేదినాన్‌* 


ఇత్యాదివాక్యముల శంకరునిదిగ్యజయయా త్ర తెలియవచ్చును. ౭ర ప్రక రణ 
ములతోడి శంకరవిజయ మనుగద్య ప్రబంధ మొకటి కలదు. VA, అనంతానంద 
గిరి రచియించినది. ఇతండు శంకర భాహ్యమునకు వ్యాఖ్య రచియించినయానంద 
జ్ఞానునిక' OD వేజేమా యనితోంచుచున్న ది. go దాచార్యులవిజయయాత్ర, పర 
మతేదమునము VB SSIS మొద లగుబహువిషయములు వర్గింపంబఒడినవి, 
ఈగృంథ మచ్చుపడినట్లు కనబడదు. ఇది తప్పక న్యాపింపం దగిన గృంథము. 


“అనం తానందగిరిణా గురో ర్విజయ a EH, 
రచితం యీ ౭౬నుగ్భహ్లా న్తి తే ముక్తా స్స్యుర్న Koyo” 


; దై (తేమతేగురునులచరి శత్రములను డెల్పెడిమధ్వ విజయము  అణుమధ్యవిజ 
యము జయతీర్థ విజయము తీర్థ ప్రబంధము మొద B నవియు, విశిష్టాదై (తమత ప్రవ 
_ర్హకొలగురామానుజ వేదా న్లబేశికాదిగురువులచరి తేలు చెలుపుదివ్వసూరి చరితము 
నిగమాం తాచార్యచరి త్ర వల్ల భాచార్యచరిత్ర--.మొదలై నవి లోకమున గొంత 
వ్యా ప్తి గాంచినవి. వీనిలో దై (కావలంబన మునమధ్యవిజయము పచదార్లదీపికా 
iS థి 
వ్యాఖ్యతో BUA Wy Bho _త్తేమకావ్యము. నిగమాన్తావార్య చరిత మున KD 
"తార్కికసింహబిరుడాంకితుం డగు వేంకటనాధ వేదా నృదేశికాచార్యుండు పధాన 
= J 
నాయకుండు. వేరు చంపు BH, నాధమునివిజయచంపు వొకటి ప్రశంసనీ 
యము. ఇందు విశిష్టాదై గతేమును బ్రవర్తింపంజేసిననాధముని మొదలుగా 
'రామానుజాచార్యులవణకుం గల శ్ర్రీవై వ్ల వాదార్యులజీవితములు వర్సింపంబడినపి, 
ÂDE Y రామానుజదాసుండు, ee 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


కౌటిల్యార్గ శాస్ర్రుక ర్త యగుచాణక్యునివృ తొంతము Tov eras 
మనువేర "వెలసినది. BOY Y యగురవిన_ర్తకుండు, గద్యయాపముగా నున్నయా 
కథను దాను పద్యముగా నిర్మించిన ట్లీవిధముగాం జెప్పెను. 

“చాణక్యస్య కథా నేయం విద్యే గద్యరూవిణీ, 

అద్య తాం పద్యతాం నేకు ముద్యతో రవిన_ర్హకఃశ 


ఇతనికాలము తెలియరాదు గాని గ్రంళసఫ్రితినిబట్టి యర్యాచీను డనియు 
OMS యా_త్తరాహుం. డనియు నూహింపవచ్చును. కవిత్వము సరళమై 
చదువ నింపుగా నున్నది. ఇందు కొకయుదాహరణము. 

“బుది ES జయ Sys పుంస స్పర్వార్థ సాధనీ, 

యద్బలా దేవ కిం కిం న sE, చాణక్య భూసురః" 


వర్లమానచరితేము యశోధరచరితము ధన్యకుమూరచరితము మొద లగు 
కొన్ని జై నపురుషచక। త్ర కాన్యములు కననచ్చుచున్నవి. ఇందు, పదునెనిమిదిసర్లల 
'మొదటిదానిలో జై నమతస్థాపకుం డగువర్ణమానునిచరిత్ర వర్ణింపబడినది. దీనిక ర 
అసగు(డు. చరి త్రము ప్రాచీనమే కాని యితం డర్యాచీనుండు. మతాభిమానమును 
బట్టి దేశమున వ్యాపించిన వర్ధమానునిమానవాతీత మైనమహ త్త్వాతిశయముతోడి 
చర్యలను వర్శించుటయే యిందుకు నిదర్శనము. శకాన్ని కవిత్య్వముమా త్రము 
రసవంత మై ప్రొఢముగా నున్నది. కవి యగువా(డు 'వేళ్యాలోలునివలెనే యేమియు 
జూడంబోం డని యిద్దిని బోల్చి యిట్లు 58, ంచియున్నా (డు. 


“నావీక్ష తే ఒర్ధాపచయం న కష్టం నవృ yo భువి నాపశ బ్దమ్‌, 

మూశీకృత స్పన్‌ రసికత్వనృ క్యా కవి శ్చ వేళ్యార్చితమూనస శృ 

రెండవదానిని రచియించినవాండు వాదిరాజసూరి యన(బడువణ్లుఖుండు, 
ఉజ్జయినీనివాసియు చం ద్రముతీయశోధ్రులపుత్రుండు నగుయశ్లోధరుం డనుజై నరాజు 
నాయకుండు నాలుగుసర్లలయీోకౌన్య మున యశో ధరునిబాల్యయావనరాజ్యలాభ 


శత్రువిజయాదులు 58, ONcCWAND. ఈ E088 కము నాయకునిగుణసంపద కుదా 
పహారణము, 


“గురుషు వినయవృ Go బన్థుషు వ్రేనుబస్థం,రిపుషు కరకృపాణందర్భ యన్నా హవేషు, 
అధిగతనయసిన్లుః సత్యసన్థః స రాజ్యా రణముఖజయసింసళో రాజ్యలకీ ంబభారశో 


వహా(౭డవది యేడధికారములమహాకాన్యము, భట్టారక, శ్రీసకలకీ Bao 
తము, ఇందలినాయకుండు జైనమ'తావలంబి, వైళ్యు లై. న ప్ర భావతీధన పాలురయ. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by Gangotri 


i 


968 సంస్కృతే 7 Hoh HES [ gèr 


_ ష్టమపుక్రుండు, ఉజ్జయినీనివాసి పరత_త్త్వజిజ్ఞాను BSB Sard, ధన్యకుమా 
'రావ్యాయుండు. 


వె సకలకీర్తియే యిరువదినలుగురు తీర్థ ౦కరులలో మొదటివాం BOS KF 

నాధుడు నాయకుండు గా వృషభనాధచరిత మనుముజియొక కావ్యము 2 Foo 

యున్నాండు. BHP దవతీర్థంకఠరుం BOS YF రవృత్తాంత మంతయు గ్రహించి 
Soe 

SENOS TD ధ _రశ రాభ్యుదయ HVA ౨౧ సర్లలమహాకావ్యము ని BOTA. 


ప్రభంజనగురుచరిత మనువేర యకోధరవిరచిత మైన జై నచరిత్రము మజి 
యొకటి కనంబడుచున్నది. TD, ఈయశోధరుండు పూర్యో_క్తయశో ధరుండు కాం 
డని తోంచుచున్నది. ఇది యైదుసర్లల కావ్యము. ఇందు, జయావతీబేవ సేనుల 
పుత్రుం డగుప్రభంజనగురు వనుజై నరాజుజీవితేము నర్జింపంబడినది. BIRÁ 
తన జ్యేస్టపుత్రు. డైన ప్రవర సేనుని వేళ్లాత టీపురాధీళుని గావించియు, ద్వితీయపుత్రుం 
E నప్రభంజనుని బమ్మాపురాధీళుని గావించియు గృహము విడిచి తపోవనమునకు 
'నెడలినట్లు మొదటిసర్లలోం గనబడుచున్నది. ఈపురము OY డేవేళ్లం బిలువం 
బడుచున్నవో తెలియకున్నది గాని, ప్రభంజనునికొడు కైనసరళుండు విశాలా 
నగరమున 'రాజ్యలాభము గాంచె నని మజియొకచోట నున్న దానినిబట్టి యవి 
విశాలా ప్రాంతములోని వని మా č మూహింప నయ్యెడి. 


భద్ర'బాహుచరిత మ నెడిమజీయొక జై నచరితకావ్యము కలదు. దీనికర్త 
ఆచార్యశ్ర్రీరత్ననంది. మతల్లి కా ప దధరులపుత్రుండును, కోడీపురపాలకుండు నగు 
భద్రబాహు SHB నరాజువృత్తొంత మిందు వర్గింపంబడినది. ఇతండు జై నులలో 
-శ్వే'తాంబరమతము ప్రతిస్టించినవాండు. నాలుగుపరిచ్చేదముల యీగ్రంథము, 
మగధ దేశములోని రాజగృవాము నివాసముగాం గలచీలిని శ్రేణికరాజులకు HIAS 
ముని చెప్పిన ట్లున్నది. దీనినిబట్టి రత్ననంది తననాంటికిం ATES Vie వినవచ్చిన 
"శ్వ 'తాంబరముతో జ్ఞారకభ ద్ర బాహునిచరితేము తరువాత గంథముగా నిరించె 

U — 

నని DAS మగును, 

ఇళ్లు మల్లి సేనవిరచిత మగునాగకువూరచరితము మొద లగువుజికొన్ని 
జైనచరిత్రలు కనవచ్చును గాని, యిందలిపాత్రములు సత్యము B నట్లుగా 
వృత్తాంత మంతేసత్య మైన దనుటకు Hoo లేకుండ నద్భుతములు మహిమోవేత 
ములు నై కనయడుచున్నవి, అందుచే నివి పూర్యో క్షము D నహార్ష చర్మిత్రాదుల 
వంటివి కాంజూలనవు. 

అయోధ్యాపాలకుండును లోడీవంశములోనివాండు నగులోడీఖానునవాబు 
సంతోషముననై. కల్యాణనుల్లకవి రచియించిన నాలుగుపటలములసు కై sows Od. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 
& 


వా జయము ] సప్తమాధ్యాయము $69 


(సుల మాన్‌) మనుపద్య కావ్యమును, పండిత రాజజగన్నా ధకవి రచియించిన అసఫ 
విలాస మనెడిఅసఫ్‌ఖాన్‌ చరిత్రమును, శహజహోన్‌ దారా శాహల వర్ణ నములతోనిండి 
యున్న జగదాభరణకాన్వము ననుమూండును మహమ్మదీయ ప్రభువులచరి తలను 
దెల్పుచునున్నవి. స్వాశ్సయులై ప్రభువులనర్షనము లగుటచే వీనియం దించుకో యతి 
శయో Heo కనిపించినను, పృథానవిషయము సత్యదూరము కా దని యితర 
చరిత గృంథములలోనివిషయమునుబట్టి తెలియ నగును. అసఫవిలాస. మాఖా 

యిక. దీనిచివర నున్న గద్యమున శహజానుసార్వభాముండు తనక బండితరాజ 
బికుదము ప్రసాదించినట్లు జగన్నాధకని చెప్పికొనియున్నా (డు. ఇశ లోకమున 
జక్క-ంగా వ్యాపించిన భోజచరిత్రమును గూర్చి యించుక 


భోజచరి & ము, ఛా రానగ రాధీశ్య్వరునినాయకునిగావించియుదయించిన దను 
విషయము మాత్రము సత్యము. AW F పండితవల్ల భ దేవుండు. ముద్రితేపు స్తక 
ములం దీవేరు ‘wero’? DKA. ఇతండు మిక్కిలి యర్యాచీనుండు. కాళిదాసాది 
మహాకవులనుగార్చియు విక్రమూర్కాదిమహారాజులనుగూర్చియు. లోకమున 
- నద్భుతము లై నకొన్నికథలు కర్షాకర్ణికగా వ్యాపించిన క్లే భోజునిగూర్చియుం 
గొన్ని వ్యావించినమాట సత్యము. అట్టి వానిని 'జేర్చియు. గొన్ని కల్పించియుం 
జమ'త్కారకారిగా SO Mth రచియించినయిది పుక్కి-టిపురాణగాథగాం BAD 
యానందింపందగిన దే కాని సత్య మైనచరిత్ర యని నమ్మందగినది కా దనుట కొక 
యుదాహరణము, 


భోజునియాస్థానమందలి ధనపాలకవి తిలకమంజరియన తొరికలో ముంజు( 
డనెడినాక్సతిరాజు భోజుని పె God యనియు అతండు పుత్రసంతానహీనులై. 
తమ్గుం జై నసింధురాజుపుత్రుం డగుభోజుని సింహాసన మెక్కించె ననియు 58 of) 
యుండంగ్కా వల్లభపండితుండు, ముంజుండు భోజునివినతండ్రి మొనట్లును అన్న 
యనంతరము రాజ్య మపహరింపం దలంచి భోజుని జంప .నంపినట్లును వర్షించి 
యున్నాండు. క్రీ. పూ. A2 oF నున్న కాళిదానున్కు క్రీ, 230 ప్రాంతములోని 
భవభూతిని, OW వివిధకాలములలోని మజికొందణు కనులను (8. ౧౦౩౦ ప్రాంతము 
లోని భోజునిసభకుం చేర్చి వర్శించియున్నాండు. దీనినిబట్టి యిది సత్యచరిత్రము 
కా దని తెలిసికొని యింకం గథాకాన్యములు కొన్ని చూతము, 


కథా కావ్యములు--- ఈ వేరు విన్నంతనే ముందు బృహత్కథ _స్ఫృతికి 
వచ్చుట నైజము. అది సంస్కృతము గాకపోయినను సంస్కృృతములోని సెక్కు. 
కథా కాన్యములకుం SD. కావున ముందు డానిం గూర్చి తెలిసికొందము, 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


970 Som) Sw a do 8 శ్ర [ లాకీక 


బృహత్కథ. ఇది పై శాచీ ప్రాకృత భామలో నుదయించినకథా కల్పతరువు. 
" దీనిక ర్త గుణాఢ్యుండు. ఈమహాకవికాల మిది యనుటకుం దగినయాధారములు' 
లభింపకున్నను, ఎవరికి. దోంచినట్లు చా రితేనికాలము నిర యించుచు వచ్చిరి. కాళి 
చానును, శ్రీ నాల్లవశ తావి శీవలం 'బెట్టిననొందలు పాశ్చాత్యులు. గుణాఢ్యుని, 
క్రీ, మూ(డవశ'తాబ్దిలో? 'జేర్చిరి 1. వారియూహలనుగూర్చి యంత విచారింపం 
బనిలేదు గాని, భాసమహాకవిని క్రీ. పూ. రెండుమూండుశ తాబ్బులలోం జేర్చుట 
కుద్యమించినగణపతిశా స్రీ గారు భామహాని క్రీ పూ. మొదటిశ తాబ్టిలోంబెట్టి 
అతనియలంకారమున బృహాత్క_థ వేరు కనబడ లే దని గుణాఢ్యుం డతని తరు 
వాతివాం డనుటయు, భాసునిస్వప్న వాసవద త్తాదులనుండియు లోకమునుండియు. 
గొన్నికథలు గ్రహించి వానికి. దోడు కొన్నికథలు కల్పించి గుణాఢ్యుండు బృహ 
Sy DOS ననుటయు * ప్రాచీనసంప్ర దాయవిరుద్దములై యనుచితేము లగు 
చున్న వని మాత్రము చెప్పకతప్పదు. పురాణేతిబోసాదులలోనికథలకుం గాక 
తక్కినయ్యెల్లకథలకును SH బృహత్కథ యనెడివిశ్యాసము WSS కాదు. రత్నా 
వళీ కాదంబర్యాదులలోనియట్టికథలు గాంచినధనంజయాదిపూర్వులు రామాయ 
ణాదులమాడ్కి_ wy shy Same గావ్యరచన కుపయోగించువస్తు విచ్చుమహాో 
గ్రంథమని పొగడియున్నా రు. దండివంటిను హాకవి- 


“భూత భాపూమయీోం gÉ రద్భు తార్థాం బృహత్కథామ్‌* 


అనుచు బృహత్కథ నెక్కువగాం ట్రశంసించియున్నాండు, కాళిదాసు 
వంటిమసహాకవి-ా- 


“ప్రా ప్యావ నీ ముదయనకథాకోవిదగా మవ చాన్‌ 
ఈ 5 Woes? 
పూర్యోద్దిష్టా మనుసర పురీం (శ్రీవిశాలాం విశాలామ్‌ో 


అనుచు బృహత్క_థలోని బాస వద కానత్సరాజులకథ లనంతీ"చేశములోని 
పెద్దలు ప్రాచీనము వై నయితివాసములమాడ్కి_€ చెప్పుకొనుచుండెడివా రని 
సూచించియున్నా(డు. ప్రాచీను లిట్లు బృహత్కథ యపూర్వతను శ్రాచీనతను 
"ఘూషించుచుండ, తొలుత చేడులక్ష గృంథముగా నుదయించినబ్బహత్క_థ “eso 
వందల గృంథ' మైన(గాని స్వస్న వాసవద కాక థాలేశము దిక్క_ య్యె ననుట సాహ 
సము కాదా? 

OOOO rrr aaaea 
dh చూ, కీతుపండికుని సంస్కృత నాటకచరి త్రము: పుట 52, 
2. చూ, స్వప్న వాసవవ ర్త పీఠిక, ఆన౦తేశయనము ద్ర, ణము, 

CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నాజ్యయము ] సప్తమాధ్యాయము 271 


మహాను హేశ్వరజయ, ద్రథుండు రచియించినహరచరితచింతామణి యను 
మహాకావ్యమునం గొన్నియద్భుతోక్కులు నతిశయో కులు నున్నమాట సత్యమే ' 
TO, హరమహాత్త(ప్రశంసాపరము లై నవానిని బరిశ్లోధించినచో నందు సత్వము 
తైన చరిత్రాంశములు కొన్ని బయటం బడకపోవు, అందలియిరువది౦యీడవ ప, కాళము 
శబ్దశా స్ట్రా వతారము 'దెల్బునది, అందు గుణాథ్యునికి సంబంధించినకథ యి 
ట్లున్నదిః 


“పార్వతి యొకప్పు డపూర్వ మైనకథ చెప్పవలసిన దని పరమేశ్వరుని 
గోరల్గా నతం డామెకు స _ప్తవిద్యాధరులకు సంబంధించినకథలు చెప్పెను. వారి 
భక్తు. డగుపువ్పదంతుడు తుమైదమై వారున్న చోటం బ్ర వేళించ్హి ఆకథలు 
DD, BSS నిజరూపముతో నింటికి వచ్చి, అద్భుత మైనవానిని దనభార్య యగు ' 
జయకు జెప్పెను. తరువాత నొకనాండు పార్వతి చెలికత్తెల కాకథలు వినిపించు 
సమయమున జయ యంతేకుమున్నే యాకథలు విని యున్నట్లు తెలిసికొని HSY 
దంతుని రావించి నిజము Bod, యతేనిని మర్తు SSE పుట్టు మనిశపించి, 
అతని యెడం బక్ష పాఠము గలమాల్యవంతుం డనునానిని గూడ SH శపించెను. 
అపుడు జయ పార్వతీబేవిని బతిమాలుకొనగా VST sie ైననుప్రతీ 
కండు వింధ్యాటనిలో౭ గాణభూతి యనువేరం దిరుగుచున్నాండు. వానికి doy ర్త. 


“యీకథలు' చెప్పి శాపవిము కు. డగు ననియ్యు వానినలన నీకథలు విని మాల్య i 


వంతుండు శాపవిముక్తుం డగు ననియు ననుగృహించాను. 


పువ్సదంతుండు కాశాంబీనగరమున _ నసుదత్తాసోమదత్తులకు వరరుచి 
యనువేరం బుట్టి, నంద రాజపాలిత మగుపాటలీపుత్రమున నర్షో పాధ్యాయునివద్ద 
సకలవిద్యలును ముఖ్యముగా వ్యాకరణశా(స్త్రమును 2800) పర మేశ్వరళిష్యుండై. 
శబ్దళ్యాన్ర్రము పఠించి వచ్చినపాణిని నోడించెను. ఇది తెలిసి భగవంతుం డైన 
శంకరుడు హూంకరించినంతచే పాణిని వరరుచి నోడించెను. అంతే వరరుచి 
So వింధ్యాటవి BA కాణభూతి యనువానిని జూచి స్వజాతి 58 గలుగ 
KÉDE బూర కము లై నకథలు చెప్పి శాపవిము Sc డయ్యిను. ఇదియిట్లుండ- 


STi sore. మున గుణాఢ్యుం SMA బుట్టినమాల్యనంతుండు సకలనిచా 
పారంగతుంై.. సుప్రతిస్టిత'దేశమును చాలించుసాతవాహనభూపాలునిమం త్రియ 
కొంతకాల ముండి తరువాత సంస్కృతే ప్రాకృత దేశభావలుమూా(డును బరిత్వజించి 
సాన మవలంబించి వింధ్యాటవికి వచ్చి, మ్గూండుభామలకు SS యక్క_డిపిశా 
చములు మాట లాడుకొనుచున్న క్రొ SIS విని దాని నభ్యసించుచున్నంతలోం 
గాణభూతి కనంబడి MONK బువ్చదంతుండు చెన్సినకథలు చెప్పేను, గుణాఢ్యుం 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


272 సంస్కృత నా acs vo శ్ర [ లౌకిక 


డ త్యాశ్చర్యకరము లై నయాకథ లానందముతో విని పరవళు(డై యడవిలో 
వ్రాతీసాధనములు లభింపమిచే భూర్జషత్రములవిాందం దననెత్తుటితోం బిశాచ 
Won, ఆయేడువిద్యాధరక థల నేడులక్షల గృంథ మగునట్లుగా రచియించి 
లిఖంచి బృహత్కథ యనువేరు పెట్టి దానిని వ్యావీంపం జేయుననుతలంపుతో నొక 
భృత్యునిచేతి కిచ్చి సాతవాహనభూపాలునికి. బంపించెను. మదవుత్తు. డై నయారా 
జాపత్రేసంపుటము లందుకొని చూచి చీయని విసరి వేసెను. ఆభృత్యు(డు నాప త్రము 
లన్నియుంజేర్చి మూటగట్టుకొని వచ్చిగుణాథ్యుని కిచ్చిజరిగినసంగతి విన్న DOGS. 
అంతే గుణాఢ్యుడు విచారించి యొకయన్ని కుండ మేర్చణిచి యొకొ-కప ల్రములోని 
గ్రంథము నాయడవిలోనిపశుపక్షులు గూడ వినునట్టు బిగ్గరగా. జదువుచు దాని 
_నగ్నిలో హోమము చేయుచుండెను. ఇ ట్లీహోమము జరుగుకాలమున నయ్యడవి 
లోనిజంతువు లెల్ల నిరాహారములై యాకథలు వినుచు SO యుండి శుష్కించు 
టచే సాఠవాహనునికి మంచిమాంసము లభింపలేదు. అందుచే నతనికి జబ్బు వచ్చి 
నది. మృగఖగములు ళుష్కించిపోవుటకు గుణాఢ్యుండు చేయు గృంథహోమము 
కారణ మని తెలిసినది. అంతే నతండు STASIE వెంటనే యాయడవికి 
వచ్చి గుణాథ్యునికి నమస్కరించి గ్రంథహోమము మానవలసిన దని ప్రారింపణా 
నతండయ్యా | ఇప్పటి కాబుకథలుగలయాటులక్షుల గ్రంథ మగ్నిపా లయినది. 
. ఇక లక్షగ్రంథ మగునరవాహనదత్తునికథ యొకటియు మిగిలియున్న డి. దీని గొని 
పోయి లోకమున బ్రవర్తింపజేయు మని యతని కిచ్చెను. సాతవాహనుండు 
సంతోషముతో దానిం గొనిపోయిను. గుణాఢ్యుం డ్రైనమాల్యనంతుండు శాపవి 
So eH . శివసన్నిధి కేగెను ఆకథలు విన్నపిశాచగణములు దివ్యత్వము 
చెందెను.* 


ఈశశథలోనిమవా త్త (పర మైనళివసంబంధకల్పన మటుంచి చూచినచో 
_ గుణాఢ్యుం డనెడిమహాకవి తేనకాలమునం దనచదేశమందు వాడుకలో లేని పై శాచీ 

Gorse నపూర్వ మైనబృ్బహత్కథ రచియించినాం డనుట యసంగతము 
కాదుగదా! ఇ(కం దక్కి నవిషయములను ద్రోసి పుచ్చి గుణాఢ్యసాతవాహనసంబం 
ధముమాత్రము గ్రహించి ఆసాతవాహనుండే శకకర్త యైనళాలివాహనుం డను 
నిశ్చయమునకు వచ్చి, గుణాఢ్యుండు 3p ౭౮ (ప్రాంతేమందలివా డని యిప్పటి 
విమర్శకులు Foren చెప్పుట యె ట్లుచిత మో చూడుడు. ఇందు మూం డమే 
పములు గలవు. ; 


ఒకరాజున శే సాతవాహనాలివాహనసంజ్ఞలు సిరపడినవా ? గుణాఢ; 

2. 

వర్షితసాతవాహనుండేనా శకక ర యైనశాలివాహనుండు ? “పెకథవల్లం చాట 
పుత్రరా జగునందుండును సుప్రతిష్టిత బేళశపాలకుం డైనసాళవాహనుండును సమ 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నాబ్యయము | సప్తమాధ్యాయము , 278 


SOS లై నట్లు గోచరించుచుండ, ఆసాతవాహనుండే క్రీ. 2 లో శకము స్థాపించిన 
శాలివాహనుం డనవచ్చునా ? HW సమాధానములు సులభసాధ్యములు కాను. 
కావున నపమార్లము విడిచి సరి Gs G's వత్తము. క్రీ, పూ. ౫౬ (ప్రాంత 
మందలికాళిదాసు వత్స:రాజకథను బేర్కొనుటచేతను, అంతకుం గొంచెము పూర్వుం 
ESPÉ బృహత్కథలోని నాసవద త్థావత్సరాజులకథను దనరూపకముల 
వర్శించుటచేతను, నా రిద్దజికిని బృహత్కథ రచియించినగుణాఢ్యుండు పూర్వుడై 
శ్రీ పూ. 'రెండవశ తాబ్టికడపటనో మూండవశ తాబ్దీమొదటనో యుండియుండు 
నని భావించుటయే యిప్పటికి సముచితేము. 

“ సముద్దీపితేకంద Ory కృత గారీప్రసాధనా గ 

హరలీ లేన నో కస్య విస్తయూయ బృహత్కథాో 


అనురీతిని భ BW TADS HOS F o% చా త్రమైనయీబృహకత్క-థ 
È పన్నెండనళ తాబ్టివజకును గూడ సజీవమై యున్నట్లు తెలియవచ్చును గాన్ని, 
ప్రాకృతే భాషలు, దేశమునందు మిక్కిలి వమూజురూపము చెందిపోవుట కారణముగా 
DA వ్యవహారభష్టమై యంతట నంతరించియుండును. ఐనను దీనిసం గృహానువాద 
ములమూలముగా DA BIST oss సరింపంబడుచుం దనయునికిని జూటు 
చునే యున్నది. ఈయనువాదములో మొదటి దగుబ్బవహాత్క_థాళ్లో' క సం గ్రహము 
VAL శ్లోకములతోడియిరువదియెనిమిదిలంబకముల గ్రంథము, దీనిక్నర్త యగు 
బుధస్వామి శ్రీ- ఎనిమిది BIS "ASSET DS Dax డయినట్లును నేపాల 
Bow డై.నట్లును ఈగంథము సజీవమై యున్నట్లును, ఏ. బి. కీతుపండితుండు 
"తెలుపుచున్నాండు!. ఇది నాకు లభింపనందున దీనినిగూర్చి యింతేకంశు ప్రాయ? 
జాలను. "రెండవది యగుబృ్బృహత్క_థామంజరి ము ద్రితేమై యున్నది. ఇది మొదటి 
దానికంుం జిన్నది. విషయ మంతేకంకును సంగ్రహము, దీనిక ర వ్రసిద్ధుం డగు 
వేమేంద్రుండు. 'ఇతేడు కా శ్శీరరా జై నయనంతవ a: యాస్థానకవి. శ్రీ ౧౦౬౦ 
(ప్రాంతేమువా(డు. మూడవ దగు కథాసరిత్సాగరమును -ముద్రితమై బహు as 
ముల వ్యాపించినది. పదు నెనిమిదిలంబకములయీి గ్రంథమున ౧౨౪ తరంగములు 
కలను. BSS, యగుసోమ' దేవభట్టు కూడం గాళ్ళీరరా జయినయనంతవర్మ 
యాస్థానములోనివాండై. ఆన రేంద్రుని భార్య మైనసూర్యవతీ దేవికోరికచే Xo 
థము D BoD గ్రంథాంతన్లోకమునం డెలియుచున్నది. దీనినిబట్టి వ్నేమేం 
ద్రుడు బృహత్క-థామంజరి రచియించినకిదపనే యీ గ్రంథ ముదయించినట్లును 
దీనికాలము క్రీ. ౧౦౮౦ ప్రాంత మైనట్లును, ఊహింపయిడుచున్నది. 


.. 1. Sec. A. B. Keith’s classical Sanskrit Literature. P. 91. 
35 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


274 సంస్కృతే వా జయ 55 త్ర [ లౌకిక 


ఈమూండింటిలో గొప్పఖ్యాతి గడించినది కథాసరిత్సాగరమే. బృహ 
తృథావృత్తాంత మును గృంథారంభణసమర్గనమును చెల్ఫెడియిందలి మొద BS థా 
BY wows soos నిా 

యథానమూలం త నల్‌ న్నమనా Ses 

Xg _స్తరసంతేపమాత్ర భాషా చ భిద్య కే? 


'అనుశ్లోకమునుబట్టి, సోమచేవభట్టు మూల మైనబ్బృహాత్క_థను జూచు 
చునే, అందందు విపుల BOSSY TAY som సంగ్రహించుచు మూలము నెంత 
మాత్ర మతిక్రమింపక యీభాపాంతరీకరణము కావించినవా6 డని విదితేమగును. 
సంస్కృతీ భాపనుండి యితేరభావల T గ్రంథము లనువదింపంబడినవి. అనువ 
దింపంబడుచున్న వి. కాని, పూర్వకాలమున BITA మైనయొక ప్రాకృతేము 
నుండి సంస్కృతమున కనువదింపంబడిన యేకనిషయకము BS గృంథములు 
మూ č, Aru యనియు, వీనిలోం గథాసరి త్సాగర మిపుజెల్ల Wao soc 
జేయుచున్న యుపకార మపార మనియుం జెప్పవచ్చును. 


సోమ దేవునిమజియొకకృతి కనయిడదుగాని, BA uO మాత్రము 
సుమారు ముప్పది యున్నవి. అందు మునివుతేమోమాంస నీతికల్చ్పతరువు మొద 
లైనవ్‌ కొన్ని TST TS శేషములు. ఇతనియాచిత్యవిచారచర్చనుగూర్చి యలం 
కార పృకరణమునC గలదు. ఇతండు బృహత్కథను SOX, హించిన © రామాయణ 
భారత కాదంబరీవాత్సా ట్రనునసూత్రాదులనుగూడ సంగ్రహించి పద్యకావ్యము 
లుగా రచియించియున్నాండు. వ్యాసదాసుం' డనంబడునితనిము ద్రితకృతులలో, 
కలావిలాస మనుపదిసర్లల చిన్న కావ్యము మిక్కి-లిమనోహారముగానుండును. కాము 
మోహదంభాదులదుర్ల క్షణములను విశదీకరించునిది లోకానుభనమునకు దర్పణ 
ముగా నున్నది. అతనిదర్భదళనము గూడం జదువ DOW వ్యాప్తి గాంచినది. 


పంచతం త్రముసకలజగ 'మెజింగినముహాగ్రంథ మిది. 5 § ra చేశమందలి 
మహిళాపురము పాలించినయమరళ క్తి రాజునానతిచే నతేనిపుత్రులకు నీతి గణప 
De ర్య యనుమహాపండితుం డీ గ్రంథమును నిిర్షించినట్లు తెలియుచున్నది. భర్త 5) 
హరినీతిశతకములోనిపద్గు మిం దుండుటనుబట్టియు, ఆజవళ తాబిమధ్గ'కాలమం 
TAOD ననుపారనీకరాజు రాజ్యము చేయుచుండ సీకావ్యము పారనీకో భావనలో 
నికి మార్చయడినట్లు తెలియుటనుబట్టియు నితండు శ్రీః ఆజవళ BPD మొదటివాం 

Q ల 
డనితోందుచున్నదిగాని,ఎనిమిద వశ తాబ్దిలోనిదా మోదరగుప్తాదులకొన్ని శ్లోకము 
లిందు కనవచ్చుటం జేసి యిది యాశ TAE డపటిదేమో యని కొంద ఆఅనుమానిం 
9, 9 

చుచున్నారు. సి, మ బ్రానుపండితుండు, జ BSNS ఇంగ్లంకులోను ము 88 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


పనన a 


నపంచతం త్రమునకును నేటిభరతఖండమందలిపం చతంత్రమునకును గొన్ని చోట్ల 
ae కనవచ్చుచున్న. దని 'తెలుపుటంబట్టియు, చా మాదరగుస్తాదుల శ్లో x 
ములు తరునాత నిందు ŠA SS యుండు ననుట కవకాశ ముండుటంబట్టియు, 
నిది యాజి వశ'శాబ్ది మొదటి దనుటయే సముచిత మని భావించుచున్నానూ 


విష్ణుశర్మ గృంథాదిని SRS కములనుబట్టి మను బృహస్పతి ళు క్‌ పరా 
శర చాణ క్యాదిపూర్వుల గ్రంథ ములంద లియెహలెకికపారలాకిక రాజకీయనీతుల 
సారము ముద్ద గావించి బృహత్కథలోనిచక్కనికథలలో నిమిడ్చి పాఠకలోక 
మున కమృతే సాయ సముమాడ్కి_ నాస్వాడింప నతం EWA డని తెలియ? 
గలదు. ముద్దు లొలుకుచక _నివాక్యములతోను మృదు SSS లితోను మనో 
హరము లైనసందర్భో చితపద్యములతోను విలసిల్లుసీ గంథము సంస్కృ తాక్షురా 
భఛ్యాసము గావించినంత "బాలుర కై నను een Sena చెలియున ట్లు న్నదనుట 
Yo’ సారస్వతీమున దీనికి. గలయున్న తేసానమును వేజుగా SS OS నక్క_జులేదు. 
మిత్రభేదము మిత్రీలాభము కాకోలూకీయము లబ్ధనాశనము అపరీక్షి తకారకము, 
అ నెడియైదుతంత్రముల విరాజిల్లు నిది పాఠకలోకమునకు గురువై ప్రభ్యవై మిత్రమై 
కళత్రమై వేదశా(స్తుపురాణాదికల్పమై. స్రాపంచికజ్ఞానమును గరతీలామలకము 
గావింపం జ'లియున్న ది. : 


“సకలార్థ శా'స్ర్రుసారం జగతి సమాలోక్య DY CxS, 
63) SHEP CS చ్చకార సుమనోహరం FSS” 


అనుచు నిది నలక న. మని కపేంద్రుండు నం యెంతేయు 
సత్యము, 

హీతోప 'జేశము--పంచతంత్ర, మువలె లోక ప్రసిద్ధ మైనయీపద్య కావ్య 
మెల్లవిధముల డాని ననుకరించియు 'సనుసరించియుం బుట్టినది. ఇదియు విష్ణుశర్మ 
wag Sos జెప్పిన దని యవతారిక చెప్పును గాని. మాని విష్ణుశ _రృవ్రణేతము 
"కాదు. “wore bse డొకండు విష్ణుళ _ర్గయందలి గారనముచే సతనిచర దీనిని 


నిర్మించె ననుట నిజము. దీనిప్ప పయోజనమును గ్రంథక్నర్త యిట్లు చెప్పియున్నా (డు, 


“కుతో హతోపచదేకశో ఒయం పాటవం Songs కి షు, 
క —s 
చాచాం సర్వత్ర వై. Bos Š 50 సీతివిద్యాం దచాతి చి 


మిత శ్రలా భాదిప్రశరణములతోడియిది పాఠకలోకవిదితము. దీని ననుసరించి 
భవళచం ద్రరాజునాదరముగాంచిన నారాయణపండితుండు హితోపదేశము రచి 
యించినట్లు తెలియుచున్నది, రచన BALM గాని నిషయశేదము లేదు. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


276 SO) Sr Bod HO త్ర, [ లౌకీక 


“తావన్నారాయణేన ప్ర పచరతు రచిత స్స సో ఒయిం కొథానామ్‌* 
శ్రీమా న్ష్లవళచంద్రో వా జీయా నాండలికో రిపూన్‌ 

ర ధి హో 

యీ నాయం సం ప్‌ యత్నా శల్లేఖయిత్యా ప్ర, పఇారిత;ళ 


హితోపదేశ మనెడియర్వాచీననీతికావ్యము మజియొకటి కలదు 1. కర్త 
చేరు తెలియదు. 30 అధ్యాయములదడానియన తారికలో — 


ఇ స్రాయేల్‌ రాజదాయూాదతనయేన సులేమనాా, 
తయ హితోపచదేశానా HA సపాయః ప్రదర్శ్య లే 


అనుదానినిబట్టి సులేమనే దీనిని రచియించె ననియు, లేక సులేమనుహితో 
పదేశములయభి ప్రా ప్రాయ మిట్లు ప్రదర్శింపంబడె ననుచు మజియొకం డీగ్రంథము 
నిర్మించ ననియు re ఛావింపనగుచున్న ది. "ఇందలిహి తోపేశములు 3 B బిలు 
లోనికొంత గ్రంథము ననుసరించిన దని యొక రనిరి, ఎట్లయిన నిది నవీన మెనసీతి 
కావ్యము = కథా కాన్యము కాదు. 


'వేతాలపంచవింశతి ఇది వేతాలుం డనుపిశాచరాజు వి కృమార్కు. 
నకు చెప్పినట్టు కల్పింపంబడిన ernest లంకా నము. BN Y “శివచానుం 
డని యొకవ్రాతప్ర SBS వల్లభదాసుం డని యింకొక os ప్రతిలోను గద్యలవల్ల c 
డెలియుచుస్నాది. శే శివదాసుండు కర్త యని 'తెలిపెడి ప్రతులలోం గూడ గ గ్రృంథారం 
భాదికము కొంచెము భిన్నము గాం గనయిడుచున్న ది. SOP DSA ర్థిత నుని చెప్పెడి 
ప్రతిలోంహాడం బై ప్రతులలో నున్న E “ప్రణమ్య శిరసా Bs * మిత్యాదిమంగ 
నాము మివ దముతో SH యున్నది... పరిశీలించి చూడలాం దరు 
వాతం దరువాత గృంథలేఖకులు చేసి సినమార్సులు ప్రశ్షీ_ప్తములు మై భేదములకుం 
గారణ మనియు,. “se wert శివభక్తుం డగుటో శివదా "సనంబడె ననియు 
దెలియుచున్న ది, 


“శివదాసవిరచితాయాం వేతొలపళు ఎఎనింశలీకభాయామ్‌* 
“ శ్రియాన్యయప్రసూ తేన కాయస్థకుల కూలిన్హా 
కృతా వల్లభడానేన జగడానన్షకారిణీో 
మై శ్లో కములోనిళూలిశబ్బము శివవాచక మై వల్ల భచాసు శివదా cu 
SREB cio మై యూహాను బలపణుచుచున్న ది. ఇది యిటులుండ-జంభద త్త తవిరచిత మైన 
చేశాలపంచవింశతి 'మజియొకటి కనబడుచున్నది. దీనియారంభ మే వేటు. “సని 
| Q 
- , 
L మ T% ప్రాచ్య ఫు BS గారను... అముద్రిత గృ ంథప టక, 21—(1918) 
CC-0. Jangamwadi Math Collection. Digitized by ఆద్నోగం్రం[॥ 


PUD | 


Se BS | _ సప్తమాధ్యాయము 277 


(శ్రీవర బేవవ్యక్ర్రృకమలా డాకర్ణ S యనియు “సన్థి శ్రీ,జమ్భుద_త్తవిరచితకథా 

వీశే* యనియు గనవచ్చుమాటలనుబట్లి సంధి(శ్రీనర దేవునిశిమ్యడో పుత్రుండో 
లట I 

మైనయితం డీకృతి పూర్వ వే తాలపంచవింశతి చూచి తరువాత రచియించే నని 


తెలియుచున్నది. 


-ఈరంటియందును శృంగార రాదు తాదిరసములతోడిజీమూత వాహనాది 
మహాపురుషులగాథలు కనవచ్చుచున్నవి. పనిలో మొదటిది బృవాతృథామంజరి 
ననుసరించిన దనుట కొకప్రతిలోం గనవచ్చెడి “ఇతిబ్బహత్క_థామంజర్యాం పంచ 
Dog? వేతాళః* ఇ త్యాదినాక్యములే ప్రమాణము. దీని ననుసరించిన చే 


వికృమార _-చరితేము-9దియే ద్వా త్రింశ త్సాలభ osy యనంబడుచు 


"న్నది. ఇది ముప్పదిరెండుకథల, గ్రంథ మని యీపేశే చెప్పును, ఈ వేరం బద్య 


కావ్య ముకటియు గద్య కావ్య ముకటియు గననచ్చును. పద్య కావ్యక Y నంది 
శేశ్వరు(డు, నందీశ్వర యోగి, యని వ్రా(తే ప్రతుల శెండువిధములం గనవచ్చుచు 
న్నాడు. KANTAY YO ' కనబడదు. -ఈరెంటియందలివిషయము 
మా త్రము సమానమే. కాలయాపనార్థము పార్వతికిం బర మేళ్వ్యరుం డీకథలు 
చెప్పె ననుమాట *కెంటియందును గలదు. దీనినిబట్టి పద్యకావ్యమును జూచి తరు 
వాత గద్య'కావ్య ముదయించె ననవచ్చును. l : 


భోజమహారాజీ తనకు లభించినవి క్రమార్కు-నిసింహాసన మెక్కుట కుద 
మించినపుడు, వి కృమార్కు-నికెర్యసావాసౌదా ర్యాదిసుగుణములు లేకయే యతని 
సింహాసన 'మెక్క_ దలంచితివా! నిలుమని యా(పి యందలిముప్పది రెండు బొమ్మలు 
క్రమముగా. నొక్కొక్కకథ చెప్పినట్లున్న దీనికి బై రెండు వేళ్లు సముచితేము లగు. 
చున్నవి. ఈకథలు BI ప్రసిద్ధములు. దీనికి సింవాసనద్యా So యనుమతి 
TOS DO గూడంగలదు. . 


శాలివాహనకథ- ఈజేర ౧౮ సర్గలగొప్ప కావ్య. మొకటికలదు. ఇందు. 
'మొదటిసర్లలోంగొంతవచన మున్నది. అది యిట్లు చెప్పుచున్నది. 


బే వేంద్రునిపుక్ర్తుండు గంధర్వ నేని యనువాండు శాపవశమున భూలోకమునకు 
వచ్చీ వమదయంతి యనుపామర జాతి రాజకన్యను పెండ్లాడి యనంతీరాజ్యపాలకుండై. 
యుండెను. అతనికి. వి క్రమాదిత్యుం డనకొడుకు LEM. యు_క్షవయస్సు Trays 
యతేనికి రాజ్య మిచ్చి గంధర్వ నేని తపస్సునకుం బోయెను. వి క్రమార్కు_ండు BAG 
జయ మొనర్చుచు నొకనాండు సకలమైన్యసమేతుఃడై న _రృదాతీరమందలితపోవన 
మునకు వచ్చెను OF 2 సుధీనామకుం డగుద్రాహ్మణుఃడు. తపోనిస్టుండ్రై యుండెను; 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


978 So ty Sor జయ చరిత్ర, [ లౌకీక 


రాజ్యమత్తు డై నవిక్రముం SHOE నమస్కార మైనంజేయ లేదు. అందుచే నామునికిం 
గోపము వచ్చినది. అంతలో దై వవశమున న్నర్శదేశ్వరుని బూజించుటకై. నాగ 
లోకమునుండి వానుకికూంతురు భానుమతి యచ్చటికి వచ్చెను. ఆముని యా 
కన్యను జూచి మనసులో ఈమెకు మహావీరుం డై. నపుత్రుం జెపుడు పుట్టునో యపుడు 
వికృమార్కునికి మరణము సంభవించును అని తలంచుకొనెను వెంటనే యా 
కన్యకు గర్భ మైనది. ఆమెకుం బుట్టినవాండే శాలివాహనుడు. ses విక్ర 
మార్కాంతకుండుో i 


ఈకథ సత్యమా యసత్యమా యనువిచారణ యనావళ్యక మని కథా 
సరణియీ చెప్పుచున్నది. కాన్సి (శ్రీహర్ష విక్రమాదిత్యుండు శకకర్త DTD 
వాహనునికిం బూర్వుం డనెడియొక సత్య లేశము మాత్రము దీని నుండి గ్రహింప, 
వచ్చును. దీనిక ర్హగూడ చేతాలపంచవింశతి న్నిర్శించినశివదానే యని సన్గాంత 
గద్యలవల్ల 6 చెలియును. మిక్కిలి యర్యాచీనుం డై నయతం డిట్టియద్భుతక థలు 
వ్రాయుట కలవాటు పడినవాంటే. 


విక్రమ సేనచరితము---ఇందు ప్రతిష్టానపురరా జగువి క్రమ నేనునకు వేతా 
లుండు కథలు చెప్పుట కనవచ్చును. వి క్రమ నేనుండు సకలజనరంజకముగా దేశము 
పాలించుకాలమున శ్రాంతిర్లీలుం డనునొక శ్రమణసన్యాసి యతనివద్దకు వచ్చియచ్చ 
టికి దగ్గజగా నున్న యొక శింఛుపావృష్లము చెంతకుంబా మని చెప్పెను. ఆరా జట్టు 
DUn నందు వేతాళుండు కనంబడుట మొద లగువిషమయముతో. గథాకథన 
మౌారంభ మగును, అందుకు మూల మేమో "తెలియయజాలము WA, వి కము 
వి కృమార్క--వి కృమ నేనాదినామములతోడి యొకరాజునకు = సంబంధించినక్ష థలు 


మూ శ్రీ మనేకము లనేకవిధముగా ేశమున వ్యాపించి గ్రంథరూపము చాల్చినవి, 


శుకస్నప్పతి--ఇది యొకచిత్ర, DOSE థాకాన్యము. ఇందు సీతిమార్ల ముప 
చేశించుడెబ్బదికథలు Fox). నంద భూపాలునిపుక్రుం డగువినయకందర్చుండు, త్‌న 
WSK డై నదేవదానును జం ద్ర SACK గార్యార్థము పంపించి Voy 3 యగు 
నతని ఛార్యతోం గ్రీడింప యత్నించి ప్రభావతి యను వేరుగలయాతన్వియింటికి 
నిరంతరము రాత్రికాలమున  నెళ్ళుచుండ, దేవదాసు ెంచినచిలుక్‌ ప Bas 
మొకొక్క-నీలికథ చెప్పుచు నతని నింటికి6 బంపివేయుచుండును. ఇట్లు డెబ్బది 
దినములు చెప్పినకథలే WS HB యను వేర 'నెలయుచున్న వి, ఆకథలు-ముని 
ae a Oe లమాహా LVS రజకీగాథ వి ప్రకథ Ze 
త్ర మాహా è శ్రమను మొదలగునవి. ఇందలి పతికథయుం జివ 
రకు నీతిబోధక మగును, ఇందలిజ్రానోపబేశ బపహోప చేళ 'మతిఢ Sarr 


CC-0. Jangamyadi Malf Collection. bight y eGangotri 3 


te 


కామము] సప్తమాధ్యాయము 279 


మార్షాదు లగుకడపటికథలు విజ్ఞాన దాయకములై యెటిదు రతి BS సనార్లము 
నకు asy బాలి పభావతిన లత rea 
ద్రిష్ప యున్నని. తుదకు రాజు ప్ర భావతిని జెజచకుండ శుకమామె 
శీలము TA, రాజునకు హితము గఅపుటయే nos OSS మార్గము. ఒక 
నాండు రాజు వచ్చి ప్రభావతి యర్చించినయున్న తాసనమువమై c గూర్చుండి యుండ, 
ఒకవిల్లి తన్ను. దినవచ్చి యాపని సాధ్యము గాక క్రింద మూలుగుచుండుట BOL 
దాని నుద్దేశించి యన్యాప దేశముగా జిలుక యిట్లు పలికెను. 


“కం త్యం రోదిమీ. మార్జార! న చారి ర్నచ తస్కరః 
“నన్దభూపకుమూరో 2 aho పరనారీసహోోదరః* 


ఈమాటలు విని వినయకందర్చుండు మానముతోం దనయింటికి బోయెను. 
ఇట్టినీతిచేతనే కాక Wide గూడ నిది హృద్యముగా నున్నది. 


పౌరాణికకావ్యములు9వి లెక్క కెంతయెక్కు.వగా నున్నవో, ప్రణా 
రమున నంత తక్కువగా నున్నవి. అట్లని యివి యన్నియు నిరుణములు కావు, 
వీనిలో రఘువంశాదులను బోలినవి గొన్ని లేకపోలేదు. క్రీ. పదియేనవళ SD 
"మొదట నున్న వామనభట్ట బాణుండు నలాభ్యుదయ మనుపదిసర్ల లకావ్యమును 
రఘునాధచరిత మునుముప్పదిసర్లలకావ్యమును ని _ర్థించెను. రెండవదానిలోరామా 
యణకథ యంతయు సంగ్రహముగా నున్నది. కవిత్వము వేశలమై మనోహర 
ముగా నున్నది. దీనివలెనే శరభోజీరాజు పన్నెండుసర్లల రాఘ వచరితమును, 
౧౬౩౫ లోని వేంక "చేశ పండితునిముప్పదిసర్లల రామచం ద్రోదయమున్సు వివ్వక్సేన 
విరచిత మైనపందొమిదిసర్లలరామచరితమును, జినవల్లి ఏీరమాంబా యిమ్మడి వేంక 
టా ద్ర రాజులపుత్రుం డైనగోపాలరాజు ని రించినయమక ప్రథాన మైనయెదుణా 
సముల రామచం ద్రోదయమున్ను, & _త్రమకావ్యము BSS DB రాలేదు. ఇట్టి 
బహువిధరామాయణక థా కాన్యములలో ననేకము లముద్రితేములు. 


పె నానిలో రాఘనచరితమును, తంజావూరుపాలకు లై; నమహారాష్ట్ర రాజు 
లలో మూండవనాం డగుళరభోజీ రచియించిన ట్లవతారికాదులవల్లం BD 
చుండ, నొక వ్రాత ప్రతి ద్వితీయసర్లతుదను-పంచరత్నే FAIS రాఘవచరి లే-- 
అను మాటలు కనంబడుచున్నవి. దీనినిబట్టి పంచరత్నకవియే దీనిని ని SoD శర 
భోజీ చేరు ILER యని తోంచుచున్నది. డాక్టరు అ(ఫెట్‌పండితుండు గూడ 
లు 
OR యభి ప్రాయపడియున్నా (డు. : 


రాఘవపాండవీయము---రాజ శ్రేఖరునికవివిమర్శనములోనిది గా సూక్తి 
ముక్తావళిలోం గనలబడుచున్నాా 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


280 Som) Sar జ్బయచరి శ్ర, z [ లౌకిక 


“ద్విసంధానే నిపుణతాం సతాం s$, ధనంజయః) " 
యయా జాతం ఫలం తస్య సతాం చక్రే ధనంజయః 


అనున్లోకములోని ద్విసంధాన కావ్యము నామాంతరము రాఘవపాండవీయ 
మనియు, . చానికర్త ర ధనంజయు. Slax దెలియుచున్నది గాని, ఆగ గ్రంథము 
ముద్రితము కాదు. . eos లేదు. ఆధనంజయు(డు రాజ క్రేఖరునికి6 artic డగు 
టప దశరూపకక ర్త ర కాం డనవచ్చును-అది గాక, కదంబనంశరాజులలోని 
పరకామ దేవరాజు ప్రోశ్సాహమున! కవిరాజపండితుండు రచియించినరాఘనపాండ 
ఫయము మజీయొకటి ముద్రిలమై యున్నది. ఇది పదమూా(డుసర్లలద్య s3 
కావ్యము. గ్ర గంథక Sw రిందు కవిరా జని యున్నది గాని ఇది బిరుదనామమై 
వాడుకలో స్థరపడినట్లు కనంబడుచున్నది. కవి యీనామమునే గ్రంథమున నాడు 
కొనియున్నా (డు. 


“నుబన్గు ర్నాణభట్టశ్చ కవిరాజ ఇతి త్రయః, 
seii కి మార్లనిపుణా Dég విద్యకే నవా 


ఇందు S87 కృిమార్గమునం దాను మూండవనాండ నని చెప్పుకొనుటయు, 
ఇతనికవిరాజసంబ్ల మ్‌ తరువాత రాజ కేఖరాదులకవిరాజబిరుదమునకు మూల 
మెనట్లు కనయడేటయు, జూడంగా నితండు రాజశ్చేఖరునికిం బూర్వుం డనియు, 
g నవమళ తాబ్లీకడపట నుండియుండు ననియు దోంయచున్నది. గ్రేపండితుం 
2609 ౧-౨౦౦ ప్రాంతమున Boys గాని, అందుకు. దగిన ప్రమాణములు 
చూపలేదు . 


'రామధ_ర్షరాజులు ప్రథాననాయకులుగాను, రావణదుర్యోధనులు ప్రతి 
నాయకులుగాను రామాయణ భార తార్థములు రెండు, నిందు చక్క_ంగా నడపం 
బడినవి. రామయధిస్టీరులమూర్థా భి మే. పేకములతోం బదమూండవసర్గ సమాప్త 
మైనది. దీనికి గోజాద _తృసూరిపుత్రుం డగులత్షణపండితుం డు త్తమ మైనవ్యాఖ్య 
.రచియించి రెండర్లములను జక్క_(గా విశదీళరించెను. ఈవ్యాఖ్యతోడియాగ్రంథము 
ముద్రిత మైనది. ఇది గాక సారమంజరి స్థూల కాత్సర్యార్ణము ననుమజి రెండు 
Seo కలవు. 
UU 

1. కదంబరాజ్యములోని జయ AGS "నేలినమయూరన Sas మొక గ గ్ర ంథముగా 

నున్నది. చూ, లండన్‌ లై కాం]. VII. P. 1570, 


2. చూ. L. H. Gray ENA యాంగ్గవాస సవద iar, 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


ననన న =. 


న FENG ననుకరించినయీో కావ ము రచి 
యించినయతం డనంతనారాయణపుత్రుం 'డగుచిదంబరసుమతి. మూ డర్లముల 
యీాశావ్యమున కి నిపుత్రు. డై E నయసంతనారాయణసుమతి దివ్య మైనవ్యాఖ్య 


నిర్మించెను. చిదంబరసువుతి,. స్షాంతములందు నైమధకర్త యగు శ్రీవాథ్టు ననుకో 
రించే వాలా రచియించియున్నా ch. 


“ఆద్యః 'స్వాద్య రసో ఒగవు త్సకల తా ముద్దామరామాయణ 
గ్రీమద్భారతసారకృన్ణచరి కే స్లో నిసర్లోజ్ఞ్యలః* 


ఈయనుకరణమునుబట్టి యీకవి క్రీ. ౧౨ శతాబ్ది isda డగుట 
Be లృము---నలయాదవరాభునపాండవీయ _మగాలుగర్థములకాద్య మొకటి 
య్‌. విననచ్చును గాన్ని, అది నాకు లభింపలేదు. 


వై కావ్యమును బోలినది కథాత్ర, 8 ooo యనుకావ్య మొకటి. దీనిక్నర్త 'శ్లేవ 
చింతామణి IS చింతామణి మప+కావ్యచిదంబరవిలానక BE రయెన చిదంబరక్‌ విం 
ఇది మూడు సర్గలోకావ్యము. ఇందురామాయణ భారత భాగవతసారము వర్తి ర్లితేము. 
కవిపుత్రుం డైనయనంతనారాయణుండు దీనికి మంచిటీక రచియించెను. ఇతడు 
సూర గీనారాయణడీ శీతులనంశములోనినాండు, ఈనంశ మునా రందణున్ను మహో 
పండితులే, 


జకం 'ప్రకరణమునం టబ్రశంసింపంబడినయానన్షవర్టనుండు, అర్థునచరిత 
పంచబాణలీలాదికావ్యములను, కావ్యత త్త So మనువిమర్శగ్రంథమును mY, GH 
శతక -మొకటిరచియించెను. ఇది చిత్ర యమక శ్లేహాదులతోనిండినది. GAS abo 
ఖ్యతో ముద్రితమైనది. ఇతనికి సమకాలికుం డై నరత్నా కరపండితుండు. హర 
విజయ మనెడియేంబదిసర్లలమహాకావ్య మును గాక, కుంతేకునివకో క్తిజీవితమునకు 
మార్లదర క మై మైనవర్టో క్షీ కిపంచాళిక యొకటి as రించెను. పణుదిశ్లో కములయీాకా 
వ్యము. E కుల వృాదయాన్లోదకారి యగుచున్నది. శిశు 
పాలవధాదివ్యాఖ్యాత. యగువల్ల ogie దీనికి వ్యాఖ్య D Sous. ఇతనిపౌ 
Scr వై దేవీశతక వ్యాఖ్యాత కయ్యటుం డని చేవీశతకటీక చెప్పుచున్నది. 


“వల్లభ చేనాయనిత శ్చంద్రాది త్వా Saray జ న్మేమామ్‌, 
కైయటనా మారచయ ద్వివృతిం జేపశతకస్తోతే ' 

వను ముని గగ నోదధి సమకాలే యాతే కలే స్తథా లోశే* 
చ్వాపంచాశే వనే రచి Bono భీమగు_ప్తనృ వే 

36 


- CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


282 ; సంస్కృతీ వా gas sss ' [ లౌకిక 


ఈభీమగు_ప్తరాజు . & . ౯౭౫ మొదలుగ నాలుగేండ్లు కా 88 మేలిన 
నాండు. "దేఏశతక వ్యాఖ్య శ్రీః ౯౭౮ లోని ర్లింపంఒడినది. కాని ఈకైయటుండు 
మహాభాష్య కై యటునికంయె. వే అనియు, ఈవల్లభ దేవుండు, సుభాపి.తావళి SON, 
హించినపదియేన వశ తాబ్దీలోని నల్లభ దేవుండు కాం డనియు, మల్లినాధునికం We 
Doe కైనయితండు క్రీ. ౯౫౦ స్ర్రాంతమునాం డనియుః BIA, . 
పార్యతీరు_క్షిశీయము---ఇది యొకయు తేమకావ్యము. చాళుక్యవంశరా 
జులలోనిసోమ దేవునియాస్థా నమున విద్వత్క_వి మైనవిద్యామాధవుండు దీనిని 
రచియించెను. ఈకవి యన శకారికలో 
oni స్సుబన్లుః కవిరాజసంజ్ఞః, విద్యామహామాధవపణ్ణితశ్చ, 
SOF SS as కవయః పృథిన్యాం, చత్వార ఏతే నహి Spy are RY 
అనుచు, రాఘన పాండపియక రృ కవిరాజు తనతో నో క్రి నిప్పణులు ముగ్గు 
O, చారు తనతో నలుగు రని dive GB గావించి ఫొనియున్నాండు. 
అయినను, అతనికృతివలెనే యితనిదియు నర్వముగా నుండుటంబట్టి యీస్తుతి 
యంత యాత్నేపణీయము కాజాలదు. ఒకయము ద్రితేపు స్తకమునం దొమిదిసర్లలు 
మా త్రమే x నంబడుచున్న వి. ఇంక BOQ యున్నవో తెలియదు. ఇందలివిషేయము 
విదిలేము. కవియు నిట్లు చెప్పియున్నాండు. 
“హిమాద్రి కన్యాసహితం మహేశం, లక్షీ ఆనమేళం మధుసూదనంచ, 
స్తోతుం తదుద్వాహక కై క్యచి త్ర ప్ర బన్గల శూ దహ ముత్సహి య్యే* 
" రాఘవయాదవీయ మనుశ్లిష్టవిలోమ కావ్య మొకటి 'వేంకటాధ్వరి ని రించి 
నది కలదు. ఇందు మూూ(డువంద లల్లో కము లున్నవి. పైనుండి క్రీందికిం ‘ROB 
_ నుండి. పె కిని జదివిన STH పాఠము వచ్చును. TEESE Se "రెండును నగ 
హముగా నిందు 58 ౦సంబడినవి. విశ్వగుణాదర్శక Sox ఖ్యాతి గన్న వేంకటాధ్య 
రియే. యితండు. నీతాంబా శ్రీనివాసదీ క్షి Sos Bae డైనయికేడు 'కాంచీపుర 
నివాసి. పీరియింటి వే రరిశాణఫాలమువారు.. ఆ కేయగోతు(డు. చంద గిరిరా జె న, 
వేంకటపతిరాయలగురు వగుతిరుమల తా తాబారు నిమేనల్లుం డె నరఘునాధదీశ్నై 
ఆ qo, 
os TH GAH మైనయిది MHS మైనట్లు కనంబడదు.. Ad 
Sere E ను 
nes A NGI ఇందు రా కృష్ణులయిద్దజి చరితములు సంగపహముగాం 
'దెలుపంిడినవి. శ్లోకము మొదటినుండి చివరకున్సు చివరనుండి మొదటోని, ఒక్కొ. 
రీతిని నడచును, రమారమి నలువదిశ్లోకములవెలయునిది ముదిత Sowa, ఇందలి 
దొక్కపద్యము-- వాన 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


న నమ న న a 


ద. జ 


నేన. 


నవు... సప్తమాధ్యాయము 88 
D Cai ic = గబ్బా he 


3 (త్రం ris ముకి కిముదారహాసం, fi rr a ON 1 
వన్దే యతో లభ్య భవం SÈ j, a © స్వే సే Slat TUL oe 1B 
DOSES TYP ముకి ముతా సుభూతమ్‌* ; geen, 


BF కము తలకి ఈందుగాం BANS DE నడచును, ఇట్టికవిత్యము చూచు 
టకు రమ్యమే కాని, చమవుటకుం గాని యర్లము చేసికొనుటకుగాని శ్లేశకరము. 
పైగా నిట్టికవితలో రసము మృగ్యము. ఇది “శీవలము పాండిత్య ప్ర పకర్ల క్ష చూపుటకు 
మాత త్రమే యుపయోగించును. గణకానందకర్త మైనయీాసూర్యపండితుండు 
శ్రీ 'పదునాల్లనశ తాబ్దికడపటివాయ. 


ఫఘటకర్చరీయము---ఇది యొక కచిన్నయమక కావ్యము. మేఘావృతేకాల 
మిందు Sion 56 ర్లింపంఒడినది. ఇది భాసుండు రచియించిన దనియు, 
oes yee డనువాడే ని 8 ODS దనియు కాళిదాసు వ్రాసిన దనియు మూండు 
మార్గములు కలను. ఇం చే మార్గమునకును దగినయాధార మంతేగాం గన రాదు, 
త నొకింతవిచారణ, 


“భాపాసు రమ్యా గ ర్వాణే, తస్యాం కావ్యం మనోహరమ్‌, 


త త్రాపి రూపకం రమ్యం, త č భాసక as కృతిః, | ô 
భఛావకాపరనా మాయం భాసో ఛాసయతే జగత్‌, 
s3 ఏ రినాదిపురువు శ్చృతుర్వింశతియాప్కకై శో 9 


“జీయేత యేన కనినా యమనై ః పరేణ, 

SD Q నహేయ ముదకం ఘుటకర్చ Cer” . 

శృ ee PWD నో క్ష మన్ఫుష్యమాణాః 

Hw స్త మన్యకవయో PS ( రాఖ్యమ్‌* 3 
“భావా నుర YSOT MIS శృవేయ స్‌ 
మాలంబ్య Wa) RYA కరకోళ చేయం, 

జీయేత యేన కవినా యమకైః పరేణ, 


bp శ్ర వేయ ముదకం Hoey Cee” y 
“ధావశేన కృతం రమ్యం Bs SS S రలంకృతమ్‌, 
ఘటకర్పరకావ్యం హీ సన్తోషాయ న కస్య OS.” A 


కందు మొదటిమూండుళ్లో' కములును గడపటిదియుం గవిపండితేసం ప్రదాయ 


సిద్ధము శై “లె నవాటువులు, నాల్లవది యీఫటకర్చరకాన్యము చివర నున్నది, ఏటిని 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


284 _ సంస్కృత వా Aas we శ్ర, [ లౌకీక 


బట్టి TAE ఛావకథటకర్చర సంజ్ఞ ల వ్య నహరింపంబఒడినట్లు "తెలియును గాని, 
ఛాసునినాటకములలో యమక ప్రథానపద్యములు కనరామిం జేసి యీాచాటున్లోక 
వర్గము పుక్కిటిపురాణ నున నలసియున్న ది. ఒకటికెండుచోట్ల నేదో యొకటి 
యున్నను, అది యతేనియమక ప్రియత్యమునకు నిదర్శనముకాదు. అదిగాక, 
ఆకాలమున నిట్టిచిత్రకవితాభిలామయే కనరాదు. ఈకారణములనుబట్రియే 
కాళిదాసు గూడ నేతత్కర్త కాం డనియ్కు ఘటకర్పరుం. డనుకవి యొకడు 
'వేజుగా నుండె ననియు భావించుట సముచితేము. మజియు జేరు మజీయొకటియె 
యుండ బ్రతిజ్ఞాన్లోకములోని FSS Fa మితేనికి వేళాకోళపుం BS స్థిరపడి 
యుండు ననియు నూహింపనగును, 


' దీనికి శంకరుడు తారాచంద్రుడు ననువారు టీకలు ని one. ఇది 
యిరువదిరెండున్లి'కముల చిన్న కావ్య మైనను రమ్యముగా నుండును. బేశమం 
దున్న పెక్కు్రాంత ప్రతులలో నిది కాళిదాసకృత మని యున్న మాట సత్యము, 
ఇట్టికంవదంతులు మనవాజయమున నెన్నో యున్నవి. 

యమకర Gy కరము---ఇది పదునాజాశా ససముల కావ్యము, BOSONS 
యము వాసుదేవుడు కంసుని సంహరించుట. అపరపరాశరబిరుచాంకితు. డగు 
(శ్రీవ త్స్పాంకుండు దీనిక 3. తొలుత యామున. రామానుజాచార్యులకు నమన 
రించిన యితండు BAH. కురుత్తాళ్యా రనయబడు (శ్రీవ త్పాంకునిపొత్రుండు. 
ఇతండు స్వయముగానే దీనికి న్యాఖ్య ని © ON. ఆర్యాఛందోబద్ద న 
యీాకాన్యము యర మైనను జదువ నింపుగా నుండును ఒక పద్యము. 

“పరమో ౭ కరో మహీయా TRUMP Wat నరకా we 

DISHES? మహీయాన్‌ నాగాధ్యానీ సమేతు సరకా ay 


యమక భారతము---అను భారతకథతోడియనుకకాన్నము చిన్న దొకటి 
కలదు. ఇది, అనందతీర్థ కృతము. ఇతండు సన్యాసి. దీని కిఠండే వ్యాఖ్యానము. 
గూడ ని © ODS. ఒకయుదాహరణము- 


3 ల్‌ 


కళళు = A క ఆ 
“యస్య కరాలోలం చక్రం కాలః పరస్య హీ Sars? ఒలం WE SO” 


NS an a cea GA SIS Le gel 
pes Š z 3 Se ee acs లశ్వరపండితుండు ని ర్మ ౦చిన 
న న్యము. SEC Wo Hock, స్మొతేరక్నాకరము, WIT Hod మొద 
ల > శ దై fests ee) గుస సే 
సను > È È ంచినయజ్ఞనా రాయణపండి నిప్తుత్రుండు, నూటయేంబదిసంనత్స 
: ల కిందటివా(డు. AK CEs. పెద్దది కాదు గాని యిం దాటుకాండలలోని 
యు సంగ ఇ $ 5 
Bas సం గ్రహముగా నున్నది, చిత్ర బంభయమకకవిత్య Š తి యాంధ్ర బేశీయు 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri A 


ee VY PP NN ts | ఈ 


_ పాదమువచ్చినది. FO’ 


అముము |] SS re wy ob ము 388 


కొకకాలమున ' మిల్కిలి Bye. ఆలంకారిక్థ్యంథములు రచియించి కృతు 
లిచ్చినవా రందజును బంధచి త్రక విత్యములు చెప్పినవారే. ఇతనినాగబంధ మొకటి 
యుదాహరణము=-ా ' .' ; . ; 

“అయ కాయ చయ Boas భయహేయ వరశ్చయ 

వ్యయ క్షయ నయ శ్రేయ జయ మాయ ద మన్న య” 

ఇత్యాదిగా బహుబంధములత్‌ోోను యముకముతోను జ త్రముగా నున్న దీనికిం 
గవితం డ్రి soaa రాయణసంతుండై వ్యాఖ్య నిర్మించెను. 

“Ses శ్ర రచితం చిత్ర బంధ రామాయణాహ్వ్యయమ్‌, 

వ్యాక రోతి మహాకాన్యం యజ్ఞనా రాయణ స. 

శ్రీ ౧౮౦౦-౧౮౭౦ నడువువాం డైనయాం(ధ. GINS HD శిష్ణుకృష్ణ 
మూ_ర్తిశా(స్ర్రై కంకణబంధ MMR నొక యానుష్టుభశ్లో కము రచియిం చెను 
అది యెక్కడ , సప్రారంభించిననుముప్పది'రెండక్షరము లగునట్టు ముందుకో నెనుకళో 


' చదువుచు. బోయిన నొకళ్లోక 'మేర్చడును. అ DS డినయజువదినాలుగుళ్లో' కముల 


లోను రామాయణకథ యిమిడి యున్నది. ' ఈళ్లోక మొకమాటు - నాబాల్య 

ములో నెక్కడనో చూచితిని. మరల నది నాకు లభింపలేదు. 
కవికర్చటిక-అనునొకఛిత్ర కావ్యము కలదు. ' దీనిక ర్హ చాదీంద్రకవీ. దీనీ 

'దేశకాలములు తెలియవు TA ' ఇది యర్యాచీనమే.” దీనిప్రయాజనము కవి 

యిట్లు BOS యున్నాడు. rT. ae 

uae KOE దిమాం కంఠగతాం-విధాయ .. 

-ఎశ్రుతోపదేళా ass sah, 

ee అజ్ఞాతశ TYAN) T= 9. ee 

శ్లోకం కరో త్యేవ సభాను శీఘమ్‌.* 

BK os జూపినపద వాక్యములను వల్లించి యున్న చో, ఆయాఛం 
దస్సుల st Fr a చెప్పవచ్చును. ఆపద వాక్యముల EL & Scio దుంచు 
కొన్న జాలును. ఇందుకు. జంద్రోదయనర్షనకు వల్లించవలసినవి-ఐద క్ర రముల 
పదములు-కర్చూరపూర -డిండీరపిండ _ రజనీకర — ఇత్యాదులు — వీనితరునాతం 
'జేర్పందగినట్లు వల్లించవలసినమూండత్షరములపదములు-- నీ కాశమ్‌-సంకాళమ్‌ — 
ఇత్యాదులు -ఇపుడు, - కర్పూరపూరసీకాశన్‌-అనియనష్టుపృందన్సులో నొక 
meen oar aso WC దగినపదములపట్లిక లిందు గలవు. 
ఈవిధముగా శార్లూలవి క్రీ డితాదినృ_త్తేములకును గలవు, విఖ్యాతో గుణశాలినాం- 

z Q : ` 
విద్వా నయం రాజ తే-ఇ త్యాదులు, ; 


* CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


586 సంస్కృతవా so 16 శ్ర [ లొకీక 

Ge వేంక శుశపండితు(డు రచియించినయాజుసర్లలరామకథాశ్రయ మైన - 
యమకార్జవమును, చాసుదేవకవి ని రించిన యెనిమిదాశ్యాసములయుధిస్టి.ర విజయ 
మును జటిలముగా నున్నవి. ఇందు శెండవది శేరళదేశరా. జగుకుల కేఖరుని 
"కాలమున నుదయించినది. దీనికవి భారతగురుశిమ్యు(డు DHS త్తమ (ASSET) 
గ్రామనివాసి. ఇతేనికావ్యము నముద్రితమే. ఇందలి శ్లోకములు పదవిభాగపద్ధతిని 
వ్రాయంబడుట యనునొకవి శేషము కనంబుడుచున్నది. దీనివలన నర్థము సులభ 


OS 
ముగా స్ఫురించును. ఇందు కొక యుదాహారణము. 


_“తేరవః భూరిచ్భాయాః సమానఫలదాయినీ చ భూః ge) oie” 


దీనికి అచ్చియాంబాసుదర్శనభట్టులపుత్రుం డైనసాక్కనాధు(డు బాల 
Sp) _త్తీకారిణి యనువేర వ్యాఖ్య వ్రాసెను, ఇతండు చోళరాజ్యములోనికా వేరీ 
(ప్రాంతమందలిసా త్తనూరు గ్రామనివాసి. 


నలోదయ SAT OTT (NSO TS మొకటి చేశ ప్రసిద్ధము. ఇది 
BOTS మని యిందలిగద్యలు చెప్పుచున్నవి. దీనికి మన్లినాధుండు మైథిల 
ఢ్రీ ప్రజ్ఞాకరమిశ్రుండుకృష్ణపండితుండు తిరువేంగళశసూరి మొద లగుపెక్కండ్రు, 
విద్వాంసులు రచియించినవ్యాఖ్యలు కలను. ఏ రందబు గూడ వ్యాఖ్యాగద లలో, 
“బ్రతి శ్రీ కాళిసక్ళతె నలోదయే* అనుమాటలు వ్రాయుటచే, కాళిదా సను 
TED దీనిని ని 'ర్మించియుండు నని విశ్వసింపవచ్చును గాని, ఈకాళిదాసు రఘు 
వంశాదికర్శ కాళిదాను గాక, ఈవేరుగల తరువాతికవులలో TB యుండు 
నని ఠమాహింపవలసియున్న ది. శాకుంతేలకారశకాళిదాసు నలోడయకావ్యము 
రచియించె ననుటకు విశ్వసింపందగినప్ర మాణములు కనరాకపోవుటయే పైయూ 
వకు మూలము, ఈకృతి యమకానుప్రా SATO మగుట మజియొక హేతువు, 
రఘువంశొదు లం దీయలంకారములు శేవనియీ చెప్పవచ్చును. విక్ర BIE 
శీయములో SEIKE తిభృతాంనాధి నో 
తీ OB) తాంనాధ ఇ త్యాదిపూర్వార్థము పునరా 
వృ_త్తమైనదిగాని అది యక్కడ మిక్కిలి సందర్శోచితము. eae so 
శాచరణక్లో' కము కృష్ణ పర మగుట కూడ నింకొక హేతువు, పసిదకాళిడాను కృతు 
లలో నున్నంతవజకు మంగళా చరణక్లో కములు శివపరములు, ఈకారణములను 
బట్టి యమక ప్రథాన మగుటచే నంత రసజనకము గాకయున్న యీకొన్నము 
విఖ్యాత కాళిదాసు రచియించినది కా దని చెప్పవలసివచ్చుచున్న ది. ఇది యతని 
కవిత్వము కా దనుటకు ముదటిళ్లోక ముకు చాలును, 


“హృదయ సదా యాడదవతేః, పాపాటవ్యా దురాసదా యాదవతః 


అరిసముదా యాదవతః, Oar నాగాః _స్తనేణ చాయాదవత;౫ 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


eee అ 


నతన సప్తమాధ్యాయము 287 


ఇట్లు శ్రేనయమకవై చిత్ర gos a కావ్యములు మటికొన్ని కలవు. 

కాని యెట్లయిన పీనిసంఖ్య మిక్కిలి తక్కు_న. Hd ప్రచార మంతకంకును దక్కువ.. 
న ద_న్మయమగుటయే యందుకుం గారణము. భరతాచార్వుండు 
DS యమకము నొకయలంకారముగాం బేర్కొని యున్నమాట యు దరు 
వాత దండ్యాచార్యాదులు శ్లేపాను ప్రాసాదులను బేర్కొనుటయు సత్యమే. కాని, 
OD తక్కినయలంకారనులతోం బాటు కావ్యమున నుండం SOND వారి 
యాశయము కాని, కాన్య మంతయు. దృనయముగానే యుండందగు నని కాదు. 
అంతకు మున్ను క్లేషయమకచి త్రకవిత్య ముండీయుండనట్లు బీజరూపమున నున్నది 
గాని పైకి బాగా యంకురించలేదు. భారవినాం డిది చక్కగా మొలకెత్తి నది. 
మాఘుడు దానిని బోషించి యున్నాడు. బాణసుబంధుకవిరాజాదులు పెంచి 
DITADA జేసినారు. అయినను నారికాన్యములు కేనలము J _న్గయములు కావు. 


శబ్దాలంకారము మై Ben TO, అది యర్గాలంకారమువలె. మనస్సు. 
నాక 8 ౦ప(జాల దని యాలంకారికు లంద తియభ్మి ప్రాయములనుబట్టి యు చెలియ 
వచ్చును. కవిత్వమునకు జీన మైనరసముం బోషి౦పం గొన్నియ ర్థాలంకారములు 
తోడ డు ననవచ్చును గాని శబ్దాలంకార 'మెన్న టికి నట్టిది "కాజాలదు. అట్టి 
యెడం గాన్య మంతయు ెండుమూండునాలు గర ములు వచ్చునట్లు రచియించుట 
శ్లేశావావ మైనను గవిపాండిత్యమును బ్రకటించునే కాని సవృాదయులమనను. 
రంజింప రస మెట్లు పుట్టించును ? రసో త్పాడకముగాని యట్టికవిళ్యము * హేయా 
శబ్దార్గగుంఫనా? OM? GPO eM గుతియగును గాని పాఠకులయాదర 
మున కెట్లు పా & HÉÉ? అదియే యీాకావ్యములయరుచికి మూలము, 


SU BSS తరువాత మొన్న మొన్నటివజకుం బుట్టుచు వచ్చిన 
నానిలో. భౌ రాణిక కావ్యములు "వీ యుండు ననుట యతిశయో కి కాదు, 


అముద్రిత గృంథపట్టికలలోనివాని వేళ్లు వ్రాయుట SS నిందు చోటు చాలదు, 


అం చెన్న దగినవానిలోం గొన్ని 


యాద వాభ్యదయముఇరువదినాలుగుసర్గలయీమవా కావ్యమును సర్వ 
తంత తంత్ర, కవి తార్కిక సిం హే త్యాదిబిరుదములు గలవేదాంత బేశికుం డను 
"వేంకటనాధపండితుండు రచియించెను. . తేర్కవిశిష్టాదై (తేమత గ్రంథము "లెన్నో 
రచియించి కీ ర్హి గాంచిన య్లోవిద్వ నృణి శ్రీ ౧౩ వ శతాబ్ది యుత్తరభాగములోని 
వాండు, ఇతన్మిగ్రంథములు సుమారు నూజు. హరినంశము ననుసరించి శ్రీకృష్ణుని 
జనన్తాదివృ త్తాంతే మంతయు wwe O71" నిందు వర్ణించియున్నా డు. ఇది నిజముగా. 
నెల్ల విధముల రఘువంశమును బోలి యున్న దన నచ్చును, అప్పయదీశ్షి తులవంటి 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


288 Sow) Sar ao sd J, [లౌకిక 


మహావిద్వాంసుని కాహో పుట్టించి యతేనినల్ల వ్యాఖ్య గన్నయికాన్య మిట్టి దని 
Se ప్రశంసింపంబనిలేదు, 


3 అపరశంక రాచార్యు. డన్న ఖ్యాతి గన్నవాండును, కాంచీమండలములోని | 
యదెపోలగ్రా మమున నివసించినవాండును, విశ్వజివ్యాజరంగ రాజమఖిపుత్రుడును 
క్రీ. ౧౫౧౫-౧౬౧౪ నడుమం జంద్రగిరినేలిన చేంకటపతిరాయలమన్న న లందిన 
వ నయినయాయప్పయది క్షీ తులు, అదె దై (గ. వమతే గృంథములును మధ్య 
మతేఖండన గృంథములును, వృత్తివా _రికసిద్ధాంత లేశసం గ్రభోద్యు BOK, గంథము 
లును సుమారు నూజుగచియించినవిద త్కవరత్నము, ఇతీనియలం కార గ్రంథము 
లలోం గువలయానందము సకల దేశముల వ్యాపించినది. భారత తాళ BK, పము 
రామాయణసార_స్తనము మొద లగునితనిమహాకావ్యము లెన్నో కలవు, కాని, 
అవి Sages రాక యణయణి పోయినవి. ఇతండు ని రించిన వ్యాఖ్యలలో గోవింద 
ముంత్రీకృ హరివంశ సారచరిత వ్యాఖ్య ROSE వము నున్నది. 


యదునాధచరితము-- ఛాగవతసంగ్రవా మనునామాంతరము, గలయిది_ 
పదిసర్లల కావ్యము. దీనిక_ర్హ వేరు కనణడదుగాని,' యిది మలయాల దేశములోని , 
కరాపకరాజవంశమునకుం జెందినరాణి _మైనయన్న పూ న్లేశ్వరియాదరణమున నుద 
యించిన ట్లవ SOs తెలుపుచున్నది. ఇందు | ? CS OH చక్కగా S80. 
పంబడినది.  ఇట్టిచే-- ; 


గోవిందచరిత 5—33 ose లన్‌. యొకరా జగురవివ_ర్శ 
యాదరమున ÉES డనుకవి రచియించిన పదిసర్లల కావ్యము: ఇది పై పైయాజే 
వాభ్యదయము ననుకరించిన ట్లున్నది. ప్రద్యువ్నో_త్తిరచరిత మను ౧౧ సర్గల 
_ యొకకావ్య మము దోమ యున్నది. A Y యగుమృత్యుంజయకవి సుప్ర, 
, సిద్దుం డగురత్న ఖేట శ్రీ నివానదీ క్షీ తునిసంతతివాండు. SIS గృంథక y ర్త మైన 
యయ్యదీ శ్షితునిపుత్రుడు. ఈకవి FT sas త్రేముల నిట్లు పొగడియున్నా(డు. 


ETRS సూక్తిః కుసుమప్రవాలై, కమం రపి యాతి క్లోఛామ్‌* 


బాల భారతము-_అనుపన్నె ండుసర్లల కావ్య 'మొకటియముద్రిత మైనది ' - 
తంజావూరుపు GS భాండాగారమున నున్నది.. ఇది రబెయించినవ 2 డగ స్తం _స్త్యపం 
డిశుం డనిమాత్రము సర్లాంతేగద్యలు చెప్పును. రుద్రమ చేవీగణపతి చేవుల దాహి 
త్రుడున్చు $ nas నడుమ నోరుగల్లు రాజధానిగా. నాంధ్ర చేశ 
మేలినవాడు నగుప్ర తాపరు ద్రునియాస్థానకవియె TENESSE మందిన 
యగస్త్యుల్లే o యూయగ శంకు డేనితోయయుచు TOI ధి క్యనినయ మేమియు 


mwadi Math Collection. Digitize: angotri 


'వాబ్రయము ] సప్తమాధ్యాయము 989 


వ్యాఖ్యానమునలేదు wD, దీనికి మనోహర యను వేరగొప్పవ్యాఖ్య D BoIS 
సాలువతిమయదండనాధుండు (శ్రీకృష్ణ చేవరాయలయాస్తానములోనీనాంజో నని 
చెప్పుకొనుటచేతను, అళనినాంటికే యిది సాఠకుల నాక, క్టిరచినపూర్వకావ ముగా 
గణన కెక్కు_టచేతన్ను, అప్పటి కొక శతాబ్ది వెనుక నిది పుటి యుండు ల 
భావ్యము కాదు. అది గాక, అకాలమునందు అగ స్తు se డనువేరు గలమతజియొక. 
కవి SPH డైనట్లు ను గనణడదు. కావున నీయగస్త్యుండు ప్రతాపరు ద్రీయ 
కర్త యగువి ద్యానాధుండే యనుపతీతిని విశ్శసింతము. నంథము మహాభారత 
సంగహము., కవిత(ము రసనంతము న 

Kas C . వ్యాఖ్యానము కూలంకవము. విద్య ద్రంజ 
కము టథైనయీిమూలవ్యాఖ్య లము ద్రితేము లగుట విచార్యము. 


దీనివలెనే రామాయణకథ యంతేయు సం గృహింపంబడినవిశ్లేషణరామా 
యణ మనుకాన్య మేడుకాండల వెలసినది. కవీ వీరరాఖువుండు. కాలము సరిగా 
దెలియరాదు గాని పదునాఅవళ తాబ్టి కీవలివాండు కావచ్చును. ఇతండు.. నెల్లూరి 
రంగమం త్రీపొత్రుడు. వీణ వేంకటపతిపుత్రుండు (శ్రీమచ్చాటు y థాళుకావ్య, రచనా 
చాతుర్యన్నాగై gp (శ్రీవై చి Čs ధభురంభరు(డు.  ఈనిషయము గృంథా oats 
ముల BOSD yA. : 


అప్పయదీశ్షి తులసోదరునిపొత్రండును భూమి చేవీనారాయణదీ క్షి తులపా 
త్రుడు నగునీలకంఠదీశ్షి తు ONES Sow రచియించెను. ౧౬౩౬ లో నితండు 
నీలకంఠవిజయము రచించినట్లు వ్రాసికొనియున్నా (డు. ఇతనిశివలీలార్లవ మిరు 
వది రెండుసర్లలమహో కావ్యము. శినకథా కావ్యములలో నిది యత్యు 8D మనం 
దగిన ట్లున్నది. 


కృవ్ణవిజయము-ఇది పన్నె౦డుసర్లల కావ్యము. "కేరళ బేశమందు విహారాచల 
MMB Tso కలదు. అం దంబికారాధనతత్పరుం డైనరాఘనసండితుల డను ' 
సర్యవిద్యా వేత్త యుండెను, అతేండు శేరలన రృ యనెడికోలాధిపునకుం గులగురు 
వైనవాండు. ఆపండితునిశిష్యుండు Forse. కోలభూపాలుం డొకప్పుడుకృష్ణ 
చరిత్రము కాన్యముగా రచియింపు మని కోరగా శంకరుం ATK రచియిం 
చెను. ఈవిషయ మిందలియన తారికవల్ల 'దెలియుచున్నది. -ఈశంకరుండు గూడ 
యమశకానుస్తాసాలంకార ప్రియు డై నట్లు కాన్యనర్షనవల్ల DAS వుగుచున్నది, కవి 
త్యము రసవంతముగానే యున్నది. 

కృష్ణాభు దయ మనెడినుజీయొక కావ్య మిట్టి'దే కలదు. దీనిక _ర యగు 
వరద బేశికుండు వాదిహూంసాంబుద నంవావతంసుం డై నకారికాదర్శ సణకర్త యగు 
నప్పయార్యునిపుత్రుండు. ఇతేడును ఇతేనితేండ్రియుః గూడ WAVES 2 o 


37 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


290 సంస్కృత wa, oh 55 శ్ర “(లౌకిక 


చిన ట్రవ కారిక వల్ల © చెలియును గాని యని SNH). BEE మైన నచ్చుపడినట్లు 
కనబడదు, 


| శృష్ణాయన మనువేర నొకపెద్దకాన్య ముదయించినది. ఇపు డిందలికొంత 
ఛాగముమాత్రమే సజీనమైయున్నది గాని, దీనియెత్తుగడ చూడ నిది వా లీక 
రామాయణము నన్ని విధముల ననుకరించినట్లు కనంబడుచున్నది. కర్త భరద్యా 
జుండు. కావ్య మార్గము తేదనంతేరకావ్యము (అనగా నాదికాన్య మైనరామాయ 
ణము తరువాతం బుట్టిన దని భావము) ముఖ్యభాగములు కాండలు. అవాంతర 
భాగములు సర్లలు. ఇందుకు-“ఇత్యా కే. Geos, ran తదన_న్తరకావ్యే 
భగవదనుగ్రహల బ్లే' భరద్వాజప్రో § AMES లక్షణాకునూరోదయో నామ 
Ses 353" 

ఇ త్యాదిగద్యలే ప్రమాణము. FO, 


'“సమస్తాన్‌ వేదాన్తా నతినిపుణ మాలోచ్య DDRs, 
Hor do 598 రితరాఖి శ్చ బహుధా, 
వినిర్లీ తాం రామానుజమునిభి Tos 9 సరణిం 
జగత్హ్పాదుర్భావం వివిధ మహ DoW) Ao భణితుమ్‌”” 


"అనెడి యవ తారికలోనిళ్లో కమునుబట్టి రామానుజాచార్యుల శివ్యప్రశివ్య 
సన్తతిలోనియొకభ కుడు రామాయణమునంటి కావ్యము ని ) Fosse గుతూహలపడి, 
అది పురాతన మనిపించుకొనుటకు భరడ్యాజునివేరుసెట్టి దీనిని రచియించె నని 
= క "ల E 
తెలియనచ్చును. లేక్క కనివేరు భరదా(జుం END గావచ్చును. ఎట్టయిన నిది 

w mo 
TADS మే. 


ప్రసన్న రామాయణ మనునిరువది రెండుసర్లల కావ్యము సరిగా. రామాయ 
F రం దీనిక_ర్హ, ఆంధ్రుడు, (శ్రీపతిపుత్రుయ 'చేవయార్యుండు 
త్రుండు. ఈకావ్యము wore y మైన వామనభట్ట చాణునిర ఘునాధ 


చరితముతో సాటి యగుచున్నది. ఇట్లు పౌరాణికొప్పురుషులు నాయకులుగా గల 


eau A bess BS BAD కలను. మజీయుం బురాణప్రసిద్ద లైన 
పార్వతీ నతారు క్షీణ జాంబవతీ 'త్యాదిమహానాయికలను శివ రావు కృష్ణాదినా 
* యకులు పరిణయ మగుట యనువిషయముతో ORS, పరిణయ కవ మట నసం 
ఖ్యముగా నున్నవి. అందు జాంబవతీపరిణయ - మనుముప+కావ్నము Bye 
ధుడు వర్షి ౦చియున్నాండు. ఇతండు రాణావంశరాజులలో జగ బేకరాయలదింతీయ 
పుక్రుం & నయంకళ రాజు'రెండవకుమూరుం డిమడియంకుశరాజునా తి తుడు. 
దలిమొదటిసరలో రాణారాజుల క ముము sox ee 
టిసర్ల Š పంబడినది. శిథిలావసలో నున్న 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri థి 


యీకావ్యమునంగొంత భాగము మాత్రమే పంచమసర్గవణకుం గనంబడుచున్న ది". 
ఇట్టిచే నీతాపరిణయ DÉR దుసర్లలకావ్య మొకటి సూర్యనా రాయణకవికృతేము 
నముద్రితమై యున్నది. ఇందు బంధకవిత్వముకూడం ATO కలదు. ఈశ్వర 
సుమతి రచియించిన పార్వతీపరిణయ DADAKU కావ్యముగాం గననచ్చును. 
అదియు B వానివలె గవిత్వరమ్యమై యున్నది. 


రాజచూడామణిదీ క్షి తుం డనునొక దాక్షి TEND రు css ల్యాణ మను 
పక. _త్తీమ కావ్యము ని _రించియున్నా (కు. ఈద్‌ §, తుడు తంజావూరు 
స E నరఘునాధభూపాలునియాస్తానమున విద్వత్క_వియై బవాుకృతులు 
రచియించినవాండు. మూర్త బ్రంబికాచ్యు లేంద్రులపుత్రుం డై నరఘునాధుండును, పారి 
జాతహరణవనా _ల్రీకిచరితనలాభ్యుదయాదికృతులు రచియించినవాం డనియతనికృతు 
లయవ తారికలలోన్కు ఆనంద రాఘవ ప్రస్తాననలోను గనంబడుచున్నది. గ్రంథకర్త 
యెనదీశ్షి తుండు కామాశ్షీ సత్యమంగళరత్న Bex శ్రీ నివాసదీ కీ తులపుత్రుండు. అర్హ 
నారీశ్వరగురునిశిష్యుండు, 3 


ఈకవి యవతారికలో వా Òe SHES Hows బ్రశంసించుచు. బదునాల్లవ 
x తాబ్టిలోనివామనభట్ట బాణుని అగస్తు నని (విద్యానాధు(డు) వర్గించియున్నా (డు. 
ఇతనికవిత తీయసాగినట్లు SINT లీవిలసితమై మధురముగా నుండును, 


రుక్షిణీపరిణయము మజియొకటి చక్రకవి రచియించెను. అమ్థాలోకనా 
ధులకృతీయపుత్రుం డై నయితండు తనయన్న లగుపతంజలి. రామచంద్ర పండితుల 
వద్దనే విద్య నభ్యసించినవాండు. సర్గాంతన్లోకరచనమున Wer గూడ శ్ర్రీహక్టు 
ననుకరించినవాండు. కవిత్వము రసనంతముగానే యుండును. కాన్ని యిట్టి వానిని 
లోక మెటుంగదు గదా! ee 

అము ê త గ్ర ంథపట్టికలోం గననచ్చు పై గృంథములనంటి కావ్యము అపార 
ముగా నున్నవి. వానిలో నేది చూచినను నిడువందగినది. గాం గనయడదు, 
ఒక్కొక్క శా్యస్ర్రుమందు. పరిపూర్ణ పాండిత్య నార్చించినశాస్త్రుపండితులనలెనే 
సాహిత్యవిద్యలో నిపుణు లై నపండితు లందజు గూడ నేదో యొకశావ్య మో 
రూపకచో అలంకార X o% BI రచియించుచునే వచ్చి రనుట సత్యము. అందును 
దశ్షిణ బేశమందును, ఆంధ్ర దేశమందును గూడ నందలకొలంది గృంథము లుద 
యించినవి. కడచిన యేడువందలసంవత్సరములలో నందును బదియేడనశ ord 


CED RE PCR నటనను నమన నలత నన ననన ననన ననన! 
L చూ, HBO HIST గారమందలి లిాతపు స్తకపట్టిక 20-1918) 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri ` 


292 è Som) dar జయచరి శ్ర, : (rir 


కడపటివణకు సంస్కృతమున బహావిధకృతు లుదయించి కొంతకాలము BY 
మున సంచరించి సుమారు నూటుసంనత్సేరములుగా వాడుక లేక యణంగి 
యున్నవి *. 


శ్రీ, ౧౨వ శతాబ్దిలోనికా శీర బేశీయుండు గా శ్మీర చరితతంత్రపతియు నైన 
కవిరాజరాజానకమంఖకండు ని  ర్మించినయిరునదియిదుసర్గల శ్రీ కంఠ చరితము భట్ట 
SS రాజపుత్ర డగుజోన రాజు వ్యాఖ్యాన మున విలసిల్లుచున్నది. కవి శ్రేఖరునియెని 
మిదిసర్లలహరవిలాసమును లోలంబరాజు నైదుసర్లలహరివిలాసమును గూడ 
సవ్యాఖ్యములై. మనోహరము లగుఛున్నవి. లోలంబరాజు హరిహరమహారాజు 
నా 2 Soc డట. ఈరా BY గాడివాడో "తెలియదు *. త్రివిక్రమపండితునియుపా 
హరణమునుు శివానందుని బే వావతరణమును మాధవార్యునినర కాసురవిజయ 
'కాన్యమును, కృష్ణకవి భారతవంశ కావ్యమును భఛాషయందు గాని శ్రైలియందు గాని 
ప్రసిద్ధ కావ్యములకుం దీసిపోవు. ఉత్పేశ్షూవల్లభుని PLN TSN కొంత 
కాలము చేశాటనము చేసి యున్నది. శృంగారప్రధాన సుందరీశతకక_రృయైన 
యితని మొదటి వేరు గోకులుం డని యాశతకము తుద నున్నది. 


“eR SORE సుకవే 0 BE నల్ల భేత్యభిధా* 


భిశ్లాటనమున విచిత్రవిషయకము B నయిరువదిపద్ధతులు కలవు, అందలి 
యవ తౌరికలోని రండుశ్లో' కములు-- i 


“వృ త్తం వస_న్తతిలకం విషయ శివస్య 

PEON కవి రహో JSS క్షదాసః, 
శృంగార ఏనహి రస _స్త దిహ ప్రబద్దే, 

శ్రద్ధా న కస్య యది సూ క్రీవినోడ Go; * 
వాణై. Poy NSN” మము వాణవాచం 

కాదం బరీకృతి చమత్కృతి మప్యుదారామ్‌, " ' 
ఉ(క్పేక్షయా జగతి వల్లభశీర్తి మ స్పిన్‌ 


bh టనే తిలకయను 
- DEH ల యన్న కపిందచంద్రాః* 


1, చూ, మచ్చాసు-తేంజావూరు-బొంబోయి-కలక త్తా-లండన్‌ లె 7 రీరీలోని లిఖతసం 
జ్యో SA, 3 యక్షులు i 
స్కాత గ్ర ంధపట్టికలు, l g 

3 as bette న “ 

2 ee రవనిమంశలనుండన స్య, (శ్రీనూర్య సూను హరిభూమిభుజో 'నియోగాత్‌ ’ 

. శత్రైలోక్యకాతుకళరం క్రియతే 5 కొన్యం, లోలంబరాజకవినా కవినాయశేనోా 
ఇఅసతౌారిక— ( 

: CC-0. Jangamwadi Math Collection. Digitized by,eGangotri 


Wt Basso | సప్రమాధ్యాయము ; 998 
భిక్షూటనేన పురుహూతప్తురాంగనానా 
మాక _సీకోత్సవవిధాయిని Sos Sos, 
or మనంగశరజర్ణరమానసానాం 
నానావిధాని చరితాని వయం వదామఃో 
ఏటినిబట్టి యీ గృంథవిషయ మంతయు విదితేము. తిని క్రమపండితుని 
పుత్రుం డగునారాయణప్రండితుండు పారిజాతాపహరణ వమనుమూండుసర్గలకృతి 
రచించెను. దీనికి, శ్రీః ౧౬౩౫ లో, చింతామణిపండితుండు వ్యాఖ్య రచియించను. 
ఇంక నిట్టి నెన్నేని కలవు, ఆపు స్ప్తకములయు, Sh, soar, SINS Hoa By 
యినంబెలుపుద మన్న గ్రుంథవి_స్తరఖీతి వీడించుచున్నది. అందుచే నిశణావ్యముల 
యితరవిభాగము లొకింత చూతము, 


సం BY కాన్యములు--ఇవియును సారస్వతమున హెచ్చు కలను. వీనిని 
గూర్చి కొంద BaS విపులముగా చ్రాసియున్నారు.'. కావున నీవిషయ 
మిందు సంగ్రవాముగా ముగింతము. 


సందేశ కావ్వములకు దొలుత చారిచూవీనది వా లీక రామాయణములోని. 
హనుమళత్సందేశము, ఆచారి ననుసరించి మొదట నడచినది మహాకవికాళిదాసు 
'మేఘనం దేశము. తరువాతి వన్నియు దీని ననుకరించి యనుగమించిన ననుట Dç 
వాదము, ఇప్పటికి గనవచ్చిననై 'తే నేమి వినవచ్చిన నై'తేనేమి, "సుమారు: 
జెబ్బదిసం బేశ-దూత-కాన్యములు కలవు గాని. వానిలో నెల్ల సహృదయులు 
హృదయమున నిల్లుకట్టుకొన్న దీ మేఘసం దేశ మొకటియే. -వానిలో ముప్పాతిక 
; మువ్వీసము కావ్యములు దీనితో సరివ త్త మని కాబోలు మందా క్రాంత నే వరించి 
నవి కాని Gast వేసినంతేమాత్రమున నవి మేఘసందేశము లైనవా! 
అందుచే సంచేశకావ్యము కాళిదాసోపజ్ఞ మనక తప్పదు.. GG శాద్కు పాఠ్య 
కావ్యములలో స్వకపోలక ల్పనము కాళిదాసోపజ్ఞ మన్నను సాహసము కాదు, 

ఇందలివస్తు వందువూ, అత్యల్పము. SISI డై. నయత్షుడుభార్య 
నెడంబాసి చిత్రకూటరామగిర్యా .శృమమునం బరితవించుచుం . దన nd i 
దనయవస్థ Bord మని మేఘునితోం జెప్పుట. ఈచిన్న విషయము" TSS Sow = 


రాయా డ్‌ ఆ 
1. చూ, శ్రీచింతాహరణచ FS  రిపండితులు కలక త్తా భారతీ యే3హాస తె మాసికప శ్రి 
i వా నీయున్నారు. వారి వ్యాసములనుబట్టి శ్రీయోయుణ్రి 


కలో (1927 సంచికలు) గ్రా, గ్‌ 
వీరరాఘవాచార్యులుగారు, ఆంధ్రసాహిత్య పరిషత్పత్రికలో (198081 సంచికలు) 
Beaches Da at: at 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


994 సంస్కృతవా aw wes [ లౌకీక 


మున బడి కాళిదాసప్రతిభచే బహుభంగుల విస్తరించి ౧౧౫ శ్లోకములకావ్య 
మైనది.*. ఇందు పూర్వ్యమేఘమునం జిత్రకూటళిఖరమునుండి యలకాపురము 
నకుం బోనుమార్లమును, ఉత్తర మేఘమున నలకాపురయశ్షగృహాములును SE osc 
బడినవి. ఇందలి ప్రతివర్భనము కథతో జక్కంగా సతుకుచు రసోచిత మగు నను 
టయీ యిందలివి క్రేషము-ప్రధానవిషయ మభూత మపూర్యము, తేద్యర్లనము 
లోకానుభనసిద్దము. రసము రసికజనరంజనము. ఈకాన్యరంగమునం బ్ర CISA 
BOSD సచేతనయక్షు(డు, అచేతన మేఘుండు ననురెండుపాత్రృములు, ఇందు మాట 
లాడున దొకశే. కాని యీకావ్యము చదువునపుడు మన మున్న చోట మన 
ముండము. ఎన్నో పుణ్యనదులు కన్నులారా గాంచియందలిజలము క్రౌగుదుము. 
ప్రకృతిరమ్యము లైనయెన్నో గిరు లెక్కివిహరింతుము. పుణ్య తె త్రములలోని దేవ 
తేల నెందటీనో దర్శింతుము. మహానగరములు జనపదములు BI కనువిందు గాం 
గాంతుము. ఎన్నో స్రకృతిలీలల Ma రంజిల్ల నోలలాడుదుము. ఇంతయేల ? 
S yic దేశ మంతయు. గలయం దిరుగుదుము. మనమే యక్షుల మగు 
దుము మనమే మేఘుల మగుదుము. ఆహో! ఇది గదా కవితాశ క్షి! అట్టియనిర్వచ 
నీయ Bony కి కాలవాల మోామేఘసం బేశము. 


ఇది నుమా శేయదిమందిన్యాఖ్యాతేల నాకర్షించిన దనుటయే దీనిమహీ 
మకు నిదర్శనము. వారిలో న్యాఖ్యాతృచ SSE యెనమల్లినాథసూరికి వ్యాఖ్యా 
రచనము నళ్లేరుమోంద బండి. అట్టిమహనీయుడు “మాఘే మేఘే గతం నయఃి 
అన్నాం? & MSO కెదీని భానగాంభీర్యమును సారస్యమును sO ౦పణగలమా ? ఉపా 
ఛ్యాయులు దీనిసారస్యమునకు మరంగి దీనిని WOW కాన్యములలో. జేర్చి బాల్యము 
నందే నిద్యార్థులకుం చాఠము చెప్పుచు వచ్చుట యొకనిధముగా మేలే మొనది 

a 2 ‘a a at Sed. ళ్‌ జ 

TÀ, చ కిది క ముతో ద్రాసంచికజ్ణానముగూడం గొంత యలవడిన 
OSSD పాశము చెప్పనలసిన గ్రంథ మని మా త్రము చెప్పక తప్పదు, 


BITSY మైనయిందలిసం చేశ మేని యనునిషయమును వ్యాఖ్యాతలు 
= , ` శః 
“MA oN 5Y పచెము, చప? నలఫినకంేన SNE -—S 
చక్చింసలేదు నిర్ణయింపవలెను. చెప్పనలనిససంచెశము నాయకునివేం నెన్పింపకయి 
$2) చిడిచి న =) SSD స SENS edger, > > z 
w విడిచియుంనునా యని Sri CW, యు BAET Denso 
నెముంవలివిషయ మే సంచెన్‌మై యుంగు నని నాసం? 


= E : స్కృృతిక'నిజీనితమున మున్ను 
యున్నాను అది ర త! స్రణయకువితే నై నసీసాపమును శిలా 
ఫలకమున Prd రాగములతొ ౬ జిత్రీంచి సీపావములమోందం 


టె Anin నాచూప 


ల్‌ 


X 'మేఘదూకళ్లోక సంఖ్య 110 SeSeom 121 వరక agy సకములలో Nays 
“నున్నది, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


4 


CHEERS ] స్తమా ధ్యాయము 295 


మును soe దలంచునంతలో. బారలి వచ్చుకన్నీ FG TD జడమె పోయి 
నది. అకటా! TAB నముచి _త్రరువులో? గూడ నునసమాగము ము సహింపర్‌ 
పోయెను గదా! 1 


Be బ్ర _క్రిమద్దోవము. విరహపరనశు లగువా 
రున్మత్తులవల నట్లు సంభాపించుట కల దని సుమేధసు VSS) లట్రిదూతమును 
నర్గించుట యు Sas క్షము కాదు* అనుచు మేనుదూత శుకదాతాదిసంబేళ 
కాన్యములను భామను డుదాహరించియున్నాండు *. అతేనిమతేమున నిట్టిదూత్య 
SUN మయు EHA A మైనను కనులు దీనిని వర్ణించుట 'యనుచితము కాదు. 
"మేఘము మాటలాడునా? హంస మనుష్య నాక్కు_తో సందేశము చెప్పం గలు 
గునా ? అనునది విచారణీయ మైన ప్రస్తుతవిషయ మే కాదు. యుక్తాయు EECH 
శూన్యు లగుకామా ర్తులనిరహావస్లను ని ౦చునెడ వారిమాటలకు వారిపనులక్షుం 
దగినకల్పనము గావించి తేదవస్థను సహృదయహృదయాన్లోద కారిగా వర్లించుటయే 
కవులపని. అంతే కాని, యట్టిక ల్పనము గావించినారు గడా యని కేవలుగాడ 
వివేకళూన్యులు గారు. ఇట్లియాశేపము వచ్చు నని శంకించుకొనియే కాళ్ళిడాస 
మహోక వి యిట్లు గృంథశాదియందు సమాధానము War AT} (డు. 


“ధూమ జ్యోతి స్పలిల మరుతాం 'సన్ని సాతః క్వ మేఘ, 
సం దేశార్థాః క్వపటుకరణైః ప్రాణిభిః ప్రాపణీయాః 
'ఇత్యోత్సు క్యా దపరిగణయన్‌ క స్తం యయాచే 
కామార్తా హీ ప్రశృతికృపణా -శ్చీశనాచేత Asp” 


అచేతన మైనమేఘు మెక్కడ? మనుష్యుడు గొంపోందగినసంబేళ 
DYA? అయినా యీవిషయ మాలోచింపకొయే యక్షుడు మేఘుని యాచిం 
చెను. కామాంధులు యుక్తాయు క్షవివేక శూన్యులు గదా! అనెడియాయా వేప 
సమాధానము 'లెటీ(గియు విమర్శకు డై నభామహాం డిట్లా వేవించుటకుం గారణ 
మేమో ఆఘాహ్నాము. ఇతే డిట్లనెను గాని, కాలిదానునా చే పసమాధానములన్ను. | 
ఇతనియాశ్నేపమును జూచినమహాకవిభవభూతి మేఘదూతయాచిత్యము మనసార 
ననుభవించి యందలితనివి డీజక కాళిదాసపద్యచ్భాయ ననుసరించి oor క్రింది 


వ న 
1. త్వా మాలిఖ్య స్రణయకుపితాం థాతురాగై శృిలాయామి త్యాది-- 
2, ఛామహునికెావ్యాలంకెరము, పరి, L. శ్లో 49_43_44— ý 


i 3, మే, నం, 1-6, Š 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


296 ' Som) Fr జయచరి శ్ర, [లౌకిక 


విధముగా మాలతీమాధవములో 'మూధనవునిచే. దనవ్వార్త మాలతికి. Bo) 
మని మేఘునితో 6 జెప్పించెను, ; 


«Sor త్పశ్యేర్ష SKB విచరన్‌ మత్ఫిియాం వం చే. 
దాళ్వా TET దను కథయే ర్రాధీయా మవస్థామ్‌, 
ఆశాతన్తు SS కథయ, తాత్యన్న 5 bor 


2% 
SPT కథ మపి కరో Seas OES స్స ఏకః” 


ఇందలియు & త్తరార్గము సరిగా మేఘుదూతీలోనియీి E కిందియు & Soe, ము 
ననుకరించి యున్న ది, | 


_ “ఆశాబన్దః కుసుమసదృశం Grass వ్యాజ్గనానాం 
సద్యఃహల్‌ప్రణయి హృదయం o Danh core” 


ఇంక వ్యాఖ్యాతలును చాఠకులును మేఘదూత ననుకరించినకవులును Ad 
SPD oso. నెంత పొగడిరో లోకమునకు( బెలియనిది కాదు. ఇది యిటులుండ, 
BIKI యెనసరమ. శత్రువులస్థితిగతులు తెలిసికొని వచ్చి దేవతలకు జెప్పుట 
బుగ్య్వేదమునం గలదు. సీతకు శ్రీరామవార్శ గొనిపోయినహనుమంతు(డు 
సంస్కృతే భాషాపరిపూర్లుం డని కవివర్శించినను అతండు HHS. భారతములో 
నలదమయంతులకు చాత్యము నిర్వహీంచినది హంస, ఏటినిబట్టి కాళిదాసుకు 
BIO యిట్టికల్బన ముండే Haine దెలియుచున్నది. తయ, అవి ప్రాణులు; 
Boyne Baked యనవచ్చును. అవి చేతనము లై నను చాత్యము నిర్వహింప 
దగినమనున్యవాక్కు. చానికిం దెచ్చి పెట్టవలసీనదే క కదా! ఆ తెచ్చి పెట్ట పటుట చైతన్య 
ములోం గూడ మేఘునికిని దెచ్చి పెట్టవచ్చును. కావున, తేజో న్‌ు సలిల 
యాపమహాభూతీమయు(డును సంచరణశ కి 8,0 కృండును సకలభువనక్రేయస్కరుం 
డును సర్వప్రాణిహితుండు నగుమేఘుని గామా Be డగుయక్షునిదూతం గావించిన 
కాళిదానుకల్పనము పాఠ THIS మే యని చెప్పవచ్చును. ఈశ్వరునికి హీమా, 
,లయునిమామం గావించినపౌ రాణికక లన మాన్లోదకరము కాలేదా? అట్టి చెన్ని. 

T Kog? వానినంటి బే 'మేఘదూత్యక ల్పనము--.. 


మేభుసందేశ ముపజీవ్యముగా వెలసినవానిలో ముందు గణింపందగినది 
పవనదూత--ఇది ధోయిీకవిరాజు D SOSA. , ఇతండు వంగ దేశాధీశ్వరుం డగు 
బల్లాల నేనునికమారుయల క్షణ చేనునినభయందలి పంచరత్నములలో నొకం డని, 
లక్షణ సేనుని సథామందిరద్వారముమ్నోంది శిలాఫలకమున లాం కింది 


PUI aS 
సొ చున్న ద్ధి. “Jangamwadi Math Collection. Digitized by eGahgotri * 


ను. స్తమాధ్యాయము' 297 


- “నోవర్థనళ్చ: శరణో జయ'జేవ ఉమాపతి, . 
కవిరాజశ్చ రత్నాని సమితౌ లత్షణస్య చశ 


ఇందలికవిరాజు థోయీకవిరా జని పవనదూత గద్యమునుబట్టియు, 
R owi గవిరాజబిరుద మున్న ట్లుదీనిక డపటిశ్లో' కములలోనికవి EC Wy తాం 
BES _రీకవినరపతిః- ఇ త్యాదివిక్తేషణములనుబట్టియుం 'దెలియుచున్నది. ఈ 
గ్రంథమును ద్రికొటించినచింతావారణచ క న రిగారు నికే వ్రాసియున్నారు. చరిత 
గో ; F ` I o mMm I J 
కారులమ మునుబట్టి లక్ష్మణ సెనుండు శ్రీ ౧౦౯౦-౧౧౪౦ ' నడిమివాండు. కావున 
AER DoS కారజయ బే వగోవర్గనాచా ర్యాదులకు సమకాలికుం డై నయితే(డును 
టె కాలమం చారాజసభలోనుండె ననుట విదితము, 


OF Je నేనుండు భువనవిజయము గావించినతతిని మలయా 'ద్రిమోందికనక 
నగరిలో నివసించుకవలయనతి యనుగంధర్వకన్య యతనిం జూచి వ్రేమించి తేక 
మనస్కయె కొన్ని వాసరము OD FAH విరహవేదన సహింప లేక మలయపవను 
నాతనియొద్దకు దూతగాం బంపుట యిందలివిషయము. మేఘసం బేశములోనిది 
నాయకవిప్రలంభము. ఇందలిదినాయికావి ప్రలంభము. అంతే భేదము. పవనునికి 
నూర్షము చెప్పుట మొద లగుతరునాతివిషయ మంతయు దానియనుకరణ మే. 

శ్రీః పదియేడనళ తాబ్దిలోనిసూరివాదిచంద్రుంయు రచియించినపవనదూత 
"కావ్యము మటొకటి కలదు. ఇదియు బరిమాణమందును వృ_త్తమునందును విష 
యమందును Ban ననుకరించిన బే. ఉజ్జయిసీరా జగువిద్యాధీళుండు ఖగపతి 
యపహరించినతన భార్య SHOT TEN BSE VILD దూతలాం బంపుట 


యింద లియితిన్ఫ EEJ 

హంససంచేశము హంసదూత యనునామములు గలవి యెదాజు కనం 
ఓడుచున్నవి. అందు పూర్యోక్సు లై న వేదాంత దేశిక వేంకటనాధా చార్యుల దొకటి. 
లంకలో నున్న నీతేవద్దకు (శ్రీరాముడు హంసను బంపుట యిందలికథ. -కణవి 
కాళిదాస మేఘసం బేశములోనిశ్లోకములం జక్కగా ననుకరించి దానికంకు 
నెక్కువ రుచిగా నుండవలె నన్నతలంపుతో దీనిని రచియించినట్లు కన(బడును. 
ఒకరిద్దజు దీనిలోనికొన్ని శ్లో కము లందలిన్లో కములకంకు రసవంతేములుగా నున్న 
వనిరి. BD, అది వేదాంత బేశికలయందలిగౌరవముతో నన్నది గాని రసపరీక్ష 
ణనూలకము కాదు. ఇందు కొకటి 


“కానోద న స్సువ్భదుపనతేః సంగమా త్కించి దూనఃి=-ాకాళిదాసు, 
“కిం న : mo జనయతి ముదం కాన్తవారాగమో 23)? వేదాంత 
“కాన్హాశ్లేషా దధికనులభః Taw దూతలాభఃో Bev 


38 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


298 Som) Sar gas ws J [ లౌకిక 


ఇందుమూండవదాని నటుంచి మొదటి ౭₹0టిని బోల్చిచూతము. “మిత్రుని 
SOc 'దెలియవచ్చిన ప్రియునినార్త వ్రీయసమాగమముకం కొం గొంచెముత క్యునో- 
అనలా, vS ð సానా శ్రియ సేమాగమానందము కలిగింపదు గాని, తత్తుల్య 
మెనయానందము కలిగించు నని భావము, ఇది మొదటిపాదమందలి సారస్యము-- 
“మిక్రునివల్ల--- తెలియనచ్చిన పి పియునిబా రయు తో సంతోషము కలిగింపదా?- 
see సమ_స్తసంతోవము కలిగించు నని భావము. GA TONS పాదమందలిసార 
స్యము. ఈళంటిలో చేది యుచితతర మో, ఏది లోకానుభవసిద్ధ మో విద్యల్లోకము 
నిర్ణయించుంగాక, 


భట్టవామనకృత హంససం దేశమున, శాపహతుం డగునొకయక్షుండు తన 
వ్రీయురాలికి హంసచే వార్త నంపుట విషయము. మేఘునిస్థానమున హంసను 
ప్రవేశః పెట్టినయిది సర్వవిధములం గాలిడాసుసం బేశమును బోలిన దనవచ్చును. 
ఈభట్టవామనుయ నలాభ్యుదయాదిక_ర్త ర యగువామనభట్టచాణుం డని యొకరనిరి 
గాని, Caen దగినయాభారములు లేవు. అతని నికృతులలో నిగద్యలలో సర్వత్ర, 
వామన భట్టబాణసంజ్ఞ కననచ్చును. ఇందు భట్టవామనసంజ్ఞ కనబడుచున్నది. 
కావున సరీ యెన ప్రమాణము లభించునజకు నిత డతనికంజు వే అని భావించు 
టయే మ 


$ పదునాబివశ తొబ్దిలో గోరూపస్వామి రచియించిన హంసదూతయందు 
(శ్రీకృష్ణుడు రాధకు నార్త సు విషయము. ఇది కాళ్ళిడాసకృతిబిడ్డయే కాని, 
యిందలివృ త్త తము శిఖరిణి. . ఇల్లే కప్‌ంద్రాచార్యసరస్వతిని ర్షెంచినమేధుదూతేయు, 
రఘునాధదాసు రచియించిన 'మేఘుసం చేశమును వినవచ్చును. మజియొకహంస 
సందేశము వేదా_న్లవిషయక మైన దున్నది. దానిక Y యెనరో తెలియరాదు. 
wre యను ప్రసిద్ద పండితకవి కూడ హంససం బేశ మొకటి © Som 
= అది స్రాకృతభాషలో నున్నది. నఏీనపతంజలిబిరుద మందినగశ్ర్రీభర వేరు 

| tis శృంగార ప్ర, ప,ధాన్నమై సరసముగా నున్నది. 


శుకసందేశములు నాలు Resa. అందు of yaw రచియించిన 
- దొకటి. ఇది పన్నెండుప్రకరణములగృంథ మనియు దీనికి, కాలికట్టు ప్రభు వని 
రకాల జడి నూన వేదరాజు విలాసిని యనువ్యాఖ్య Sonos “snes 
డెలియుచున్నది 1. ఇందు విరహావస్లలోనియొకప్పురుషుండు భార్యకుం దనవ్వా_ర్త 
Some విషయము. క్రీ. ౧౭ వ శ తాబ్దిలోనివాండున్సు ' + అద్భుతదర్చణ మనునాట 


సై Lis, = yey mmr కలల 1918— 


~ 


CHEESES) | సప్తమాధ్యాయము 299 
= రచియించినవాండును WE, ఇ బేీయుండు నగుముహాో'దేవకోవియు; Š ౧౭౮౬. 
నివాం డగు 
ల eee SP: రంగాచార్యకవియు O Sos 
wee ev aoe © యున్నట్లు తెలియవచ్చును. బేవులపల్లినరసీంహ 
BE మైన దాధునిక మొకటి కలదు. అందు, సింహాచలనివాసిని యగు 
నొక రాజపత్ని జూదములో "రాజము పోంగొట్టుకొన్న తన వీయునిగూర్షి విచా 
రించుచుం చెన్న పురిలో కక = ae 
6 జెన్నప్పు నియొకన్యాయవాదికడకు శుకమును ఒంప్రట యనువివ 
p § ce 
ooo వర్లితీము. శరదూత మనునొకటి రామగోపాలుండు ని _ర్థించిన దున్నది, 
Sees వివాదార్షన నేతుక్నర్తయు SHOTS చంద్రునియాస్థా నములోనివాం 
GED యని తెలియుచున్నది. ఇందు గోపికలు మధురలో నున్న కృషస్ణునియొద్దకుం 
గీరమును బంపుట నర్గింపంబడినది. స 


$ చంద్రదూత మనువేరం గృప్టచంద్రతర్కాలంకారుండు, జంబూకోవ్కి వినయ 
ప్రభువు, ననుముగ్గురు రచియించిన కావ్యములు కలవు. మొదటిదానిలో నీత రాము 
నికడకుం జంద్రుని జంపుట విషయము. వినయవిజయగణి యనుజై నకని రచియిం 
చినయిందుదూతమున 'యోధపురప్రాంతములంద లిజై నత్నే త్రీములు వ È ౦పంబడినవి. 


కృష్ణుండు గోవికలకడ కుద్ధవుని బంపుట యనువిషయముతో ,శ్రీరూపనో 
స్వామి రచియించిన ట్రొాకయుద్ధవదూతమును, ఈవిషయముతో నే మాధవళ ర్త 
ని _ర్థించినయుద్ధ వదూతేము మజియొకటి యుం గలవు. కడపటిది వ్రాత ప్రతిలోని 
సమయమునుబట్టి క్రీ. ౧౭౦౦ హ్రాంతేమునం బుట్టిన దని తెలియుచున్నది. కుక్కుట 
కో (కాలికట్టు) ప్రభువు BDS A గోదవ_రలయా్రితుండై వేరుపొందిన 
వాసుబేవకనవి యనునతండు PON సందేశము a 08 తనకుం బంపలా దానిని 
జూచి యుద్దండకవికుంజరుండు కోకిలసం దేశము రొచియించి యాతనికిం బంపె నని 
మొకకింనదంతి కలదు. Go దొకకాముకుండు కేరళ బేశములో నున్న తనకాంతకు 
గోకిలచే సందేశ మంపుట STi. ఈయుద్దండకవియే మల్లి కామారుత మను 
ప్రకరణము రచియించినవాం డనునభిప్రాయమును వీరరాభఘునాశార్యులుగారు 
సమర్గించియున్నా రు. అందుచే నీఠండు శ్ర ౧౪౦౦ ప్రాంతమున నున్నవనాం డని 
తోంచుచున్నది, నృసింహకవియు, తాతయకుమూారుం డగు వేంకటాచార్యుండు 
ననువారు, గూడం గోకిలసంచేశములు రచియించి రని తెలియుచున్నది. 


కాళి దాసు మేఘసం దేశములో నిశ్లో కములనాల్లవపాదములు గ్ర హీంచిత శన 
మూంజేసిపాదములు పూరించి కొందజు సం ేశకాన్యములు రచియించీరి. అందు 
మేఘుదూత సమస్వాళలేఖ యొకటి. దీనిక ð mw « ei మచ A 
Sire B గాంచిన్నప్రైమక ముది యనునితని వ్యాకరణ గ్రంథ మే భట్టోజీదీ co 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


800 సంస్కృతే వాజ్మయ ses [aè 


సిద్ధాంతేకొముది కాదర్శ* మని కొంద అనిరి గాని యది (భాంతిమూలకము. ఇతండు 

మహైమకౌముది రచియించెనా లేదా యనువిచారణీయవిషయ మటుండ శ్రీ ౧౬౪౦ 
ప్రాంతమందలిభట్టోజీదీ 8, తులకు, క్రీ ౧౬౭౧ లో మేఘుదూతేసమస్యాలేఖ 
8, ర గావించినయితండు పూర్వుం డనుట పొసణగదుగదా ! కావున నితండు &8, 
తుల కించుకసమకాలికుం డై SSDS are గూడ నున్నవాం డని చెప్పవచ్చును. 
౧౨౯ న్లోకములతోడిచేత్‌ దూతయు, విక్రమకవి నిర్గించిన చేమిదూతేయు చారిత్ర 
సుందర గణిరచియించినశ్రీలదూత ము oud. ఇట్టినానలో-- 


క్రీ. ఎనిమిదనశ తొబ్దీలోనిజిన నేనుడు రచియించినపార్మా భ్యుదయము 
-మొదటిది. ఇది సం చేశ కావ్యము కాదు. ఇందు పార్శ్యనాధు. డనుజై నాభార్యుని 
చరిత్రము వర్శింపంబడినది. సై గ్రంథములు దీని ననుకరించి కాళి దాసన్లో కతురీయ 
పాదములను న్వీకరించుట యారో భించినవి 


ప్ర,బంధచింతామణేక రృ కంకు వేఆనమేరుతుంగకవి జై జై నమేఘుదూతేము 
ని BÑ. ఇందు సంసారనిముఖుండ్రై శేచిపోయిన నేబునాధునికడ కతనిసతి 
మేఘుని దూతంగాం బంపుట విషయము. . క్రీ. ౧౭౦౬ లో వై ద్యనాధభట్టు 
. శ్రీకృమ్ణునిశాంతకు గోపికలు తులసిదళమును బంపుట యనువిషయముతోో? దులసీ 
దూతేము ని ర్మించెను ౧౭౨౩ లో, నవనద్వీపరా BONS HN రామరాయనుహోే 
దయునియాస్థానకవి మెనమహాోపాధ్యాయకృన్లకవిసార్వ్యభాముండు పదాంగ 
దూత నిర్మి రిలోచెను. ఇందు గోపికలు (శ్రీకృవ్ణపదచిహ్నము నర్థించుట విషయము. 
One దూత నంపుట యనువిషయముతో, పాంథదూత పికదూతే మొద 
లైన DWH గలవు, నైయాయికశిఖామణియు నా ర్మికాకారుండును విద్యావాచ 
స్పతిపాత్రు తు,ండును విద్యానివాసప్తుత్రుండు నగురు ద్రన్యాయ వాచస్పతి (భ్రమర 
ము రచియించెను. ఇందు జానశ్‌రాములవృ త్త SS. వరి ర్లింపంబడినది. 


మనోదూతేశావ్యములు నాలుగు కనంబడుచున్నవి. ఇవి భక్తి క్రిరస ప్రధాన 
ములు. ఇం దొకటి వంగచేన్టీయు BSAA నిరించినది. SE rE 
యితనివంశములోనివా. డయినరామకవి కల్పించినది. తక్కిన రెంటికర్త రలనాను 
ములు తెలియరాను, ge వింజమూరిపీర రాఘవాచార్యుం జౌకమానస సససం'దేశ 
మును మహామసో పాధ్యాయల క్మణసూరి యొకమానససం'బేశమును రచియిం 
చికి ఈసూరిమహాశయుండు విప్రసందేశమునుగూడ. నిర్మించెను, కట్లాధునికులు 
రచియించినవియు గొన్ని Xow. DIS సీ 


SOE SOBs లేక యవ్షోల్లాసము- e 


నయీోాకా 
వమన ని: రించిన యళ 50s SOR by వన్షబ్రఢుళిష్టుకృన్ణమూంర్వ రి 


జావ చన 


వా జయము 7 u x : ; es 
= ] సపమాధ్యాయము . bòi 


మహాకవి. : ఆం, ధగీ 
ene (ధ్ర  ర్వాగాములందును KOAST స్త్రమందును, 0B వేసినచేయి 

విద్య శని టెలి కాపుర సంస్లానాధ్ధిశ రు లగు, థీ, రాజా D 
'రావుబహదరువారిసత్కతి 5 SAB Le? 
Leura E నందినవాండు. హరి కారి TSS కామదా పరిణయాది 
eevee Se E+ ౧౮౭౦ ప్రాంతమున స్వర్లన్థుండయ్యెను. కోస 
a a i ఏ” OVÁ నై నయూమహావిద్యాంనుడు లంకావిజయ 
me a Se వికి _సమకాలికుండు, యక్ష్యృన్ని వ్రార్దనము విన్న 
Se a యతో మారుత ప్రేరితుణై యలకాపురము 'వెల్లివచ్చుట మొదలుగా 

వుండు శాపావసానమున స్వపురమున SA భార్యతొసుఖముగా నుండుట 

యనునంతవణజకుం గలకథ యీయవ్షోల్లాసమున వర్షింపంబడినది. ఇందు కుడా 
హరణములుా క 

“సాను క్రోశ స్సపది స ఘన స్సమ్య గాలోచ్య కార్యమ్‌, 

నిర్యా యాగా న్ని జపథగతో మారుత ప్రేరితో 2-గాత్‌ * 

“ క్రీడ Boo పునరపి కృతీ ప్రాప తం చిత్రకూటమ్‌* 

“వధ్యా సాకం చిర మనుభవన్‌ నాసవ (శ్రీనిధానం, 

ప్రాసాదం స్వం సురగిరిసద్భ mys మాసాద్య Oa" 


దూతగా వచ్చిన మేఘునితో యక్షకాంత తనస్లితిగతులు చెప్పుట యను 
విషయముతో మేఘప్రతిసంబేశ HAES మండికల్లు TAHT By) న్నిర్షించి 
నదియు యక్షునిభార్య తనభర్త విధించినశాపము ' తొలంగింపు మని కుబేరుని 
ద్రార్థించుట్క . అతం డట్లుచేయుట భార్యాభ రృలసమాగమము. ననెడివిషయము 
లతో మేఘదౌత్య మనువేరం దై 9లోక్య మోహనగుహానియోగికవికీ ర్వి రచి 
యించినదియు గలవు. వీటిని బోలిన చ Met. 

Hows ay త్రము-9ఇది రచియించినమహాపండితుండు సుప్రసిద్దనామ భేయుం 


డగుకోరాడ రామచంద్ర శా స్రీ, ఆంధ్రగీర్వాణసాహిత్యనిధి మైనయీవిద్వత్కవి 


“యుభయభామలందును బెక్కుగ్రంథములు ని _ర్మించెను. ఏంబదిసంవళ్చరముల 


శ్రీందటియీావిద ç HE3 యక్షయాచికుం. డై నమేఘుం డలకాపురము Bo వార్త 
చెప్పుట యక్ష కాంతేస్థితి తెలిసికొనివచ్చుట Mg, యశ్షులసమాగమము ననువివ 
యములతో నీకావ్యము నిర్మించెను. ఈ క్రిందియారంభళ్లో కమువల్ల దీనికై లియుం 
గవిత్వరుచియుం BISKO. . l 

“ఇత్యుక్తో ఒసౌ సపది..జలద. BS దీనాత్మే నాలం 

శు-తా( కామం సరసహృదయ ప్రాగ్రణీత్వా లై VEDES 

లోశే దీనానన మనుపనుం పుణ్య మాద 8 S80 

» 
సంతః ప్రోచు _స్తదిహ హీ మయా తోవణీయ స్పఖా మే,* 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


ఖ్‌ 


302 సంస్కృతీ maw ses [ లౌకిక 


ఇంతకు మున్ను పేర్కొన్న సందేశ కావ్యములలో జాలానణకుం గల్చిత 
ములే. DISTA కల్పితములు నీతిదాయకములు నై నమజీకొన్ని టిని జూతేము- 

కల్పిత కావ్యములు-- కీ, ౭౮౦ 'ప్రాశేమునం గా BS మేలినజయావీడుని 
యాస్థానమున ముఖ్యమంత్రియు విద తృవియు నై నదామోదరగుప్తుండు రచి 
యించిన ౯౨౭ SUCH కముల డికుట్టనీమతే మనెడికావ్యము లోకజ్ఞాన 
దాయకమై నెలయుచున్నది. TITRI యగుమాలతి యనునారాంగన యొక 
నాండు Boss నుండి వీధిని బోవునొకగాయకుండు పఠించిన 

యావన సౌందరగమదం దూరే ణాపాస్య వారవనితాఖిః, 

యత్నేన వేదితన్యాః కాముకహృదయార్దనోపాయాః. 


అనుశ్లోకము విని మేడ దిగి యాపురమున చూతీకృత్యము నిర్వహించు 
DTO యనుకుంకెనక త్తెయింటి “SA విటుల వశపజణుచుకొనునుపాయములు 
"తెలుపు మని వేండంగా, అది సోదాహరణముగా వాని నుపదేశించుట యిందలి 
వస్తువు, ఈగ్రంథము WANS వారు వారకాంతేలమాయ  లెటింగ్‌ వారికి లోంబడ 


"కుండుట కవియభిప్త్రాయము. సరస లితోడియీకాన్యము చిరకాలము మజుంస 
“ పడియుండ, వేటర్భనుపండితుండు ౧౮౮౫ లో దీని నుద్ధరించి కావ్యమాలనారి 


కిచ్చి ప్రశటింపంజేసెను. 


క్రీ ఎనిమిదవశ TDI? నుదయించిన “అమరుశతకము” దీనినలె నీతి గజ 

పునది గాకున్నను, శృంగార ప్రథానమై రసికరంజక మగుచున్నది. శంకరాణా 
(డు కార్యవశమున, అమరుక రాజు దేహమున బ్రవేశించి దీనిని రచించె నని 

కింవదంతి. కాని, దీనివ్యాఖ్యాతలలో, 'పెదకోమటీంద్రునిపుత్రుం డగు వేముభొపా 
లుండున్కు అర్జున దేవన్నర్శ్మయు6 గూడ నమరుకుండే దీనిక ర్హయని “తెలిపియున్నా రు: 
ధనికాదిలావ్షణికులు "సెక్కు సందర్భముల నిందలిన్లో కము లుదాపహరించుటయీ 
ద్‌నియు _త్తేమళ్వమును 'జెలుపంగలదు. మమటాదిమహాలాక్షణికులు న్యంగ్యమున 
కుదాహరించినయీ క్రిందిశ్లోక మిందలిచే-_ 

“ని్షేషచ్యుతచన్షనం _స్తనతటం ని BATA ఒధరో 

నేత్రే దూర Hes పులకి తా SHG త వేయం తను), 

మిథ్యావాదిని Sed | "బాన్గవజన స్యాజ్ఞాతేవీడాగ మే 

వావీం స్నాతు ముతో KOR న పున _స్త స్యాధమ స్యా ONE” 

ఇందలి ౧౦౨ శ్లోకములలోను బ్రతిశ్లోక మిట్లురస మొలుకుచు మనోహర 
నుగును, లోక SRS మైన వేనుభూపాల వ్యాఖ్య దీని ఖ్యాతిని మజింత వి_స్తరింపం 


జేసినడి, 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నా జయము “ 
ee ] సప్తమాధ్యాయము 808 


సంగీతచిం తామణి యనునుజియొకకృతి నిరించినవీరనా రాయణుండనంబడుసీ 
'నేమభూపాలుండు న్యాఖ్యాన తారికలో న్వీయనంశావర్లన కొంత గావించియున్నా (డు. 
తదనుగుణముగానే యిళనికనిష్టపితామపాుం డె న చేమభూఫునిద్వితీయపుత్రుం డన 
వేమభూపతీ లో హితగేత్రు. T నయిమడీందున కిముడిలంక = మమగ వోరముగా 
నిచ్చుచు ర్రాయించిన తామ్ర శాసనమందును ENSVS కలదు i, ఆశాసన 
ములోనికాలబోధక శ్లోక మిది a 7 | 


ee: AKI POINTS Raye Boss) శే, 
మాఘే కృష్ణ చతుర్షశీశివతిథా ఏరాన్న చేమ ప్రభుః 


ఇందలి § గగనా భ్రవిశ్వ 0 శబ్దములకు వా, శ. ౧9౭౦ అర్లమని, &. 
గణపతిశ్యాస్ర్రీ గారు నలాభ్యుదయ (అనంతశయనముద్రణము) వీశికలోనిర్లయిం 
De. నా "రిట్లు నిర్ణ యించిరో తెలియదు గాని, 98 సీచారి సంవత్సరమునకు సరి 
పడదు. అన వేమభూపాలునిజీవితకాలమునకును సరిపడదు. ౧౩౬౧, ౧౩౦౧, ఇవి 
సిద్ధా gs సరిపడును. కాని ౧౩౬౧లో నీ రాజున్న ట్లు ప్రమాణము కనబడదు. 
శా. శ ౧౨౯౮ అగునలసంవళ్సరమాఫపూర్షి మాదినమందు, అనవేముభూపా 
లుండు తమకుల దేవతే యగుమూలగూరమ్మకు మూండుగ్రామము లిచ్చినట్లు అమి 
నుబాదాశిలాశాసనములోనినీసము చెప్పుచున్నది *. 


“శాకాబ్దములు సహ్మస్రమును నిన్నూ టతొంబదియెనిమిది యగుభవ్య సంఖ్య, 
కలిగి యొస్పాలెడి నలవత్సరంబున మాభఘుమాసముపూర్లి మాదినమున, 
asto _త్తరుం డన వేమభూపాలుండుూ-ాే ఇత్యాది 


ఈగాండుశొ సనములలోని యన వేమభూపాలుం EVES, యిద్దజును 
Benes. కావున, శా. ౧౩౦౦ స్ర్రాంతనున రాజ్యముచేసిన యన వేమభూపాలుండు 
శా. ౧౩౭౦ లో బై కౌవ్రుశాసనమున్రాయించె ననుట పొసంగదు. అందుచే 
శాసనములోనియత్షరములు పఠించునపుడు గలిగినప్రమూాదమువల్ల ANT (POI? 
పాఠము వచ్చెనేమో యనియు ఇది సరియెనపాళ మే యెనచో నర్థము సందిగ్ధ 
మనియు Bards సరిపడ దనియు జెప్పవలసియున్నది. అనవేముండు తప్పక 
శా. ౧9౦౦ 'ప్రాంతమునాం డనుటకు, అతని'ప్పెత్తండ్రిమనుముండై న మన Nosy ర్త 
యగువీరనారాయణు6 డనణుడు వేమభూపాలుని కాలమందలి S 
పడవని నన ననన వా 

1. చూ, ళృం గారదీసికావతారిక. మద్రాసు ప్రాచ్యలిఖితపు స్తకపట్టిక, నం, 20 


చూ. కావ్యమాలా ప్రకటిత ప్రై, చీనలేఖమాల, నం. 148 శాసనము 


2, చూ, ఆంధ్రసాహిత్య పరిషత్తు కాసనప ద్య మంజరి, శాసనము 68, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


804 సంస్కృత నా బయచరి శ్ర, [ లౌకిక 


ప్రమాణ మగుచున్నది 1. ఫిరంగిపురశాసన మనంబ డెడియీ క్రిందిధ Sess 
కావ్వము సంస్కృ తాంధ్రముల రచియించిననాండు (శ్రీనాధకవిసార్వభౌాముండు. 
వీర శ్రీ వేమభూపతిసభలోవి ద్యాధి కారి, తటాక ప్రతిష్టాయాపధ BES, ఏరనారా 
యణ'వేమభూపతిధ _రృపల్ని సూరమాంబ. శాసన భాగము కొంతే 
“శాకాబ్దములు సహ స్రమును మున్నూ టముప్పడియొక్క- (డును నై నభవ్యసంఖ్య, 
వజులు విరోధిసంవత్సేరంబున ఫాల్గునంబున ఒహుళపత్తంబు విదియ. .., 
పీఠనారాయణు(డు వేనువిభుని దేవి “భూరిసద్దుణనికురంబసూరమాంబ* 


ఈశాసనకాల మైన, శా. ౧౩౩౧ విరోధిసంవత్సరము, సరియగును. కావున, అన 
-వేముండు $ ౧౩౭౮ ప్రాంతమున రాజనియు, మనవ్యాఖ్యాత వేమభూపాలుండు 
క ౧౪౮౧౦ ప్రాంతమున రా జనియు విశ్వసింపనగును. శా. శ. ౧౩౩౭ లో, 
సమదారిరాయ వేశ్యా భుజంగాదిబిరుదవి భాసితుం డై నవ్యాఖ్యాతృ వేమభూ పాలుని 
పుత్రం డగురాచవేమభూపు(డు కల్లి & న్వించిన So తానసాగరమనుతటాకమునకు, 
కాలున త్రవ్వించె ననెడి(శ్రీనాధని రత మైనమజియొకశాసనము గూడం BIS 
యమును బలపబుచుచున్నది, ఈసమయము క్రీ, ౧౮౧౫" ఇత నిది యిట్లుండ' 
నిండు . : 


పూర్యో క్తుం కై నగోవర్ధనాచార్యుండు 200 ఆర్యాశ్లో కములు గలయార్యా 
స_ప్పశతిని సహృదయరంజక ముగా గల్ఫించియున్నా (డు. చదువ Ho Soo XO 
థము ముద్రితేమైనది. విద్వద్వినో దార్థము తా నీకృతి సృజియించినట్లును దీనిని 
దనళిష్యుం డైనయుదయను(డును_ సోదరుం E నబలభద్రు(డును జక్క_ఒటిచి 
వ్యా కిం 'దెచ్చినట్లును ఈక్రిందివిధముగా గవి చెప్పియున్నా (డు. 

y విసమరసింహనాద స్వరానువాదః 2 సుఢైకసంనాదః 

విద్వద్వినోదక న సందర్భ =యం మయా Kys, 

ఉదయన బలభ ద్రాభ్యాం స | BFS శిష్యసోదరా భ్యాం మే 

By రివ రవిచంద్రాభ్యాం Sade 2 రృలీకృత i: 

అక Son ప్పశతీ మేతాం RES DaN is 


EESE 8; రచేశరా BSB SS దేవుని వర్శించుచు ౭౫ పద, ముల రాజేంద్రకర్ల 
పూర మనుచిన్న కావ్యము ని ర్మించినళంభుకపి, అన్యో _కిముకాలత యనునొకశతే 
కము నిర్గించియున్నా (డు. హర్ష చేనునికాలమునుఒటి యితే(డు 


ట్ర్‌ శ్రా ౧౦౮౮-౧౧౦౦ 
నడుమ నీకావ్యము నిర్మించినట్లు తెలియుచున్నది. 


ర సభావగర్భనిర్భర మైనయిది 
Le: యం. sane Bai Wan Collection. Digitized by eGangotri 3 


వాం తాన OO, తాన We 


నల... వనన 


వాబ్బయము ] సప్తమాధ్యాయము 805 
వ్‌ పక్షులమి(దను, చెట్లమిాందను, ఫువ్యులమిందను Bs 
a యిందలివిషయము లోకజ్ఞానదాయకము. పీ రేశ్వరభట్టుననో కిళతక్‌ 
మును మిథిలావాసి మైనమధుసూదనకవియన్యాప దేశశతకమున బె జఉానిపలెనే 
హృద్యములై యున్నవి, ఇవి యన్నియు కావ్యమాలలో ము, ద్రితములుం 


ఈసందర్భమున RA BANA పండితరాయల భామినీ విలాసము. పాసా 
విక శృంగార కరుణా శాంతము లనుభాగముల విలసిలునిది SONES లైనవేనో 
దికకావ్యములకు శిరోభూషణ మనందగును. ఇతనిచాటువులు వందలు చూ గలవు. 
భామినీవిలాసములో లేనివి వంద లన్యాప దేశపరము "లె నక్లోకములు వినవచ్చును. 
కీ 8 Ex BH శ్రీతునిరాజావారు పండితరాయలశ్లో కము లన్నియు సమకూర్చి 
ప్రశటింపంజేసిరి. అందలివిభాగము సముచితము గాలేదు. అఇతరులశ్లోకములు 
గూడ నందు కనంబడుచున్నని. అట్టివానిని దీసివేసినను జగన్నా ధపండితరాజు 
శ్లోకములు సహస్రమునకుం దక్కున కా ననవచ్చును, 


“దిగ న్నే శ్రూయన్వే మదమాలినగణ్ణాః కరటినః 

Rf రిణ్యః కారుణ్యాస్సద మసమశీలాః ఖలు మృగాః 
ఇదానీం లోశే =. స్మి న్ననుపమశిఖానాం పున రయం 
నఖానాం పాణ్ణిత్యం ప్రక టయతు క RS మృగపతిః* 


ఈణ్లో'కము రాజావారికూర్చులోని “సింహః? GPS క్మక్రింద నున్నయిరు 
వదిశ్లోకములలో నొకటి. ఇది ముద్రిత మైన భామినీవిలాసమున గృంశారంభమున 
నున్నది. 


అప్పయదీ క్షీ తులు చిత్రమిమాంస రచియించుటయు, ఆకాలముననే 
పండితరాజు చానిని ఖండించుటయు. బ్రనీద్దముకదా ! అసందర్భములో. బండిత 
రాజు శ్యాస్త్రవాద మొనరింప నప్పయదీ క్షీ తులయింటికి వచ్చెనంట. 'అతండు జాతి 
(భష్టుం డన్న హేతువున నప్పయదీశ్షీతు OSE గనంబడకుండెన(ట. DH 
యెనదీ క్షి తులకూ(తురును శిష్యులును గనవచ్చినను వారు WoW ose దగ రని 
యెంచి పండితరాయలు తిరిగిపోవుచుం B శ్లోకము చెప్పెనంట. -ఈకింనదంతి యెంత 
నిజమో ! అతన్మిప్తాణాభరణకావ్యము గూడ నవ్వు పుట్టించుచు నీతిగజపుచు 
మనోహర మగుట 5 సిద్ధము. ఇది కామయాపబదేశాధీశ (ర, ప్రాణనారాయణరాజ 
స్తుతిపరము. 


పండిత రాయలయన్యాప దేశపద్ధతి ననుకరించినవారు మజీకొందటు గలరు, 
Q 
వారిలో చాం ఛేశ్యరుం డొకండు, géh తంజావూరుపాలకు లైనభోసలవంళ . 


39 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


806 సంస్కృత చా ga ses , [లౌకిక 


రాజులయమాతుులలోనివా(డు ప్ర తాపసింహునియాస్థానమున నమాత్యుండు 
విద్వత్కవి. ఇతనికృతి మహిమశతకము !. దీని కితనిమునిమనుముం డై నవాం ఛేశ్వ 
రుండు క్రీ ౧౮౧౩ లో, వ్యాఖ్యని ర్మించెను. STA యా క్రిందినిమయము 
తెలియుచున్నది. 

క శ్రీమ ద్య్భోసలనంశదుగ్ధజల ధేః సమ్ఫూర్ల చం ద్రోప మో, 

(యః శాస్తి శీలి మక్షతి వ్షితిపతి Bs ప్రతాహః స్వయమ్‌, 

దీర్హాయు LRS రా _తృజయుతో ధ రీ ప్రజారాగవా 

నుల్లాఘో =స్తు స నిస్తులై ర్నిజసభాస్తారెః కృమా దాగతేః* 

“నానాజై 'ప్రభుశాహజీం దృశర భేంద్రానంద రాయాదయో 

విద్వాంసః ప్రభవో గతాః శ్రితసుధీసందోహజీవాతన,, 

విద్యాయాం వివబుద్దయో హి వృవలాః సభ్యా ప్తి carn EDR 

కింకు ర్వే eyl కృపే వ్రజామి శరణం GC మేవ విశ్వాననీమ్‌*... 

“తత్ర తంజాపురం నామ రాజాస్థాన మను_త్తేమమ్‌, 

రాజానః ప్రథితా _స్త్ర భోసలీయాన్వవాయజా, 

తదమాత్యకులోత్సన్న (శ్రీమాన్‌ వాం ఛేళ్వర స్పుధిః, 

శిష్టః కర్ణాటజాతీయో వేదవేదాబ్లపారగః. .. 

మహిమవ్యాజతో 'రాజబుద్ధిం ws సుని _రృలమ్‌, 

తస్య Say మాధచార్యపా 3 (శ్రీనరసింహతు, 

వాం ఛేశ్వరో ope పితృ Ss వర్త a 

వ్యాఖ్యా AL తం ప్రణ Bd న్మాహివం శతకం ముద్యా 

కాళ్యాం రచితా మాహివశతకవ్యాఖ్యా సుధీము దే భూయాత్‌, 

బాణాగ్న ఫైద్రీందుమి తే శ్రకకాలే* 


1 దీనినిబట్టి ప్ర తాపసింహవాం BEC రులు శ్రీ ౧౭౨౦ ప్రాంతేమున దంజా 
వూరుపురమున నుండి రని తెలియ గలదు. నానాజీమొద లగురాజులకును, ఆనంద 
'రాయ(డు మొదలగువిద్వ _నృంత్రులకును SSS మైనతేంజాపురసంసానము నేంటికి 
దురాత్తు లగుసభ్యుల కాకర మైన దన్నమూలక _ర్తమాటలనుబట్ట, ప్ర తాపసిం 
హు(డు సభలో దుష్టులకుం జో టిచ్చుట కనిపెట్టి యతనిబుగ్గి మార్గ నన్వాప 
D ఎ అన్యా 
"దేశముగా నీశతకము కూర్చు నని విదిత నుగును. వ్యాఖ్యాత, అవ తారికలో, 


1, PST gic డనుకవి యొకం wars oss వాం ఛేశ్వరుని ప్రత్య dao యుండెను, 
ఆతండు డమరుక మను పేర నిట్టికృతియే నిర్షించెను. దానికి రాజశఖరుండు వ్యాఖ్య 


ని రించెను, కాని, ఆమూల లురెండు నణం యున్నవి, చూ Bho 
CC-0. Dee Collection. SHEN న ee Boers: లైబ్రరీ. 


| 
4 


OS eet ee ల్ల ee 3 


నాజ్బయము | స ప్పమా ధ్యాయము 307 


“రాజు చిన్న వారా డే ఖలులను జేరందిసి వారితో నాటలాడుచు మంప్రిహితవచన 
ములు వినకుండనుండ, అతనిని స నార్లమునకుం ద్రిప్పుట కీశతక్షము కవి నిర్మిం 
చెను”అని ్రాసినదియు. B బైయభి ప్రా పాయమును బలపజుచుచున్న ది. 


ఈవ్యాఖ్యాత వాం BUT హిరణ్య కేళిశ్రా శ్రాతసూత్ర, మునకు వ్యాఖ్య 
బ్రాయుచు దానియన తారికలో, "తాను శరభమీహారాపనికటవ & రి ననియ్య్కు/సాంబ 
సదాళివగురుళిష్యుండ ననియు, వడ్డర్శనీపారగుండ ననియు, కాశీయాత్ర చేయం 
బోవుచు దారిలో? గృష్టా తీరమునందు పట్టవర్గన SOF రాజు లగురామచీరద దృహరి 
మహాదేవగణపతు లను రాజసోదరులయాదర్‌ము గాంచితి ననియు SERS. 


లోకవిమర్శనయాపము లోకజ్ఞానదాయకము నై ననీలకంఠదీశ్షి తునికలివి 
డంబనమును అన్యాస దేశమును జిన్న కావ్యము లై నను చదువ నింపుగానుండును 1, 
iB శ్రీతుండు గాక, wrod (తిరువాన్కూరు) పురనాధుం డగురామవ Se 
నములోనివాం డగుమజియొకనీలకంఠదీశ్షి తుడు వర్ష ర్భనాసారసంగృహ' మనుపె 
X గ్రంథ "మొకటి సమకూర్చియున్నాండు. ఇది అస ee లక్‌ 
గ్రంథము. ఇందు చంద్రశతకము g ELLES ప,తాపశతకము రాజవర్ల ర్లనశతేకము 
అన్యాఫ దేశళ తేకము కవీశ్వరవర్ల నశ శకము రాజనుంచాకవినించాశతక ముతా 
దిగాం బదునెనిమిదిప్రకరగిములు కలవు. ఇందు BASS, న లే దనుటయతిశయో క్రీ 
కాదు. ఈగృంథ మముద్రితము 3, చాటువులును ఇతేర గ్రంభస్థములును, కల్పిత 
ములు నై నై నీఫ్టోకము Do% ౧౮ వంద లున్నవి, TS Yor జీ గృంథనిర్షాతేకు 
2) బంధసాగరుం డనుబిరుద మిచ్చియున్నా (డు, ఇందలితక్కి నవర్ష న Ber» లున్నను 


J 
-మొదటియెనివిదిశతకములు లోకజ్ఞానాకరము లనవచ్చును. 


6% రచానుం డనుకపీంద్రుండు స్వయముగా ని _ర్థించినవిదగ్ధముఖమండన 
మనుకా వ ae B SAY Ro నాలుగుపరిచ్చేదముల 'నెలయుచున్నది, కాని, 


పొడుపుడుకథలవంటిళ్లో కములతోడియిది చదివినంతనే యర్థస్ఫోరకము కాదు, 
ఇందలివి 50డున్లో కములు. 


“అనేకసునిరం వాద్యం కాన్తం Å opin వ్‌, 
విదితత్‌ త త్యతురం రాజన్‌ EAG త్‌ సుఖావహామ్‌'? 
“హెణశ్చ Se పళ్ళు బాణశ్చ ద్వా వినా Scones, 
యాభ్యాం 'కాదంబరీహర్ష చరి తార్థః కృతో జనః)” 


_ 
1. ఇందు, కలివిశంబనము చే నాంధ్రీకరించి (పకటించికిని, 
2. మదరాసుప్తాచ్యపు క్ర CY TOR గారమున నున్నది, 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


308 సంస్కృతవా జయచరి శ్ర, [ లౌకీక 
అప్పయదీశ్షి తులవంశములోని “ఆచ్చాన్‌” అనుకవి రచియించినయన్యో 
_క్రిమాల యొకటి కలదు. అదియు. జై వానివలె హాస్యకరమై నీతిదాయక మగు 
చున్నది. BVO రచియించినవి, GB ్యతరసమంజరి నరాభరణము ననునుజీ రెండు 
గ్రంథములు కలవు. ఇతండు తన్ను6 గూర్చి యిట్లు చెప్పుకొ నెను. 
ERE Sore STO గ్రా మే మృదుసూ_క్లీమల్లి కారా మే 
ఆకలితవసతి రాచ్చా నకరో దన్యో కిమాలికా మేకామ్‌* 


ఈగోపాలసముద్రము తంజావూరుజిల్లాలోనిమన్నా రుగుడికి సంబంధించి 
నట్లు తెలియుచున్నది. ఇది గాక, అహోబలసుధీపుత్రుం డై. sog ఆగర సింహకవి 
ని _ర్థించినయన్యో Soro మజీయొకటి యున్నది. అందు, కోకిల ఘూక గరుడ 
" సింహాదు లయినయన్యో కు లనేకములు కలను. అది, పండితరాయలయన్యో $ 
కనుకరణ మనోట స్పష్టము. కవి తొమృతకూప మనునది వై వానివంటిబే గార 
'మోవానుండు కల్పించిన దున్నది. ఇది సుమారు Tooo o g కముల కావ్యము. 
ఇందు చక్క-నిహిత్‌ ముప దేశింపంబడినది. కవిరాశ్రనీయ HASE ES 
నిట్టిదే. ఇతండు త న్నిట్లు తెలుపుకొనెను. న్‌ 


“TECH భన తీహ జగత్యాం సర్వ ఏవ హృది మత్సరయు క్ష, 
WHO కవిజనేసు త మేతం లోక ఏష కవిరాక్షస మాహా” 


ఈక సతికి 2 Asay దీపిక యనువ్యాఖ్య నాగ PTR (డు ని _ర్షించియున్నా (డు. 
ఇళ్లు శ్రీనివాసకవిని 'ర్థితకవిసంజీవినియు, కవుల వేళ్లు “తెలియని కావ్యసంగృహము 
కురంగీపంచకము మొద లైనవియు వంద లున్నవి. ఆశ కంతము లే దన్న సామెత 
Raono గావ్యసం గ్రసమున న్‌ (క్రీందిశ్లో క మున్నది, 


Koay 5s శతం శతీ దశశతం లక్షం సహ సాధిపో, 
OBS శీలెపాలతాం శ్రీ 858 శ్చ క్రేశతాం woy, 
చక్తేశః పున రింద్ర తాం సురపతి omo పదం వాంఛతి 
BSE శై నపదం శివో హగిపదం హ్యాశావధిం కో Kia 


న ss > Ue BRA చాటుధార యను గ్రంథము. ఇందు 
ee go OFS : విద్వత్సద్ధతి i అన్యాప దేశపద్ధతి శృం గారపద్ధతి 
వు, ఇందు రమారమి 'వేయిళ్లోకము లున్నవి. ఇందు 


'ప్రాచీనగ్యంథములలోనిసీతిడాయకము SSF కము లపరిమితముగా నున్నవి. ఇది 

f < : 

ot aaa WENT Gy కరము, WZ" కములు. "మొదలగున 
ట్రీనే యింకను గనవచ్చును. రమాలోకనొధులపుత్రు. 'డై నచకశవి రచియించిన 


రా 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


ప కాను తం తాయి. అతా ee వన ere ee లా నా aa 


m= a ౨” బట్‌, 


ie al సప్తమాధ్యాయము 309 


చిత్రరత్నాకర మనుకృతి "పేరుకు: దగినది. ఉబుసుపోకకుం జదువందగిన గ్రంథముల 
నిది యొకటి, పొడుపుడుకథలపుట్ట, ఇంక్క శృంగార ప్రధానములు హోస్యజనకములు 


నగుకావ్యములలో గణ్‌ంపం డగినకొన్ని — 


విటవృ త్త మనుచిన్న కావ్య మొకటి భర్తృహరి కంటం గట్టయడియున్నది. 
ఇది హీతోప బేశపరముగాం బరిణమించినను, శృంగారపూర్ణ మే. శృంగారశతేకము 
ని K ౦చినభార్త లహరి మరల దీనిని వ్రాయుట యసంగత మగుట యటుండ, FO 

ou 

గాని భానము గాని యతని కారోపింపం SA లేను. ఇందుకు మొదటిశకోక Ao 
చాలును, is 

“నితమ్నాలసగామిన్యః వీనోన్నతపయోధరాః 

మన్గ్షథాయ నమ SP గయ స్యాయ తేన san” 


ఇది యిట్లుండ, “భ_ర్హృహారి విటవ్ఫ_త్తీము రచియించినాండు. చేను జడన్ఫ 
_త్తము రచియించుచున్నా” ననుచు మూధనవుం డనునొకకవి యెదుపరిచ్చేదముల 
కావ్యము రచించెను. ఇందు (స్ర్రీలోలు రై నమూర్థుల నడవడి వర్శింపంబడినది. 
విటవ్ఫత్తవ్యాఖ్యాత విపరీతముగా వర్శ్మించినవిషమయ మే యీజడనృ_త్తే మనుచు దీని 
నిట్లుకవి తెలిపియున్నా (డు. 

(Dos) Saga gS, విపరీతత Grr ¥ మేవ జడనృ_త్తమ్‌, 

ఇద మిద్భశ మితి తస్య వ్య క్రీకరణే ప్రయాసో నః 

'యది గుణకణికాభూవీత మేత ద్దోపాయు లేన సహిత మపి, 

ఆసాందయ A రసికా జడనృ Go సాస్టిమాతే Dos” 

దీనినిబట్టి యిందు (స్త్రీలోలమూర్థననింద యధిక మని స్పష్టపడుచున్నది. 


కాళిదాసున కంటంగట్టినపుప్ప'బాణవిలాస మనుళ్ళంగా రకాన్య మొకటి 
యున్నది. లోకములో చ్యా 2 చెందియున్న ‘sos దృష్టిపథం గతే నయ 
Noor? రిత్యాదిశ్లో క మిందలిదే. దీనికి వేంళటపండితరాయం డనునాంధ్రు(డు 
వ్యాఖ్య నిర్తించియున్నాండు, ఇది కాళిదాసని ర్మితేము గాకున్నను మృదుమధుర 
BD నలరుసరసకావ్య మనవచ్చును. 

చోరకవిన్నిర్మితముగా. గనవచ్చుబిల్హృణచరిత మాంధధ్ర దేశమున మిక్కిలి 
పసిద్దము. ఇది ౧౦౪౮, ౫౦, చొప్పున శ్లోకములు గల రెండుసర్లల కావ్యము. ఇందు 
Do ae డనుమహాకని నాయకుడు, యామినీపూర్ల తిలక నాయిక. చమత్కృతి. 
కల్పింపంబడినయిందలికథ సత్యము గాకున్నను, క విత్వముమా శ్ర ము రసవంతము, 
SY 52% Bows 'కివిందుః కిం పద్యం కిము ముకురబింబం కిము ముఖి మిత్యాది 

ఆధి = ; ( 

ay మిందలి బే, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


810 సంస్కృతే ra, cw 56 శ్ర [ లౌకీక 


THT RHE తునిపుత్రుండు వ్రజరాజు రచించినరసికరంజనమును, విశ్వే 
శ్వరపండితునియా ర్యాశతేకమును, కేవలళ్ళంగారరసద్యోతకములు. ఇవి కాళిదా 
సున "కారోపింపంబడినళ్ళంగారతిలకమువంటివి. ఇట్టిళ్ళంగార కావ్యములు "లెక్క 0ప౦ 
_ దరముకాదు. వీనిలో మిక్కిలి పెద్దదై గుణమునం గూడ w Gao మైనశ్ళంగార 

స_ప్తశతిమాత్రము విడునందగినది నాదు. 


వడువందలశ్లో కములతోడియీకృతియందు నాయికానాయకుల వివిధానస్థలు 
వర్ణ ౦పంబడినవి. ఇందుకు Go డుదావహారణములు. 


. “ప్రణయాపరాధ నిర్భరకోపోదయ Ir SF cI కోపశమైః, 
శృరగారన ప్త ప్ప్తశత్యాం గృ గధితం శతకం తృతీయ మభూళ్‌ * 
“చం, ics మదిరారన సంభోగ తద నంట! 
Sons _ప్తశ త్యాం o శతకం సమగ్రాహి 


వడుపద్ధతులతో డిళ్ళంగారసారసారిణి యనుకాన్యము కామనవై భవకామినీ 
వై భనభూపావయవాదివర్షనలతో నిండి నూజుశ్లోకముల వెలయుచున్నది. ఇట్టి 
వెన్నో! "కాని, అర్వాచీన సంస్కృతకవులు శృంగార మన్న నెంత చెవికోసికా RA 
వారో “తెలుపుటకు + SSS? మనునై నై ae" శముల కావ్యముగూడ నుదయిం 
చిన దని చెప్పకతప్పదు. ఈపం చకమునకు మకుటము-- 


“కుచద్యయ ముపా Ser కుముద చాన్గవ స్యోదయే* 


అనునది, » అయిదుపద్యములకు DAG చతుర్ధ పాదము. దీనినిజూచి యది 
DOM, దానిని జూచి' యిది DBs” కాని 


“జలోదన ముపా Sere జలజ'బాన్ధవ స్యోదయే! 


అనుపాదము మకుటముగాం గలజలోద నపంచక మొకటికళూడమన బేళమున 
వాడుకొలోనున్న ది. అందలిదొకటి.__ 


_“వసంతేనవముల్లి కాకుసుమపుంజవ _నృంజులం, 

ససర్జ పరసాలకం లికుచసీరమగా న్నర ago, i 
ERE శృమనివారణే కారణం, 

-జలోదన ముప్పా సే జలజచాంధవ స్యోదయే* 


సెక్కుపోలిక లనుబట్టి యోీారెండుపంచకముల 
న 
Pes, A చ్‌ ర్యాచీనులైన యాం(ధ్రుండు 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


క్‌ 


a eg me 


వాబ్బయము | సప్తమాధ్యాయము ; 811 

2 
ce నితికావ్యములు--- Hp కాద్యము భ_ర్హృహరినీతిశతకము. దీని ననుకరించి 
వి వెలు. వానిలో ౭౫ పరిచ్చేదముల శార్జధరపద్ధతి పెద్దది. దీనిక ర యెనశార 
జర a జి 


> a 
ధరుండుు శాకంభరీ బేళశరా జై నహమోరభూాపతియాసానకవి యగు రాఘవపండితుని 
Dho, దామోదరస త్తే ర 
తుడు దరపండితునిపుత్రుండు. సె రాఘవుండే' సన్వసించి రాఘవచెత 
డె ల న న లీ న 
NS మహాగణపతిస్తోత్రము ని రెంచినటు కనబడుచున్నది. పె వామోిరభూపతి 
కీ. ౧౨౩౯౫ లో మతి య BD. went 
È os మృతి నందినట్లు “తెలియనచ్చును. కావున శార్జధరుఃడు క్రీ, 
౧౩౦౦ ప్రాంతమున నున్నవాం డననచ్చును. ఇతనిపద్ధతిలో వివిధము 3 ననీతిబో 
ళ్‌ > = 
ధక భాగములు గలవు. ఈ క్రిందిశ్లోకములవల్ల దీనివిషయము 'తెలియంగలదు. ఇది 
m 
ముదితీము. 
U 
“ఆనన్టాయ సతాం భూయా HWS మిదం మమ, 
ea S _ర్గదుద్నితేః 53 $3 కియద్భి Ss Ba, 
న Cae ee ఖలజనస్య యోగ్యా భవేత్‌, 
సుభానితమహో రయ స్సుకృతలోకవేయా ads” 


సూ _క్సీముక్రావళి యనుగొప్ప Xo% మొకటి BO ENON వేర నున్నది. అం 
SOS డపటిళ్లా'కములనుబట్టి, యాదవరా జగుకృన్న భూపతి రాజ్యము చేయుసవముయ 
మున వై ద్యభానుపండితుండు జల్హణునిచేర దీనిని రచియించినట్లు తెలియవచ్చును. 
ఆసమయము క్రీ. ౧౨౫౭. Lis paces యాదవరాజ్యమును. వృద్ధికి దెచ్చిన 
జనార్లనమం త్రీపాత్రు(డు. అద్భు SD కమ శాలియుం గృవ్ధభూపతి రాజ్యము రక్షిం 
చినవా(డు నగులశ్షీ శ గేశనిపుక్రుడు. తండ్రివలెనే యతని రాజ్య కార్యములు దక్ష 
తతో నిర్వహించినవాండు. పూ. ర్తిజేరుభగద _తృ్రజల్ల్హణుండు. REIES నీకృతి 
వెలసినది. గృంథావ తారికలో Bo fect రచించినట్లును గ్రృంథా_న్హశ్లోకముల 
భానుదత్తుండు ని _ర్థించినట్లును గనంబడునట్టిశ్లోకము లివి 

“సారాసారవిచారణాను చతురః (శ్రీజల ణాఖ్య స్సుధీఃశ 

TE ఆక 3 9 
CHIT, దత్త మె ప్రతిహతబలవ Bod వర్షోపసర్లం, 
రాజ్యం స్రాజ్యప్ర'భావప్రథిత గుణభృళా YA రాజాయ భక్యా, 
| సాహిత్యవిద్యాహృదయం జ్ఞాతు మిచ్ళస్తి చే త్చుఖమ్‌, 
zoe y- చీ శ్వరపరిమి తే-౧౧౭౯-వతళ్ళ శే goxa o, 
3 శ్రే మానే ప్రతిపది తిథా వాసరే న Sie, 
పృథీ ౦ శాస త్యతుల మహసా యాదవే కృవ్ణ రాజ్చే 
నునా సేయ మిషాశో 

ESO రా గ ట్‌ 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


312 Ko Hy Ew జయచరి శ్ర [ లౌకిక 


ఇందు ౮౬ పద్దతులు కలను. లోకజ్ఞానమున కాదర్శమైనయిది ముది, 
తము_కా శీర దేశ్లీయ.(డును శ్రీకంఠచరితేక ర్హ యగుమంఖునినుతి గన్న వాండును 
సోమపాలవిలాస మనువుహాకాన్యము ని_ర్శించినట్లు 'చెప్పణడువాండు నగుజల్ల్యణ 
పండితుం డింకొకండు ముద్ధోప దేశము న్నిర్శించియున్నాండు. అది కాముకులజార 
వృత్తి మాన్చుట కు ద్దేశింపంబడిననీత్మి గ ంథము. ముద్రిత మైనది. ఆకవి ౧.౨ వ, 
శతాబ్దినడిమివాండు. | 


తరువాత SOSA FHSS కావ్యములలో గణింపందగినది సు ప్రసిద్ధ వేదా 
SBI కాచార్యునిను భానితనీవి, ఇది సర్వజ్ఞ సింగభూపాలునికొటుకు ని _ర్థిత మైనదని 
వైన్హవసంప్రదాయము. 8. ౧౩౫౦ ప్రాంతమందలివాండు సింగభూపతి. వేదాన్త 
దేళికుండును ౧౩౦౦ స్రాంతేమునాం డని యొకమతము. అందుచే వార్గకదశలో 
నీదేళికు డానింగమహీపతి నెజింగియుండి యట్లు రచియించె Sym, అది యసం 
గళము కాంగూడదు. ఇందు బహువిధము R నపద్ధతులు కలవు. దినితరువాతం 
జెప్పదగినమహా గ్రంథము సుభామితసుధానిధి. దీనిక_ర్త సకలజగతీప్రసిద్దు. డగు 
సాయణాచార్యులు. ఇందు ౮౮ పద్ధతులు గలవు. ఉపోర్దాతపద్దతిలో, కంపరాజు 
నకు మాయణుండు మంత్రి యనియు, ఆతనిపుత్రులు మాధనసాయణు లనువా 
Badan దెలియయగలదు. అందలి రెండుళ్లో కములు 


“భారద్యాజాన్వయభువా తేన సాయణమంత్రి ణా 
వ్యరచ్యత విశిష్టార్థః సుభావితసుధానిధిః, ... 

స కదా చిత్సమాజే =థ కంపభూపం కలానిధిః 
అశ్రావయ దనూన శ్రీః నిశ్రేయసకరం పరమ్‌* 


జై నపండితుం డగు శ్రీ మదాచార్యసకలకీ ర్తి రచియించినసుభావీ.తావలియు, 
సోమ ప్ర భాచార్యు(డు ని ర్మించినసిందూర ప్రకర మనుసూ కి, ముక్రావలియుం బై వాని 
వలెనే మనోహరము లగుచున్న వి. విశ్వగుణాదర్శక ర్త యెన వేంకటాధ్యరిసుభా 
ROMY మర్వాచీనకృతులలోం OSA గాంచిన మైదుపద్గతులకావ్నము. 
ఇందు వివేక సజ్జన దుర్జన వదాన్య పిళున పద్దతులు గలవు. ఇంకను సూ కి సుభా 

వీత శబ్దములు పూర మందుగల వనేకము mer 
A పూర్వ మందుగల వనేకము లున్నవి. ఆంధ బేశ్సీయుండున్సు ఏలే 
WOO SS sso పాధ్యాయవంశము లోని వాండు నైనపెద్దిభట్టు రచియించిన 
లు 

సూ క్తివారిధి వానిలో ను త్రమము. కది పదమూ డధ్యాయముల గంథము. 
ఇతండు భర్త ఎ్రవారినీతిశత కములోన్లి "మొదటిన్లోకము మొదటను రెండవశ్లోకము 
es SH MOIS 'జేర్చుకొనుటయే యతని ననుకరించి యితం È గ్రంథము 
BOD ననుటకు నిదర్శనము. కవిత్వము సరసముగానుండు ననుట కొకపద్యము- 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


న ననన నన ననన... 


వా_బ్బయము | | సప్తమాధ్యాయము 313 

“ఆశాయా దాసా యే దాసా స్తే సర్వలోకస్య, 

"ఆశా దానీ Gharo Garo చాసాయ తే లోకః 

ఇట్టు భార్త ఎ్రైవారిసుభావితే O88 ననుసరించిన శృం గార భ్‌ కిజ్ఞాన వైరాగ్య 
బోధకము లై నకావ్యము లసంఖ్యముగాం గలవు. తత్తద్దేవతాన్తుతిపషరము లైన, 
యప్టకములు శతకములు లెక్కింపలేము. అయినను గొన్ని టిని గృహింతేము.. 


టై వత కావ్యములు--త్రిమతములవారును నిర్శించినయివి వందలు వేలు 
నున్నవి. OB (తేబోధక మైనపువ్సదంతునిమహిమ్న స్తోత్రము జగద్విదితము., 
శంకర రామానుజమధ్యాచార్యులభ క్తి రసకావ్యములు లోక్‌ ప్రసిద్ధములు. వీని కన్ని, 
టికిం బ్రాచీనము సూర్యశతకము. వతత్కర్త మయూరకవి బాణునితో శ్రీహర్ష 
వర్ణనునియాస్థానములో నున్న వాం డని రాజక్రేఖునియామాటవల్లం ' చెలియును. 


“అహో ప్రభావో TRIS యన్తాతేంగదివాకరః, 
(శ్రీహర్ష స్యాభవ త్సభ్య KJI "బచాణమయూరయాజో 


సూ క్రిముక్రావళిలో, ora gps డితనిని బ్రశంసించినపద్య -మొంకటి 
యిట్లు కనబడుచున్నది. Ss 


“దర్పం కవిభుజంగానాం గతా శ్రవణగోచరం 
DID Bes నూయూరీ మాయూరీ వా 48) 58” 


ఇది బాణుడు SY చరిత్రలో. జెప్పిన “కపీనా మగల XI)’ ఇత్యాది 
శ్లోకమున కనుకరణము-మయూరశతేకమునకు వల్ల భదేవాదు లైదుగురు టీకలు 


వ్రాయటయే దీనిఘునతేకు నిదర్శనము. దీనిఫల మిట్లు కడపటం గనవచ్చును. 


“ఆరోగ్యం సత్క-విళ్వం మతి మతులబలం కా I వభూయుః SSS 0, 
విద్యా BBWS Se సుత మపి లభతే సో ఇత్ర సూర్యప్రసాదాత్‌ * 


శంకరాచార్యుల చారు, భజగోవిందళ్లో' కములు విష్షుపాదాది S శాంత వర్ష న 
BS so మొద లగువిష్ణు స్తవములే కాక, త్రిపురనుందరీ మానసికోపచారపూజా 
, సోతము, చతువ్షష్ట్యుపచారమా నసపూజాసో త్ర ము సౌందర్యలహరి మొద లగుప 
రబేవతా స్తుతి కావ్యములును, శివానందలహర్యాదిశినస్తో తృములు సూడ బెక్కు 
ని రించియున్నారు. ఆయన విమ్ణుపాదాదిస్తుతి ననుకరించి, అదె (తేసిద్ధి, భగవద్గీతా 
మహిమ్న స్టో త్రదివ్యాఖ్యలును రచియించినముధుసూద నసరస్వత్సి ఆనందముందాకిని 
యనుస్తుతికావ్యము నిర్మించెను. ఇందు BSD కే శాదిపాదాంతానయవములు 
నర్తింపంబడినవి-మహామహో పాధ్యాయ గోకులనాధుండు ని రించిన శివశతకము 

(x) 
40 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


814 సంస్కృత చాజయచరిత్ర [లౌకిక 


నవీన మైనను ద్రాచీనకావ్యమునలె సరసముగా నున్నది. ఇతే(డు మిధిలాదేశమం 
దలిమగ కానీ గ్రామమున వసించినవాండు. నూటయేబదియేండ్ల క్రిందటివాండు-- 
SOW GD యనునూటయేంబదిశ్లోకములకావ్య మొకటి ప్రాచీన మైనది కలదు. 
కేవిశేరు తెలియదు. ఇందలి “లక్షీ వలీకరణచూర్ణ సపహోదరాణి ఇ త్యాదిశ్లోకము 
సరస్వతీకంఠాభరణమున నుదాహృత మగుటంబట్టి యిది క్రీ. పదియవళ ఆాబ్లి 
కీనలిది కా దని తెలియుచున్నది. ఇందు లఘు చర్చా భు టాంబా సకలజననీ 


సంజ్ఞలు గలయెదు _స్త్రవము లున్న వి. 


దాక్షిణాత్య ద్రవిడకవి యెనమూకపండితుడు పంచశతి యనువేర్క కంచి 
'కానూశ్షీ దేవిని స్తుతించుచు నై, దువందలళ్లో కముల కావ్యము నిరించెను. ఇందు, 
కటాక్ష మంద స్మితపాదారవిం దార్యా స్తుతిసంజ్ఞల శతకము లైదు కలవు, పనిలో, 
తత్తద్వర్షన లతిరమ్యముగాలావింపంబడినవి. ఈవి మూంగవాం డని ప్రతీతి. 
(శ్రీ వేదాంత బేశికులత్రింశదధిక స్తుతి గంథములలో, పాదుకాసహ స్త మతిప్రశ_స్తము 
వేంకటాధ్వరికృతులలో OF WHS, sho Iwo మైనది. 

BAY 'బేర్కొనంబడినగోవరనాచార్యాదులకు సమకాలికుండును రాధా 
"దేవ భోజ బేవ్రలతనయుండును ఉత్క_ల బేశీయుండు నై నజయబేవుండు ప హోదునివం౦టి 
భక్తుడు, $: పదియేనవశ తాబ్దిలోనిచం ద్రదత్తుని భ క్షమాలలో ee సర్షల 
నడుమ నితనియుదంతము వర్శింపంబడుటయే యిందుకు నిదర్శనము. పన్నెండు 
సర్గ్లలయితేనిగీతగోవిందము రాగలయతాలములకు సరిపడుచు భ_కృలోకమును 
వశపజుచుకొన్నది. దీనికి బాలబోధిసీ భావార్థదీపికాదిబహాువ్యాఖ్యలు పుట్టినవి. 
వానిలో రసమంజరి యు _త్రమముగా నున్నది. ఏతత్క_ E: వ్యాఖ్యావతారకలోం 
'దెలివినమాటలనుబట్టి యీ క్రిందివిమయములు 'తెలియుచున్న వి. 


Cl, కళివారబేశమున గౌతమగో త బాహా ; 
కృష్ణనిశ్రుం డుదయించెను. అతండు ప రం 
EONI యించెను. అతండు ప్రబోధచం ద్రోదయనాటకక 5. అతనివంశ 
మందు సకేజు డనుప్‌రపండితుం డుదయించి OSE తములు “రండును 
a 49 ౮ 
"వెలయ ఛార్లవకృష ద్రోణులకు సాటియి దుష్టుల నణంచి ఢిల్లీ పతిని సంతోవసపెటి 
"కాశివారమునకు రా జయ్యను, అతేనికొడుకు కమలాపతియు నటివాే, అతేని 
9. న్‌ 2 
కొడుకు హారసింవాదేను.డు, SH ప్రజారంజకుంై. కాశివార చేలచు ఢిల్లీశ్వరుని 


. సభలోం బొగడ్త గాంచెను. _ అతనికుమారు(డు (జగతి విదిత by Sx బ్రతి-అను 


: 1. జాగ ర సరజరిప తనమధి తోణీశిరోభూషణం, By B98 8a 
I am —D Q : 5 
OA i 9) వార ఇత్యభిహితః as 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నో జయము ] స _ప్పమా ధ్యాయము 315 


పాళము కనయిుడుచున్నది) (శ్రీతముండు బ్రాహణారాధనతత్పరుం డైనపుణ్య 
మూర్తి, అతనితనయుండు హరిశంకరుండు. సర్వగుణసంపన్ను € డ్రైనయతనియను 
గ్రహమున శాలినాధుండు వన్నె TH (శాలినాధునియుదంతము చెప్పలేదు) 
సర్వమహీసుపర్వముకుటుండు నృపకీ రృనీయుండు నదాన్యుండు నై నయాశాలినాధుని 
యాజ్ఞ చే శంకరుండు గీతేగోవిందటీక రచియించెనో 


మహామహోపాధ్యాయ దినేశ్య్వరమిశ్రతనయుం డై నయీశంకరమిశ్రుండు 
ఢిల్లీపతులనామములు - తెలుపలేదు గాని శాలినాధునితో నితడు క్రీ, ౧౭వ 
శతాబ్దియు_త్తరభాగమున నుండె నని తోంచుచున్నది. 


ఇట్లు ౧౭-౧౮ శ తాబ్దులలో, కృష్ణభవనామృతము వాసు బేవక థా కావ్యము 
కృష్ణ లీలా కావ్యము గోవిందలీలామృతము మొద లై నభ కిరస గ్రంథము లెన్నో 
యుదయించినవి.రాధావినోద రాధాసుధానిధి Was Gy wo ద్రికా రాధాప్రసాద 
నాదిసంజ్ఞల రాధా మాధవులచరితమును వర్షించిన కావ్యము లనేకములు. 


కృవ్ణ లీలాతేరంగిణి-ఇది పన్నెండుతరంగముల కావ్యము. శివరామానంద 
తీర్థునిశిమ్యం డె ననారాయణతీక్టుండు నిర్మించినది. 


“కామదా కామినా Boar ముముశ్రూణొక్ళా మోత్షదా, 
శృణ్య తాం గాయ తాం PSS కృవ్ణలీలాతరణ్లిణీ* 


అనుకడపటిశ్లోకము దీనిప్రయోజనమును డెలుపును. దీనిని మించి చేశ 

మున వ్యాపించినది కృష్ణక ర్లామృతము. లీలాళుకని ర్మిత మైనయీా కావ్యము భక్తుల 

పాలిటిపారిజాతేమై రస మొలుకుచు మనోహరముగా నుండును. ఇది త్రిశతక 

మనయిడును గాని యిందు ౧౧౨ శ్లోకము లున్నవి. VD మొదటి'వేరు బిలమంగ 

Perko, ఇతండు పండితుం డయ్యుం దొలుత వేశ్యాలంపటుండై. తుద కావేశ్యవల్ల నే 

విర 8 చెంది కృష్ణభక్తుండై లీలాళుకుం డయ్యె నని ప్రతీతి. -కళృతి మొదటిన్లోక 
మి ట్లున్నదిః 

“చింతామణి ర్ణయతి సోమగిరి Ht శ్రే, శిశాగురుళ్న భగవాన్‌ Ipo 

DEA 

య త్పాదకల్పతరుపల్ల వశ్షేఖ లేము, లీలాస్వయంనరరసం లభతే జయ శ్రీశ 


దిని 'కాంధ్రుంయను, వసుమతి యనునింటి వేరు గలకొండమాంచబాతిరువుల 
భట్లో పాధ్యాయులతనయుండు. నగుపాసయల్లయసూరి వ్యాఖ్య రచియించుచుం 
లు > 
బె శ్లో కమందలిచింతామణిపదమున కి ట్లర్లమువ్రాసియున్నా (డు. “చింతామణి 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


316 సంస్కృతీ నా జయచరిత్ర, [ లౌకీక 


యనునది లీలాళుకుండు జపించినమంత్ర మగును. లేదా ఇతనికి మంత్రోోప దేశము 
చేసినయోగీంద్రుండు కావచ్చును. లేదా, చింతామణినలె దానగుణము గలసోమగిరి 
యనువేశ్య కావచ్చును. లేదా, చింతామణివంటిసోమగిరి యనుయోగి కావచ్చును 
ఈవికల్పములనుబట్టి.యితనినా(టి కే DF కమునర్భ మనిదిత మని 'ెలియంగలదు. 
STS I CHOPIN SVS దాసుడు సారంగరంగద యనువేరం SST 


మృతవ్యాఖ్య ద్రాయుచు నవతారికలో నిట్లు చెప్పెను. (దాని తెలుంగు) 


“దావ్షి ణాత్యుండు FS వేళ్ణాపశ్చిమతీరవాసి పండితేకవీం ద్రు (డు SHAG 
మంగళం డనుక్రాహ్మణుండు కలడు. ences పూర్వక ర్మ వాసనచే, చింతామణి 
యనువేరు గలవేశ్వయం దాస Lc డయ్యిను. చానియిల్లు నది కవతేల నున్నది. 
ఒకనాంటిరా 8 మేఘానృతమై కన్ను కనయుడనిస్థితిలో నుండగా నతం జే తీంది 
వెళ్లి చానియింటి ప్రాకారము దాంటుటకుం దడవుకొనుచుండంగా గోడకన్న ములో 
దూజియున్న Bo Twos eS WOK దగిలినది. అది పట్టుకొని గోడ యెక్కి 
ముంగిలివాకీట నుజికి నూూర్చిల్లెను. ఆచప్పుడు విని వచ్చిన వేశ్య యతని సేద తేర్చి 
తరువాతం జేసినపనికి నిందించెను. దానిచే నతండు విర Kc డయ్యెను* గోడ యెక్కి 
& O8 కుతికినపుడు GIR Bacc గాలు పడె ననియు, ఆదెబ్బ కది చచ్చె 
ననియు? విర క్కి చెందినవీదపం' గృవ్నసర్పమును జంపినందుకు గృషభాకుం డయె 
ననియు, ఆంధ్ర చేశ ప్రతీతి. న య 


-ఈవ్యాఖ్యాతగూడం బై కథ వ్రాయుచు, 'లేదా-చింతామణివంటిసోమగిరి 
లీలాళుకునిగురు వగును అనియు నర్థము చెప్పెను. ఎట్లయిన Boo? చింతామణి 
సోమగిరిశేబ్ద ములయర్ల ము సందిగ్ధ మే. కాని లిలాళుకుం డాం ధ్ర ేశీయుండు కృష్ణా 

3 x) 
తీరవాసి యను ప్రతీతిమా'త్రము సార్వలౌకికము. ఇతనికృతి క్రై దువ్యాఖ్యలు కలవు. 


లీలాళుకుం డనెడియీబిల్వమంగళునిశేర సుమంగలసోత మొకటి కనం 
బడుచున్నది *. కృష్ణునికామూరకై శోర తారుణ్యాదులవర్ణనలతో నిండినయిందు 
303 శ్లోకము లున్నవి. వీనిలో? గృవ్గకర్థామృతములోనిశ్లో కములు గూడం 
గొన్ని కలవు గాని, దీనికి భ _కృవల్ల భావ్యాఖ్య రచియించినభట్టవనమాలి--- 
“కృష్ణక ర్లామృత Dos టీకా (శ్రీభక్రవల్ల భా, 
భూనిర్జరేణ FOS క్రియ కే ననమాలినా* 
a నటనను 
; li చూ, లండన్‌ లై ప్రెరీ, సంస క 8 5 గ్ర) ౦థపట్టిక, Vol. VII. 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


వోజ్బయము | సప్తమాధ్యాయము 817 


అని వ్యాఖ్యాది నని యున్నాండు. అయినను Gots గ,ంథములు 6900 
OSH. T. Colebrooke—_మాటనుబటి యిది వేజనియే “నమవలసియున్న ది. 
ముద్రితే మైన ౧౦౯ శ్లో కములతోడిబిల్వనుంగళకృ SI త్రము'మొదలం గనవచ్చెడి 
D వ్యాఖ్యాతమాటకంకె, ఈమూండింటిని సరిచూచిన మై పరిశ్టీలకునిమాట విశ్వా 
స్యము కడా! సుమంగలస్తో త్రముక డపటిశ్లో కములలో నిది యొకటి ' 

“యే Bar స్పముపాసతే శివ ఇతి బ్ర హేతి వేదా as, 

rz బుద్ధఇతి ప్రమాణపటవః FCO నై యాయికా, 

అర్హ న్నిత్యథ జై నశాసనర తాః S GO వామాంసక్కా 

సోఒయం నో విదధాతు చాంఛిత ఫలం (శ్రీ) బేవకీనన్షనః* 

జయ బేవునిగీతగోవిందము ననుకరించినగీతగారీశ మొకటి కలదు. దీనిక ర 
VOW ES SMBH. _ పదిసర్లలతోడియీకావ్యము శార్గూలవి È ATA 
నృత్తములతోను, త్రిపాదగీతములతోను చెలయుచు సరసముగా నున్నది. ఇతేండు 
గ్రంథాంతమున నిట్లు చెప్పియున్నాండు. ' 

“sad న 8s యాన దంగలగ్నా పురద్విమః, 

DSSS YORE తావ ద్భానో ర్వాణీ విరాజతామ్‌ో 


గద్య కావ్య నులు. 


ఛందోబద్ధ మైనవాక్యము పద్యము అట్లు కానిది గద్యము. కాని లోక 
ములో? బద్యసంజ్ఞక' o గద్యసంజ్ఞయే ప్రాచీనము. దానికంశకు శ్లో కసంజ్ఞ పురాతన 
వమునుటకు వేదమే ప్రమాణము. పాద బద్ధముబుక్కు_, అట్లుకానిది యజుస్సు, . అని 
లాక్షణికులు. దానినిబట్టి బుక్కు. శ్లోక మనియు యజుస్సు గద్య నునియు మన 
మూహింపవచ్చును. కావున యజుశ్వేదముతోనే గద్యము పుట్టిన దనుట విది 
తము. ఆదికావ్య మైనరామాయణమును భార తాదులును శ్లో కమయములే కాని, 
అనాండును గద్యము లేకపోలేదు. TESTS యెనసంస్కృతేము వాడుకలో 
నున్నయాకాలమున సంభాషణ ప్రతిసం భామణములకు గద్యము గాక పద్యము 
సాధన HTT? అది రచనలో లే దనవచ్చును గాని అందును గొంచెము 
కనబడుచున్నది. WS So బౌవ్యపర్వములో--- . 
సాతి రుచాచ-గద్యమ్‌. జనమేజయః పారిశ్షి తే స్పహా భ్రాతృభిః కురు 
శేతే AY, స శ్ర ముపా_స్తే-9ఇ త్యాదిగా మూండుపుటల గృంథమును, సంభవ 
పర్వమున-- శవ 
st i aU Se Se 
1. మిమోహిళ్లోకమా న్యే పర్షన్యఇవ తేకేనః, బు, మం, 1, నూ, శిరి బుక్కు, u. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


318 SOM) Sw Ba HES, [ లౌకీక 

“శంతనుః ఖలు గడ్షాం భాగీరథీ ముపయేమే. తస్యా మస్య ag Bs 
వ్రళోనామాయ మాహా ర్భీవ్య మితి-ోఇత్యాదిగా రెండుపుటలకథయుం గనం 
బడుచున్నవి 1, ఈభాగములు చదివిన వారికిం జక్క-నిచిన్న చిన్న వాక్యములతో డి 
DATI యానాంటిగద్యరుచిని దెలుపంగలదు. భరతాచార్యుండు మొద లగువారు 
నాట్యశా స్త్రాదులం దింతేకంచు నించుక ప్రాఢముగా గద్యభాగములు చేర్చియు 
న్నారు. ఛాసకాళిదాసాదిమహాకవులు తమరూపకముల మనోహరనచనము 
వ్రాయుట విదితము గదా! అయినను, మహాకవిదండికిం బూర్వ మంతయు గద్య 
మైనకావ్యము లే దనుట నిజము. దీనికి మార్గదర్శి యతండే, “పాద బద్ధము కాని 
పదసముదాయము గద్యము. అది, ఆఖ్యాయిక-కథ-అని ద్వివిధము-నాయకుండే 
స్వయముగాం జెప్పున దాఖ్యాయిక' * నాయకుడు గాని, అన్యుడు గాని చెప్పు 
నది కథ అనుచు గద్యలక్షణము తెల్పి, కథాఖ్యాయికలకు భేదము లేదు, అది 
“రెండు సంజ్ఞ లతోడి యీకజాతి యని నిర్ణయించినాండు.  భావుహుం డతనిమతము 
ఖండించుచు బనాయకుండు చెప్పునిజన్ఫ Sod మాఖ్యాయిక యగును. అం 
దుచ్భా న్రసము లనుభాగము లుండును. అన్యులు చెప్పునాయకుసిచరితము కథ, 
అం దుచ్భా్యాసము లుండను* అని నిర్ణయించెను. ఇట్లు నిర్ణయ భేద మించుక కన 
వచ్చినను అది యంత గణనీయముగా లేదు. దశకుమారచరితములో ెెండుపద 
తులును గనవచ్చును. 2 


రాజవాహనాదిధశకుమారులచి త్ర చరిత్రలు కలది యగుటచే దీని Sees 
వచ్చినది. కథలు పదిమంది వైనను అన్నిటికి నైక్యము చక్కగా నున్నది. 
మగధ బేశరా జగరాజహంసుండు మాలవరాజుచే నోడింపంబడి యడవిపా. లగు 
టతోం గథ ప్రారంభ మగును, 'రాజవాహనాపహారవర్థాదులు పడినకప్టములు, 
బారందటు కలియుట, రాజ్యము మరల సంపాదించుట సన వాన 
SOE Emcee: యనునవి యిందలి ప్ర థానవిషయములు. ఈశథలో ముఖ్య 
ముగా ara BSc డనుబువి. కెక్కు.వ సంబంధము కల్పింపంబడినది. శైలి 
మృదుముధురము. కొన్నిచోట్ల దీర్గ సమాసము లున్నన్సు చిన్న చిన్న వాక్య 
ములే యెక్కువగా నున్నవి. కుమారోత్స È ద్విజోపకృతి సోముద త్తచరితము 
పుహ్పోద్భ వఛరి త్ర అవ్నన్తిసుందరీ పరిణయము, అనునై దువిషయములు కలదిపూర్వ 
వీఠిక. రాజవాహనాదు 'లెనమండుగురు కమారులతోడియినిమి దవా గసములు 
ప్రథాన గ్రంథము. రాజ్యమప్రా ప్తి యు త్తీరవీఠిక, అనువిధమున నిది ము త్తేట(గుల 
నున్నది. ముద్రితము లై నదీనివ్యాఖ్యలలో, పదదీపిక పూర్యవీఠికకును, తక్కిన 
నలల ననన తడ న 

L ఇట్టినింకను WSS గలవు, యాట 

CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


a BH. | సప్తమాధ్యాయము 819 


గృంథమునకు, పదచంది కా భూవణా లఘుదీవికలును గనంబడుచున్న వి. ఇవి గాక 
భోసల రాజాస్థానములోనిభున శ్యాము డు రచియించినటిప్పణ మొకటి వేలుగా 
నున్నది. దీనివేరు సంజీవనము. ఇందలియన తారికలోని--- 


“OS భేజసభాయాం కాళిదాస భవభూతిప్రముఖన దఖలమాననీయో 

"బాణ ఇవ కాదంబరీసంజ్ఞాం, దళకుమూరచరి తాఖ్యాం పహేళికాం రచయి 

SET ee” అనువాక మునుబట్టి యీాన్యాఖ్య భోజ ప బంధములోనికథలు నమి 

ల J ఆశి 

తరువాతం బుట్టిన దని స్పష్ట మగుచున్నది. మూలములోనిమంగళాచరణ మైన 

చ FOG) త్రీ దండి ఇత్యాదిశ్లోకము ను _త్తరార్థమున, iss స్త కృమభంగము 

వచ్చిన దని యిది యావేవించి, ఇట్టిదోవములు 'సాయణ మాయణ భాస మెల్ల 
కాలళిదాసాదులకు గూడం గల ననుచు సమర్థించినది. 


ఆరంభమునుండియు దండికవిత్వేము పండితలోకము నాకర్షించుచునే వచ్చి 
నది. రాజ క్తేఖరుండు దండి కావ్య త్రయము త్రీలోకవిశ్రుత మని ప్రశంసించెను. 
ఇదియు. గావ్యాదర్శము గాక మూండవది యిద ağ మని యిప్పటికిని చేల 
లేదు. అం దందు Bs. యున్నను వాక్యములు ప్రసాదగుణభానురములై ప్రవాహ ' 
గతి నడచు ననుట యిందలివి క్రేషగుణము. దీనిని, అప్పయామాత్యుం SHINS, 
కవి దశకుమారకథాసార వునువేరం బద్యకావ్యముగా మార్చెను. అందు ఫూర్వ 
వీఠికమూత్ర, మే కలదు. అప్పయదిశ్షితులు దశకుమారచరితసం వేపముగా మార్చి 
యున్నాండు. RESE పాణికవి దశకుమారశ్రేవ మనుేర దీనికు SOS థను , 
బెంచి యొకసద్యకావ్యము ని BoT. రాజాధిరాజగోవినాధు(డు గద్యముగానే 
దశకుమారకథ యనువేరం Bod వ్రాసెను. 


“గేవీనాధో ద్విజాధీశః సతాం కాతుకహేత వే 
దశానాం చ కుమారాణాం సంశోధయతి సత్క్మథామ్‌* 


బాణుడు ముందా సుబంధుండు ముందా యనువిషయము వివర గ్గ కలోక 

మును గలంచి BOSH. ఈచర్చ కొట్టినవిండి. తమకు ముం Bossi gs 

విమర్శలు 389000 ఆర్‌. వి. కృష్ణ మాచార్యులుగారు తాము, ప్ర కటించిన వాసన 

ద త్తవీఠికలోను! L.H గ్రేదొరగారు తా మాంగ్లీ కరించిన వాస నద Sex 

లోను విపులముగాజర్చించి తీమకుం దోంచినట్లు సిద్ధాంతీకరించిరి. ప్‌రితో 

మొదటివారు సుబంధుని భాణునికి? దరువాతేను వామనాచార్యునికి ముందును 
1. చూ, శ్రీరంగము ముద్రణము 1906-1908, 


J 
2, చూ, L. H. Gray’s వాసవద త్ర 1924, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


820 సంస్కృతే వాజుయచరిత్ర [ లౌకిక 


జేర్చిరి. శెండవచారు బాణుని కించుక పూర్వము ౫౫౦-౬౦౬ నడుమ ENA 
నే AOS como నాకు లభించిన ప్రమాణములనుబట్టి నాసంస స్కృతే కవిజీవితేము 
తొలిముద్రణములోనే నిర్భయించితిని'. ఇపు డందలి చర్చయంతయు నిందు 
గ్రహించుట చర్వితచర్వణము. (శ్రీకృన్ణ మాచార్యులుగారియభి ప్రాయ మే చేను 
౧౯౧౧ లో? BOR యున్నాను. 


కవీనా మగళ AEE నూనం వాసనద_త్తీయా” * 


అనుచు చాణునిహర్ష చరిత్రలో? గనయిడుప్రశంసకుం చాత్ర మెనది సుబం 
Soars 8 కా దనియు, పతంజల్యాదులనుతి గన్న యావాసవద_త్త తరువాత 
మృగ్యమైన దనియు విశ్వసించినవారి. కిందు వాదమే కనబడదు. కావున బాణుని 
హర్ష చరిత్రయే ముం దనునిశ్చయమునకు వ_త్తము. 


చాణు(డు SHENOY OTS వర్ష MIG న నక్‌ని. శ్రీ ౬౦౬-౬౪౫ 
నడుమ నున్ననాండు.. హర్ష చరిత్ర నింతకు మున్ను పరిశ్టీలించియున్నాము. ఇశ 
' నితనికాదంబరి. “బాణోచ్చిష్టం జగ త్సర్వి మృనుసూ 88 నిదాన మైనయీకావ్యము 
లోకవిశ్రుతము. ఇందలికథ బృహత్కథలోనిది. దానిని బాణుడు మెలుంగుపె పెట్టి 
ప్రకాళింపంజేసెను. “అ సి స్తి కవిసార్వభా మో వాత్స్యాయనవంశసంభవో బాణః* 
అని నిజస్తుతి గావించుకొనం దగినవిద్య_త్త (కవిత్వముల 'వెలయునితండు కాదంబరీ 
"రసజ్ఞానా STAR నరోచ లే యనుసూ క్తికి నిదాన మైనయీమహోకృతి 
రచియించి యశఃకాయుండై. వెలయుచున్నాండు. కాదంబరీకవిత్యము కఠినమే 
FA, కష్టపడి చదివినవారికి సకలశ స్టార్ధవిజ్ఞానముతో రసజ్ఞత కూడ సిద్ధించును. 
చదివినకొలందిని, కథయే పాఠకుని ముందుకు. ద్రోయుచుండును. 


ఇం దవాంతరకథ GAO కలవు గాని ప్రధానకథ కాదంబరీచం ద్రావీడు 
లకు సంబంధించినది. ఇందలి ప్రధానరసము శృంగారము. తక్కినరసములు కొన్ని 
యంగములుగా వర్ణి ంపంబడినవి. మై ET Way Bas వర్లనా 
చమత్కారము ననన్యాదృళములు, చంద్రావీడునికి శుకనాసుండు గావించినయుప 
BY Body సారులు చదివినను విసుగు పుట్టదు. అచ్చోదసరో వర్ల నమువంటివర్షనము 
మరలం గనంబడదు, ఇట్టిమహోకృతి సమా  ప్పము గాకుండంగానే బాణుడు దివం 
గతుండు కాగా, ఇతనికుమారు(డు భూమణభట్టు తం డ్రిమార్ల మనుసరించి దీనిని 


rrr. EE 
1. చూ. మదీయసంస్క్భాతకవిజీవితము ప్రథమముద్రణము 1911 


2, ఈశ్లోకము బాణుని Sha కౌదా యను me విచారణీయము, 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నాబ్రయము ] సప్తమాధ్యాయము 321 


బూరించెను. అది కారణముగా బాణునిరచన పూర్వభాగము కుమూరునిరచన 
Ce GOT As నని వెప్పంబడుచున్నవి. విరహవీడిత యగుకాదంబరిమాటలు 


'పత్రలేఖ వచ్చి చం ద్రాకీడునికి వినిపించుటతో ను త్తరభాగ మారంభ మగును. 


ఇందు కాదంబరీచం ద్రావీడులు మృతి నొంది మరల జీవించుట, వారివివాహము 
మహా శ్వే తాపుండరీకులసమాగమము, నారిమహిమానువర్భ్శనము, మొద లగు 
విషయములు కలను. తేండ్రివల్ల రచింపందలంచినకథ వినియున్నవాండు గావుననే, 
యోకథ యిట్లు ప్పూర్తిచేయంగలిగెను గాని మ అటొకండైనచో నిది యిట్లు 
Nise 8 గాంచియుండదు. ఇతనికవిత్వము తండ్రికవిత్యమువలె నుండదు గాని 
దానిచాయ కొంత లేకపోలేదు. 


BEBE సంగ్రహముగా, పద్దోర్గరాజునానతిని, కా లీ Sasa డై SE RIS 
కని సంక్షీ _ప్పకాదంబరి రచియించెను, 


“కాశీ రాభిజనో ద్విజ న్ఫుముతిమాన్‌ దృష్ట్రాతు కాదమృరీం 
Wer Bes YO¥eTea SN G0 Amo సుగూథార్థ కామ్‌, 

గ కాళీనాధసమాఖ్యయా సువిదితః పదోరనాభ ప్రభో 

శాదేశా దకరో దిమాం సులలితాం సంక్షి _ప్పకాదమ్శరీమ్‌* 


మణిరామకవి యనునింకొకండు కాదంబర్యర్థ సార మనువేర నొకపద్యకా 
వ్యము రచియించెను. నవీనులును దీనిని సంగ్రహించి బ్రాసియున్నా రనుట విదితేము. 


Wench, ఛభాసకాళిదాసులను అథ గ్రరాజవారిచం (దృప్రవర నేనులను బృహ 
తృథాాప్రాచీనవాసవద Tow బ్రశంసించి, దండినిగాని దశకుమూరచరిత్రను 
గాని పేర్కొనలేదు. ఇందుకుం గారణము Sod యితేనికి నలువదియేంబదియేండ్ల 
లోపలిపూర్వు. డగుట గాక మజేమియుం గన(బడదు. తదర్యాచీనమవోకవుల 
యందజిమెప్పు గాంచినదండినే సృరింపనినా(డు, కొందజువిమర్శకులనూట నిజ 
మని నమ్మినను తనకు బూర్వము ముప్పదినలువదియేండ్లలోపలి నాం డయినసుబం 
ధునివాసవద_త్తను గొండంతేచేసి స్తుతించునా ? ఎక్కడిమాట | 


వామనునికావ్యాలంకారసూ, ల్రవృ _త్రిలో నుత్క-లికాప్రాయమున కుదా 
పహరణముగా ! వాసవదత్తే లోనియొకవాక్య ముదాహరింపంబడుటయు భవభూతి 
నాటకములలోనికొన్ని వాక్యములు చిన్న చిన్న మార్పులతో వాసనద_త్తలో6 గనం 
బడుటయుం. గారణనులుగా, నారియిద్దణికి నడుమను సుబంధుండు శ్రీః ౭౫౦ 


1. కులిళశిఖరఖరనఖర ప్ర చండ చ aera Gs PRES Te తత. 
41 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


822 సంస్కృతే వాజ్రయచరి శ్ర, [ లౌకిక 


ప్రాంతమున .నుండియుండు ,ననవచ్చును. ఎట్టయినను వామనునికిం బూర్వుండు, 
goo నితని౮హార్చి యేమియు. బెలియరాదు. ఇతం డదై్యైతుం డగుట్రావ్యణుం 
డనిమాత్రము మంగళా చరణక్లో కము తెలుపంగలదు. - 


చాసవద SSH బృహత్క_థనుండి తీసికొనయుడి కొన్ని మార్చులతోం 
BEY cr BIASA వాసవద తృతండ్రి యుజ్జయినీరా జగ్యప్రద్యోతుం డని మేఘ 
సందేశరత్నావళ్యాదులు చెప్పుచున్నవి. బృహత్కథామంజరీకథా సరి త్సాగర 
ములు చండమహాసేను. డనుచున్నవి. ఇది కుసుమపురరా జగుళృంగార క్రేఖరుం 
డనుచున్నది, వాసవద త్తే యుదయనుని బెండ్లియాడె నని తక్కినయన్నిటం గలదు, 
ఇందు తండ్రి, పుష్ప కేతున కీయందలంచి యుండ వాసవద_త్త కందర్ప Shoo 
వరించి యళనిచేం గొనిపోయణడె నని యున్నది. ఇట్టిమార్పు ody, సుబంధుండు 
బృహత్కథ నెజింగినవాం 'డనుటకుం గథామధ్యమున నున్నా-అపూర్వా బృహ 
తథా మయా శ్రుతా SSIS చ-అనువాక్యము నిదర్శన మగును. 


ఇందు, కథానాయకుం డై నచింతామణిపుత్రుం డగుకందర్చ కేతువు చక్కని 
యువతిని Kose గాంచుట మిత్రునితోనడవి శేగుట్క అచ్చటిజంబూవృక్షము 
మిాదిపక్షులు చెప్పుకొనుకథలో, నాననద_త్త కందర్చ కేతుని గలలోం జూచి 
యతని వరించి యున్న దనుమాటలు వినుట, ఆమె తమాలిక యనుశారికను రాజ 
పుత్రునివద్దకుం బంపుట, అదియు నచ్చటిశే వచ్చి యుండుట మొద లగువిషయము 
లతివమునోహారముగా శృంగారరస ప్రధానముగా వర్ణింపయిడినవి. ల్‌ 


-ఈకావ్యము BS మనుట కితనిమాటలే ప్రమాణము. 

“ SELES శేషమమయప్ర SHOT IIS దగ్గ్యనిధిం ప్రబన్ధమ్‌, 

.సరస్వతీద _తృవర ప్రసాద HE, సుబంధు స్సుజనై కబంధుః* 

TON EX ప్రబంధములవలె నిదియు చేశ్లీయులను వి'బేశ్సీయులనుగూడ 
నాకర్షించినది. దీనికి జగద్దరుండు త _త్వ్వదీవినియు మేధావికులజూతుం డగుతి వి కముం 
ay వ్యాఖ్యయు మటియొక(డు క విసింధుసుధాంళుబిందువును, సర్వచంద్రు:డు టివ్చ 
ణమున్సు కాళ్లీరామవాచస్పతి యొకటీకయు, ని 0 ర్థించిరి. ఆకాలమున 'వెలసినపె మూం 
డాఖ్యాయికలును సఠనపాఠవ్యవహారమున వ్యాప్తి కెక్కి శ్రావ్య మెనకథల చేతను 

7 వన 
జక్క-నికల్పనచేతను రసముచేతను గూడ విద్యల్లోక మౌాకర్షించిన వనుట సత్యము. 


శ్రీ ౧౦౦౦-౧౦౫౦ నడువు భోజునిపె త్తం, డ్రి యగువాక్చతి'రాజువల్ల “సర 
EO’ యని పిలువంబడినవాండు చే స 
స్వ పిలువబడిన వాడును, భోజ వునిమన్నన గాంచినవాండు నగుధన 


సాలు డనుజై నకపీంద్రు(డు ని ges నుంజరి చాలావజకుం గాడంబరిని 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri గ 


వోజ్యయము ] సప్తమాధ్యాయము $23 


బోలిన స్రైఢ గద్య కావ్యము. ఇం దయోధ్యాపురరా జైనమేఘనాహనునికి మది 
'రావతి యనుధ _రృపత్నియం చుదయించినహరి వావానుండు తిలకమంజరి యను 
విద్యాధరక న్యను మోహించుట వారిపరిణయము మొద లగువిషయములు శృం 
గారభరితములై  నర్గింపంబడినవి. ఇది భోజమహారాజువినోదమునకు ని రి Sose 
బడిన ట్లీకి B oag ro చెప్పుచున్నది. 


“నిశ్ళేమన్నా జ జయవిదో2పి జినాగ మోక్తా, 
x తుం కథా =. నృముసజాతేకుతూహలస్య, 
ల్‌ స్యావదాతచరితస్య వినోద హేతో 

రాజ్ఞః స్ఫుటాద్భుతరసా SHE ¥ Bando” 


భారతకథాశ్రయ మైనద్రాపదీచరిత మనుచిన్నగద్యకావ్య మొకటి 
యున్నది. అందు ద్యూత Sane ద్రైపది పడినపాట్లు SI oScMAID.. కవి'వేరు 
"తలియదు-రామాయణకథా శ్ర, య మైనరామకథ యనుగద్య కావ్యము, ఆదిత్య 
వ రృయాజ్ఞచే వాసుబేవకని రచ్‌యించెను, D రిద్దజీనినాసాదులుగూడం చెలియ 


TS). వచనశైలి సరసముగానే యున్నది. 


పీరనారాయణచరి తాదిగద్య కావ్యములు కొన్ని ప్రసంగవశమున బూర 
ప్రశరణములం "బేరొనంబడినవి. అవిగాక్క అగ స _స్త్యకవికృతమై కృవ్ణచరిత మను 
నది యొకటి యముద్రితేమైన దున్నది. ఇందలివిమయము భాగవతము ననుస 
రించిన క్రీకృవ్ణకథ. “KOK స్త్యుంయ మనము పూర్వము తెలిసికొన్న విద్యా 
నాధుండేమో | కవిత్వము రసవంతేము ప్రాఢమునై యొప్పుచున్నది. Dp స్ప 
కములకడపటం .గొన్ని శ్లోకములు కలవు వాన్నిశ్తై లియు మనోహరముగా నున్నది. 
ఏటినిబట్టి ప్రతాపరు ద్రీయక_ర్హయే యీయగ స్తు సం డనుభావము ధృఢపడుచున్నది. 
ఈగంథ్‌ము ప్రసిద్దభొగనతకథ నాశృయించుటచే చ్యా_ప్తికి రాక మజుంగుపడి 

© Q 

పోయినది. ARAR కములు వ్రాశేవ్ర పృతిలో a 


oF cue లన్థూలంకరణభణిలి గ్ర x POOF: 3 
£50508 BS రన్న్యైః కీిమివా బపాురోమన్థహరితై 8, 
విమర్శాదర్భా_న్త 53 ప్రతిఫలదలజ్కారరచ్చనె. 3 
రగస S$: TAS 'సనునరతి wes, స్పుమనసఃో 
“అనాదృత్య శ శాఘ్యాన్‌ భువి న నభిరతిం 
కృతో వై యాసిక్యాం రచయితు రగ ENS విదుహః, 
వస స్తీ వాగ్దేవీ కృతిని రసనార్రో DEH తే 
Es TS shy b మపాతి Si వివారణమ్‌* 


q 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


824 సంస్కృ తవా జయచరిత్ర [ లౌకీక 


- BSED యగువాడీభసింహునిగద్యమణియు వ్యా సీకి రాలేదు. దీనిని 
మొన్న మొన్న వాణీవిలా సము, ద్రాలయముబా రుద్ధరించిరి. GENE, ఓడయ బేవుం 
డనినామాంతరము, 


dior దోడయదేవేన వాదీభహరిణా కృతః 
గద్యచిన్తానుణి FPS చిన్తామణి ర వాపరః* 


జినశాసనముగా ఖ్యాతి గన్నయిది జై; SHES Te శృయమై DOS భాషా 
భాసురమై 'వెలయుచున్నది. ఇందు పదునొకండులంబకము లనుప్రక రణములు 
గలవు, ఈకవి క్రీ, పదునొకండవశ TD ప్రాంతము వాండు--మాధవానలకామ 
కందలానామమున నొకకల్పితక PASS SE మున్నది. కవివేరు తెలియదు. 
దీనికి వమాధవానలకథ యనునది సం గ్రహనామము, ఇది కొంతకాలము ప్రచార 
ములో నున్నట్లు భట్టవిద్యాధరునిశిష్యుం డై నయానందకవి దీనిని సంగ్రహించి 
రచియించినమాధ వానలళ్ళంగార కావ్యమునల్ల ( దెలియుచున్నది. ఇదియును 
గద్య మే-విమ్షుళ _ర్భపంచతం త్రేమును సం గ్రహించి పంచోపాఖ్యానసం గృహ మను 
చేర ననంతభట్టు గద్య కావ్య మొకటిని _ర్మించెను. 


“పదవాక్యప్రమాణజ్లో ఒన_న్తభట్ట ఇతి శ్రుతః 
భట్ట శ్రీనాగచేవస్య తనూజుః కాణ్యశాఖనః, 
కాతుకా EENEI తేన Sos పాఖ్యానసం ares” 


Hoge వ్య ములు, 
రఘువంశాదికపద్యమునకును దశకుమార చరితాదిక గద్యమునకును విల 
తృణమై తరువాతే. దదుభయా sy మైనకావ్య ముదయించినది. VB చంపువు. 


దినిని 'బెక్కండ్రు "పెక్కువిధములనర్షి 08 గాని భోజ వేంకటాధ సరులచంపూప్రశంస 
'యెంతయు సమర్ష్శమగుచున్న ది. ర్త 


“గ ద్యానుబంధరసమి శ్రి SSS rire 8, 

ర ద్యాహ్‌ వాద్యకలయా కలి తెవ AG,” 

“ese హి తయోః ప్రయోగ BS Rr రామాదభాహమాదయం, 
Sas కస్యహి న స్వేత మనసనే STAT a) Sew aire? 


మన కిపుడు తెలియవచ్చినంతలో సీకావ్యముల మొదటిది IDS HFE 
నలచంపువు, ఈకవి కీ త్త సాన 
SON ప్రాంతేమువా(డు, ఇతం డవతారికలో సారస్వత 
కవివాక్కుల నిట్లు స్తుతించియున్నా (డుః . ; 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


పోజ్యయము | సప్తమాధ్యాయము 825 


“అగాధా న్మః SOx) So విబుఢధానన్ష మన్దిరమ్‌, 

వన్దే రస్తాన్తరప్రాఢం స్రోతసారన్వతం మహత్‌ * 
ప్రనన్నాః కా _న్నిహారిణ్యో నానా న్లేషవిచత్షణాః h 

భవన్తి కస్య చి HR S os వాచో గృహే (స్ర్రీయఃశ 


వ్‌ COWS) WSOC గృంథమున నలదమయంతులచరితము వర్గింపంబడి 
నది. దీనికి మూలము ఛారతములోనినలకథ. దమయంతీచంపూకథ యని దీనినా 
మాంతరము. దీనికి జై నపండితుః డగుగుణవినయగణి NHB ని Boh. అందలి 
యవ తారికలోని — 


“ శ్రీచణసాలో a & కియత్సడానాం, య ద్య ప్యనిద్ద్యాం నివృతి ఇకార, 
తథాపి తచ్చేషప దార్థసార్థ » ప్రకాశనా Bo వివృణోవి చమర్చూమ్‌ో 


అనుదానినిబట్టి చండపాలునిగచ్చ్భద్వా SPS నితడు మతికొంత వివరించె 

నని తెలియుచున్నది. -ఈటీకతోడిమూలము ముద్రితమై వ్యాప్తిలో నున్నది. 
క్రీ ౯౫౮లో, జై నసోమబేవుండు రచియించినయశస్తిలక చంపువుగూడం 
BAK DNS. ఇది యజకర్మనిరాసముతో జై నమతేమును వ్యాపింపం జేయును ద్దే 
శమున జనించినది. దీని కించుకపూర్య' మో లేకపరమో “తెలియ నవకాశము లేదు 
TWA, జీవంధరచంపును గూడ, ఆకాలమందలి దనవచ్చును. దీనిక్నర్త హరిచంద్రుం 
డనుజై నకవి. ఇతండు, బాణభట్టుహర్ష చరి తావ తారికలో స్మరించినభట్టారహరి 
y చంద్రుండు "కాజాలండు, పదునొకండులంబకములయీాకృతిలో విజయా సత్యంధరుల 


E పుక్రుం జై నజీవంధరరాజుచరిత్ర, వర్లింపంబడినది. ఇదియు. బై దానివలె జై నమత 


వ్యా క్తి నుద్దేశించిన దే. 


దీనితరువాత గణనకు వచ్చునది, ఉదయసుందరీకథ. దీనిక_ర్త సోడ్డలుండు. 
కాయస్థ కులమున: బుట్టినయీకవి తమవంశమునకు మూలపురుషుడు శిలా 
దిత్యునిశ్రాత మైనకలాదిత్యుం డనియు ; అతండు BYWAYS నుండుకాయస్లుం 
డనువేరు గలగణపురుషునియవ తార మనియు ; గ్రంథాదిని 'దెలుపుచుం TAS 
వంశమహా త్తే మును వర్షించుకొనియున్నా (డు. కోంకణమునకుం గ్రమముగా రాజు 


. B59 Soe నాగార్జునుడు ముమణిరాజు, GOAT SHON త్కారముల 


నందిననాండ ననియు లాటబేశరా జై నవాళుక్యవల్స రాజునాస్థానమునం చాను 
జారవింపంబడినవాండ ననీయుం దెలుపుకొనియున్నా (డు. శ్రీ ౧౦౨౬ లోనిఇి త్ర 


రాజుశా సనమును ౧౦౬౦ లోనిముమ్మణిరాజుశా సనమును, ౧౧౦౫ లోని (చాళుక్య) 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


$26 . సంస్కృత ar 4 oo HOS [ లౌకిక 


వత్సరాజపుతుః డై నత్రిలోచనపాలునిశా సనమును గనవచ్చుటంబట్టి 1 యారాజుల 
నెణీగినసోడ్లలు(డు |. ౧౦౦౦-౧౦౭౦ నడుమ జీవించియున్నవాం డని తెలియ 
వచ్చును. 


ఉదయనుందరీకథ యెనివిదుచ్భా ససముల గ్రంథము. తక్కినకొన్ని చంపు 
వులందువలె గాక యిందు గద్యభాగ మెక్కువ. -ఈకవి యవతారికలో బాణ 
భట్టును అతనిహర్ష చరితమును మిక్కిలి ప్రశంసించుటకుం దగినట్లుగా నిందలిరచ 
నము వాలావణకు హర్ష చరిత్ర గద్యరచనను బోలి జిగిగా నుండును. ఇందలికథ 
కల్పితేము. ప్రతిష్థాననగరరా జగుములయవాహనుండు నాగలోకనాధుం డైన 
శిఖండితిలకునికూంతు రగునుదయనుందరిని, BDH సాగరకన్య మైనలక్షి YO 
వలెనే పరిణయ మయ్యె ననువిషయము సరసముగా నర్జింపంబడినది. ఈ గ్రంథము 
చిరకాలము ము GEE గాక పడియుండుటనల్ల6 బాఠకలోకమున కిది యపరిచిత 
మైనది గాని ప్రసిద్ధము లైనచంపువుల కిది యేవిషయమందును దీసిపోదు. 
బరోడా సంస్థానము వారు దీని నుద్ధరించి ప్రకటించుట ఛాపాభాగ్య మే. 


తరువాత గ్రహింపందగినది చంపూరామాయణము. దీనికవి ఛధారానగరా . 
ధీళు. డగుభోజముహారా జని చిరకాల ప్ర సిద్ధి, బహాకవులను బోషించిన వాడును 
స్వయముగా. బెక్టుకృతులుని ర్మించినవాండు నగు నితనిసర స్వతీకం కాభరణాదికృతు 
లను బహూకరించినతరువాతిలాక్షణికు 'అెవరును గూడ నితనికవిత్యమును శంకించి 
యుండలేదు. దీనికి భోజచంపు వనువేశే లోక ప్రసిద్ధము. ఇందలియుద్ధ కాండము 
పూరించినలక్ష్మణక వ్యాదులుగూడ నిది యితేని దగునా కాదా యని సంశయింప 
BH. అట్టియెడ 'నెట్టికారణమును జూపకయే ఏ. బి. కీతుపండితుండు “భోోజరా 
BS కారోవింపంబడినరామాయణచంఫువు మిక్కిలి యరుచికరము గా నున్నది. 
OHO బేవాముగా నది యా'రాజుకంకెం దరువాతన్సు అనేకచంపువులతరువాతను 
బుట్టినదో అనుచు నెట్లు TRS? "తెలియకున్నది", 

_ ఆంధ్ర దేశమందు సంస్కృృతవి ద్యార్థి చంపువులు చదువ నారంభించునపుడు 
ముందు We బట్టునది రామాయణ చంపు వనుట సువిదితము. ద్రవిడ బేశమందును 
గర్జాట బేశమందును గూడ నెక్కువగా నిది ప్రచారములో నున్నట్లు “తెలియు 
చున్నది. ఉత్తరహిందూ దేశమున నిది మిక్కి-లి వ్యాపించిన దనుటకు దీనియము 
ద్రితేపు స్తకములబా'వాళ్య మే rh. అట్టియెడ నిది రుచిహీన మె ట్లయినదో | 
అట్టయినచో లోక మింతగా దీని నేల యాదరించెనో! కావున, కీతుపండితుం డిది ' 


EET ae a తా E E aR 
1. ఉఆదయసుందరీకీకిక, BET డాము ద్ర ణము_ ఇండియన్‌ ఏంటిక్వరీ భాగము 5. ఫు, 277. 


ఓ AB, Keith's Classen! Sanski (Literate, Bo, 


నా! సప్తమాధ్యాయము ` 327 


భోజరాజకృతము గా దనుటయు రుచిహీన మనుటయుం గూడ నసంగత మని 
చెప్పవలసియున్న ది. 

చంపూరామాయణ మాజుకాండము లైనను భోజునికవిత సుందరకాం 
డాంతమే, ఇతనికవిత్వ ముదా So రాచకీవి ఇ చూపుచుండును. ఇందుకు ధర్మ 
బోధకము ధ_ర్శణాసనము నై నననుస్కి_9యాయాపమంగళాచరణ మే నిదర్శనము 


“eny క్ట రగతి సిధ్యతి ధర్మ రత శ్చ 
_త్తస్య ప్ర పృమాచ వచనైః కృతశేత్వర ENA 
3 ప్రశాశనదశావీ మహీ సుర శ్చ, 
& నంతశేణ నిపతే తను మత్స్రణామః* 


ఇది రామాయణమున BMS దగ్గణగా నున్నను ఇందలిసరసక ల్పన 
ములు SI OSS, నములు మృదుపదలాలిత్యేము మొద లై ననుగుణములు దీని 
స్వాతంత్య్వమును 1 జాటుచునే యున్నవి. సత్కథతో సరస మైనవై దువ్యము 'నేర్చ 
నిది గురు వగు ననుటకంబు దీనిఘనతను వర్తింప బనిలేదు. ఇందలియుద కాండము 
€ Q 
ని రి, ons లక్ష్మ ణకవి--- 


“భ్లోజేన తేన SOS మపి పూరయివ్యు 
న్నల్పీయసావి వచసా కృతి మభ్యుదారామ్‌ 
న వ్రీడితో ఒహ మధునా నవరత్న హోర 
some కింతు హృది థార్యత ఏన తన్తు* 


C అని చెప్పినమాటలే యిందుకు జాలును. ఈకవి chy Barca? "తెలియ 
కున్నది. శాని, & ౧౭౦౦ ప్రాంతేమువా(డును, తంజావూరుభోసలరాజులయాస్టా 
నములోనివాండును, ఇంతకు ను మున్ను వేర్కొనంబడినవాండు నగుఘన శ్యామునికిం 
బూర్వుం డనిమాత్ర, ము తెలియుచున్నది. ఈఘన శ్యాముండు లత్షణకవివలెనే 
"తానును యుద్ధకాండము రచియించి, లత్ష్మణకవియుద్ధ కాండముతోం గూడ దీని 
కోంతకును వ్యాఖ్య ' ని _ర్కించియున్నాండు. ఇతనియాకాండము గాని ఆ 
గాని ముద్రితేములు కాలేదు. టా 3 SS 
బ్రాయుచు ' “నాగాంబికాగంగాధరపండితులపుశ్రు c E నలతణకవి sures 


-_ 


S508 ఛాగానగర మనల డెడియంశనగరమునకుం జేరనయ గ్రహారమున i 


నివసించినవాం డని తెలివియున్నాండు. 


ఫఘనశ్యాముండు తనయుద్ధ కాండమునవ తారికలోం చాను న 
యేండ్ల: వయస్సున యుద్ధకాండము D BoIS, తనవేరు రసం. 


డయినట్లునూల 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


828 సంస్కృత వా జయచరి త్ర . -[లాకిక 


“తే నాష్ట్రాదశవత్సశేణ కవినా చాణ్లాజిపం లేన చ 

శ్రీమా నారచిత శ్చిరాయ జయతు (శ్రీయుద్ధకాండో ముదా 

అని IDRO, వ్యాఖ్యావతారికలో నిట్లు తన్ను వర్షించికొని యున్నాండు, 
“ఇాంసా యస్య నిబననా న్యనుపమః కంరీరవో acho కవిః 

శ్రీ డాచంద్రతి బాణలి ప్రబలతి వేమేంద్రతి ప్రాఢతి 

శ్రీకంఠ See భ_ర్హృమేంఠతి పునః (శ్రీసార్వభౌమ త్యహో 

నై కోవా నవఖండభూమిషు గుణం ASS విభు agea” 
“పంచాశత్కృతయశ్చ సట్టయముఖాభాః కాళిదాసాధిక 

స్యా PS తస్య మహోకవే Yah ఘునశ్యామస్య నాచే నమః 


దీనినిబట్టి యుదకాండరచనకాలమునందు చౌండాజిపంతనంబడునితండు 
చంపూవ్యాఖ్యాకాలమున WNIT gsc డనయిడె ననియు, చాణాదికవులతోం 
దన్ను. బోల్బుకొనుటయే కాక కాళిదాసుకంకు నధికుండ నని వ్రాసికొన్నయితండు 
మహాగర్వపరిపూర్జుం డనియు, ఇదే కారణముగా మహిషశతకకర్తయగువాం భే 
Forse డితని నన్యాప దేశముగా దూజె ననియు( దెలియ నయ్యెడి. 


కామాశ్షీ రత్న PLAS తులపుత్రుం డై నరాజమూడామణిదీ క్రీ తులు భోజ 
చంపును బూరించుచు మజియొకయుడ్ధ కాండము నిర్మించెను. కవి'వేరు తెలియని 
యింకొకయుద్ధ కాండ మున్నది. ఇవియు నముద్రితేములే. ఎట్లయిన నన్ని టికి 
ముందు లక్ష్మణకవి బే పుట్టిన దనుట సత్యము. 


. భోజచంపునకు సాహిత్యమంజూవీ.క పద యోజన యనువజి రెండువ్యాఖ్య 
లాంధ్ర దేశమున బుట్టినవి. ఇందు, మొదటి దన్ని దేశముల మూలముతో ముదిత 
మైనది. GAY Y పంచాన్వయసంజాతుఃడు శాండిల్యగోత్రుడు తై లింగ Gs 
యుండు ధన్వంతర్యవ తారనిఖలవి ద్యా సార్వభామకొండుభట్టునకును గంగాంబికకును 
బుక్రుడు రామచంద్ర పండితుడు. పద యోజనావ్యాఖ్య పుట్టినవిదపనే యితని 
మంజూవిక పుట్టి యుండు నని యన తారికలోనిమాటలను బట్టి తెలియవచ్చును. 
ఇది యు _త్తృమవ్యాఖ్య యగుట విదితేము. 


పదయోజన ముద్రితము కాలేదు WD, అచ్చుపడం SASSO చెప్పల 
లను. దానిక్నర్త మల్లి నాభునివంశములోనినా రాయపండితు(డు. ఇతం డవ తారికలో 
మన్లినాధవంశ క్రమము వర్గ్లించియున్నా (డు. జగద్విఖ్యాత వ్యాఖ్యాత ' యగుమన్లి 
నాధసూరివంశపురుషులనిషయ మై. WHEY Yoo కొంత భేదము చూపుట కలదు. 
ఆవంశములోనికవి _యిచ్చినయీిపురుష క్రమము. చరిత్రవిషయమున సత్యము 
“తెలుపంగల దని యిందు .చూూపుచున్నాను. '' . 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 
ఖో ఖ్‌ : 


rrr rege. భా oreo seer eee నిను 


ననన న E 


వా జయము | సప్రమాధ్యాయము 329 ! 


కోలచలమల్లి నాధుడు శతావధాని DSW ద్రపూజితుండు-- అతనికొడుకు 
558 శ్రైతకల్పకారి కావ _త్తికర్త మం os _తృ- అతని పెద్దకొడుకు మన్లినాధుండుః 
రెండనకొడుకు పెద్దిభట్టు మహో పాధ్యాయుండు మాతులేయుని క్రతువునందు 
సర్వజ్ఞునిచే సత్క_రింపంబడినవాండు, నైవధము జ్యౌతిషము మొదలగువానివ్యా 
ఖ్యా --అతనికువూరుండు కువూరస్వామి ప్రతాపరు ద్రీయవ్యాఖ్యాత-అతేని 
పుత్రులు మహాదేవుడు మొద లగునలుగురు-మహా బేవునిత నయుండుశంభుండు 
విశ్వజిద్యాగక_ర్హ-అతనికొడుకు భాస్కరుండు- అతనితనూజుండు నా గేశ్య్వరయజ్వ 
సర్వతోముఖయాజి-అతని'రెండవకుమారుండు BSS త్త కవి యగుకొండుభట్టు-- 
అతనికొడుకు నా గేశ్వరయజ్య, అతని భార్య నరసక్క_-వారియిద్దటిపుత్రుడు నారా 
యణుండు, అతండు చంపూ రామాయణ వ్యాఖ్యాత --దీనినిబట్టి కపర్లి పుత్రుడైన పెద్ది 
భట్టు తనయన్న చేర బ్రసిద్ధ వ్యాఖ్యలు నిర్శించినట్లు తెలియవచ్చును, ఆంధ్రలో 
కమున నట్టివాడుక యుం గలదు. కొన్ని శిళుపాలాదికావ్యములవ్రా(తే ప్రతులలో 
చ్యాఖాంతములందు పెద్దిభట్టు వేరు గూడం గనయడుచున్న ది. 

భోజలత్ష్మణకవులను _స్గరించుచు, ఉ త్తరరామాయణకథ న్నుత్తరచంపువుగాం 
'బెక్కంద్రు రచియించినట్లు కనబడుచున్నది. వానిలో, తంజవూరుపాలకుం డైన 
యేకోజీరాజుమంత్రి  మైనగంగాధరామాత్యునికొడు కగుభగవంతరాయండున్ను 
ప్రసిద్ధ వేంకటాధ్వరకవియు, LI లాంచా వేంకటార్య పుత్రుడు రాఘవు(డును, 


, మంగాంబా వేంకటా ద్రితనయుండు వేంకటకృషవ్ణకవియ్కు రచియించినవి చెక్కు_చెద 


రక యము 88 గ్ర థాలయములం దపస్సు చేయుచున్న వి. 


చంపుభారతేము. అనంతభట్టకృత మైనప న్నెండు_స్తబకములయీకృతి పఠన 
పాఠ వ్యవహార ప్రసిద్ధము. దీనికి కురవిరామకవి ని _ర్మించినవివరణమున్సు నరసింహా 
చార్యుండు రచియించినసరస్వతీవిలాసమును సంపూర్ణ వ్యాఖ్యలుగాం గనయిడు 
చున్నవి. శచెండనదానిలో? దాత్స OS ముమా శ్రమే ప్రాయంబడినది. అలంకా 
రములు గాని $s, క్రియ గాని నిరూవీంపంబడ లేదు ఈనరసింహాచార్యు(డు 
వేదాంత దేళికాచార్యునిపుత్రుడు CISA Se, ఈదేశికాచార్యు(డు, కవితా 
ర్మికసింహ వేంకటనాధ వేదాంత దేశికునికంకు నన్యుడు--భోజచంపువులోనియుద్ధ 
కాండము రచియించినలక్షణసూరి నాలుగాశ్యాసముల భారతేచంపు తిలకము రచి 
యించియున్నాండు, అది యము ద్రితేము. మానవేదరాజు తనవేర నొక చంపు 
భారతము రచించెను. అది సగము జీర్ణమై యున్నది. భారతీచంపువు లింతకంకెం 
XST } 

42 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


i 830 సంస్కృ తవా జయచరి శ్ర (లౌకిక 


" _ ఛాగనతచంపువు లిప్పటి TH గోచర మగుచున్నవి, వానిలో, అభినవ 
కాళి దా సకృత మైనది విశేషవ్యా ప్పి గాంచినది. ఇది యాణుల్లాసములకాన్యము. 
ఉల్లాసములతుద నితం డిట్లు వ్రాసికొనియున్నా (డు. 

“తస్యాసౌ నవకాళిదాసవిదున. Kase 2 కావ్యామృ తే 
చంపూనామని ధీమతాం కృతసముల్లాసో విలాసో ౭:గమత్‌ * 


దీనికి యల్ల యార్యునినంశములోనినాం డై నమోక్షగుండం అక్కయసూరి 
రత్నావళి యనుసరసమైనవ్యాఖ్య నిర్మించెను. అతం డవతారికలో వ్రాసిన దానిని 
బట్టి కవియింటి వేరు 'వెల్లాలవా రని తెలియుచున్నది. నివాసకాలాదులను Bens 
మాట' లందును లేవు. ఎట్లయినం గవియు వ్యాఖ్యాతయుం గూడ నాంధులనుట 
స్పష్టము. BISS మైనయీచంపువు పాఠకలోకమునాకర్షి ంచినమహాకా 
వ్యములలో నొకటి-ఇంతకు మున్ను ప్రశంసకు వచ్చినసూర్యనా రాయ ణాధ్యరి 
పౌత్రుం డైనచిదంబరకవి ని _రించినదియు, అచ్యుత రాయాభ్యుదయకర్త రాజనాధ 
కవి రచియించినదియు, 'రామభద్రుం డనునింకొకకవి రచించినదియు నగుభాగవత 
చంపునులు హృద్యము లై నను లోకమున వ్యాసించలేదు. ఇళ్లు యము ద్రితేము 
లైనయీవేరు గలచంపువు లింకను గల వని తెలియుచున్నది. వానిమాట 
యటుండ, ఆంధ్రుడు ని _ర్థించినమజియొక' చంపునుగూర్చి యించుక ప్రశంస 


| అవసరాలప Sor జనునొక ద్రైహ్మణకవి బాలభాగవత మనంబడు భాగవత 
చంపును నిర్మించెను. దీని TOS దేశమును పదరాజచంపు వని యే వాడుక, . 
మజియు, నితనినామములోనిప _దశబ్దమున కంభోజశబ్దము నా బేశముచేస్తి యిత 
నిని వర్ణాధికభోజరా జని (అంభోజరాజైప _దృరాజు) యాంధ్ర బేశీయులు వ్యనహ 
రించియున్నారు. శఈకృతి వ్రాత, పశు లాధారముగానే చిరకాలము పఠనపాఠవంవ - 
న. నుండగా, మ న్గితులు, అమలాపురనివాసులు క ర్రావిశ్వనాధశా స్ర్రిగారు 
(బి. ఏ, బి. యల్‌) ౧౯౦౮ లోం జెలుంగులివిలోం బ్రకటించిరి. దీనికి చేవులపలి 
- ౧౧ 
రామసూరి రచియించినసుధ్గీచం దికయు రాఘువావార్వుండు ని రి ౦చినక'విరంజనియు 
నము 8 తము ot ae 
ద్రితేములు. ఇందు, సుధీచంద్రిక SST ESSO , పిఠాపుర ప్రభు వైన శ్రీ రావు 
నీలా A రాయలసచివు(డు, అవసరాలప Yor జనుద్విజ శ్రే స్టుండు పండితుండు 
న (0) 
భాగవతసారమును చాలభాగవత మను వేరం గావ్యముగా నిరించె నని తెలియు 
. Segue - 1 
| చున్నది, ఇది యెదుసర్లలకావ్యము. ప్రతిసర్లతుద SSS మిట్లున్న Be 
“మహ త్వము వి నీ l 
as mee సరనివ ప ద్క 'రాజద్విజోదంచితసూ క్రీవృ జ్యే 
BNE భాగవతే ఒయ DAG, HY _స్తరంగ_న్తబకోపమో! ౬గాత్‌*. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


Ka ba ననా E a rr, “af 


వోజ్బయము | సప్తమాధ్యాయము 331 


ఈకాన్యము నూ SOB క్రిందటి B నను, పూర్వకాన్యమువలె నెల్లవిమయ 
ముల రంజకముగానే SOLA, కృష్ణుని బాల్య చేష్టలు వర్గించునెడ క శృంగా' 
రము మితిమోతి wE D పచ్చిగా నున్నది-అదై. త Reeser) పాచతురాది 
బిరుదు డె కైనరత్న ఖే ని e ahs PE Ta 
శా న్ర్రదీపికాక_ ర్హయె ఖ్యాతి శెక్కినయితనికవిత్వము రమ్యమై యొప్పుచున్న దిగాని 
యీకృతి ప్రచ్భన్న మై యున్న ది-హాలాస్యాభ్యుదయ కై వపురాణ తామసత్వనిరా 
కరణాదులు ని ర్మించిననీలకంఠ దీ క్షి తునినీలకంఠ విజయచంపును ప్రసిద్ధము. దీనికిం 
బూర్యో కుం డై నఘనశ్యాముండు, కథావిషయము సులభముగాం చెలియుటకు 
రచియించినయను (క్రమణ్‌కయు, 'వేంక కేశ పండితుని వ్యాఖ్యయు, పతాక యనెడి 
యింకొకటీకయు గలను గాని అవి యము ద్రితేములు. 


కామాక్షీ డాసుం డనుకాళహ_స్తికవి వసుచరిత్రచంపు వొకటి రచియించెను. 
ఇతేడ్కు చంద్రగిరా జయిన వేంళటపతిరాయలన తార మంది లోక ప్రసిద్ధుం ౫ డైన 
అప్పయదీ క్షి తేనిశిష్యుండు. ఈ వేంళటపతిరాయలయన్న మైనతిరమల దేవరా 
యలు కృతిపతిగా రామ రాజభూషణుం డాంధ్రమున వనుచరిత్ర ని నిర్మించినవిషయము- 
విదితేము. కావున నొంధ్రవనుచరిత్రను జూచి యీకవి సంస్కృతమున. వసుచరిత్ర, 
ని రి OD ననుట సంగత మగుచున్నది. రామరాజభూపుణుండు శ్రీః ౧౫౬౦-౦ 
నడుము వసుచరిత్ర నిర్మించియుండును. అప్పయదీ క్ని తులు ౧౫౫౦-౧౬-౨౦ మధ్య 
నున్న వాండు, vosi ౧౬౦౦ ప్రాంతమున నిది పుట్టియుండు నని “తెలియుచున్నది. 

BED oÈ, ioe 'చెల్పినకథావిషయము గూడ నిది య 
వసుచరిత్ర, దాతా వెలసిన దని “తెలుపును. 

“వనుప్రభు ONG OST, కోలావాలాద్రీశకునారికాయా, ' 

గీతోజ జ్ఞఃలాయా గిరిజాఖిధాయాః, కల్యాణశా. ~pa కథాస్తు పుణ్యాన 

దానినలెనే యిదియు TST CWO TSS. సవుకాలికుం డిట్లు నసు 
చరిత్రను సంస్కతీకరించుట వసుచరిత్ర కాకాల మందున్న గారవమునకు నిదర్శన 
మాయు ననుకరించి, H ౧౮౦౦ ప్రాంతమునాం 
డును తంజావూరుభోసల వంశమువాండును, తమళ E సుబ బ్రవాణ్య 
జననవ్ఫ త్తాంతమును కుమారసంభవచంపు SHA SG OW. నాలుగాశ్యాసముల 
యిీకృతి నతనియాశ్చితుం డై. డె నగుండునామకుండు ఇ శ, ౧౭౩౪౮ లో లిఖయించి 
నట్లు woe తిలోం “సనణుడుచున్నది. కావున నిది ౧౮౧౨ లో సమాప్తి నొందిన 
దనుట నయ తుచ open శేరళాభరణము 28, ంచెను. gS 
నుప్రనిద్ధరత్న BOY) నివానదీ క్షి తునివంశములోనిచా? డని యిందలియవన తారిక్‌ ' 
“తెలుపుచున్నది. త్న BiB తుడు . పదియీనవళ శాబ్దీ మొదటి భాగములోని | 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


$a సంస్కృతే వాజయచరిత్రే [ aes 


వాండుకావున నతని క్రైదుతరములతరువాతినాం డై నయితండు పదియేడవశ తాలి 
యృుత్తీరభాగములోనినాం B యుండును. _-ఈకృతిలోనివిషయము భరతఖండ 
మున నేదేశము రమ్య మైనది ! ఎక్కడియాచార ము తేమ మైనది! అనువానిని 
వసిష్టవిశ్వామిత్రులు చర్చించి కేరళ చేశ మన్ని విధముల మంచి దని నిర్ణయించుట, 
ఇందు కీ క్రిదిశ్లోక ము 

కకతమోా BE రమ్యః క స్యాచారో మనోవారో sare SH, 

ఇతి వాదిని BASS, సంఘుర్షో 2. GT? ద్యసివ్ల గాధిజయోః* 


దీనినిబట్టి యిది స్వతంత్రరచన మనియు, కవి కేరళవాసిమె తదభిమానము 
చూపె ననియు బెలియును-ఇతనివలెనే- మాయావనర , ప్రాంతమందలికిలయూరు 
గ్రామమువా(డును, పదియేడవళ తాబ్దికడపటివా(డు నగు అప్పాభ్వరి, RÂS 
యూరమహ+ త్త న DAT, తంజావ్రూరుమం డలములోనిమాయ వర, గ్రామము 
గొప్పతనము వర్లించుచు నొకచంపును రచియించెను-తంజావూరు పాలకు డైన 
ఏకోజీవముప+రాజువముం త్రి మయొననృసింహామాత్యుండు త్రీపుశాసురసంప+రకథను, 
త్రీపురవిజయచంపువు గా రచియించెను. ఇతండు పదియేడపళ తాద్దీకడపటి వాడు- 
ని త్యామృతమతి యసనుకవింద్రు డొకండు DSS తీపురదవానచంపువుగా రచి 
యించియున్నా (డు, -ఈరంటిలో నేది ముందో తెలియకున్నది. 


భాస రాశార్యబీజగ ణితవ్యాఖా తలలో నొకండును -గణకానంచాదిబపహాు 
గ్రుంథకర్తయు, మున్ను చేర్కొనంబడినపవాండు నగు దె SB సూర్వపండితుండు నాలు 
: Boe an OTS 
గుల్లాసముల నృసింవాచంపును సరసముగా ని ర్కించియున్నాండు. ఇందుభాగవతము 
లోని ప్రవ్హాదచరి త్ర వర్శింపంబడినది. ఈ (క్రీందిపద్యములు కవివిషయము "తెలుపును. 
“ఆస్తే త్ర స్తసమ స్తదోవనివవాం గోదావిదర్భాయు శే, 
Sa నో_త్తరత _స్తదు త్తరతళశు పార్తాభిధానం పురమ్స్‌ 
త తానీ దణకాగణీ ప నుయ fg 
రాని Seared సృథుయశా; (నాగనాధద్దిజో 
భారద్వాజకులే ఒథ తస్య తనయః (శ్రీజ్ఞానరాజాభిధ;౫ 
SoS re సమధీత్య శివ్యనివహోో ఒప్యాచార్య చర్యా మగాత్‌, 
తత్పూను గ్లణి తాగము పృతరణే TLS ధార స్సుధీ 
సంగీ తాగమ కావ్య నాటకపటు స్పూర్యాభిథానః కవి, 
చమ్ఫూూకావ్య మిదం చకార చతురం లక్ష్మీ పతిక్రీతయే* 


a సకలకలాకులతిలకుం టై నళివదాససూరిపుత్రుడు సంకర్ష ణపండితుం డింకొక 
లగంహచంపువు D Gos, ఇతం డనతారికలోం జెప్పుకొన్న స్వవిషయ వతి 
గంభీరముగా నున్నది, అందలి దొఠన్లోకము, ; 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


సోజ్బయము | సప్తమాధ్యాయము 333 


“మామాంసాజ_నృభూమిః ఖని' రపి నిఖలన్యాయసాంఖ్యాగమానాం, 
3 'వేదాన్తానాళ్ళు వక్తా కవికులతిలకః సర్వసామ EOY 

DOB రృందరాద్రిప్రతినిధి రతులః (శ్రీనృసింవాప్రసాదా 

చ్చమ్ఫూూకాన్యం రసాలం రసయతి విబుధానన్షసన్లో హహేతుః* 

శేశవభ ట్టనునింకొకకవి మజియొకనృసింహచంపువు ని BoT. అతం 
D నిజవిషయ Bok AoW. 

“౩/లౌగావ్షీకులారవిన్షతరణి ర్థాధ్యం దినామ్నాయవి, 

_న్లీమాంసాయుగతర్క-తం త్రచతురః సాహిత్వర Gy కరః, 

కాన్యం శ్రీనృహౌేః కరోతి సుకృతీ గోదాతరప్రోల్లన, 

త్పుణ్య స్తమృనివాసి శేశనసుతానంతా Ša: FIs” 

p పదియేడవశ తాబ్దిలోనిధ _రృరాజపండితుండు, తిరుపతి వేంక EAS 
TLD నాయకుడుగా, ప _్షిసీపరిణయాదిక Heo SG ows వేంక కేశ చంపువునుు 
కవివాది శేఖరుండు శినునియను గ్రవామున మార్కండేయుడు చావు తేక్పించుకొ 
నుట యనుకథతో శివచంపువును, విసాపాక్ష కవి శ్రినమహి మవర్ణ నతో శివవిలాస 
చంపువును రచియించిరి, తంజావూరులో నిగంగాధ రామాత్యునితనయుం డగునారా 
యణరాయండు ప్రతిష్థానపురరా జగువిక్రమ నేనరాజుచరితము నొకచంపువు గాను 
సుధరునికొడు కై నయాకాశన_ర్భ కథానాయకుండుగా నొకకథ కల్పించి (శ్రీని 
వాసపండితుండు (శ్రీనివానచంపువుగాను రచియించిరి. ఇవి యెల్ల హృద్యములే 
మొనను గ్రంథ 'చాహుళ్యము కారణముగా వ్యాపించలేదు. ఇన్లే-ా- 

(శ్రుకృష్ణునిచరిత మాధారముగా నరసింహకవి కృవ్ణ భూషణము, నరసింవా 
సూరి కృష్ణవిలాసము, చేరు తెలియనియొకకవి కాళిందీముకుందము, విష్ణుచి త్త 
పుత్రి యగుగోచా బేవికథతో వేదాధినాధమహావార్యుండు గోదాపరిణయము, 
Sw జెలియనియింకొకకవి యుపాపరిణయము, లోకనాధపుత్రుండు చక్రకవి డ్రాపదీ 
పరిణయము, గంగాధరకవి మ ద్ర కన్యాపరిణయము, కందుకూరినాగనాధసూరి 
మిన్నాక్షీ కల్యాణము, అనుచంపువులు వ్రాసిరి, ఇట్టి పరిణయ చంపునులు పాంచాలీ 
స౧యంనరాదు లింకను గలవు, నాధముని రామానుజ వేదాంత దేశి కాదిమహాపురు 
షులచరితేములు WHYS పెక్కు కనబడును. తీర్ణయాత్రలచరితేములు కొన్ని 
తీర్థ ప బంథాదినావాముల జంపును లై నవి. ఒక్కొకయూరిలోనిస్వామి నధికరించి 
SAWS లనేకములు, ఇంక HD నిటుంచి, విశ్వరంజక మైనవిశ్వగుణాదర్శ 
మును గూర్చి యించుక ప్రసంగింతేము. ; 

స్వక పోలకల్సితే చంపుకాన్యములు లెక్కకు నాలుగైదు క నవచ్చినను విశ్వ 
గుణాదర్శమువలె సహృదయరంజకమె 88, గాంచినది వేజొకటి లేదు, మహః 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


తీకీ సంస్కృతవా జ్బయచరిత్ర 7 [లౌకీక 


"పండితుండు. మహాకవియునై పదియేడవశ తాబ్బినడుము. గాంచీమండల మలంక 
రించిన వేంకటాధ్యరి వరదరాజాభ్యుదయము (కరిగిరిచంపువు) మొదలై నకృతు 
లనేకములు రచియించెను గాని, ఇతేనియు_త్తేమయశస్సునకు విశ్వగుణాదర్శ మే 
నిదాన మనవచ్చును. ఇందలిపద్యగద్యసంఖ్య ౧౦౦-౨ క ఫ్ర శానువిశ్యాసునామక 
గంధర్వులసంభామణమునం బ్రపంచమందలి ప్రధానవ స్తువ్రులగుణదోవములు విమ 
ర్భింప(బడినవి. ప్రతిపదార్థమందును జివరకు గుణము సిద్ధాంతీకరింపంబడును, దీనికి. 
మధురసుబ్బాశా (స్త్రీ భావదర్చణ మనువ్యాఖ్య నిర్శించెను. ఇది యొకవిమర్శ 
కావ్యము. 


దీని ననుకరించి (శ్రీశైలం అన్నయార్యుండు FF (గుణాదర్శ మనుచంపు 
వొకటి వ్రాసెను, ఇతడు జిజ్ఞాసాదర్పణత త్త వమాన్తాండములు నిర్మి ంచిన శ్రీని 
చాసాచార్యునిసోద రుండు, కోసల వేంకట రాజునాస్టానపండితు(డు. పదియేడనశతాల్ది 
కడపటివాం డని తో (చుచున్నది. శాంభనుండు "తామసగుణముచేం ద 6 Ss 
తెలియఃజాల(డు. BAS స త్తే (గుణముచేం జెలియుచున్నాండు. అనునది 
యిందలివిషయము. ర్ల 


"వల్లీ సహాయకవి యనునత్యర్వాచచీనుండు గురుశంకర లఘుశంకర విజయాది 
గ్రంథము లవలోకించి (శ్రీ, జగద్గురుశంకరాచార్యులదిగ్యిజయమును, అచార్యదిగ్వి 
. జయ మనువేర నొకచంపునుగా ని iS, OW. ఇందు, శివావతారప్పురుషుం డై నశంకర 
భగవత్సాదుండు దుర్మతనిరాకరణము SE వ్రోమళస్థాపనము . గావించి భ కలో - 
కము రక్షింప బూని SHOR పద్గగు ప్త హస్తామలక చిద్విలాసశుద్దా నంద 
జ్ఞానకంద విష్ణుదర్శన బుద్ధి విష్ణుగు_ప్త సమి త్పాణిళుద్ధాకృతి వృద్ధవిరించి నావు 
ములు గలతామృండుగురుశివ్యులను వెంటంబెట్టుకొని దిగ్యిజయయా శ్ర బయలువెడలి " 
మధ్యార్దునవే, త్రము "మొదలుగా,  కాంచీనగరమువజకుం గలయిరువదియెదు: 
A swo BA rosë Bars త్ర = 

శ్ర ఈ వైఖానస TXS PAS కాపాలిక బాద్ల 
awa మతగురువుల SoD యాయాస్థ లముల స్వమతేము పతిస్టించె SADA 
యము "హెచ్చుగా వర్డి ౦పంబడినది, = 


ఇద్కి కావ్యనాటకాలంకారచ్చ వందో వ్యాక రణాదిబహు 
నగ వచాయి బయం దనక Sow మల్లాది 
సూర్యనారాయణశాస్త్రి ని రించిన 
లా _జృయచరి శత్రయందు 
నరము 


7 


l గ . 
మర 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


aa. B O eer eters 


pn a 
& SS మా ధ్యా య ము! Py tiie oO 
ఆజం న 
రూసకములు 


సంస్కృత సారస్వతమునకు సారభూత మైనదృళ్య కావ్యము రూపక మనం 
బడును, విని యానందింపం దగినపురాణములకంకొను, చదివి సంతోషింపందగిన 
తక్కిన కాన్యములకం కొను, పండితపామరసాధారణముగా సామాజికు లందటును 
నాట్యరంగమున నటు లభినయించు నాయికానాయకులయుదంతము చూచి 
యానందింపం దగిన దగుటచే రూపక ము_త్తమో_త్సేమ మని పూర్వులు ప్రశం 
సించిరి. అది యట్టిద-- 


చ కవిచతురాననప్రతిభం KOS మైనవిచిత్రసృష్టికిం 
దవిలిన దేశ కాలసురదానవమానవన్న తే త్ర మెల్ల ని 
క్కువ మనునట్లుగా నెదుటం గూరిచి చూపబచి _త్రమున్‌ నునే! 
ర్లవమున నోలలార్చుకృతిరాజము SSE Bs తలంపలన్‌. 


దీనిని నాటకము ప్రకరణము ఛాణము ప్రహసనము డిమము వ్యాయో 
గము సవువాకారము వి. అంకము ఈహామృగము, అని ప్రధానముగాం బది 
విధములుగాను నాటిక త్రోటకము గోవి సట్టకము నాట్య రాసకము ప్రస్టానము 
ఉల్లాప్యము కావ్యము ప్రే చలము శాసకము సల్లాపకము (శ్రీగదితేము శిల్పకము 
విలాసిక దు_ర్భల్లిక ప్ర పకర్‌ణిక a) Faso T, అని యప్రధానముగా నుప 
రూపక సంజ్ఞ లం చ నిముదివిధవులు. న బూర్వులు' విభజించరి. డోంబి మొద 
లుగా నుపరూపకభేదము లింకను గొన్ని కనవచ్చునుగాన్సి ఏనిలో నాటికను 
మూత ము దశరూపకములతో సమానముగా నాదరించిరి. భరతముని ధనంజయాదు 
"లెల్ల రూపకములలో దశవిధరూపకము GH, డనుభావము ప్రశటించినను, 
వీనిలో? గొన్నిమాత్రమే యు_త్తమకవులవాక్కుల శకెక్కి-నవి. ఆంద, నాటకము 
సర్గవిధముల సక లసహృదయరంజకమై “నాటకా_న్లంహి సాహిత్యమ్‌-నాటకా న్త నం 
కవితంమ్‌' అనురీతిని బఠనరచనములకుం బరమావధిమొ తక్కినయన్నిటిని దిగ 
Sper తాను Bs వచ్చినది. చానంజేసి ప్రదర్శింపణుడున చేతాపక మైనను 
నోటక మనియే వాడుక వచ్చినది. 


ప్రపంచ ముక పెద్దనాట్యరంగమై కనవచ్చుచుండ నాట్యధర్మ రములు నా 5 


యమున చెపు డుదయించిన . నని యన్వేషింపం బనిలేదు, బుగ్యోదమునందు, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


336 SomyS massed (లౌకిక 


= ఊర్వశీపురూరవులు అపాల వృళుండు గోతముడు మొద లగువారికథ లనేకములు 
శృంగారవీరకరుణాదిరసోదంచితములై రూపకధర్శముల విలసిల్లుచున్న వనుట 
D KSÍ. ఐతేశేయబ్రావ్యణములోని కనషునికథనంటికథ లేకాంకరూపకము 
లుగా బ్రయోగింపం దగియున్నవి. చిన్న చిన్నమార్చులు గావించి యభినయింపం 
దగినఘట్టము లనేకములు రానూయణమహాభారతములందు గలవు. పాణినా 
చార్యులు 'వేర్కొన్ననటసూ శ్రమునుబట్రి నాడు నటులు రూపకము లభినయిం 
చెడియాచారము కల దని తెలియుచున్నది. ఇంత యేల? నాలుగు వేదముల 
సారమే నాట్య వేద మన్న భరతీమునికి? బూర్య'మే నటులు నాట్యరంగమున రూపక 
ముల బ్రదర్శించుట కల దనుట కతనినాట్య శాస్త్రమే Wh యగుచున్నదిి, 
అయితే నేమి ? అనాంటిదృశ్యకావ్య మొకటియు చేడు లభింపకున్నది. కనిపించి 
నంతలో ఛాసనాటకములే యాప్రకరణమునకు (శ్రీకార మగుచున్ననవి. 


రూపకసారస్వతమున భాసునికృతు Gos మొదటివో నేంటిపాఠకలోకమున 
కంత కడపటి BSN. Wade డిరువదినాలుగురూపకములు ని రించిననాం డని 
పూర్వక విపండితేసం ప్రదాయ "మొకటి వచ్చుచున్నది. శాజశ్తేఖరునిపే గా నందందు 
కన వచ్చు. HOD ప్రశంసాశ్లోకములు కొన్ని యతేనికవివివుర్భనములోని నని 
కొంద అూహించుచున్నారు. ఆగృంథము కనబడదు గాని ఈకి ందిశ్లోక మత 
DAT? WAS SIS? నున్నది. eae 


' “ధాసనాటకచక్రేఒవి BS s కి స్తే పరీశ్షితుమ్‌, 
స్వప్న వాసనద_త్తస్య దాహకో ఒభూ న్న పానకఃి 


ఛానుండే ధావకుం డని విశ పసించినయొకపూర్వకపీశ్వరుని Teng కములు 
రెండు పండితసంప్రదాయమున నిట్లున్న వి, Tre cae 


“భాపాసు రమ్యా R ర్వాణీ, తస్యాం కావ్యం మనోవారమ్‌, 
È తత్రాపి రూపకం రమ్యం తత్ర ఛాసకవేః కృతి, 

థావకాపరనా మాయం, భాసో భాసయ శే జగత్‌, 

SEC రి TEHOA శృతుర్వింశతిరూప శై a? 


ఏటినిబట్టి PWC డిరువదినాలుగురూపకములు రచియించి యుండె నన 
వచ్చునుగానిి అనంతళశయనమహారాజుల సమాదరణమున ముదితము B నయితేని 
రూపకము లిప్పటికిం బదుమూ(డుమా త్ర మే కనయిడుచున్న వి. ఉదా తేశాఘవ 
కిరణావళీనాటకము DED వనెడిచాటు వొకటి కలదు గాని ఆగ రకల కన 

_ రామిం ER యందలిసత్వము నిగూఢ మగుచున్న ది 2 చ 
సరి OORT బ్రకటితము 


CC-0. Jangamwadi Math Collection. Digitized angri 


నాబ్బయము | © X wre ధ్యాయము 337 


లైనరత్నా వళీ వ్రీయదర్శి కానాగానంద ములక ర భాసుంజే యని రాజక్తేఖుండు 
కవివిమర్శనములోం జెప్పినట్లు కొన్ని చాటుక్లో కములు వ్యావించినవి గాని! S) 
హర్షుడు క్రీ. పూ. ౫౭ లోని (శ్రీహర్ష వి క్రమాదిత్యుం డన్నను భానుః డతనికి * 
సమకాలికులడై యతనిసభలో నుండి యత్‌నివేరం బై రూపకోములు మూండును 
రచియించి యుండు ననుట కవకాశ మెంతవూ త్రము కనబడదు గావున నటి 
చాటువులు విశ్వసనీయములు కాజాలవు. అందుచే నితనిహూపకము లిప్పటిక 
బదమూండే యంద నున్న నిందును గొంత మతభేదము కలదు. 


ప్రతిమ స్వప్న నాసనద_త్త అవిమారకము చారుద_త్తము ప్రతిజ్ఞాయాగంధ 
రాయణము అభిషేకము, అనునాజు నితనివి, Bro చరితము. మధ్యమ న్యాయో 
గము పంచరాత్రము దూత వాక్యము దూతఘటోళత్క_చము కర్ణ భారము ఊరు 
భంగము ననునేడు DDD కా వని కొండటును, ఇవి యన్నియు నితనివే యని 
కొందణు నందురు. ఈ "రెండుపత్లములయు కులు పరామర్శింపంగా, ఒక 
దానిలోని HF Sr వాక్యమో భానమా మజియొకదానిలోం గనవచ్చుట 
య నెడియాంతర పసృమాణమునుబట్టి, -ఈనాటకము లన్ని యు బ్ర టించిన(క్రీ,గణ 
SIT Gos,  ప్రతిమానాటకము ప్రకటించిన Pow srw జెప్పిన 
ట్లీపదుమూ(డుభాపకము OSD వని విశ్వసించుటయే యిప్పటికి సముచిత మని 
తోంచుచున్నది. ఈమాపకము లన్నిటిని చెలుసవచనమున రచియించిననాంటి 
నాయభి ప్రాయముగూడ DAG. ఇది యిప్పటి కొకవిధముగా సిద్ధాంత మైనను 
“ఈరూపకములు భాసుం డను ప్రాచీనకవి రచియించినవి కావు, లభించిన వ్రాత 
పుస్తకము wo దెందును ఛాసునిశేరు కనబడలేదు. అందుచే వీనిని భానుని 
కారోవించుట యు క్కియు కృము కాదు అగనెడియేకదేకిమతమును గూడ సీసందర్భ 
మున _సృరింపవలసియున్న ది. 


కాళిదాసాదిముహాకన్రలు కొందబు తమకావ్యముల -మొదటలాని తుదను 
గాని తమక ర్భృతే(మును Benj F క 'మొకటియుం BOSD యుండలేదు. (ఇత్తి 
(శ్రీ, కాళిదాసకృలే"? ఇత్యాదిగా వారి వారికృతులం. గనవచ్చు గద్యములు పాఠక 


1. ఆడా భాసేన రచితా WS ప్రియదర్భికా, 
నిరీర్ష Sós రసజ్ఞ స్య కస్య న ప్రియదర్శనా, 
తస్య రత్నావళీ నూనం Shy sr లేన రాజతే, 
దళరూపకకామిన్యా SH స్యత్య న్లశోభనా, 
' శాశాననం సమాలోక్య యస్య శ్రీహర్ష విక్రమః, 
ఆమం చానందభరిత స్స్వసభ్య మకరో త్య-నిమ్‌; 
43 | 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 
kal 


శ 


338 SoM) Ear జయచరి శ్ర, [ లౌకిక 


సంప్రదాయమును బట్టి లేఖకులు చేర్చిన వని వానివై విధ్యమే చెప్పుచున్నది. చేను 
జూచిన శాకుంతలనాటకము వ్రాంత ప్రతులుగొన్నిట gI TOTS? అను 
మాటయీ లేదు. ఇళ్లే మటికొందతి కావ్యములలిఖతపు_స్తకములందును గద్యలలోం 
KITH కనబడదు. అంతమా త్రమున శాకుంతేలాదులు కాళిదాసాదికృతములు 
కా వనందగునా ? Gossow, భాసుండా, "రెండు వేలయేళ్ల క్రిందటినాండు, ఉత్తర 
పాందూ బేశమునాండు. (శ్రీగణపతిశాశ్ర్రిగారిప్ర, థమముదృణమునకు దొరకిన 
స్వప్న వాసనద FATTY, TSS Boer, మూండువందలయేండ్లనాంటివి, 
దశ్షి ణతిరువాన్కూరు బేశములోనివి. కాలమునం గాని ేశమునం గాని యెంత 
యంతేర మున్నదో చూడుండు. wards స్తకములకు మాతృక లై నలిఖత 
గ్రంథము లే బేశములోనివో యెప్పటివో ify వసారి వ్రాయయిడినవో ! గద 

లలో భాసుని వే నెప్పుడు జాతిపోయినదో! కావున వ్రాతపుస్తకములలోనిగద, 

లలో భాసునివేరు కనంబడలే దన్న కారణమునుబట్టి యారూపకములు భానునివి 
కావనుట సముచితముకాదు. అది గాక్క ఇవి యితని ననుట కితరము లైన ప్రబల 
ప్రమాణములు లభించుచుండ నీయావ్నేప మెట్లు గ్రాహ్య మగును? 


"బాణభట్టు హర్ష చరి తావ తారికలో--- 
“సూత్ర ధారకృ తారం భె TOS రృసుభూమివైః 
SSE ర్యశో లేభే భాసో దేవకులై రవి 


అనుచు భాసకవిని _అతనిక్కతులను బొగడీయున్నా(డు. పేళ్లు చెప్పక 
Mm 
పోయినను, సూ SPOS) తారం భాదిలక్షణములతోడి యానాటకములు స్వప్న 
NSS TS లనుట విదితేము. రాజశేఖరకవిభాసనాటకచ క మును స్వప్న వాసవ' 
ద తను బేర్కొన డ తకు = 5 
8 రన్న వాం డని యింతకుమున్నే చదివియున్నా ము. & = పన్నెండవ 


peo Oss లగురామచం ద్రగుణచంద్రులు తమనాట్యదర్శ A 


“యథా భాసకృ తే స్వప్న వాసవద త్తే శేఫాలికాళిలాతల మవలోక్ర నత్స 
Tz” అనువాక సమె త్తి ల్‌ 

“పాదాన్రాన్తాని పుష్పాణి సో వ్య చేదం శిలాతలమ్‌ 

నూనం కాచి ది హానీనా మాం దృష్ట్వా సహసా గతాః 


VAS ముదాహరించియున్నా రు. ఈన్లోకము ముదిత మెనస ప్న 

వాసవద _త్తలోం గనరానిమాట నిజ యైనను, 'రామచంద ee eg ie 
పతిలో నిది యున దని నో Be 

ప్ర À వారిమాటనుబట్టి నమ్మక తప్పదు, భోజబేవుండు శృం 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


యన ] అష్టమాధ్యాయము 339 


గారప్రకాశమందును శారదాతనయుండు ఛావప్రకాశమందును, అభినవగుప్తుండు 
నాట్య శా స్ర్రధ్వన్యాలోక వ్యాఖ్యలందును, సర్వానందుం డమరకోళశవ్యాఖ్యయం 
దును సాగరనంది నాట్యలక్షణరత్న కోశమందును, స్వప్న వాసవద i BOYD 
యున్నారు. కాళిదాసవాక్సతిజయ దేవాదులు భాసకవిని ేర్కొనియున్నారు. 
దండి భామహవామనులు తమయాలం కారికక్ళతులందు భాసునివేరును, కావ్యము 
చేరును చెప్పకయే కొన్నిశ్లోకము లుదాహరించియున్నారు. ఆశ్లోకములు భాస 
కృతులలో గనవచ్చుచున్న వి. 

దండి కావ్యాదర్శములో నుదాహరించిన-లిమృతీవత మో౭జ్లాని SYS 
వాష్టానం నభః-అనునూటలు 'చాలచరితచారుద_త్తములు Gobo నున్నవి. 

Braves wees తన కావ్యాలంకారమున న్యాయవిరోధమున కుదాహారించిన 
వత్స రాజవృత్తాంతమును సాలంకాయన నేతృక మైనకపటగజవృ త్తాంతమును సరిగా 
ట్ర తిజ్ఞాయాగంధ రాయణమున( గనంబడుచున్న వి. 

నామనుండు కావ్యాలంకారసూత్రవృ_త్తిలో నుదాహరించిన--- 

“యోభర్త ఎ్రసి్ణన్యకృ కే న యుగ్యేత్‌ ” 

అనునది ప్రతిజ్ఞాయాగంధ రాయణములోని “నవంశ రాని DoS cae రము 
చతుర్ధపాదముగా నున్నది 1. మజియుా 

యాసాం 'బలి ర్భవతి మద్భృహదేవాళీనాం, 

హంస శ్చ సారసగణై శ్చ విలు ప్తపూర్య్వః, 

తా సే(వ పూర్వబలిరూఢయవాజ్కు-రాసు 

బిజాళ్ఞాలిః పతతి కీటముఖావలీఢః* 

OF కము చారుద_త్తేములో నున్నది. BFS మే SES rvs, EES 
లోనిదిగా నభినవగు SIT ELT వ్రు వ్యాఖ్యలో నుదాహరింపంబడినది. మజీయ్యు 
స్వప్న వాసవద. త్తచతుర్థాంకములో ని- - 

“గరచాశాజ్క_ గా రేణ వాతావి ద్ధేన భామిని ! 

క్రుళపుష్పుల వే నేదం సాశ్రుపాతం ముఖం'మమకో : 

అనుక్లో కము -రెండుపదములమార్సుతో _ నామనునికా వ్యాలంకారసూ త్ర 


వ తిచతురాధికరణమున aye క్తి కుదాహరింపంబడినది. ఇంక నిట్టి నెన్నేని 


యుదావారణములు కలవు *. మైని జూవీనవానినిబట్టి చాలచరిత wes త్త ప్రతి 


1. ఈళ్లోకము కొటిల్యార్దశా SH దశమాధికరణమున(గవాశ నున్నది. 
2. చూ. శివరామహాదేవపరంజపేగారి ప్రతిమా నాటకి dex. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


` 840 సంస్కృతవా జయచరి శ్ర, [ లౌకిక 


జ్ఞాయాగంధరాయణ స్వప్నవాసవద É రూపకములు నాలుగును దప్పక భాసకృ 
తము లనుట విశ్వసనీయము కాకపోదు కావున అన్యోన్యాంతర సంబంధమునుబట్టి 
తక్కినతొమ్మిదిగాడ పీనినలెనే భాసన్నిర్షితము లని నిరాశ్నేపముగా భావింప 
వచ్చును. GA, స్వప్న నాసవద తాదులక_ర్భృత్వమునుగూర్చి ప్రాచ్యపాళ్నా స్పత్యేవిమ 
ర్భకు లనేకులు చర్చించి యావిష్కరించినయభి ప్రాయముల సారాంశ మే కావున 
నిందు వారివారిచర్చ GE విమర్శించుట యనావళ్యకము. *ప్రథితయశసాం 
భాససౌమిల్ల కవిపుత్రాదీనాం ప్రబన్ధా నతిక్రమ్య వ _రృమానక వే; కాళిదాసన్య 
కృతే” కథం KLIE బహుమానః* అనుమాలవికౌగ్ని మి త్రప్రస్తాననావాక్యమును 
బట్టి కాళిదాసుకం కు Wide డధమ పక్ష మేంబదియేండ్లయినం బూర్వుంై యుండు 
ననుట స్పష్ట్రమేకాని, స్రాచీనసంప్రదాయమువారు. కాళిదాసును గీ స్తుశ కారం 
భమున కవతలను నవీనసంప్రదాయమువా రినతేలను 'జేర్చుటచే నితనికాలము 
గూడ నటునిటుం గదలుచున్నది. కాళిదాసుకాలమునుగూర్చి యెందలో యెన్ని 
విధములనో చర్చించి తమతమయాశయములను (బ్రకటించియున్నారు.ఇపు డాబెడంద 
యంతయు. ద్రన్వుట యనావళ్యకము. కాళిదాస కాలనిషయకమతముల నన్ని టిని 
బరామర్శించిన నేంటివిమర్శకు లనేకులు కాళిదాసు క్రీ స్తుక కారంభమునకుం BIE 
Dare డన్న నిశ్చయమునకు వచ్చుచున్నారు. కీతుపండితునివంటి పాశ్చాత్యు లొక 
రెద్ద జింకను గాళిదానుని బకుని గావింప, “అశ్వ ఘోషునిబుద్ధచరి శ్రలోనివర్షనలను 
గాళిదాసు రఘువంశమున SMF ET? ననుటనంటినిస్సార హేతువులను గూడంజూపు 
చున్నారు గాని యింక నట్టి వాదమునకు స్వ Ñ చెప్పవచ్చును. ఉభయపక్షవాద 
ములు * పరిశీలించిన వారికి? గాళిచాసు ప్ర పూ. ౫౭ Sarco, GF Bowe} 
శ తాబ్దిలోనివాండు, అనెడివిశ్యాసము కలుగకపోదు. దీని సీ ్రిందివిషయముగూడ 
మిక్కిలి బలపజుచుచున్న ది. 


అల్హాబాదునగరమునకు దగ్గజగా నున్న భీతనామకగ్రామమున మార్షలు 

పండితుండు గుం డృనిలోహపు SHO కొన్ని సంపాదించెను. అందు, దువ్యంతుండు 

వరన యును దబుముట దానిని జంప వద్దని యిద్దణునునులు నివారించుట శకుం 

ల 'మొక్క_లకు నీళ్లు పోయుచుండుట్క అనెడి శాకుంతల ప్రథమాంకకథ చెక్క 

బడియున్న దంట. 8 GMO $ పూ. ౧౮౫-౭౩ నడువుం బాలకులుగా నున్న 

సంగరాజులకాలమునకు సంబంధించిన వని IZH లూహించుచున్నారు' ? 
మజియు, మాలవికాగ్నిమిత్రము తుద నున్న--- 

1.2 చూ, రమేశమోహన్‌ బోసుగారి శాకుంకల పీఠికః 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


సాజ్బయము | os మా ధ్యాయము | 841 
“ఆశాస్య మోతివిగమ ప ప్రభృతి ప్ర పజానాం 
సంపత్స ge నఖలు గో 36 why మిశ్రే* 


అ నెడిభరత వాక్యమునుబట్టి యగ్ని మిత్రునికి సమకాలికుండై కాళిదా సతేని 
'వినోదమునిమి త్త మానాటకము రచియించినట్లు "తెలియుచున్నది. . చానివ్యాఖ్యాత 
మైనకాటయ చేమభూపాలు(డు గూడ కస సర్యనాటక ప్ర ప్రయోగా స్తే భర తేన సర్వ 
TOP ÖT, SINS క్ర రమ్యే సతి అత్ర, ప్రజానా మాశాస్యసిద్ధిం ప్రతి 
గోప్తు రగ్నిమిత్రస్య కథనం తత్కాలరాజోపలక్షణ మితి మ Signo” అనరు 
ఆశకాలమందలిరా BS యగ్నిమిత్రుని బ్రశంసించుట శే కాళిదాసు మై భరత వాక్యము 
గార్చినట్లు చె్పియున్నా (డు. పువ్య (Sy) మిత్రునికొడు కై నయీ౭యగ్ని మిత్రుడు 
తండ్రికి బ్రతినిధియె దశార్ల దేశరాజధాని "మనవిదిశాపురమునం గొంత్‌కాల 
మున్నా! మార్యరా శై “సజయద్రథుని జంపి యతనిసింహాసన మాక్రమించిన 
మహాసేనాని యగుపువ్యమిత్రుడు koa స్తాపకుం డనియు1 ec డళ్వ మేధము 
చేయుచు గుజ్జమును FG owe దనపొత్రుం డైన వనుమిత్రుని నియమించె ననియు 
"దేళశచరిత్ర, ము BE ప్పుచున్నది. దీనినిబట్టి, , అగ్నిమిత్రే సమకాలికుం డై న కాళిదాసు, 
ప్రావీననం ప్రదాయమువారు నిర్ణయించినట్లు శ్రీః పూ. Az, లేక ప్రథమశ తాబ్దీలో 
eae నన్న విషయము స్థిరపడుచున్న ది B అతనికిం బూర్వుః డైనభానుడు 
శ్రీ పూ. TM కాబ్దీముదటివాయడై. యుండు ననెడివాతేము విశ్వసనీయము 
ను. కశ సీస్‌ందర్భమున “నవీనసం ప్రదాయమువారి యుక సో 
మాత్ర, ము పరామర్శింపవలసియున్న ది. 


ఛానునియాపకములలో,; ప్రతిజ్ఞాయాగంధరాయణాదులు కొన్ని ట-రాజ 
సింవాః పశాస్తు నః -అనియు, పతిమాదులు కొన్నిట-రాజా భూమిం ప్రశాన్తు 
న్క గాం సాతునో త్‌ మధ్యమవ్యాయోగాదులు కొన్ని ట-తథా 
ప్రభు ర్నో భగవా నుజేన్ష):-అనియు, భరతేవాక్యములు వివిధముగా నున్నవి. 
ఇందు కడపటిది (శ్రీ కృష్ణపరము. తక్కిన రాజాదిశబ్దములు భూసాలపరములు, 
ఈవాక్యములు “స్వ స్తిపజాభ్యః పరిపాలయన్తాం న్యాయ్యేన మాళ్షేణ మహిం 
మహీశాః* అనుదానినంటి స్వస్తి సివచనము ONAL, రాజనరపతిశబ్దములవంటి 
'రాజసింహశబ్దములోని సింహపదము BAIS మనియు స్పష్టమగుచుండ రాజ 
సింవాశబ్దమును, క్రీ: శండవళ శాబ్దీకుదనున్న BE వరుద్రసింవానికి సమన్వ 
ee ee mE 
1. పుష్యమి Sis Awd GS ISS జయ 25) SO; "కారయిస్యతి వై రాజ్యం సమా 
sào Sash. వాయువు, ఉత్త. 87 అధ్యా, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


349 సంస్కృ తవాజ్యయచరి శ్ర [ sree 


యింపజూచుట సాహస మనక తప్పదు! . అందుచే నేవిధమునం జూచినను భాసుండు 
పూర్యో కృకాలమున నుండె ననుటయే యిప్పటికి ow F మగుచున్నదిం 


ఇతండు లోకజ్ఞు జైన మహాకవి ప్రతిభామూర్తి స్వతంత్రుండు. ఇతనిరూపక 
రచనవిధాన మపూర్వము. లోకములోని యితరయాపకములందు మంగళాచరణ 
రూపనాంది యొనరించి యొకసూత్రధారుండు. వెడలినవిదప మజ్‌యొకసూత్ర, 
ఛారుండు ప్రవేశించి ప్రస్తావన జరుపుట కనవచ్చును. ఇితేనియాపకములలో నట్టి 
నాంది కనబడదు. ళనాన్ష్య స్తే తతః ప్రవిశతి సూత్రధారజో అనువాక్యముతో 
రూపక మారంభమగును. దీనినే బాణుడు సూత్రధారకృతారంభ మని ప్రశం 
సించినాండు. మజియు ఏనిలోం బ్రస్తావనకు బదులు స్థాపన యను మాట యున్నది. 
అదియిన KBA లేకుండ శెండుమాటలలతో ముగియును. ఇది రూపకారంభ 
విశేషము. ఇంక నంకము లందుమా AY ములు గాను. పా త్ర్‌సంఛావణము గాని 
వర్ణనలు గాని విసుగు పుట్టించునవి 'కాకుండుటచేం XS రంగసలమునం aso Reso 
చున్న ట్లుండును. ఇది యిట్లుండ, కథాపాత్రములనుబట్టి యితేనిరామాయణ 
భారతరూపకములు ప్రఖ్యాతవృత్తము లని తోయనుగాని, నిజముగా నవి మిశ్ర, 
వ _త్తములే. అందు, ప్రతిమానాటకములోని దశర థాది 'ప్రతిమాకల్చన Dmr 
కల్పనాచాతుర్యమునకు నిరుపమాన మైనయుదాహరణము. నిజముగా దీనిని 
జూచియే య్వుత్తరరామచరిత్రనాటకమునం జి శతృప్రదర్శనకల్పనము BOB దనుట 
C808, § నిదర్శన మగుచున్న ది. ఇతని భారతరూపక 

ములలోం BSB పంచరాత్రము. అందలియితివృ త్రము భారతకథ కడము తిరిగి 
యుద్ధ మక్కి లేకుండ దురో SPDT Wosse xy రాజ్య విస్పించినది. 
మధ్యమన్యాయోగము చూచుటకు జిన్న దై నను గుణమునం BSS. అందలి 
a: Boe oreo దన 
Sessa Bs నాచిక = es ogee న కన 
ee రము హరన 
'హౌలచరితము గాక నిజ ee mio. ఫి ees we 
రించిన jee 5 oo iy on ప్రహాత్కే_థ నయ్‌ 
సరకు రెండును పూర Gio వర 
సకలనాటకళిరోభూపణ es కెవరును Ss as 
యరు, లక్షణగ్యంథములు రస 


+ 2, e 
1, చూ, Keith’s Sanskrit Drama. P. 94, X 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


4 


SECU అష్టమాధ్యాయము 348 


స్వరూపమును వినిపించినవి గాని చూపించలేదు, స్వప్న వాసవద తయో రస మిటి 
దని పత్వక్షముగాం జూపించి చెప్పినది, ఇచే Sa ది 

POPS నది. ఇ దె యిందలిమహావి శ్రేవము. GB ond 
గనుకనే * స్వప్న వాసవద Sig డాహకో ఒభూ న్నపావకః* OD రాజశేఖరుడు 
దీనిమహిమ నావిష్కరించియున్నా (డు. 


నిద్రించుచున్న వత్సరాజు స్వప్నములో నాసవదత్తీను జూచి పలుకరించుట, 
సత్య వాసవద్నత్త యతేనిప్రశ్నలకు బదు లిచ్చుట, రాజు మెలంకున వచ్చి లేచి. 
మాచునంతలో వాసవద. & యదృళ్యురా లగుట్క, యనుచిన్న కథా భాగమునుబట్లి 
దీనికి స్వప్న వాసనద_త్త్‌ MHA వచ్చినది. ఈశల్చనమునకు "రెండు ప్రయోజన 
ములు. ఒకటి, నాసవద త్త దగ్గురాలు కాలేదు జీవించియున్న దనెడియాశ 
వత్స రాజుమనసునందు కనయుడీకనల్డుడ నట్లంకురించుట. Tossa, తాను వ్యుతిచెంది 
నట్లు BORNAK గూడం దనమింద భర్తకు యథాపూర్వముగా ననురాగ 
మున్న దని వాసవద_త్త తెలిసికొనుట, ఇంక HOW భాగమును బెద్దప్రయోజన 
ముతో? బ్రఛానకథామధ్యమున నతుకుట యందుమా, అది భాసునిప్రతిభాచాతు 
ర్యమున కాద్యనిదర్శన మనందగ్గియున్నది. ఇశనో, వత్సరా జేయవస్థయం దైన 
నొకనిమిష మేని DISS FH మజచిపోలేదు. అట్లని పద్ధావతిని మనసార 
'బేమింపకపోలేదు. వాసవద 6, తనభర్త పడ్దావతిని బెంశ్లాడినందు కీర్ణ్యపడలేదు. 
అట్లని తనమగనికిం దనమిోందిప్రేము సన్నగిల్లుచుండెనేమో యని యెడనెడ నను 
మానించుచు నందలినిజము తెలిసికొనుచుండక పోలేదు. పద్ధావత్కి చాసవద త్తే 
సుగుణసంపద తెలిసి యామెను సగారవముగా _స్థరింపకపోలేదు. అట్లని తనభ్నర్త 
వాసవద_త్తీమోంద నే దృష్టి పెట్టుకొని యున్నాండేమో యని నడుమనడుమ సందే 
హించుచుండక పోలేదు. ఈరీతిగా నీమూండుపాత్రముల నెట్టివిరోధము లేకుండ 
నాద్యంత 'మొక్క-రీతి నత్యుచితముగా రసానుగుణము గాం బోషించుట యనునేర్చు 
ఛాసునికే చెల్లు నన్న ననవచ్చును. DTÉ! భాసా! నీజ న్గము ధన్యము. నీయీ 
నాటకము భావ. శెపుడును నూతనాలంకారము. 


ఇతనికల్పితరూపకములు రెండు, అం దవిమారకములోనియద్భుతరసము 
ప ఛానమైనశళ్ళంగారముతోం జక్కలాం గలియుట యెంతేయు వాద్యము. అది 
iy net గాక, ఆఖ్యాయిక గాం గూడ జదువం జవ్ర లొలుకుచుండును. దాని 
వలెనే హృదయంగమ మైనచారుద త్రము సాంఘికరూపకముల కాద్యోదాహరణ 
మనందగియున్న ది. woe డిందలిసామాన్యనాయిక యైనవసంతే సేన ను LESES 
కన్య నట్లు సౌశ్రీల్యమునం బోమీంచి భావప్రపంచమునకు వన్నె దెచ్చెననుట సత్యము. 
“సతీ wus చిత్ర మనునట్లు & ద్రకుండు దీనినే యలంకరించి మృచ్చుకటికముం 
జేసెను గాని, అం దతనియుపజ్డి యేమియు లేదు. OSM, దానివద్ద నిది యంత 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


844 Homy iar goo sos [ లాకిక 


మనోహరము కాని మాట నా స్తవము. అది సహజమేకదా! DA పెద్దదైన 
కన్న కూంతురిదగ్గణుం SO యంత యందముగాం గనంబడునా ! 


భావచేతను శై లిచేతను గూడ భానునికవిత్వము మృదుముధురము. 989 
ఛావములే కాదు వర్లనలుగూడ మహాకవికాళిదాసంతటివాం డనుకరింపం గుతూ 
హలము పుట్టించునంతటిమనోజ్ఞములు. ఇతేనియభిపే.క బాలచరిత స్వప్ననాసన 
ద TOS కాదులలోనికొన్ని శ్లో కములవంటిన్లో కములు కాళిదాసుశాకుంతల 
-మాలవికాగ్ని మిత్ర ములందును, ఇతనిదారుదత్తములోనిపెకళ్కు మాటలు శ్లో కములు 
కొంచె మెచ్చుతక్కువగా SH మృచ్భకటికములోను గనవచ్చుచున్నవి!. అభి 
సేకములోని- 


“యస్యాం న ప్రియమండనావి మహిషీ. Bag మన్లోదరీ, 
స్నేహా OHO So ar న్నచ పున ర్వీజ Q యస్యాం భయాత్‌ * అనునది 
“నాద శ్రే ప్రియమండనాకి భవతాం న్నే హేన యాపల్ల ss? 

Mm 


అనురీతిని ఇాకుంతలనాటకమునం జతుర్తాంకమునం దున్నది. WS B50 

లోని “యాసాం బలి JNO Os ప్లవనే-విపాదస సృ సరా(జ్లీ-₹ఇ TB 
జ ౧౧ లాలి సగ భి 

శ్లోకములు కొన్ని పదములనార్చుతో నిళ్లే మృచ్చకటికమునం గననచ్చును. 
TER BAI లై SWOT Os త్సాహపరము 
లగునీ క్రింది "రండుళ్లో కములు ఛాసుని వగుట సత్యమే కాని, పనిలో "రెండవది 
మాత్రము ప్రతిజ్ఞాచతుర్థాంళమున నున్నది. మొదటి దితనిరూపకములలో 
నెందును గనరాకున్నది. ఎపుడు జాజిపోయినదో | | 


“యాన్‌ యజ్ఞసం మై SSIS విప్రా, న్ను పాత్రచయె శ్చయా A, 
క్షణేన తా నప్యతియా_న్ని శూరాః, (ప్రాణాన్‌ సుయుబ్లేషు పరిత్యజ 3” 
“నవం శరావం సలిలస్య పూర్ణం, సుసంస్కృతం SHS, తో | శ్హరీయమ్‌, 
తత్తస్య మాభూ న్నరకం చ గచ్చేత్‌, యోభ_రృపిణ్ణస్య కృతే నయు కా 
ఛ్యత్‌ * 
కాళి దాసుముందుగుణాఢ్యుని, అతనిముందు భామహాని, అతనిముందుకాటి 
ల్యుని, అతనిముందు భానుని, పెట్టినగణపతిశా స్ర్రీగారు, మై నానిలోలెండవత్లోకము 
యు y మే కాని, దీనిని గౌటిల్యు డే ప్రతిజ్ఞ నుండి నంగ హపించుకొనె 
ననుట స 
నుటమౌాత్రము సముచితము కాదు, దీనివలెసందర్భో చిత మైన DOB SS 


== 
L చూ, స్వప్నవాసవద Bh. చూ, ఆరూపకములు, 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


or Basso | అష్ట్రమాధ్యాయము 345 
గూడ భాసునిదేయగుట సత్యమైనను, అది యితనిరూపకములలో నిపుడుగన 


రాక పోవుట DT ORS. నిజముగానిది ప్రతిజ్ఞాయాగంధరాయణములో రెండవ 
దానిముందే యుండియుండాను', తరువాత--- 


జన మెటీ(గిన బ్రాహ్మణు డగుకాళిదానుభాపకములు. సంస్కృతేమునం'దే 
కాదు సకలభావలందును బ్రశ R గాంచినకొలందిరూపకములలో SAAS మధి 
వ్టించినదియు నాటక మన్నంతనే నోటికి వచ్చునది యు నితేనిశాకుంతలము. కథా 
పాత్రరసములు మూండును సమముగా నాచిత్యపారము గాంచుట యనువి శేషము 
చూడవలెనంకే యది యిందు గనందగును. GSH ముం దున్న భాససౌమిల్లాదుల 
రూపకముల JOY Mo చక్క-(గా నుండవలె నన్న జిగీవతో రచియించినయితేని 
జగ బేకపూజ్య మైనప్రతిభ కిది యాకరము. పా శ్చాత్యపండితలోక మునం గూడ 
PW సనిపించుకొన్న కవి తాభ(ద్రవీఠము, దీనిని వర్లించుట కాంగడాతో సూర్యుని 
జూపుట. ఇది విఖ్యాతేనృ_త్స మైనను, అంగుళీయకాభిజ్ఞాన మునిశా పాదికల్పన మున 
Bo Fo యభిజ్ఞాన శా కుంతేల మైనది. ఈకల్చనము పాత్రేశీలము Tod సాధ 
నమై కథకు మెజుంగు తెచ్చినది. ఈనాటక మాకాలమునం బ్రదర్శనరమ్యమై 
లోకము నాకర్షించిన దనుట కిందలికథ ప్రతిమాయాపమున నెలయుటయే నిదర్శ 
నము, 


ఇతనివూూండురూపకములందును బ్ర థానరసము శృంగారము. ముగ్గురును 
దక్షి ణనాయకులు. ఐనను, ,రసనాయకపోవణవిధానము Ben. మాలవిక నాయ 
కునిపటమహిపీ. YES యైనవిదర్భరాజకన్య. SHC? "దేవర్షి సంజాత మైనయప్ప 
రస. - శకుంతల యప్పరస్సంజాత మొనరాజర్షి కన్య ; బ్రహ్మర్షి AS. అందుచే 
నాయికాసంవిధానమును Ben. మాలవికాగ్ని మిత్రములోనిశృంగారము నచ్చ 
న్నమై, అయోగరూపమునం దహాతవాలాడి సంభోగ మైనది. విక్రృమోర్వశ్రీయ 
ప 'శృంగార మభిలాపాద్యున్మాదాంతేము W నయవస్థలం న. peas మైనది. 
శాకుంతలళ్ళంగారమోం ప్రసన్నమై సంభోగరాపమున వెలసి విదపవియోగమై 
తరువాత సంయోగ మైనది. ఏనిలోనిమూండువిధము లైనయనురాగము స్వాభా 
విక మెనను మొదటిది తౌమసము, రెండవది రాజసము, మూండవది స్నాత్త్వి 


కము. ఇదియీ యానూండింటిలో శాకుంతలము కడపట రఛచియింసంబడిన దని 


Boos Ao. 


a 
1. ఈవిషయమున 167, 168 పుటలు చూడనగును, 


44 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


345 సంస్కృతే or జయచరి శ్ర [ లౌకిక 
ఆనాడు భరతనాట్య ణా స్ర్రము చ్యాపించుచున్న ను భాసుండు దాని ననుస 
రింపక యశథేచముగా యుదమును వురణమునుగూడ రంగస్టలమున6 ' జూవియు 
న్నాండు. ఇందుకు బాలచరితేములోని మల్లయుద్దము చాణూరముప్ట్రికకంసుల 
మృతియు, ఊరుభంగములోనిగదాయుద్ధము దుర్యోధనపతనమరణములు నుదా 
హరణములు. మజియుంబ్రతిమానాటకములోని నీతాప్మాత్సము నారచీర ధరించు 
dds రంగస్టలమున జరిగినదే. ఇట్టియాపళలక్ష ణాతిక్రమణము  భాసునిరూపక 
ముల సరంత కనంబడును. TIT సంతగా లక్షణము నతిక్రవింపకున్నను 
స్వాతంత్ర N చూపకపోలేదు. ఇతేనినాపకములలో సంగ్రామసంహారముల ప్ర 
సక్తి లేకపోయినది గాని ఉండిన నెట్లు చూకియుండునో ! ఇతండు నాందిని బాటిం 
చెను గాని నాందీపద నియమమును చాటించలేదు. ఎట్లయిన సర్లుకొనుట కను 
కూలముగానున్న poo తశ NNI శ్చాపి. మనా AE. ores, 
ణమునుబట్లి వాఖ్యాత లెట్లోకస్టపడి యెక్క-లాగిరి కాని యితండు శావ్యార్థసూచ 
నము నుబ్జేశించి నాందీశ్లోకములు ని ర్షించినట్లు సూచన యెట్టిడియుం గనరాదు. 
పువ్యమి త్ర SVS Savy నాయుపురాణమునం దరువాత జేరిన దగుటచేం గాళి 
దాసునాంటి. కిది ప్రఖ్యాతము కాదు. మాలవికావృక్తాంతేమం చేదయినం గొంత 
కల్పన ముండు నేమోకాని, నాయకు E SR మిత్రుడు కవినాంటిపాలకుండు 
కావున నిది యుక్సాద్యమును గాదు. అందుచే నాటకము ప్రఖ్యాత వృత్తమో 
మి శృవృ_త్తమో కావలె నన్న నియమమును మాలవికౌగ్ని మి Š మతిక్రమించె 
ననుట స్పష్టము. విక్ర మోర్వశ్రీయములోనియితివృ తము బుగ్వేదాదిప్ర ఖ్యాతమే 
కాని యిదినాటకము కాదు త్రోటకము. కథ దివ్యమానుషసం శ్ర య మగుటయు, 
చెప్పిన ట్లంకోము లుండుటయు లక్షణమునకు సరిపడుచున్నవి కాని, ప్రత్యజ్య-ం 
HORST? మృనులక్షణమునకు మాత్ర, మిది సరిపడదు, గిది share Per 
యము, ఏదోయొకయంకమున విదూషకుడు లేకపోయినను దప్పుకౌదుశ అనుచు 
వ్యాఖ్యాతలు సవరించినను, BOK ణా త్రీకమణ మే, పాణినియవిరుదప యాగము 
లను ఛానునినలె నితం డెక్కువగా నుపయోగించకపోయినను, కొలోదిగా వాడక 
a ఇట్టివాటినిబట్టి నిరంకుళు లై నమహోకవ్రలు వస్తుపాత్రరసపోవణమునచే 
శ్రద్ధ వహింతురు గాని తూ చా తప్పకుండ లశక్షణముల మోంబోనే దృష్టి సెట్ల రని 
BONG. se) కక 


T ద్రకృతిసౌందర్యవక్లనము TOES re బెక్కు_చోట్లం 

VATA, అది కాళిదాసుసా మని లోకమున వాడుక వచ్చినది. పృతిమా 
నాటకమున-నసీత, చే నీశారచీరకట్టుకొన్న బాగుండునా యని BK, సర 
శోఛనీయం సురూపం నామిఅని చేటిక యెనయవదాలతిక బదులు ay 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


అనలా, చక్కనిరాపమున SH మొనను శోభ కలిగించునని భావము, ఇక్షు, 
నారచీర డాల్చినశకుంతలను జూచి 'మెచ్చుకొన్నదుష, ౦తుం డనియున్నా (డు. 
ఈ శ్రీందిన్లో కమునాల్లవపాదనున DTS మస్థాంతరన్యాసములోం acm నిమిడి 
యున్నది. - 


“సరసిజ మనువిద్ధం SG నాపి రమ్యం, 
మలిన మపి హిమాంశో ర్ల Šg GEN ౮ తనోతి, 
ఇయ మధికమనోజ్ఞా వల్క_లే నాపి BAC, 
కి మివనహి మధురాణాం మణ్ణనం నాకృతీనాను.* 


మై నాల్లవపాదమందలి “రమ్యము లగునట్టిరూపములకారయభూపషణ మేది 
'కాదనుకాళిదాసుభావమునకు. బూర్యో కృ మైనభానునిభావమే యన్ని విధముల 
మూల somes DAS Rom, ఈభావము ఛాసోపజ్ఞ మైనను, మై శ్లో కమునుబట్టి 
దీనిఖ్యాతి యంతయు. గాళిదాసునశే వచ్చినది. (్రీవక్షనము లెంద ఇన్ని విభ 
'ములం గావించిగో లెక్కలేదు. అయినను, అస్యా స్పర్లవిథా-చి త్రే నివేశ్య- 
ఇత్యాదికము లై నలమూర్వశ్రీశకుంతలా సౌందర్యవర్థనములవంటివి మా త్రము కన 
రావు. నాని కవే సాటి. "ఇంక నితనియపమానచాతుర్య మందుమా, అందుకు 
“ఉపమాకా భిదాసన్య* అనెడియార్యో క్కి యే చాలును. అయిన నీసందర్భమున 
ఛాసకాళి దాసుల WS క్యమున కొకయుదాహరణము. ఈ కీ ందివానిలో మొదటిది 
చాలచరితేములోనిది. వసు'దేవు(డు కృష్ణుని నందునింటికి. గొనిపోవునపుడు పిల్ల 
వానిని విడువ లేక గది చాటి వచ్చి భ _ర్రమాటవచే మరల గదిలోనికి? బోను 
-జీవకివర నము. -కెండవది శాకుంతేలములోనిది. శకుంతేలనువిడిచి సేన యున్న 
చోటి శేగుచున్న దువ్యంతునివర్ణ నము. 

“హృదయే చేహ SEZ Boe భూ కేవ గచ్చతి, 

యథా నభసి తోయే చ చంద్రలేఖా ద్విధా కృతా 

“౫చ్చతి ప్రరశ్ళ్శరీరం ఛానతి పశ్చా డసంస్తుతేం చేతు, 

చీనాంళుక మిన EO ప్రతివాతం సీయనూనస్యో 


-జీవకీ జేనినునస్సు ముందుకు _ 'బేహము వెనుకకు, దుష్యంతుని చేహము 
ముందుకు మనస్సు SMS. అక్కడ, ఆకాశమందలినిజచంద్ర కల నీటిలోని ప్ర, 3 
వింబచం ద'కల యుపమానములు. ఇక డడ గాలి కెదురుగా గొనిపోవుజెండాకజ్ట, 
. చానికి6 గట్టినపట్టుగుడ్డ యుపమానములు. y ES) గం బరిన్లీ 
లించునపుడు Bd కదే రత్న మని తోంచక పోదు, ఇంక సీశెంటిలోని ద్వివిధము 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


348 సంస్కృతే వాజుయచరిత్ర [ aay 


లై నరండేసియుపమానములను బోల్చి పరీక్షించి యింబేది రసవ BSB OF 
a— (ac) 
యించుకొనుట సహృదయులపని. 


శకుంత లాదుహ్యంతుల గాంధర్యవివాహమును భరతునిజననమును eo) 
ప్రఛానకథాభాగము భారతములోనున్నది గాని ఈష దై్యమమ్యుముగా శాకుం 
తలనాటకములో నున్నయితివృత్తమంతయు, పద్యపురాణస్వర్లఖండమునం గన 
వచ్చుచున్నది. అనసూయ సానుమతి విదూవకుండు . మొద లగుకొన్ని పాత్ర, 
ములు లేవుగాని తక్కిన్రియంవడా TSC TAT Ss లన్నియు గనంబడు 
చున్నవి. దీనినిబట్టి, పద్గపురాణమునుండి యీకథను గాళిదాసు య థాస్థిత 
ముగా గ్రహించె నని oen తేలంపకపోరు. అందుకు గారణ మిోపురాణము 
DENT, కృ మనెడివిశ్యాసమే. కాని ఇది సరిగాదు. ఇది రచియించినవ్యాసుండే 
కదా భారతము గూడ నిరించినవాం డని యూహింపం బడుచున్నది? అట్లయిన 
నతండు శకుంతలాకథ భారతములో నొకవిధముగాం NOOO దానినే ప దృపురా 
ణము న నింకొకవిధముగా మార్చి ని os ననుటవిశ్యాస్య మగునా? అందులేని , 
_యంగుళీయశకౌభిజ్ఞానవ్భ త్తాంతము నిందు BS) ననుట Seow? ఇంత యేల! 
ప్రదర్శనోచిత క్రమమున నత డీకథ మాత్ర మిందే రచియించె ననుట సంభా 
వ్యమా! కావునం బదృఫురాణమందలి శాకుంతలోదంతము S&S మనియు 
కాళిదాసునాటకమును మెచ్చుకొన్నయర్యాచీనకవి యొక డిందలియితివృ_త్తము 
Se యనుష్టుష్న ౦దోబదము గావించి ప _దృపురాణమునం 8B) ననియు నమ్మ 
వలసియున్న ది. దీనినిబట్టి శాకుంతేలనాటకము పుట్టినయచిరకాలముననే శవ 
కావ్యరూపముగూడం దాల్చిన దని సంతసింపవలసియున్న ది. ఈరెంటిని బోల్చి 
చదివినవారి కీవిషయమున ననుమానము కలుగంబోదు. 


భట్టపాద గోవర్ణనాచార్య మల్లి నాధాదులవంటి మహామహులు కవితా పపం ' 
చమున సార్య్వభాము డనునట్లు మనసార స్తుతించినయిట్టికాళిదాను, ఛాసమహోకవి 
యందలిగారవము ప్రకటించుట కతనిభావములు "రండుమూండు గృహించినంత 
మా త్రేమున, నితనితోం బోల్చినవో నెంత కిందివాండో యనందగినయశ( ఘోవుని 
గూడ నితం డనుకరించె న ్న పాళ్చాత్యులమాటలు పాటింపవచ్చునా ? కాళిదాసు 
నెట్టయినం నీ * నాలుగ దు శ తాబ్దులలోనికి లాగుటకు వా War భఛావించినను, 
కాళిదాసత కే స్త్‌ 
3 E _త్వ మెజింగినవా రట్టిమాటలు చెవిని బెట్టరు. తక్కినయితనికావ్యముల 
ంటకావ్యములు లేక పోలే దని యెట్లయిన సమర్థింపవచ్చునుగాని, రఘువంశ 
'మేఘసం బేశశాకుంతలములవంటివి మా త ము కల వని సాధింప జాలము. ఎవరివో . 


©) 
యేల? ఇతనివే పోలవు. మూండురూపక్ష ములలోనినాయకులు దీరోదాతుశే. ఐతే 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 9 


న్న] అష్టమాధ్యాయము 349 


"నేమి? విదర్శ్భరాజు వ్రాసినజాబు చదివి వినిపించినంతనే మండిపడి, వానిని నిరా 
DoS నెంటనే సేనను బంపు మని మం 8 కాజ్ఞాపించిన యగ్నిమిత్రుం డెక్కడ ? 
విరహవేదన నెడలంబోసికొనుచు BD 8 కొండలం దిరిగి పలవరించినపుయారవుం 
డెక్కడ ?—శకుంతేల నభిలపించునపుడును, ఆమెను వరించునపుడును, మునిశిష్యు 
లామెను దీసికొనివచ్చియర్సించునెడ శాపవశమునం బూర, Sy త్తాంతము మబిచి 
పోయి వారితో సంఛాషించునపుడున్కు “ఈమె నీభార్య. ఉంచుకో లేక విడిచి 
పెట్టుకో” అనుచు దివ్యనుందరవిగ్రవా మైనశకుంతేలను విడిచి మునిశిష్యులు వెళ్లు 
నపుడును అట్టిళకుంతలను జూచియుం గ_ర్హవ్యము పురోహితునితో నాలోచించు 
SHAW, అంగుళీయకము లభించినవిదప శకుంతలనుగూర్చి చింతించునపుడును, 
రాజధ _ర్భములు నిర్టహీించునప్పుడునుు, నిండుకుండవలెం దొణంకక BT aw 
ధ _రమూ 8 So యున్న దుష్యంతుం జెక్కడ? ఇట్లాద్యంత "మొక్కరీతిగాం బోపి,0ప6 
DAS తాపనాయకులు లెక్కకు మిక్కిలి తక్కువగా నుందురు. కాళిదాసు తన 
రూపకముల నెల్ల భాసునివలెనే Ayr Sano సముచితముగా. బోషించె 
ననుట విదితేము. అందును శకుంతేలాపాత్ర పోమణ మెంతేయు నసదృళము. ఇ ట్లితని 
కవిత్వము సర్వవిధముల సహృదయరంజక మైనది కావుననే పూర్వవిద్యాంను లెల్లరు 
DED బహువిధములం బ్రశంసించియున్నారు. అందు మీమాంసకభట్టపాదుని 
మాట లిట్లున్న వి. 


“కవయః కాళిదాసాద్యాః, కనయోా వయ మప్యమి, 
పర్వతే పరమాణొచ పధార్థత్వం వ్యవస్థితమ్‌* 


పాశ్చాత్యుం డగులూ Bd Soa Bocas తుర్భనుపురమున సం గృహించిన 
Dod SVS త్రగ్రంథములలో మూండుబౌొద్దనాటకము లున్నట్లున్తు అం దొకటి 
శారద్యతీపుత్రప్రకరణ HRAST దంకములరూపక మైనట్లునుు అందలి 
యొకగద్య దానిక 8 సువర్షాత్నిపు త్రం డైనయశ్వ ఘోమం డని చెప్పుచున్న ట్లును 
కీతుపండితుండు చెప్పుచు, మాద్గల్యాయనుండు శారిపుత్రుండు ననువారికిని బుద్ధునికిని 
సంబంధించిన బౌద్ధమతవిమయక మైనయందలియితివృ _త్తమునుసం గ్రహించి వ్రాసెను, 
తక్కినిండునాటకములంగ ర్త పేరు 'తెలుపుగద్య భాగములు "లీ వనియు, అవికూడ 
నళ్వ ఘోమండే రచియించి యుండునేవూ యనియు చా భాహించుచున్నారు. 
ఆసౌటకములు మన కింకను లభింపలేదు గాని, దీనినిబట్టి క్రీ ౭౫-౧౫౦ నడుమ 
సంస్కతేమున బౌద్ధనాటకము లుదయించె SI É విశ్వసింసవచ్చును. 


కా క్లీరరా జై నతుంజీనకునికాలమునందు చంద్రకుం డనుమహాకవి నాట్య 
నిరించినట్లు రాజతరంగిణి చెప్పుచున్న ది ; 
గ్రంథము నిక్షించినట్ల N 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


స Som) Sar a ae sos [ లాకీక 


వాద్యం సర్వజన ప్రేశ్ష్యుం యశ NU సమహాకమిః, 

B (పాయనమునే రంశ _స్తత్కాలే చంద్రకో ఒభనత్‌ * 

ఈతుంజీనకుడు క్రీ. ౧౦౩ లో, సింహాసన మెక్కినట్లు చరిత్రకారుల 
మతము కావున VOD 8. ౧౨౦ ప్రాంతమున నున్నట్లు తెలియవచ్చును గాని, 
యితేని గ్రంథములు మాత్రము కనరావు. చంద్రకునిే GB వే మేంద్రుం డౌచిత్య 
విచారచర్చలో నాలుగుళ్లోకము లుదాహరించియున్నాండు. ధనికుండు దశరూపక 
వ్యాఖ్యలో నొకటి యుదాహరించియున్నా (డు. సుభావి. తావళ్యాదులలో నొకటి 
"రెండుశ్లోకము లున్నవి. కాని గ్రంథమువేరు తెలియరాదు. జే మేంద్రుండు గుణా 
చిత్యమునకు వ్యతిగేకోదాహరణముగా నిచ్చిన 


“యు'ద్ధేషు ఛాగ్యచపలేషు న మే ప్రతిజ్ఞా, 
చైవం నియచ్చతి జయం చ పరాజయం చ, 
DBAS మే రణగతస్వ సదా ప్రతిజ్ఞా, 

పశ్య A యత్ర, ONS" జఘనం వాయానాామ్‌* 


అనుక్లోకము వరి తవిషయమునుబట్టి sro _క్షనాట్యములోనిదే మో 
యని తో (చుచున్న ది: ఇతేణే, అద్భుతరసమున కుదాహరణముగాం జంద కుని 
దని చూపిన S 

“కృష్ణే నామ్బ NES రన్తు మధునా మృ SSS” న్వేచ్చయా, 

సత్యం కృన్ణ క వన మాహా ముసలీ మిథ్యా మృ ప శ్యాననమ్‌, 

వ్యాదే హీతి విదారికే ఒథ వదనే దృష్ట్వా సమ స్తం జగ, 

న్మాతా యస్య జగామ వి_స్గయపదం పాయా by వః కేశనఃః 


అనుశ్లోకము “కృష్ణ స్స వుష్ణాతు నః? అనుపాఠ భేదముతోం గృవ్షకర్లామృ 
తములోని దని ప్రతీతి, 98 చంద్రకునినాట్యములో ని చెనచో నందీ శ్లో కము 
(| n 
కావచ్చును. సుభావీ.తావళిలో సం గ్రహింపంబడిన-- ' 


ప్ర os వర్తస్వ ప్రకటయ ముదం సంత్యజ రుమం, 
ప్రియే! శువ్యం త్యజ్ఞా న్యమృత మివ లే Rey ఎతు వచః, 
నిధానం సాఖ్యానాం క్షణ మభిముఖం స్థాసయ ముఖం 
నముగ్గే! ప్ర తుం ప్రభవతి గతః కాలహరిణాశ 
emg” కము నాయకుండు నాయికను గూర్చి పల్కినయనురాగో క్తి గాం 
ASUS A. ఇట్రిశ్ఞోకము లింకను గలవు, BO యన్సి య్లు న్గాకదానిలోనివో 
న్‌ i ? 


CC-0. Jangamwadi Math Collection. Digitized Gangotri 


వా_జ్ఞయము | అష్టుమాధ్యాయము 351 


వేణు కాన్యములలోనివో, తెలియరాదు. ఏమైనను, ఉదా త్తరాఘవాదులవలెం 


జం ద్రకునిరూపక ముకటికూడం గాలగర్భమున నణంగిపోయిన దనవచ్చును, తరు 
WP 


మృచ్చకటికము. ఇది పదియంకముల ప్రకరణము. ఇందలి యితివృ_త్త మభి 
నవము కౌ దనియు ఇది భాసునిచారుద_త్తమునకుం బెరింగినరాప మనియు మున్ను 
చదివియున్నాము. BOTY శూద్రకగాజు. ఇతనికాల మిది యనుటకుం దగిన 
ప్రమాణములు లేవు, కొంద అితనికాలమును గూర్చి చర్చించిరి గాని ఆచర్చలును 
నిశ్చయజ్ఞానము కలిగించునవి కావు. అందుచే నితేడు క్రీ, ౨-౬ శతాబ్దుల 
నడిమినాం డనుటకంబు Bere జెప్పుట కవకాశము చాలదు. 


ప్ర త్యక్ష ప్రమాణము విడిచి యనుమాన ప్రమాణ మంగీకరించుట తగదు, 
ఇందలి ప్రస్తావన ళూద్రకుండు దీనిని O Godwin Fos" Bree జెప్పుచుండ BAS 
దీనిని రచించి యితనివేరు పెట్టి యుండు ననెడియూహ గ్రాహ్యము కాంజాలదు. 
వానునాచార్యుండు, “ఛూ ద్రకాదిరచి తేషు ప్రబంభేషము అనుచు Wes HI Now 
కర్తం గాం దెలిపియున్నా(డు '. అతండు మృచ్చకటికము BT SF పోయినను, 
దీనినిబట్టి యిది యితని దనవచ్చును. ; ' 

“ద్విర BRING శ్చకోరచే 53 పరిపూ శ్లేనుముఖ న్సువిగ్రహశ్చ, 

ద్యిజముఖ్యతమః కవి రృభూవు BRS ళ్ళూద్రక ఇ త్యగాధస Šg” 

శ. oorno వీక్ష్య పుత్రం పరమసముదయే నాశ్వమేభేన వే arc, 

లబ్ఞ్వా చాయు శృతాబ్దం దశదిన SAFO శూద్రకో ఇ_గ్నిం SDS" 


: ఇ త్వాాదిక మైనప్రస్తావనాప్రసంగమునుబట్టి For SMe డనుభూపాలుండు 
జాత కాదిగణితీమునుబట్టి తనయాయును GORD, శరభంగమహర్షి వలెం చాను 
సర్వస్వారయజ్ఞమున నగ్ని ప్రవేశము చేయంబోవుసమయమును ముందుగా భూతా 
రక మైన “ప్రవిష్టః' అనుపదమువేం BOw ననియు, కావున వేదములను జ్యోతి 
శా సాదులను జక్కాంగా చెతింగీనయీశరాజకవియే దీనిని _ర్థించె ననుట సత్యే 
మనియు విశ్వసింపందగును. 
రూపకసారస్వతీమునం ORB గాంచినవానిలో మృచ్చకటిక మొకటి యని 
యిలరు విశ్వసింతురు. ఇది ఛాసణారుద_త్తీము నెల్ల విధముల ననుసరించిన 
Z నను, చానికంచు మనోహర మగురూపమున నెలయుచున్న దనుట నిర్వివా 
న లలా లాలా మాము 
À 1, T. wr, 3-2-4 


i 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


f by E INEEN 
[i è b 
vj W HESIA 
ల Wa). 


352 సంస్కృత చా జయచరి శ్ర, [ లౌకిక 


దము. ఇందుకుం దగినట్లుగా నిందలికథాసన్ని నేశమున( గొంతనన్యతయుం 
జూపట్టును. చారుద తునికొడు కగురోహా నేనునికి రదనిక యనుదాసి శ్రీడార్థముగా 
మట్టితో నొకబండి చేసి యిచ్చుట యనుకథాభాగము కల్పించి కవి దీనికి మృచ్చ 
BX నును కొ SAW పెట్టెను. ఈచిన్న విషయము, చారుదత్తునిసంపూర్ణ్య దారి 
ద్య్రమును సూచించుచు, "తరువాత నది పనికి రా దనియేడ్చెడియాబోలునికి 
MSL FE drs చేయించు నిమి త్తే త్రము వసంత నేన తనయాభరణము లిచ్చుట యను 
విషయమునకు బీజ, మైనది. అది, నాయికా సౌళ్సీల్యము పోమీంపం గారణ మైనది. 
7 కథాపాత్రరసములకు = మెబుయగు చెచ్చెడియిట్రిచిన్న కల్పన లింక నున్నను, = wre 
ద ETI కిది వేటుకౌదు. ఇందలినాయకుండు లక్షణమునుబట్టి ధీరశాంతుం డన 
దగియున్నను, ఉ _తేమల క్షణములనుబట్టి ధీరోదాత్తుడు గాం < గనవచ్చును. oe 
జాతిచే నాయిక సామాన్య మైనను పావన మైనసుగుణసందచే ను_త్తమకులకన్య 
BOSH. ఇందలితక్కిన పాత్రము లిరునదియే డున్నవి. ఇవి యన్నియుం ద త్తే 
.త్కార్యనిర్వహణమున సమర్ష్యములై ప్రృధానకథాసంవిధానమునం జక్క_ంగా 
నతుకుకొన్న వి. ఇం చేపాత్రేన ము BSS, కథ కొజణంతవడు ననునంతగా 
మిక్కిలి మెలకువతో నిన్ని పత్ర ములకు గథాక్యము కలిగించి పోవించుట యను 
శూద్రకుని ప్ర ప్రతిభాచాతుర్య మసాధారణము. ఇందు కొకయుదాహరణము. 


వసంత సేన కులవృత్తిని నిరసించినధనవిర_కృ, సుగుణానుర క్ర, దరిద్రుం 
id B నవారుదత్తుని సౌశీల్య మును వరించినది. దానికి? దగినది మదనిక. అది Dara 
B5% శర్విలకుని గామించినది. వాండు జూతిచే విప్రుండయ్యుం జౌర్యవృ త్తి 8 me, 
నయ TD, లోళసామాన్యు. డై డె నచోరునివలె దురనుండు కాడు. bs 
M Dew జంపువాండు కాండు, చేసినతప్పు "తెలిసినవా(డు. చారుదత్తునింట నగ 
దొంగిలించి BASTARD మదనికకును _జరిగినసంభాషణము విననింపై. HB 
దాయక మగుటయేకాక, నాయకునిసుగుణములందు నాయికకు మతింతగారవ 
మును 'హాచ్చింపం జేసి ప్రధానపాత్రపోషణమున కవలంబన మైనది. -ఈసందర్భ 
మున శరిలకుండు గావిరచీన స్రీ వివయకగేపన్యాసమును, మదనికయతనికిం గావిం 
చినహీతోప దేశమును, తక్కినతప్పు లావలం 'బెట్టినిశ్చల మై మైనవారియనురాగమును 
వసంత సేన 'మెచ్చుకొనుటయు ననునవియాపా త్రి ములయాాచితికి. చార్మా- ణము 
లగుచున్న వి. ఇళ్లు యన్ని పాత్ర ములు నముచికము లగుట కారణముగా నీరూప 
కము ప్రదర్శనరమ్య DOSS త్కావ్యముగా గణన 88-54. 


శ్రాక్లగరవద్దరిలో రాజ కేఖరునిదిగాం గనవచ్చు “ఛాస్తో శామిల సోమిలౌ 
వరరుచి Cee xD” రి త్యాదిశ్లోక ములోని రామిల సోమిలులు శూద్ర దకుని 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నాజ్యయము ] అ ష్ట్రమాధ్యాయము „~ 888 
చరితమును భూ ద్రకకథ యనువేర వర్షించి రనియు, B Sy SH Ss మనునొక 
నాటకము నొకానొకకవి యితేని నాయకుని జేసి ని _ర్థించె ననియు పంచళిఖుం డను 
కవి ప్రాకృతమున శూ ద్రకచరిత కాన్యము a oT ననియుం దెలియుచున్నది 1. 


ఇట్లు HR Sow కృతిపతియె కృతినాయకుండ్రై ఖ్యాతి గన్నయీళూద్ర, 
కండు నత్సరాజచరితము పద్మ ప్రాభృతేకము, అనుమజిరెండుకావ్యములు ని G0 
'. నట్లు తెలియుచున్నది. ఇందు రెండనది యచ్చుపడినచతుర్భాణిలో నొకటి, 
“వరరుచి రీశ్వరద త్త శా్యమిలకో శ్నూద్రక శ్చ చత్యారః, 
SS ఛాణాన్‌ బభణుః కా శ Š: కాళిదాసస్యో 


అనుచాటుక్లో కమును బట్టి వరరుచ్యాదులు నలుగురు ఛాణక_ లై నట్లును, 
భాణాంతగద్యలనుబట్టి వీరిలో వరరుచి యుభయాభిసారిక, ఈశ్వరదత్తు ధూ FH 
సంవాదము, శ్యామిలకు (డు పాద తాడితకము, శూ ద్రకుండు ప దృ ప్రాభృతేకము, రచి 
యించినట్లును జెలియుచున్నది. ఇవి వీరు రచియించినట్లు 'సమర్థించుచు, Haase 
కాలాదులు Bogh బ్ర కాశకు లొకచిన్న వీఠిక వ్రాసియున్నారు. ఈనలుగురును 
వాజ్మయ ప్రసిద్ధులు ప్రాచీనులు. ఐనను, ఏరియీకృతులలో ని రెండువరూూండున్లోక 
ములు భోజరాజున కీవలిలాక్షణికులు గ్రహించినట్లు కనబడుచున్నది గాని, అశని 
కావలిలాశ్షణికులలో నొక(డును గ్రహించినట్లు కనయుడదు. ఇది యిట్టుండం 
B చాటుక్లోకము, కాళిదాసు వేర నర్వాచీను 'లెవరో D JISHA బాణవిలాస 
శృంగారతిలకాదులు వ్యావించినవిదపం బుట్టినది గాని ప్రాచీన మైనది గాదని దాని 
ధోరణియే చెప్పుచున్నది. వై గా, పద ప్రాభృతే కాదులందలివ స్తువు ప్రాచీన మైనను, 
లోకములోని తక్కినభాణములను మించి రచనమున వీనిలో గనవచ్చినమహో 
గుణమును లేదు. అందుచే నివి వీరు రచియించిన వని ప్రబల మైన ప్రత్యక్ష ప్రమాణము 
కనంబడునణకును పీనిక ర్త ఎ్రక్ష యు సందిగ్గముగానే యుండును. విమర్శకపాఠ కలోక 
మోవిషయము పరిక్టీలించుగాక. - 


చోర వేషము వేసిసయనిమారకుండు కా త్యాయనీబలిశంబరమహాకాలపురు 
షులను స్తరించెను. TOS _త్తీములోనిసజ్జ్ఞలకుండు ఖరపటుని ఛ్యానించెను. మృచ 
కటికములో నిశరిలకుండు, నాలుగువిధము B నకన్న ము ens దేశించినపూజ్యుం 
డగుకనకళ 80, కువూరకా ర్తి Samos, చేవవ్రతేభాస్క-రనందులకున్కు తేన 
—9 
గురువె నయోగాచార్యునికిని మ్రైక్కెను. దీనినిబట్టి భాసునికాలనముందు చార్యో 
పాయవ_క్త ఖరపటుం డనియు, శూద్రకునినాంటికి కుమారకా _ర్హిశేయునిసంప్రడా 


1. శ్రీమానవిల్లి రాశుకృష్ణకవిగారి చతుర్భాణీ పీఠిక, 1922 ముద్రణను, 
45 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


354 సంస్కృత వా జయచరి శ్ర, [ లౌకిక 
యమునుబట్టి కనకశ _కీముదలగువారిచౌర్యళాస్ర్రసూత్రము లుదయించిన వని 
యు బెలియంగలదు. కాని, ఆఖరపటాదుల గృంథము లిపుడు కనరాను. తరు 
నాధ్‌ ూ 

రత్నావళీ ప్రియదర్శి కానాగానంద ములు---ఇందు మొదటి రెండును నాటి 
కలు, మూండనది నాటకము. ఈమూండింటిలోనియితివృ త్రముల కాధారము 


బృహత్కథ యగుటచే నివి కల్పితములు గాకపోయినను, మొదటి రెండును నాటిక ae 
ల! నవి. ఇవి బృహత్క-థలోని నైనను, ప్రఖ్యాతములు పురాణ ప్ర సిద్ధములు గాక 


పోవుటచే న ట్లగుట యుచిత మంద మన్న, నాగానందము నాటక మైనది. అందుచే 
నివి యితివృ_త్తవిషయమున తాపకలక్షణము ననుసరించినవి కా వన నచ్చును. 


. కల్పి లేతివృ BESS SSeS _ర్మమును, ప్రఖ్యాతనృపనాయ కాదికమగునాటక OQ 


మును గ్రహించి సంకీర్ణ మగునది నాటిక యని లక్షణము. TD, బృహత్క_ Go 
నృత్త మొకవిధముగాం బ్రఖ్యాతము నింకొకవిధముగాం గల్పితేము ననుట కన 
కాశ మున్నది గావునం బైవిధాన మర్హ మగు నని సర్దుకోవచ్చును. తక్కినరూపక 
లక్షణము లన్నియు మూండింటియందును సరిగాం బట్టినవి. 


_శాశాంబీపాలకుం డైనసహస్రానీకుండు పాండురాజువంశమునం దర్జునున 
కాఅవపురుషుం డని వివుపురాణముగూడం చెప్పుచున్నది. అతనికి మృగావతి 
యనుదేవియం దుదయించినయుదయనుండే వంశనామమున నత్సీరా జనయుజెను. 
అతనివృ_త్తెమే బృహత్కథలో వర్ణింపబడినది. అతండు, ఉజ్జయినీరా జై నచండ 
మహా సేనునిప్పు త్రి యగువాసవ_త్తీను బరిణయ మయ్యెను. అతడే బంధుముతి యను 
మణీయుకరాజకన్యన్ను పద్దానలి యనునింకొకకు తియకన్నను బెండాడెను. ఈ 
వివావాములవృ తము, 6 Be wee క 
వా లవృ_త్తము, ప్ర తిజ్ఞాయాగంధరాయణము- స్వప్న వాసవద _త్రము-తాప 
సనత్స రాజము-ఉదయనచరితేము — రత్నా వళి — స్రీయదర్శిక- యనురూపకముల 
నయ్యాకవులు వర్గించియున్నారు. భాసుండు స్వప్నవాసవద KOR -'బేర్కొన్న 
పద్ధావతియే రత్నావళీనాటికలో రత్నా వళి యనువేర నాయిక యెనది. బృవాళ్త 
థలో బంధుమతి యన్న ది వ్రీయదర్శి కానాటికలోం బ్రీయదర్శిక ase. 3 ease 
ళ్‌ qa య 

కవులు నాయికల వేళ్లు STH SM, విషయ మంతయు బృహాత్క_థకు సంబంధించి 


SG. BD, రూపకకవనులు బృహత్కథ ననుసరించినను, నాయికాదిసంబంధకల్ప 


నమునం గొంతకొంత మార్చు కలిగించి రని మాతము కోన 5 
ann E CAD చెప్పకతప్పదు. wes 
on WN రనగెల! బృహల్కేథకుం బరివరృనము లనంబడుబృ్బృహత్క_థా మంజరీ 

క్ర = 
'థాసరిత్సాగరములలోం గూడ నట్టిమార్చులు కొనబడుఛున్నవి. అది యిపుడు 
లేకపోవుటచే నిం చేది దాని నెంతవబికు సరిగా SMMC ISAT, తెలియకున్నది 
y otri b 


CC-0. Jangamwadi Math Collection. Digitize 


న oS Sree z 

ఛానునిస్వప్నవాసవద త్త, వాసవద_త్త మృతి చెందినట్లు ప్రవాదము 

— —9 m I 

కల్పించి యామెను బద్యావతి మజుంగున నుంచి ప ద్థానతీనత్సరాజులకుం బరిణ 
యము కావించినది. హర్చునిరత్నావళి 'దేవిమైనవాసవద _త్తచాటునం బడ్ధానతిని 
రత్నావళి యనువేర నుంచి, BIHI రత్నావళీవత్సరాజులకుం బెండ్లి చేసినది. 
ఇందు పాత్రము లొకటి మొన నితివృత్తకల్చనమునం బోలిక యున్న ar? అక్కడి 
నత్సరాజునకు నిక్కడివత్స రాజునకుం SOY యున్నదా ? oe, SPONDS AY 


* మీత్రమందును రత్నానళీ పియదర్శికలందును Korea. కితివృ_త్తముల ననుకరణ 
' మించుక గోచరించుచున్నను, సూత్ష్మదృష్టి కవి భిన్నము లని పాఠకులు గగహింపక 


పోరు. ఐనను, ఇవి రెండును బూర్తిగా దాని ననుకరించిన SBS ప్రవాదము మా త్రము 
విమర్శకలోకమునం బుట్టినది. GNU నున్ననాయికలను నాయకులు GH 
సమ్మతిని జేపట్టుట యనువిషయము మూం/ియందు. చేకము. అంతే. తక్కినయితి 
వృత్తములనూర్లములు Seo. నూలవికాగ్నివిత్రములో నగ్నిమిత్రుండు మాలని 
కను జేపట్టుటకుం గావించినయుపాయములు en. రత్నావళిలో వత్సరాజు 
రత్నావళిని బరి గృహించుటకుం బన్నినసాధనములు వేజు. అక్క_డిపాత్రముల 
కృతే ములకు నిక్కడిపాత్రములపనులకుం బోలిక లేదు. ప్రధానరస మన్నిట 
శృంగారమే కాని తత్చోషణవిధానము విభిన్న ము. 


మాలవికాగ్నిమిత్రములో నాయికానాయకులయనురాగము వారిహృద 
యముల గాఢ మైనను, కొను కృమముగా6 B MASS. వ్రీయదర్శికలోనినాయ 
కునియనురాగ మాక_స్థికనాయికావీక్షణమున మొదటనే పై WENA. అక్కడి 
నాయిక DIS OT నిక్క-డినోయికయవస్థ భిన్నము. అందుచే ర సపోవణ కృనుమును 
భిన్న మైనది. ఇది నిజమైనను, HOO రచియించుపట్టున మాలవికాగ్ని మి త్రము 
కవిహృదయమున స్ఫురించుచున్న దని యది పూర్వ మగుటచేతనే కాక బావ్యా 
సావ్యుమునుబట్టియు నంగీకరింపవలసియున్న ది. 


నాగానందములోనియితిన్న త్తేము ప్రేశ్షకులహృదయము కరంగించునంతటి 
సమర్థ ము. విద్యాధరచకృవర్కి యగుజీమూతేవావాను(డు రాజ్యము విడిచి పిళ్ళ 
నేవ కరణ్యమున TAKDE రాగుండు. నాగజాతిని రక్షింప గరు తృంతునికి నిజదేహ 
మర్చించిన ధీరుడు ఉదారుండు, కరుణామయుండు, దయాదానపిరుండు. సత్కుల 
పసూళయు నుగుణశాలినియు నై నమలయవతిని వరించినసరసు. డనుకూలుండు, 
ఇందలి పధానరసను పీఠము. శృంగారకరుణము లంగములు. వతదర్వాచీనాలం 
కు లంట. 'పై రూపక శ్రయములోనిన్లో కములు వాక్యములు సెక్కు_సంద 
రుముల నుదావారించుటచే DI _త్తమళ్వము గోచరించుట యటుండ, ధనికుడు 


దశయాపావలోకమున _ జీమూతేవాహనునిధీరో దా_త్తత్వమును జక్క జర్చించి 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


356 Som) or a oH 5S [ és 


సిద్ధాంతీకరించుట యీపాత్రము నె"చిత్యమును వేనోళ్లం జాటుచున్నది. ముఖ్య 
ముగా మూండువిధమ్ములై నయనస్థలు కల్పించి నాయకునిశ్రీలమున కించుకయేని 
` భంగము రాకుండ నిట్లు సాత్రమును బోపించుట యరిది యనవచ్చును. ధీరో 
దా_త్తీలక్షణమునకును దానమునకు. గూడ ధనికుం డుడాహరించినయీ క్రింది 
శ్లోకము నాయకుని కుండవలసినసుగుణము లన్నియు జీమూతీవాహనునియందు 
మూర్తీ భవించినట్లు 'తెలుపంగలదు. 


“శిరాముఖై స్ప బ్రందత వవ రక్త, మద్యావి చేహేవమమాంస మ h ' 


తృప్తింన పశ్యామి చ తే మహో SE, కిం భక్షుణా త్త go విరతో గరు ES” 
గీ. రక్త మిదె కాటుచుండే శిరాముఖముల, మిగిలియున్నది కండ నామేన నింక, 


గనంబడదు DH సంళృ _ప్తీ గలిగినట్టు, లోవిహగరాజ ! తిన కూరకుంటి Bo ? 


సుఖావస్థలో నున్న నాయకుని బోపించుట సులభ Bosra, కష్టావస్థలోనున్న 
వానిని బోవించుటయే కష్టాలిక సము. అనను PW SITS Mow wes Bac 
OH (శ్రీహర్జునిజీమూతవాహనుండును భవభూతి శ్రీరాము(డును, ఏవికారము 
"లేకుండ నొక్కవిధమునం బోషింపండి రనుట గొప్పవిశ్తేషము. 


తేమేంద్రుడు మొదలుగా నప్పయదీశ్షి తుల వజకుం గలమహోవిద్వాంసు 
లందును స్వభావో ' కిరూపకో తే ఎ) తూద్యలంకారములకును, శృంగారకరుణ 
భయాన కాదిర సములకును, Bar ర్యాదిసుగుణములకును, పై రూపక శ్రయమునుండి 
శ్లోకముల నుదాహరించియున్నారు. ఛాపావిషయమున నివి "కాళిదాసురూపక 
ములవలె మిక్క్సి-లిమృదులములు, వర్ణ నములు స్వ భావముధురములు. అన్వయకాకి 
న్యము మందు IS గనరాదు. వశ్లోకము చదివిన నాపాతమధురమె వోయి 
గొలుపుచుండును. ఇందుకు ముగ్గా WI SST NST నలు E 

„Ea 


“ ప్రాయా సర్వస్యా గ్రే, నయతి విదితా _స్తీతి వదనం, 
ద్యయో ర్షృష్ట్వై లాపం కలయతి కథా మా త విషయాం, 
సఖీషు స్మేరాను ప్రకటయతి BLES AYO, 

ప్రియా ప్రాయే TA, హృదయ నిహి'తాశంకవిధు రాశి 
“దృష్టా దృష్టి మధో దధాతి కురుతే నాలాప వమాభావి.తా, 
శయ్యాయాం పరివృత్య O58 బలా చాలింగితా చేపే, 
నిర్యాంతీవు సఖీషు వాసభవనా న్నిర్ల DY మే వేవాశే, 


జాతా sand Sos చే ఒదం స on 
అలలా CC-0, న Math € దనం PES శా సియా 


ప. అష్టమాధ్యాయము 887 


ఇట్లు భామచేతను శై లిచేతన్కు ఇవి మూండును సమముగా మనోహరములే 
మైనను సర్వవిధములం చారతేమ్యపరీక్ష గావించినపుడు వీనిలో నాగానంద 
ము_త్తేమ మనవలసి వచ్చును, ఇట్టివిద్యజ్ఞనరంజనము లై నరూపకములను రచియిం 
చినకవి (శ్రీహర్ష దేవుం డని 


“రాజ్ఞ క్లీవార్ష దేవస్య పాదపద్శోపజీవినా రాజసమూహే నో_క్తః.. 
యథా, అ _స్తత్య్వామినా (శ్రీహర్ష Bs నాపూర్వవ స్తురచనాలంకృ తా 
రత్నానళీ నామనాటికా కృతా BMG? నిపుణః కవిః*--- 


ఇత్యాదిప్ర స్తావనలలోని వాక్యములవల్ల ¢ చెలియుచున్నది. కాని యితే 
డేదేశము నేలినవాండు ? ఎప్పటివాండు! ఇతండే Had నిర్మించెనా? లేక, ఇతని 
యాస్థానములోని యొకకవి రచియించి యితనివేరు BHT? అనుప్రశ్నము 
లిపుడు విమర్శకలోకమున వివాదాస్పదములై యున్నవి. అందుచే Do గూర్చి 
సంగ్రశాముగాం BHO) సత్యము తెలిసికొన యత్నింతము. 


కవి, మై రూపకములప్రస్తావనలలోం చాను (శ్ర్రీవార్టుడు (శ్రీహర్ష దేవుండు 
నై నట్లు తెల్పుకొనెను గాని, తాను బాలించుదేశమునుగాని తనరాజధానిని గాని 
“పేర్కొనలేదు. ఈ వేరు గలరాజులు ముగ్గురు నలుగురు కనవచ్చుటచే నితం 'జెవండను 
విషయమున విమర్శకులు (భాంతిపడుట నై జము. విల్బనుపండితుండు, రాజతేంరగిణి 
లోను కథాసరిత్సాగరములోను SO. ౦పయుడిన సూర్య వత్యనంత రాజులమునిమను 
Hi కలశభూపలిపుత్రుడు నగుశ్రీవార్ష బేవుడు రత్నావళీనాటిక రచి 
యింపంజేసె KD? వ్రాసెనుగాని అది 'ప్రామాదికము. అతనియభి ప్రాయమునుబట్టి 
కీ, ౧౧౨౫ Todas రత్నావళి పుట్టును. Gos Og" కములు శ్రీః ననా 


వంగు దుదయించినదళశరూప కావలోకములో నుదడాహరింపయు Bw. దశరూపక 
ఈ 


కారయితేయు భధారానగరాధీళుండు నై నముంజమహీ పాలునితం, డ్రి హర్ష SIKH 
కాని, అతండు గ్రంథక_ర్త నట్లు ధనంజయధనికులుగాని, dls Soc డైన 
భోజమహోరాజు గాని యెొక్కడను సూచించి యుండలేదు. నిజముగా నీరూపకము 
లతనివే Ts నిందలిశ్లోకము లుదావారిం చెడిధనికుండుగాని భోజుండు గాని, 
యతనివే శ | త్తకుందురా 1 ఇంతకును, చా మోదరగుప్తునికుట్టనీమతమందు--వ ల్సే 
శంరభూమికయో ర్ల gos మనుకురు తే నశేశ్వర వయస్యః-అనుపద్యము మొద 


లుగా-నిపుణపరీక్ష కదృష్టం రాజలి ర Sry 50 రత్న మ్‌-అనుపద్యమునణకు ౧౮౫ 


DI డా 
1. ఈనిషయముము న్నే సంస్కరాతేక DADS sors 6జర్చించియున్నాను, 
9, చూ, H. H. Wilson's the Hindu Theatre. ఆంగ్ల రత్నావళీపీఠిక, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


858 సంస్కృతే చా జయచరి J " [లౌకీక 


పద్యములలో YEAS) నాటికావృ_త్తము వర్గింపంబడినట్లు స్పష్టముగా గన 
వచ్చుచుండ, చానినాంటికిం BRA గాంచినర Sy SO శ్రీ. ౭౫౫ పూర్వ మనుట 
SES మేమి? అట్టియెడ దాని కీవలిశ్రీహర్దులు దీనిక_ర్తలు కా రనుట కాటంక 
మేమి?! అయితే, అంతకుం బూర్వుం డై నయెశ్రీవార్డుం AÉ ఏకాలము 
వా(డు? ఈవిషయమున ననేకమతము లుప్పతిన్లి నవి. అందు గొన్ని 


“రత్నా వళ్యాదులలోం గనవచ్చు శ్రీవార్డుడు కాన్యకుబ్ద రాజు కాడు, 


శకులను జయించినయతండు శ్రీ పూ. Sassy తాబ్దిలోనినాండు. ధావకుం డనం 
బజెడిభాసుం డతనియాస్థానకవి. రాజ కేఖరకనివిమర్శములోనిశ్లో కములనుబట్టి 


యాభాసుండు రత్నావళ్యాదులు నిర్మించినట్లును (శ్ర్రీవార్డుడు వానిని జూచి 
యానందించినట్లును దెలియవచ్చుచున్నది. కావున న్యా శ్రీవార్ష వి కృమాదిత్యుని 


చేర 'వెలసినర త్నా వళ్యాదులు క్రీస్తుపూర్వ మాజవశ SDI *D* HD (శ్రీయుత ei 


నారాయణ శాస్త్రిగారు తెలిసియున్నారు.! 

(శ్రీహర్ష వి కృమాదిత్యు. డుజ్జయినీపాలకు(డై క్రీ. పూ. ౫౭ లో సంనతు, 
BY, మాలవశక మేర్చణిచె ననియు, అదియే వి కృమార్కశక మనువేర నేటికిని 
వ్య వహారమునC గనవచ్చుచున్న* దనియు నొకమతము ప్రసిద్ధ వై యున్నది. కాని, 
« శ్రీ ASS లో, విక్రమాదిత్యుండు కోయారుయుద్ధమున శకుల నోడించి యేర్చటి 
చినయాశక'మే, ఆజువందలసం వత్సరముల వెనుకనుండి యారంభింపంబడినది. అబే 
శ్రీ పూ. ౫౭ నుండి గణింపంబడుచున్న శకి మని కొందతిమతము. *ఈయాజవ 
శ'తాబ్దీలోనివి కృమాదిత్యుజే కాళిదాసాదినవరత్న ముల కా శ్రయభూతురో డని 
యింకొకమతము. GEOR TO విక్రమాదిత్య సంజ్ఞ లు కలరాజుకాల మేది మొనను, 
రత్నావళ్యాదిక ర్త SHH wed వర్ధనుండు 'రెండవళిలాదిత్యుండే యని మటియుక 
మతము*. ఇ BAD మతము లున్న వనుట పాఠకలోకమునకు విదితము. కాని, 
యిం దొకటియు స్థిరపడలేదు. ప్రతిమతమును విమర్శనీయ మగుచునే యున్నది. 
స్థణిషజుచుటకుం దగినయాధారములును లేవు. కావున BS ౭టు చెప్పిన నది 
యూహాయే కాని Beso కా దనుట నిజము. అందుచే నింతకు ముందుభాసకాళి 
దానులకృతుల సందర్భమున జదివినమాటలనుబట్టి యొక దారికి వ తము. 

BIS వికృమాదిత్యుః డని ప్రసిద్ధి కెక్కినయొకమహారాజు క్రీ. పూ. ౫౭ 
లో, ఉజ్జయిని నేలినట్లు చెప్పెడి ప్రాచీనమతే మసంగతము కాదు. అతండు సెక్కొ_ండ్రు 


TTT ETT న 
1.2, చూ, మదీయసం స్కల్భతక వి జీ విశమ--నారాయణశా, స్రీ గార విక్ర మార్క-జీవితే 
TE Soe aor (8/9858) కౌపీ8క — రచేళమోహన్‌ 
సుగారి శాకుంఠలపిరిక', . 2 కీతుగారి The Sanskrit Drama. 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


TIAS] అస్టమాధ్యాయము 359 


కన్రల నాదరించినవిద్యాంసు? డనుటయు నుసంగతమే. కాని, అతేని జేర ఛానుండు 
ర త్నా నళీషియదర్శి కానాగానందములు  రచియించియుండు  ననెడియాహ 
మాత్రము విశ్వసనీయము కాదు. కాళిడా సతనినాంటివాం డనుట విశ్వసనీయ 
మగునట్లుగా, భాసుం డతనికి సమకాలికుం డనుట సాధ్యము కాదు, జ్యోతిర్విదా 
భరణము కాళిదాసకృత మనుట నమ్మరాదు! క్రీ. పూ. జీవించియున్న వరరుచిని, 
శ్రీః మొదటి రెండుశ తొబ్బ్దులలోనియమరసింహాుని, §. ౫౮౭ లోని ,వరాహ 
మిహిరున్సి ఇళ్లు భిన్న కాలములలోనియితరుల నొక్క_-చో? జేర్చిన- 


ఆ 


“ధన్వంతరి క్షపణ కామరసింహ శంకు, 
'వేతాలభట్ట ఘటకర్చర కాళిదాసాః, 

ఖ్యాతో వరాహమిహిరో నృపతే స్పృభాయాం, 
రత్నాని వై నరరుచి ర్నన IT song” 


అనెడినవరత్న శ్లోక మే, యాగ్రంథము మిక్కిలి యర్వాచీన మనుటకుం 
బ్రబలప్రమాణము *. ఘటకర్చరునిగూర్చి యెన్నేని చాటువులు కలవు. అవి 
కొన్ని రాజ శ్రేఖరునికవివిమర్శములోని వని కొందణు విశ్వసించుచున్నారు. భాస 
ధావకభఘటకర్పరసంక్ఞ లాకనికిం BOSS యనెడికింవదంతి యాధారముగా నట్టి 
శ్లోకములు పుట్టిన క్లే, (శ్రీహర్ష విక్రమాదిత్యునిసభలో నవరత్నము లుండెడివా 
రనుకించదంతి మూలముగా జ్యోతిర్యిదాభరణములోనిపై శ్లోకము పుట్లియుండును. 
కొందటు విమర్శకు లీశ్లోకము పూర్తిగా నమ్మకున్నను నరాహమిహిరునితోం 
గాళిదాసు నాజవళ SDI జేర్చుటకు మా త్రము దీనిభాగమును _స్గరించుట 
చితేము. ఇది యిటుండనిండు-నిజముగా రత్నానళ్యాదులు క్రీ. పూ. ౫౭ లోని 
Gyre రచించినవో లేక యతేనిశేర వెలసినవో యెనయెడ, నాటినుండి 
చామోాదరగుప్పని నణకుం గలమధ్య కాలమునం గలయాలంకారికులలోనొకం 
Bw వీనిలో నొకదాని నైన _స్గరింపకుండునా ? కాని, అట్టిది కనంబడదు. కావున 
నివి యితేనివి కావనవచ్చును. ఇక, కాన్యకుబ్దపాలకుం డై నహర్ష SH wc డున్నా (డు. 
రత్నా SU GHW శ్రీహర్టు BSE యని I-O డ్రభిప్రాయపడుచున్నారు. 
కాని వారిలోం గొంద టీరాపకములు ఛావకుని వనియు, కొందటు భట్ట బాణుని 
వనియ్యు మజికొందజు హర్ష వర్ధనుని వే యనియు. ద్రివిధముగా బ్రాయుచున్నారు 3, 
A నానా 
1. చూ, జ్యోతిళ్ళా ద్ర ప్రకరణము. 
2, సంస్క్యాతకవిజీవితేము రచియించినపు Ara విశ్వసించి "నేనును (poas 
క, ఈవిషసయము నాసంస్క్యాత కవిజీవికమున మున్న చర్చింప(బడినది, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


360 సంస్కృత వా జయచరి శ్ర, [ లౌకిక 


“కావ్యం యశసే 248)” ఇత్యాదికాన్య ప్ర యోజనవివరణావసరమున 
మమ్మటభట్టు “కాళ్రిదాసాదీనా మివ యశః, QPOs pasha మిన 
ధనమ్‌” అనియశోధనముల ప్రాప్తి కుదాహరణముగా నొకవాక్యము ద్రాసియు 
న్నాండు. కావ్య ప్ర కాశవ్యాఖ్యాత యగుమహేశ్యరు(డు దీని కర్ణము బ్రాయుచు, 
Bye డనురాజు వేర ధానకుండు రత్నావళి రచియించి ధనము సంపాదించ 
ననివ్రాసెను. FO కావ్యప్రదీప పగ ర Regen నున్నది. ఈవాక్యమును , 
గూడ నాధారముంగా గ్రహించి -ఈధానకుండే భాసుండు, ఈన్రీవార్డుండే 
(శ్రీహర్ష వికృమాదిత్యుండు అని చెప్పుచు, వీరి నిద్దతీని, శ్రీస్తుపూర్వము చేర్చిన. 
వారు వాదించుచున్నారు. ఈశ్రీవార్దుడు ద్వితీయళిలాదిత్యుండేే ఈధానకుం 
డితనియాశ్రితు'డై ధనమార్షించినవాం డని, వీరి నిద్దతిని, క్రీ స్తుపరముచేర్చినవా 
రనుచున్నారు. ఈవివాద మిటులుండ నిం దంతర్వినాదము మజియొకటి. 


నాగానందము ప్రకటించినహాలుపండితుండు దానివీఠికలో, తాను సంపాదిం " | 


చినకావ్య ప్ర కాశపు స్తకమునందు, . ఛావకాదీనా మివ ధన QT, “బాణా 
దీనా మివ ధని మృనువాక్య మున్న దని ప్రాసియున్నా (డు, అతేని వ్రాతే నూంశతగాం 
ATA, రమేశద_త్త దుర్గాప్రసాద మేగ్గోనలుపండితులు వాణుండే రత్నావళీకర్త 
యనునభ్శిపాయమునకు వచ్చిరి. ఎన్నో వ్రాతప్రతులందు (ధావకాదీనా” మను 
పాఠము కనంబడుచుండ పహోలుపండితుండు చూచినయొక ప్రతిలోని “బాణాదీనా”. 
మనుపాఠము విశ్వససీయమా యని కొందజున్ను B58, కా శ్లీర బేశములోనిది 
గావున నందలిపాఠము విశ్వాన్య మే యని మజికొందలును ఛావించుచున్నా రు. 
ఇది యిటులుండ, “బాణాదీనా మనుపాఠమే సముచితము గాని బాణుడు 
రత్నా వళిని శ్రీవార్డుని శమ్ముకొని ధన మార్టించె ననెడియభి ప్రాయము సముచితేము 
Di eh oe అనుచున్నారు. ఇట్లున్న DI WAG) ప్రాయములలో నేది 
$ > ర్లయించుట యశక్యమే TD, రత్నా HKD, ఛావకునికి లేకబాణునికిని 
ము పెట్టిన కావ్య ప్ర కాళ వ్యాఖ్యాతలమాట మా త్ర ము సత్యము కా దనుట కింతకు 
మున్ను చెప్పినకారణములే చాలును. ws డనునాకకవి యేదో కావ్యము 
2 ge SOL నో ధన మార్షించినమాట విని మమ్మటుండు వాక్యము 
చాసియుం, నా వినవచ్చి వ 
అ ; a S Dy 580 దంతినిబట్టి రత్నావళి SHOE వ్యాఖ్యాత 
S36. Ore నొకకావ్యము కనంబడినవో దానిని తదా శ్రితకవి 
యొ 1 
డా ae మనవారి కాచారమై యున్న బే కదా! అట్లు 
అ oh Se ప merg లు =. పోనీ! Weace రచియించి హర్ష వర్ణనుని 
విడిచి ల? గ్‌ oe ae. eager దాన 
TIIS యతని So oni ? ఇచ్చుం గాక, ఆగర్భశ్రిమంతుం, 


CC-0. Jangamwadi Math Collection. Digitized 58200011 


4 


వాజ్యయము ] అక్టమోధ్యాయము ' 861 

డై నయకనికిం గావ్యకన్యను విక్రయించి ధనము పుచ్చుకొనుదుర్లతి యెట్లుపట్టును ? 
'సగొరవముగాం బిలిపించి తనయాస్తానము మున నిలుపుకొన్న రా జతని EXE 
ములు గడపకుండె నని రత్నా వళి యమ్ముకొనెనా ? కావున రత్నా వళిక_ర్శృత్వము 
చాణునికిం గట్టి ట్రసెట్టుటయు విశ్వసనీయము కాదు. అందుచే వర్ష SBT 
యీానమూండురూపకములక_ర్త యనుట సముచితము. ఈపక్షమున SHH sors 
మున్నది. ఇతండు వీనిని రచియించినచో చాణుండు హర్ష చరితేమున నితేని వర్లిం 
చునెడ ర త్నావళ్యాదిక_ర్త ర యని యెందుకు వ్రాయండు ? 2 అప్పటికి రా doses 
కములు SHoss Gare! కాదంబరిలో Boros, స్తుతింపలేదు. తమనాంటికృతులను 
దమకృతులం బ్రశంసించునాచార మానాండు లేము సరిగదా! తమ మొదటి కావ్య 
ములనే తమతరువాతికావ్యములోం గూడ _స్మరించునాచార మాకాలము నందలి 
కవులలో నెక్కువగాం గనరాదు. కాళిదా 'సేకావ్యమున నైనం దనయితేర కావ్యము 
మాట యె Gr? 'భనభూతి యెత్తెనా? భోజరాజుకృతుల నతనియాస్థానములోని 
కనులు _సరించిరా --అందుచేం. 'బెక్కు కారణములనుబట్టి & yaaa, 
నడుమం గాన్యకుబ్బ మేలినవిద్వత్స్రభు SHY వర్ధనుండే వైరూపకత్ర, త్రయము 
నిర్మించె నని యిప్పటికి విశ్వసింతేము. 


శ్రీవార్దుని కించుకసమకాలికుండును, కాంచీమండల పాలకుడును, So sor 
జగుసింహవిష్ణువ_ర్మష పుత్రుండు నై B నమహేంద్రవిక్రమవ_ర్శ మ _త్తవిలాన మనుప్రహ 
సనము రచియుంచేను. శ్రీ- న_ప్పమశతేకములో (బుట్టిన యిీరూపకము మొన్న 
మొన్న, అనంతేశయనమున 'ముద్రితేమై ప్రజలకంటం బడినది. భాసునిరూపక 
ములం దున్న ట్లిందును, ప్రస్తావనకు మ. స్థాపన యనుమాట కనబడును. 
ఇారుద శ్రములోనిచార్యసూత్రేక ర్త కర్త మైన ఖరపటుం డిందును Bowen Ess. 
దీనినిబట్టి యిది భాసునిచారుద ర్తి తము సులు ననుట స్పష్టము. ఇది శ్రీ సప్తమ 
శతకములోని దగుటం బ్రాచీన మని ప్రశంసింపందగినది గాని యితరప్రహసనము 
లలో లేనివిశేషగుణ మిం ర -జేదియు Sm. 


ce స్ట్‌ oF s 
ప్రభానలీముకుట తాడిత కాద్యాని భూ 


రూపకాణి విచిత్రాణి భానేన రచితాని BS” ; 


అనుశ్లోక ముదాహారించుచు నొకరు, భానుండు ముకుట తాడితక మనుప్ర, 
హసనము న్నిర్తి ' రించే నందురు. చండపాలుండు నలచంపూవ్యాఖ్యలో నిది భట్టబాణ 
విరచిత మని EEE ఏ. బి. కీతుపండితుండు BIP KORA. ఈమాట నిజ 
మైనను, Wee డ్మీపహసనము రచియించె ననుట విశ్వసనీయము కాదు, చండ 
హాలుడు కూడం గంవదంతినిబట్టి యే యట్లు స్రాసియుండును. ఇంతకు, చండపా 


46 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


362 ) సంస్కృత నా జయచరి శ్ర, [ లౌకిక 
లునినలచంపూవ్యాఖ్యయు ముకుట తౌడితకమును గూడ SOY Wahoo లగుటచే 
DSHS మని నిర్ణయింప వీలులేదు. సర్వచరిత మనుప్రహసనము బాణుడు రచి 
యించినట్లు రాజారామశా(్ర్రిగారు గ్రంథసూచీపత్రమున _సూచించిరిగాని,. 
అదియు SE విశ్వసనీయము కాంజాలదు. మత్తీవిలాసమం దున్న--- 


“వేయా సురా ప్రియతమాముఖ మోక్షి తేవ్యం, 
గ్రావ్యా స్ప గభానలలితో వికృతశ్చ "వేప, 

యే WS మోాదృళ మదృశళ్యత BES FQ, 
Eman రస్తు భగవాన్‌ స వీనాకపాణిఃో 


OLY Vso భాసుని దని సోమ Bayi» యశస్తిలకమునం జెప్పియున్నా (డు. 
BA, ముద్రితము లై నభాసరూపకములలో నిది కనరాదు. ముకుటతాడితక 
ములో నున్న Barr? తత్త్వము తెలియక కింవదంతినిబట్టి పుట్టినయిట్లివ్రాతలే 
విమర్శకలోకము నట్టిటు త్రిప్వుచున్న వి. అందుచేం బ్రహసనములం AB యాద్య 
మని నిర్ణయింపం నెవరును సాహాసింప లేరు. 


మ_త్తవిలాసమందలికపాలి శాక్యభిక్షువు మొదలగుపా శత్రములసంభామణము 
లనుబట్టి యా కాలమునంద లి కాపాలిక బాద్ధమతములయ భివృద్ధి గోచరించును. 
సురా పానములవర్ల నలనుబట్టి 'యే యిది మత్తవిలాస మనుతన వేరును సార్థకము 
గావించుకొనుచున్న 8. ఇది నవ్వు పుట్టించుచు దుర్య్యసనములవలని యనర్లమును 
బోధించుచు దుదకు నీతిదాయక మగుచున్నది. Qc¥— bs 


భవభూతిరూపక త్రయము. క్రీ. అష్టమశతకమందలిమహోకవులలో భవ 

భూతి యగ్రగణ్యుండు. రాజతరంగిణిలో 58, ౦పంబడినలలి తాదిత్యనృపాలునికి సమ 

కాలికుళడై క్రీ. ౭90 ప్రాంతమున నుజ్జయిసీకాన్యకుబ్బము లేలినయశోవ ర్రయాసా 

నములోని విద 08-3. అందుకు రాజతరంగిణిలోనియాపద్యము మూలము 
1 J 


“కపి oox, ఏతిరాజ శ్రీ భవభూ త్యాదినేవితః 
జితో యయా యళోవర్తా Stra స్తుతివన్ది తామ్‌శ - 


Be ఈయశోవర్భ కవి యని దీనినిబట్టి “తెలియుచున్నది. ఇతండు రామాభ్యు 

 మనెడినాటకము D BoT నని కొంద అందురు. ఆనందవరను(డు “యథా 

రామాభ్యదయే. కృతక్ర కువీలె NALA fd అనుచు ధ్వన్యాలోకతృతీ యోద్ద్యో 

తమున దీని ప్రసంగ మె త్తేనుగాని యిది యశథోవ రక్షతి యని చెప్నలే శక్‌ 

నిది దుర్లభ మగుటచే నిదమితే ce es 
ర్ల RS Dos మన Doo లేదు, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


an BH | అషస్టమాభధ్యాయ ము 368 

భవభూతి తనపూర్వకవులవలెం గాక స్వవిషయము నిజరూపకప్రస్తావన 
లలో వర్గించుకొనెను. ఇతండు విదర్భ దేశమందలిప ద్ధావతీపురమున ,శ్రోత్రియ 
కుటుంబమున జ న్ని ంచిన వెలనాంటిబ్రాహణుండు. వాజవేయయాజి యైనమహాోకవి 
యేదవపురుషుండు. భట్టగోపాలునిపాత్రుండు. క్షాననిధిమహోదయునిశిమ్యుండు. 
వౌ త్పిరీయశాఖీయు(డు. వేదవేదాంగవే త్త (శ్రీకంఠపదలాంఛను(డు. ఇతండు 
రచియించినవి మహావీరచరిత్ర్స, ఉత్తరరామచరి త్ర, మాలతీమాధవము. ఇందు 
"మొదటిదానిలోనియిలివృ_త్తము 5, ఖ్యాతము శెండవదానిలోనిదిమి శృము మూం 
డవదానిలోని దుక్సాద్యము. ముదటి రెండును శ్రీ రామాయణక' ఛా శృయము 
ఛై ననాటకములు. మూడవది కల్పిత మైనమాలతీమాధవులకథ నాశ్రయించిన 
ప్రకరణము. మహావీరచరిత్రమునం బ్రభానరసము వీరము. ఉ_త్తరరామచరిత్రలోని' 
కథ ళుభాంతముగా. బరిణమించుటచేతేను, నాటకమునం గరుణము ప్రధాన మగు 
టకు లక్షణ మంగీకరింపకుండుటచేతను, ఇందలి ప్రథానరసము వి ప్రలంభశ్ళరగార 
మని కొందటు ఛావించుచున్నారు. సీతావివాసన ప్రస 8 నిబట్లి రామునికి? గాని 
సీతకు. గాని పునస్సమాగమ ప్ర త్యాశ లేకపోవుట విస్పష్ట మగుటచే నిది కరుణమే 
యని కొంద అనుచున్నారు. ఇతివృ_త్త మంతయు జక్క6గాం బరామర్శించిన చో 
విప్రలంభ మంగముగాం గరుణమే ప్రధానరస మైనట్లు కనవచ్చును. పూర్వకవు 
లందటును, కొంచెముగానో గొప్పగానో రూపకలక్షము నతిక్రమించుచు వచ్చిన 
ట్లేంతకు మున్నే తెలిసికొనియున్నాము గావున నిందు కరుణము ప్రధాన మగుట 
లక్షణమునకు విరుద్ధ మన్నను హాని BH. మహాకవులు తేమకావ్యము సహృద 
యుల మనను కరంగించునట్లు రసరంజక మగుట చూతురు గాన్నిగ్రుడ్డిగా లక్షణ 
ములనెంటం DEH. -ఈరూపకములు మూండును మూండువిధము లై నయితివృ త్త 
ములను సీ(కరించిన'క్లే మూండు Geach లై నరసములను వరించినట్లు వస్తువర్మన 
ముఖే "తెలుపును. ఇందు ఫఏరచరితమాలతీమాధవములలో నివరశ్ళంగారములు సర్వ 
సమ్మతేములు గదా! ఇంక ను GS చరితేమందలికరుణము నాంతరదృష్టి బరిశ్లీలింతము. 


 అయోగ వి ప్రయోగభేదమున వి ప్రలంభశ్ళంగారము TOKIZ IVN. 
మాన ప్ర వాస భేదమున విప్రయోగము Bors తెజుంగులు, కార్య సంభ్రమ 
శాపములవలనC బ్రవాసవి, ప్రయోగము మరల వం ఇందు దై నిక 
మూానుషము B నవిస్థ్గనములనల్ల నై నసంభ్రమ ప్రవాసము గూడ దుదకు 
నాయికొనాయకసనూగమరూసమున బరిణమించినట్లు కనంబడునుగాని లోకాప 
వాదము నిమి _త్తముగా నచ్చినయు ప ee Ue వి eye 
దానికంకుం గూడ నధికమై పునస్సమాగమ ప్ర OG? లెని g5. అందుచె నిందు 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


364 సంస్కృతే mr eases [ లౌకీక 


DS VOY మంగముగా, కరుణ మంగియెన దనునుత ముదయించినది.. ' ఇందుకు 
వ్యాఖ్యాత మొనఏీర రాఘ వపండితునియీ క్రిందిమాటలు సహాయపడుచున్నవి.' - = 


. *యద్యవి కరుణ ఏ వాన్ని న్నాటకే ప్రధాన, మితి సార్వజనీనమ్‌, సూచి 
Sow మరణప్రస కి TOS PSI? నాటకప్రతిపాద్యఇతి సూచయకా నాందీ 
స్థామృతా మితిపచేన కరుణ Sor A న్నాటకే ప్రధాన మితి. తథాపి పీరశ్ళం 
గాకా ప్రాయికా విత్యుశ్తే రదోమ్మఃశో | ME 


ఇది యిట్లుండ నీత జీవించియున్న దని రాముండు తలంచినట్లు గాని విశ్వ 
సించినట్లుగాని నాటకమున నెక్క_డను గనంబడదు. OH నీత తాను మరలరాముని 
BSc గల నని యాళించి నళ్లెక్కడను గనయడదు, అందుచేతనే శుభాంతముగా 
నాటకము సమాప్తి నొందింప నూహించిన కవి యంతర్నాటకము కల్పింపవలసి 
వచ్చినది. మజీయు (శ్రీరాముడు తమస రామాయణముచదివినకుళుండు జన 
కుడు వాల్షీకిమాటలు చెప్పినయంతేర్నా టకసూ త్రధారుండు మొదలగువారి 
మాట లన్నియు నీత గతించిన దనుభావమే నెల్లడించుచు నిందు కరుణమే 


SPS మని వాటుచున్నవి. పీరివాక్యములను నాయనువాదమునుండి యుదాహా 
రించుచున్నాను. 


“దేవీ! నీపాదప దస్పర్శము రాము 
Hie aa న a నిశిరస్సున SAG కడపటిది* 

స మైనట్టిజగతి కిపుడు వజలుచున్న ది ద్యాదశవత్స రంబు 
“కరుణరస BF కే వేజుకారణముల, వేజు వేజువిధంబుల మాటు చుండు 
“ఆయెను నీత్ర లేని BS కక్కట ! దుఃఖము 'రాజె జేనికిన్‌ | * 
ప్రేయసి పోయినన్‌ జగము పెదయరణ్యము-ా* 


“మేము యోగదృష్టితో E జక్క_లగాం జూచి కరుణాద్భుతరస మిశ మును 
'బొవనము నై నవచనామృతమును సమకూర్చినాము* EE 


ఇంక నిట్టి వెన్నేని కలవు, తృతీయాంకవషస్లోంకములందు నాయికానాయ 
కులనిరహవ్యథ వర్లింపంబడుటచే వి ప్రలంభము కరుణమున YOX మనవలసివచ్చి 
నది, అది మొనను గూపకాంతరములలోని విపలంభమువంటిది కాదు. త క 
యాంక, మందలిప్రసంగ మంతేయురామునికి చ wi 


న్సీత్ర 

రా, గరయందు గలనిరా( (జని రలానురా 
ర రు గల్చింపంబడినది. నీతాకరస్పర్శమున గలిగిన 
యూనందములో సహస్రాంశ మైనను, రాముని గను గాచి చేతులార 


: - DA / లారల - 
CC-0. Jangamwadi Math Collection. Digitized By eGangotri 


న్నాజయము | © S Sor Brg Oh So - 365 
దాంిననీతకుం గలుగలేదు. "అందుకుం గారణ మతండు మరలం దన్ను mex, 
హించు నగెడియాశ యామెకు లేకపోవుటయే. నీత పన్నెండేళ్ల , కిందటనే గతిం 
చినదనుమాట యా Bors os వచ్చినది. వాసంతి విశ్వసించినది. రాముండను 
కొన్నాండు. నీత జీనించియున్న దనుట కావ్యార్థమైనది. కవి యట్టిభావమును 
గనంబజిచియున్నాండు. కావున భవభూతి యిం దుద్దేశించిన. రసము కరుణ 
మనుట స్పష్టము. ; 


ఇతనికి వచ్చినయశస్సున కంతకుం గారణ ము_త్తరరామచరితమే. ఇందుకు 
“GSS రామచరి తే భవభూతి ర్విశివ్య తే? అనునార్యో $o తార్కాణము. 
చి త్ర ప్రదర్శనరంగమందలి ప్రతిమాటయు సార్థకము కథాపాత్రరసపోవణబీజము. 
అందలిజృంభక్మస్ర్రదానమే షస్టాంకమందు రామునిసమాలోచననిశ్చయజ్ఞానము 
లకు సాధన మైనది. అందలిగంగావసుంధరల ప్రార్థన మే యంతర్నాటకకథ కాభార 
మైనది. ఇంత యేల? దానిమోాందనే యితివృ_త్త మంతయు నిలిచియున్న ది. ఇట్టి 
యభూతేకల్పనమున భవభూతిప్రతిభకు సాటి యేది! అరణ్యానాసకాలమున నేవి 
నీత యెజుంగదో, ఏవి నీతయెడ రామునికి. గలగాథానురాగమునకు సాశ్షులో, 
ఏవి యుద్దిష్టరసమునకు సూచకములో, ఏవి యితివృ Goo వికసింప హేతువులో, 
అట్టిపూర్వ రామాయణములో నివృ త్తాంతములను జి త్రప్రదర్శునమునం, జూపుటయే 
యితని ప్రతిభను వేనోళ్ల. బొగడుచున్నది. ఇతని కిట్టి నుహిమ కలదు "కావుననే 
పూరు లెందణో యెన్ని విధములనో యితనిం గొనియాడియున్నారు.- అందలి 
సీ తాహరణవృ కాంతసందర్భమందలి “అపి గ్రావా రోదితి అనుదానిని జదివి పర 


వళుం డై నగోవర్గనాచార్యు(డు తాను గొప్పకవి యయ్యు భవభూతిని--- 
భవభూ తే స్పంబంథా ద్యూధరభూ రేవ ఛారతీ ఛాతి, 
ఏతత్కృత కారుణ్యే 8 మన్యధా రోదితి wa 
అని ప్రశంసించెను. ఇతనికవితను మెచ్చుకొన్ననీలకంఠ Âg H లిట్లు వర్షించి 
యున్నాండు. 
or చేశసేన యా౭౭నీకో SOS భవభూతినా, 
సర్వత శ్చర్వ గే వాణీ మై వా ద్య కవిమానిభిో 


” ఖైరరసనాటకములలో నితనిమహాఏరచరితమున కర్ణ స్థెనముకలదు గాన్సి 


అది యుత్తీరచరితమునలె. బ్రసిద్ధి మ న న మితేనిస్వకపోల 
కల్చనాణాలురికి నిదర్శన మగుచుం బండితులహృదయ మాకర్షించినది. అందలి 


త సంగార వ్యూ జాచిత్యపార ము గాంచి లాత్షణికులపాగ_డ్త కెక్కినది, ఇతరము లైన 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


—— ee 


366 _నంస్కృతవా జ్యయచరి త్ర [ లాకీక 


యద్భుతబీభత్సభయాన కాదిరసములను గూడ DÉ డాయాసందర్భముల సముచిత 
ముగ SOB ననుట పాఠకలోకవిదితేము. సౌజన్యము, అనుకూల TOS త్యాను 
రాగము ఆనందవిపాదములు అపత్యస్నేహము మొదలయినవి వర్లించుపట్టున 
నితడు హృదయము విప్పి చూవినట్లుగా HSD SD చూపలేం డనుట యతిళ 
Re $ కాదు. నదీగిరతరుల తామృగవిహాంగములస్వ భావవర్షన మితేనిసామ్ము. శిఖ 
రిణీవృ_త్త మెందఖో వాడిరిగాని, ఇతనివాడుకలో, అందును గరుణరసనర్భనమున 
నది యెంతయుం జక్క-(గా నడచినది. ఇందుకు వే, మేంద్రమహాకవి స్తుతి 

“భవభూతే శృిఖరిణీ నిరర్లళతరజ్లిణీ, 

రుచిరా SONS) యా మయూరీవ నృత్యితి* 

ఇతని భావరసపదన్యాసములం గాంచి మైమజచినతిలకమంజరీక_ర్త యగు 
ధనపాలునివూట లివి--- 

“స్పష్ట భావరసా OS Ye పదన్యామైః SS OS, 

we Sah SOS భారతీ భవభూతినా* 


JS ESHE భవభూతిరసపోషణవిభానమున కచ్చెరువడి యిట్లు పొగ 
డియున్నా (డు. 
“ఛవభూలిక వే TH స్స 653 రసరళ్లి తాః, 
సుమనోభ్య స్పుధాస్వన్లి బన్లమాధుర పను 3 
నీ న్సుధాస్యన్ది ws గబన్టురాః 


ఇంతయేల ? వయవస్తయందు మానవహృదయ మెట్టుండునో, వర్తించు 
M 

BE FSIE జూలినవాండు Gees. ఇందు sry (యుదాహరణముూ--నన్ను 
నిహ్కారణముగా విడిచి పెట్టినయీాప్రియు నీస్టితిలోం జూచుచున్న నాహృదయావస్థ 
యెట్టున్నదో యేమి చెప్పుదును అని నీత యనగా అమ్లా! నే సన 
ననుచు SHS యన్న మాటలు A 

“తటస్థం నై రాశ్యా దవిచ కలువం D È LST, 

ద్వియోగే దీర్చే 28 న్‌ a8 ఘటనా _స్తమ్భిత మివ, 

ప్రసన్నం వ ద్దయితేకరుణా 'శాఢకరుణం, 

ద్రవిభాతం ప్రమా తవ హృదయ H AS క్షణ ఇవో 


నీ ఎటి = 
A యూరకయ న Ae నిత God, వంచనం బని కోపగించినటు, 
నాయాస లడుగంక నా Bors కిక నంచు, TH మాని తటస నయ 
భఘనవికూగమున నాక సికఘటన చేం బరవళం ess SPSS 2 
సహజసౌజన్యభాస్వర oe బతిభ కి న తా 
3) NU చేతి ప్రసన్న మైనయట్లు, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGakgbtri 


స] అఫప్ప్టమాధ్యాయము 367 


A. భ_ర్షదుఃఖంబునకు దుఃఖపడినయట్లు ఖఘునతరం బగుననుర క్రిం గరలినట్లు, 
పాలు పోకున్నయట్లు సీపట్టునందు, నీదుహృదయంబు గనవచ్చు ని BoA |. 
ESITYS ఏతి రాజ శ్రీ భవభూ త్యాది సేవితః F 
జితోయయా యశోవర్శా తద్గుణ స్తుతివన్ది తామ్‌* 


అను రా జతరంగిణీశ్లో కమునుబట్టి యశోవ రయాస్తానమున భవభూతితోం 
గూడ వాక్చతిరాజకవి యున్నట్లు తెలియును. ఇతండు గఉడవహ మనుప్రాకృత 
కావ్యమురచియించియున్నా (డు. అందు భవభూతి స్తుతి యిట్లున్నది. ఇది ౭౯౯ వ, 
స్రాకృతీపద్యమునకు సంస్కృ తానువాదముా 

“భవభూతిజలధినిర్ణ త కా వ్యామృతేరసక ణా ఇవ KČ A, 

యస్య Dwar అద్యాసీ వికశుషు కథానివేశేషు 

ఈస్తుతి,, వాక్చతిరాజు భ వభూతిశిమ్యం డనిసూచించుచున్న దనియు 
“అద్వాపి అనుమాటనుబట్టి ాక్సతిరాజు ప్రాకృత కావ్యము బ్రాయునాటికి భవ 
భూతి యుండియుండ( డనియు, వల్వల్కా-రుపండితుని యూహ Me 

రాజ శ్షేఖరునినాంటికి భవభూతిమహ త్తే సము మజియు హెచ్చినది. అతండు 
తాను భవభూతి యవతార మైనట్టు చాలరామాయణమున  వర్ణించుకొని 
యున్నాడు. 

“బభూవ వ ల్రీకభవః కవిః పురా, తతః SIG భువి భర్భృ మేకు తామ్‌, 

2d: పున ర్యో HED EHH, SS FS సంప్రతి రాజ'క్రేఖరఃో 

7 @ 4 


భవభూతివేర నీమూండురూపకములు తప్ప మజేవియుం గనరావు కాని, 
T ధరపద్ధతిలోను రసికజీవనములోను గ్రమముగా సీకి, OB రెండున్లో కములును 


భవభూతివిగా నున్నని. ఈక్లో కము లీభూపకములలోనివి కావు, కావున మతియొక 
X o% బుతేని దంతరించినదో, లేక యివి యితనిచాటువులో తెలియరాదు. 
J 

“నిరవద్యాని పద్యాని, యది నాట్యస్య కావతిః, 


చేత్‌ * 
కశ్రాూనినిశ్నీ స్తు కీ మితు ర్నీరసో భ 3 
es ద్రమాః ప్రత్యుపకారలిప్పయా, కరోతి గోభిః కుముదావబోధనమ్‌, 


స్వభావ వ వోన్నతచేతసాం సతాం, పరోపకారవ్యసనం హి జీవితమ్‌* 
1, చూ. M. R. Kale B.A. గారి & _శృరరామచరి శ్ర పీకిక, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


2 


oe ee re CesT MAN ee eee 


868 సంస్కృతేచనాజుయచరితత్ర [ లౌకిక 


. వేదశ్నాస్ర్రపారీణుడు లోకజ్ఞుడు సర్కవి తామూలర్తి ప్రతిభాశాలి మైన 
భనభూతివంటిమహాకవిగూడం దనయాపకములయెడ SGD చూపుసమకాలికు 
లుండుటచేం గాంబోలు, మాలతీమాధవ ప్రస్తావనలో “యే నామ SO As ws 
ప్రథయ _న్యవజ్షా" మిత్యాదిగా వ్యాజవినయమును, ఉ_త్తరరామచరిత ప్రస్తావనలో 
ST STS MWS స్వకవితాపనాదము గూడ సూచించుచు “యథా స్త్రీణాం 
తథా వాచాం సాధు GC WHYS" జనః* అనుచుం గుజననిందయు నావిష్క_రించెను. 
కాని, తన పాండిత్యకవిత్వములం దితని కం తేని విశ్వాసము గల దని యీ క్రింది 
శ్లోకము SOC దెలియంగలదు, ; 


“య 'జ్వేదాధ్యయనం త థోపనిషదాం సాంఖ్యస్య యోగస్య చ, 
జ్ఞానం శత్కథనేన Bo న హి తతః కళ్ళి దుణో నాటే, 

HLT FEL ముదారతా చ వచసాం య చ్చార్థతో గౌరవం, 
తచ్చే SR తత స్త చేవ గమకం పాణ్ణిత్యవై. దగ్గ్యయోః* 


ఒకపద్యమున నిద్దణుమాటలాడుటయు, పద్యమధ్యమున భఛావాంతరముం 
జొనుపుటయు, ఇద్దజు వేటు వేజుపద్యముల సంఛావించుటయు ననెడిరచనాచా 
BIE మితేనియు త్తరరామచరిత్రమున నత్వుచితముగాం గననచ్చును. మజియు 
నిం దున్న “అమృతా మాత్తనః కలామ్‌-బ్ర వాణీవ వివర్తానాం క్యావీ విప్రలయః 
కృతః* ఇ త్యాదివాక్యములు విజ్ఞానఖని యగుభవభూతియ దె (తభావమును Boos 
& 2S D 

చున్నవి. తరువాతా á 


"రెండుపూర్వనాటకములు:---అందు,  ఉత్తరరామచరితవలె ను తరరా 
మాయణకథను N కొన్న యాటింకములకుందమాలను ముందుగ వారల ము: 
(శ్రీయుతులు మానవిల్లి 'రామకృన్హక విరామనాధ శా స్ర్రిగార్లు 1928 లో సంపాదిం 
చినలిఖతపు_స్తకమునుబట్టి | శ్రీజయచం SF jd దీనిని లాహోరునగరమున 
ముద్రింపించి ప్రకటించిరి. ముద్రితపు SESW DS ASHI? ౪€అరారాలపుర 
వా_స్తవ్యస్య కవే Bara Nig కృతిః కున్చమాలా నామ అనుమాటలు కనబడు 
చున్నవి. ఈమాటలు ప్రధానాధారముగా దీనిక ర BEAM డనియు, ఇతండు 
కాళిదాసు ప్రతిపక్షం డనియుం భై లా Sox మందునుసంస్కృతమందును బీఠికలు 
'వెలసినవి-తంజావూరుపు స్తకభాండాగారమునందు లిఖతకుందమాలాపు సకములు 

, రం డున్నవి. దురదృష్టవళమున శెంటియందును గూడ సూత ఛారో కులతోం 
బ్రథమాంకము మొదటిపుట యొకటి నశించినది. అందుచే వా గృతిక ర్తను 
దెలుపుమాట అ ట్లున్నవో తెలియకపోయినది గాన్ని నోటకా Ete 


“ CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


Boer గూడ “అనూపురాధస్య | కవే ర్టీరనాగస్య కృతిః కనమాలా వం 
నాటకం సమా పమ్‌* అన్నమా స న్‌ 

3 టలు స్పష్టముగాం గనబడుచున్న వి. ముదిత 
నాటకమందును వీటియందును గననచ్చు గ్ర OS మంతయు సమానమే కావ్టన, 
అముద్రిత మైనతంజావూరులోనికుందమాల వే అనుటకు వీలులేదు. బహువిధముల 


నాలోచింపలా దీనిక 53 విఖ్యాతుం SAR Macro కాండని తో ౧చుచున్నది. 


ఐనను, గృంథసంపాదక ప్ర, కాశకులయభి ప్రాయ మించుక పరామర్శింతము. 


దిజ్నాగుం డనునొక బ్రాహ్మణుడు, కాంచీమండలమునకుం 'జేరియున్న సింహ 
S ESAO జనించి పండితుండై న్యాయవిద్యావిశారదుడై AHT 
Sood Sh నలాంద మొద లగువిధ్యావీఠములయందలివి దాంసులను వోదమున 
ROO యనేకులను బాద్ధమతమునకుం By నని టిజెట్టుచేశమందలి గ్రంథములలో 
నున్నట్లు త_త్త (సం గ హాకీకికలో TENSA దిజ్నాగకృతములుగా న్యాయ 
ప్రవేశము ప్రమాణసముచ్చయము ఆలంబనపరీత్ష Bossy, మొదలగు 
న్యాయవిషయక, గ్రంథములు కనంబడుచున్నవి. మల్లి నాధుడు 
á స్థానా Sar త్సరసనిచులా దుత్చతో దుజ్యుఖః ఖం, 
దిజ్నాగానాం పథి పరిహరన్‌ స్థూలవాస్తావలేపాన్‌ * 
అనుమేఘసం దేశములోని వాక్యములకు ముఖ్యార్థము వ్రాసి కర్షాకర్ణికగా 
వీనవచ్చినతననా(టి కాళిదాసవిషయకకింవదంతినిబట్టి — నిచులుం డనువుహోకవి 
కాళిదాససహాధ్యాయుండు. కాళి దాసునుగూర్చి యితరులు కావించు దూషణములను 
బరివారించుచుండువా(డు-దిజ్నా గాచార్యుండు కాళిదాసు ప్రతిపక్షుడు-అనుచు 
ధ్వన్యర్థము వ్రానియున్నాండు. దశ్షిణాన్నర్తనాధు. డనుముజియొక మేఘసం దేశ 
ఖ్యాతకూడ BEM EBA యొకయాచార్యుంయ కాళిదాసళ్లోకముల 
నాశ్నేవించుచుం డెడినాం డని మన్లినాధునికిం బూర్వము వ్రాసియున్నాండు. ఇట్లు 
దిజ్నా గుండ నెడియొకగొస్పపండితుండు పూర్వ మున్నట్లు తెలియుచున్నను, ఇతండే 
కుందమాలక ర్హ మొనట్లు ప్రమాణ BA గనంబడదు. కుందమాలనాల్లవ 
యంకములోరాముని మాటగా నున్న 
“దూ తే పణః ప్ర ఇయ శేళిష్యు కంఠ సాశః 
. కీడాపరి శ్రమహరం వ్యజనం,ర్షతా న్నే, 
Uy 
శయ్యా DSTO are వారిణేకు ణాయాః, ‘ 
OE మయా విధివశా BS ముత్తరీయమ్‌ 


i ఇ 
1. ఈపద మర్లము WHYS. ఇది నివాసమునో వంశమునో Beowsa "కావచ్చును, 
i @ 
ఇందు కొంత పోయి యుండును, 


47 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


= 
వ. 


370 Som) Sm జయచరి శ్ర, [లౌకిక 


ORAL కము భోజ బేవునిశ్ళంగార ప్ర కాశమందును, మహానాటక మందును 


. గూడం గనయణిడుచున్నది. మజియు సూత్ర ధారునిమాటగా నున్నయిందలి--- 


“ల జ్కేశ్వరస్య భవనే సుచిరం స్ట్‌ తెరి, 
రామేణ లోకపరివాదభయాకులేన, 
నిరాంసితాం జనపదా 62 గర్భగురీ(ం 
సీతాం వనాయ పరికర్షతి లక్ష్మణో ౭ యమ్‌? 


అనుళ్లో కము సాహిత్యదర్చణమున, గనంబడుచున్న ది. అంతేకాని భోజ 
మహారాజునకుం బూర్వు లై నలాశ్షణికులలో నొకరును గూడ నిందలియొకన్లోకము 
నుదాహరించినట్లు కనరాదు. నిజముగా. నేళత్క_ర్త న్యాయశా(స్ర్రునిష్టాతుండు 
బౌద్దమతప్రచారకుండు కాళిదాసప్రలిపక్షుడు నైన దిజ్నాగుండే యొనచో sda 
యీకృతిలోనిన్లోక "మొకటి మయొనదండిభామహనామనాదు Bec కుందురా ? 
రాజ శ్లేఖరాదిముహాకవులు మహాకవి మైనయితని'వేరు _స్మరింపకుందురా ? YOR 
తెలుపకపోయినను, *కుందవమూలా 2 శ్ర నుశ్లి ప్లా సన్ధిపజ్బుక సంయుతా* అనుచు 
నాటకము వేరుచెప్పిననాండు PRE యగుశారదాతనయుండు. భోజుని 
సె త్రండ్రి మొనముంజమహీ పాలునియాస్థానకవి మైనధనంజయుండు కూడ దీని 
RecA cho BOJ Y మెటుగడు. భోజుం డిందలిశ్లోక. DBA గావున ధనం 
జయుని కీకుందమూలాక_ర్త సమకాలికుండేమ్లో ! అందువేం గింవదంతినిబటి మేఘ _ 
సందేశవ్యాఖ్యాతేలు 'వేర్కొన్న దిజ్నాగుడే యీకుందమాలాక BEY Koc 
డనుమాట ప్రబల ప్రత్యక్ష ప్రమాణరూఢమగునణకును విశ్వసనీయము కాంజూలదు. 
మజియు--- 

ప్రస్తావనలో నున్న అరారాల గ్రామము త్ర త్త వీసం గ్రహవీశికలోం 'జెప్పంబడిన 
సింవానృక,నగర మనుట కాధారము కనరాదు, 

“జం భారి మాళిమందారమాలి కామధుచుంబిన; 

వ్‌బేయు రంత రాయాబ్ధిం హేరమృపదపాంసనఃశ 


అ నెడియిందలిమంగళాచరణన్లో క మితం mior ెప్పినబౌద్ధవిద్వాంసుం 
డనుట కవకాశ మోాయదు. కుందమాలాసంసాదకు లాబౌెద్లవి ంస్‌ల్తో యితం 
CELTS సింహళద్వీపములోనియనురాధప్తురమే Boy ప్రమాదమువలన “అరా 
రాలి పురమైన దని తలంచిరి గాని అదియు విశ్వసనీయముగా Ga. ఊహల 
కంత మెక్క_డ ? ఇంతేకును TON కలిఖతపు స్తకములలో ధీరనాగుండు SSK. 
©) 

నుగురుండ్‌ sing ద్రోసివేయుట యెట్లు ? ఇది, లేఖక ప్రమాదమో ! అడే లేఖక 
ప్రమాదమో! ఏమైనను దీనిక 5 Bree కాని ది 
నాయభి ప్రాయము, ఇంక విషయము 

CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


By Mees కాండని 


ఉత్తరరామచరిత్రకంటు నెక్కువగా నిడి యు _త్తరరామాయణకథ ననున - 


రించినది. లత్ష్మణుండు BS నడవికిం గొనిపోవుట యందు దృశ్యము గాదు. ఇం దగును, 
అశ్వ మేధప్రన § రెంటను గలదుగాని, డానికంచు నిది విస్త joss. అందు we OE 
నాటకాంతమున వచ్చి సీతాకుశలవులను రామున కర్చించును, zo ప థమాంక 
మందే వా ò కి వచ్చును. అందలిపరిత్య_క్షసీతగతికంకు నిందలిది చేడు. మెగా, 
అందు విదూవకోపాత్ర మునకు జోటు లేదు. ఇందు కల్పింపంబడినది. ఇట్లిభేదము 
లున్నను, చిన్న చిన్న పోలికలును గొన్ని కలవు. అందు రామునియనస్లకు a Bays 
వని చెప్పినలశ్ర్యుణుండే యిందు నీఠకస్తమునకుం బశ్షులేడ్చుచున్న వని చెప్పును. 
అశ్వమేధయాగమున నాకు ధర్మపత్ని సీతా ప్రతికృతి యని యందు వాసంతితో 
రాము డన్నమాటనే యిం దతనినూటగా లత్ష్మణుండు సీతతో ననును. అందు 
వసిష్టుడు నీతకుం బంపిన “వీర ప్రసనాభూయా?” అనునాశ్రీర్యచన మే యిందు “ఏర 
ప్రసవా భవి అనువిధమున a8, కినోట వచ్చును. అంతగా గణింపం దగనియిట్టి 
పోలికలు కొన్ని యున్నను మొత్తముమోా6ద రచనములు భిన్నములు గానే కనం 
బడును, అందుచే నిది దానిని జూచి పుట్టిన దని యొ త్తి చెప్పం జాలము 7d, 
గుణపరీక్ష గావించునపు డు_త్తేరరామచరిత్ర దగ్గణుం గుందమాల నిలవం జాల 
దనిమాత్రము చెప్పవచ్చును. ఇక 

రెండవ దాళ్చర్యచూడామణి. పూర్వరామాయణకథా శ్ర య మైనయిది 
యేడంకములనాటకము. ఇది 1926 లో, మహామ పాపాధ్యాయకుప్పుస్వామి 
శా(స్కీ గారివీరికతో « మదరానునగరమున ముద్రిత మైనది. దీనిక్నర్త శక్తి 
భద్రుడు. ఇతండు శంకరాచార్యులశిష్యుం డనెడివాడుక మలబారు బేశమునం గల 
దంట. క్రీ.౯౩౫-౯౫౫ నడుమం గేరళ దేశము పాలించినవాండునుు తపతీసంవరణము 
సుభ దాధనంజయము ననెడిరెండునాటకములను, ఆశ్చర్య మంజరీక థయు నిర్మించిన 
వాడు నగుకులజేఖరవ ర్మ కాలమున సమకూర్పంబడిన EL ERLIEN 
అనెడిసూచికలలోం బేర్కొనయిడినపదునాల్లుకమాపకములలో, ఈయాశ్చర్యచరా 
డామణి కనబడుచున్నది గావునను, దీనిప్రస్తాననలోని-- 

“అర్య! అ త్యాహిళం p ల్వేతత్‌ , ఆకాశం Sire పున్నమ్‌._ సికతా 
Ro soo Sj A. యది దక్షీణస్యా దిశః, ఆగతం నాటక నిబన్లనమ్‌* అను 


Shas మునుబటి దశ్షిణదిక్కున నుదయించిననాటకముల కిది మొదటి B నట్లు 


ల ; a 
కనంబడుచున్నది గానునను, కుల శ్రేఖరన_ర్మకుం త్రాచీనుడై శక్తిభద్రుంయ శ్ర అష్ట 


మశ తాబ్దీకడపటనో ననమశ తొబ్లి మొదటనో యుండియుండు నని శాస్ర్రీగారు 
నిర యించిరి. వామనాద్యాలంకారికు -లెవరును దీనిని బేర్కొ-నకపోయినను, ఇతని 
nes నిర యించుటకు దగిన ప్ర నా యులు లభించునంతనణకు సీమాటయే 


నిలచును. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri > 


అస్ట్రమాధ్యాయము si 


ee a rs 


372 సంస్కృతే వా జయచరి శ్ర, [ లాకీక 


వీరకార్యాద్భుతేరసభూయిష్ట మై యాశ్చర్యకరముల కిది చూడామణి యగుట 
నాశ్చర్యచూడామణి యన(బరలసచున్న దని దీనిన్యాఖ్యాతే చెప్పుచున్నా (డు. 
ఈవ్యాఖ్యాత వేరు తెలియదు గాని గ్రంథాంత మందున్న శ్లోకమున నితండు భార 
ద్వ్యాజ గ్రామవాసి కుమారిలమకానుయాయి యైన బ్రైవ్యణు( డనిమా త్రము 
తెలియుచున్నది. 


ప్రస్తావనలోనిమాటనుబట్టి శ ys, ఉన్లాదవాసవద తృ ప్రభృతి కావ్య 
ములక్నర్త యని 'తెలియునుగాన్సి అట్టి వికను బయటికి రాలేదు. DRONOS 
యితండు భాసునిస్వప్న వాసవద_త్త చూచియున్నా డనుటకు నిదర్శనముగా నతేని 
వలెనే యితం డిందు ప్రస్తావన యనక స్థపనాశబ్దమునే నాడెను. కథ సుప్రసిద్ధము. 
ఐనను సంవిధాన మించుక యపూర్వ మని యో క్రింది గ్రం థాంతన్లోకమునం 
BISON. 


పర్లశాలా ళూర్చణఖా మాయానీతా తతః పరమ్‌, 
జటాయుషో వధో ఒశోక వనికా ప్యబ్గుళీయకమ్‌, 
సప్తమో ఒజ్క- KS go చూడామణ్యజ్కకీ రృ నమ్‌, 


దీనినిబట్టి యిం దరణ్యసుందర కాండములవృ త్యొంతముమా త్రము సం స్‌ 
,హము గాం బ్రదర్శనోచితముగా నున్న దని 'తెలియంగలదు. కవిత్యము పూర్వ 
'కాలకవిత్యమువలె రసవంత మై హృద్యముగానే యున్నది. తరువాత--- 

వేణశీసంహారము. దీనికాలము సరిగా-జెలియరాదు. కాని ఆనందవర్లన 
నామనాచార్యు లిందలిళ్లో కములను దమలక్షణముల నుదావారించుటచే నిది, 
ఉ త్తరరామచరితేమున కించుక తరువాత, E అష్టమళతకమున నుదయించిన దని 
మాత్రము చెప్పవచ్చును. దీనికర్త యెనభట్టనారాయణకవి కాన్యకుబ్బమునుండి 
వంగదేశమునకు వచ్చినవా డని కొంద అభ్మిప్రాయపడిరి WD, అందుకు దగిన 
ప్రమాణము కనబడదు. 


J 
S EE E AE NEANS విడిపోయిన డ్రాపది శిరోజ 


ములను భీముండు మహాసం గ్రామమున దుర్యోధనునితొడలు BAAT వానిర క్త 

మున దడిసినచేతులతో ముడి వేయుట యనుభారతకథ యిందలియితివృ త్రము. 
Gots, కౌరవశతమును సంహరించుట దుశ్చాసనునిపొట చీలి కా 

తాగుట 

యనుఖీముని పతిజలు కూడ నిరంహింప చ 7 Ss క 

5, హింపంబడినవి. ఈ కిందిభీమవచన మోనాటక 


Es 
ముందలిసారాంశమును Bo yh 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


DST ప్రధాన మైనయీనాటకము సుప సిద్ధనాటకములలో నొకటి. 


కము Ai 


ECS: ఓ 


>. హరింప 


మునుబట్టి oog, SS» 


నొజ్బయము | అష్ట్రమాధ్యాయము 873 
“చత్వారో వయ మృత్విజ స్ప భగచా౯ మర్షోప బేష్టా హరిః, 

సం గ్రామాధ్వరదీక్షితో నరపతిః పత్నీ గృహీతే వ్రతా 

కొరన్యాః పశనః వ్రీయాపరిభవ శ్లే శ్లో పశా_న్నిఃి ఫలం, 
TAS CSD స్త్రణాయ రసతి న్ఫీతేం యశో దున్దుభిఃో 


ఈ క్రిందిసాభిమాన మైనభీమవచనము ఏరరసము వెడల X rih గావ్య 
ఫలము సూచించుచున్నది. 


దుర్యోధనస్య పురతో ఒపహృ తాంబరా యా 
దుళ్ళాసనేన కచకర్ష ణభిన్న మాళి 
స్సా Gd కథయతే క్వ పునః ప్రదేశే 


లోకవిఖ్యాత మైనదీనికి సమకాలిక మనందగినదియు, DSSS 
మయ్యు రాజనీతిప్ర యోగ బంధుర మైనదియు ముద్రారాత్షస మనెడిచరిత్రా 
& కనాటకము. ఈనాటకము బృహత్కథామూల మని దశరూపక న్యాఖ్యలో ధని 
కండు చెప్పియున్నా(డు. దానినిబట్టి నంద మార్యవృ త్తాంతము బృహత్క-థలో 
నున్న దని తెలియ నయ్యెడి. సామంతరా జై నవ కేళ్వరదత్తునికిం బౌత్రుండును 
మహాోరా జై. నప్ఫథునృపాలునిపుత్రు డు నై నవిశాఖదత్తుండు ని _ర్మించినయీాకావ్య 
మెప్పటి దనువిషయము నేంటికిని నిశ్చితము కాలేదు. కావ్యాలంకారసూ ES 8 


లోను ST QI SST wh గూడ . నీనాటకములోనిశ్లోక మొక్కొ_టియు నుదా 


యుడినటు కనయడకుండుట వాని 8A పరమై యుండు ననుట ఫొకహేతు 
నగుచున్నదిః ఇది యిట్లుండ, ద్వితీయాంకమున విరాధగుప్తుం డమాత్యరావ్షను 
నితో సంభావీ.ంచుసందర్భమునం దున్న 
« స్రారభ్య తే న ఖలు విఘ్న భయీన Hw: 
OVS విఘ్న విహళా WHI మధ్యాః, 
విఘ్నుః పునః పున రపి ప్రతిహన్యమానాః, 
= తమగుణా న పరిత్యజ_న్తో 
ప్రారబ్ధ es 5 
అనుక్లోకము భర్త ఫవారినీతిశతకమునం గనంబడుచున్నది. దీనినే ధనికుండు 
= ta 
దశయాపకా= లో కముద్భితీయ వ్ర కాశమున (యథా వా భ రృృహరిళత కే అనుచు 
SHE BSCS కుదావారించియున్నా(డు. SA, అందు, కడపటిసాదము 
a a a తమగుణా స్త మి వోద్యహా న్లో అనువిధమున నున్నది. సందర్భ 
“క Sere ముద్రారాత్న సములోని దనుట నిజము. ఇంక DE యితర 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


. 874 సంస్కృత a eo sed [ లౌకీక 


శ్లోకములు కొన్ని ప్రశ్షీ “Soo Boy ర్త రృృహరిశతకమున నిది SFT కోత్ప 8 త్తికి 
మున్నే చేరియుండుపయు నిజము. ఇందుకు ధనికుం డుదాహరించినపాఠ మే ప్రమా 
ణము. విరాధగుప్తు(డు మంత్రి రాక్షసునితో జెప్పునపు డుచితేమగు'త్యమివి (నీవలె) 
అనునది సీతిశతకమున SEE. అయినను, (ప్రా ప్రాచీన మైనభ_కృహరిశతకములో 
నీపద్యము గాంచినధనికుండు ముద్రారాశ్షసమున దీనిని జూచియో చూడకళయో 
యిదిభ ర్హృహరిశతీకములోని దని యుదాహరించి యుండును. తరువాత నీపాఠము 
“నపరిత్యజ  న్తిియనునిధమున మాటీనది. అబే లిఖతముద్రారాక్ష సఫు _స్తకముల కెక్కి. 
యచ్చులో స్లిరపడినది. దీని నంతేను బట్టి చూచినచో ముద్రారాత్ష సము పదియన 
శతాబ్దికి వెనుకటి దని తెలియకపోదు. కాల్టీనాధ త్ర్యంబక తిలాంగుపండితులు దీని 
1 కాలమును గూర్చి సవిమర్శముగా జర్చించ్కి ఇది మిక్కిలి యర్యాచీన మనెడి 
పాశ్చాత్యు లమతేములు ఖండించుచు, శ్రీః ౭-౮ శ తాబ్దులలో నిది పుట్టియుండు 
j ననెడియభి ప్రా పాయము సూచించిరి!. Sen DKD E So లుదాహరింపక్‌ 
పోవుట రయకయాత్నేప పము గా గణింపకపోయినచో వారియభి ప్రాయము సయు 
EY మననచ్చును. గణించినచో నిది శ్రీః ౯౦౦ ప్రాంతములోని దనియూహింప 
వచ్చును. ఇంతకంకు సరిగా నిశ్చయింప గతి లేదు. 


చాణక్యుడు చంద్రగుప్తుని నందసింహాసనమునం బ్రతిస్టించి, వివిధోపాయ 
ములు పన్ని మంత్రి రాశ్షను 'నతనిమంత్రి me కుం + యనెడియిందలిప్రఛాన 
వస్తువు SY ప్రనిద్ధిము. చందనచానునింప దొరకిన రాక్ష సునియుంగరము (ముద్ర ) 
ఆధారముగా నతని వశపణుచుకొనుట సంభవించుటంజేసి యిది ముదారాక్షస 
మనంబడినది. Fare ON మత్యద్భుతము, అతిగంభీరము, కవిత్వము మ్మ మ్యోదుమధు 
రము సరసము, పాత త్రీరసపోవణము నిరుపమానము. TeX Noces నందవంశపక్ష 
పాతి స్యామిభక్తు ee Serro కా ర్యజ్ఞుండు రాజ్యతం త్ర శ్రస్వతంత్రుండు. అయితే 
"నేమి? చాణక్యనికపట రాజసీరితోడికుతం శ్ర ములకు లొంగిపోయి చివరకు మలయ 


"కేతువునకుం గూడ నప్రియు[డై Syren So < డౌనచందనదాను SHE శతశ్రువళుం 
డగుట యెజింగి యిట్లు విచారించెను, స 


(కం గచ్చామి తపోవనం, న తపసా శామ్యు GSS మనః, 

కిం భర్తా ననుయామిి, జీవతి రిపౌ త్‌” మియం యోగ్యతా, 
కిం వా ఖడ్డసఖః పతా మ్యరిబల్కే నై తచ్చ యు కం భవే, 

Byes శ్చన్గనదాస మోక్షరభసం Ing త్కృతన్నుం న చేత్‌ * 


1, చూ, నిర్ణయ'ససాగరము దృణము, so ద్రారాక్న wher _ 1908 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


IT, 


ప్రాయము] © ష్ట్రమాధ్యాయము 875 
రాక్షుసుఃడును రాజనీతికుళలుండే. అయిన నేవి? అతండు చంద్రగుప్తుని 
BOC గావించినవిషకన్యాప్ర'యోగాదులు చాణక్యనీతిచేం దిరుగంబడి స తకా 
దులవినాశమున ఫలించినవి. చాణక్యుండు రాక్షసుని లొంగదీయం గావించిన 
యుపాయము లన్నియు నమోఘుముగా ఫలించినవి. రాక్షసుండు వీరుడు మాని 
రాజ్యతంత్రజ్ఞుడు. కాని, చాణక్యునివంచనముతోడిరాజనీతి కతనిసీతి చాలినది 
కాదు. వికృమించి రాక్షసుని బట్టరాదు. అతండు బలవంతముగాం జావరాదు. 
బ్రతికియుండే చంద్రగుసప్తునికి హోని చేయరాదు. అతండు మంత్రి కానిమార్యుని 
రోజ్యము వృద్ధికి =, TR త్తినయెత్తుతో వనగజమువలె నతడు. వళ్యుండు కావ 
"లెను, ఇదిచాణక్యునినయపద్ధతి. ob జరిగినది. ఇందు కతేనిము ద్ర లభించుట 
చందనదానును బంధించుట పరమసాధనము BSA. ఇట్లు, ఎత్తుమాందియెత్తుగా 
నెప్పటి కప్పుడు GES లాశ్చర్యవిషాదసంతోవ షపరవళులై కథామయహృదయు i 
లగునట్లు బహుపాత్రములు కల్పించి యితివృ_త్తము నడపీనవిశాఖదత్తునిప ప్రతిభ 
యనన్యసామాన్యము. తరువాత a 


OSS రృరాఘువము. దీనిక Y యగుమురారి మౌద్గల్య గోత్రుడు. తంతు 
మతీవర్ల రృమానభట్టులపుక్రుండు. సర్వశాస్త్ర Hgo Wear “ ీకలిరుదాంకితు(డు. 
రతనాల మిది యని నీశ్చయింప Deo శదుకాని, ఉత్తమ మైనయీనాటకము 
లోనిపద( మొకటియు నామనుం డుదాహారింపక పోవుటచే నతని కితండు పరుం డన 
వలసినచ్చుచున్న ది. తొమ్మిదవ కాలిలో నిర్వక్నా కరన తనహరవిజయకావ్య : 


ములో జెప్పిన-(3౯ సర్లు 
“అక్కే. ఒథ నాటక ఇవో _త్తమునాయకస్య, 
నాశం కవి ర్య ధిత యస్య మురారి రిష్టమ్‌* 


అనుళ్లో కములోని-అంక నాటక కవి మురారి-- పదము లప్రకృ తార్టములై. 


మురారినిబెల్పుచుండుటచే నతని కితండు పూర్వుం డని యూహింపయిడుచున్న ది. 
అందుచే నితండు $ 2౯౦-౮౪౦ నడుమ నున్న వాం డనవలసివచ్చినది. మజియు 


" “యది క్రుణ్ణం వం రై (రితి జహాతి రామస్య చరిత మృనెడియితనిమాటలనుబట్టి 


యితనికిం బూర్య మేకులు రామనాటకములు వ్రాసియున్నారనుట విస్పష్టమగు 
చున్న దిగానున, మహావీరచరితోదా _త్తరాఘచాదు OWL TMS బూర్య 


ములని భావింపనలసియున్న À: 


మహాపీరచరితముకం Be దననాటకము WT నుండవలె నన్నతలం 
పుతో మురారి యనర్ధృరాఘనము రచియించే ననెడియభిప్రాయము పూర్వమే 
వ్యా ప్ప మైనది. క్షణాసన్ని వేశమునం దట్టిగుణమును గోచరించును, ఇందు Sry 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


876 సంస్కృత వా జ్బయచరిత్ర [ లౌకిక 


పూర్వచాటువుగూడం గనయుడుచున్నది. ఇది aes మైనను బ్రకృతో పయోగి 
కాగలదు. 

FS TOSS NAO భనభూ తే స్తు కా కథా 

మురారిపదచిన్తా చే Sarr మాఘే మతిం కురు* 


మతీయు అనర్గ రాఘవ మాకాలముననే మెప్పు గాంచిన ట్రీ 8 ons 
ఘు భత ప 


“దేవీం వాచ ముపాసతే హి బహవ స్సారంతు సారస్వతం, 
జూసీ కే నితరా మసౌ గురుకులకి ప్రో మురారి yD” 


“'మలవజుచుకొనుటకు TRAIA లెక్కువగా నాదరించి పఠనపాఠ వ(వహార 
మున బజెట్టుటచే నిది మిక్కిలి ఖ్యాతి గాంచినది. అందుచే లోకమున చా వీంచిన 


ప్రదర్శించుట కుపయోగించిన పారి భావీ కపదము లర్థజ్ఞానమున కేడుపడును గాని, 
G 

అర్థము తెలిసికొన్న పిదప నవి మిక్కిలి సముచితములై కనంబడును. ఐనను 98 

పఠ నపాఠరమ్య మైనట్లు ప్రదర్శనరమ్యము కాజాలదు. అందుచేతనే యో కి oð — 

We DS) పుట్టినది. = 


“మే శబ్దశా Seo యే శ్రీలితనిభుంటన్క, 


మే వాధికారో౭ఒ À మురారికృతనాట శ్రేశ 


చతుర్ధాంకములోనిరామజామదగ్న శ్రసంవాదము చదునవునపుడు వీరము 
SOE హాస్యము ముందు కనబడును, 'ఈవిషయమున భావభూతికంశు నిత. 
డెక్కు వమూావినచాతుర్యము కనరాదు. పంచమాంక్రమున 'రామలక్షణులనదకు 
గుహుండు స ae = 
పుండు వచ్చినపుడు స్నగ్రీవునివిషయమై OB rave డన్నమాట voda 
'బాత్రోచితములు కావు. ఆమాటలను “యయా కయాచి చా 
- » 
రభిదథాతు నామ ఏదో సౌమిత్రి యన్నాండు దాని శ్రీ వునోచు రాముడు 
SIS, అవి వెగటుమూటలే కాని, ఆనందర్భములోనియిో కి ౦దెశ్టో'కముమా తము 
లత్మణునివీ రా SF shoo సూచించుచుం జక్క_ంగా నున్నది, pee ms 
“పితా యం GS e స్తవ తరణి ర స్తత్కుులగురు 
3 


= 
5m B (wor Baw _స్త దపి సహజం మిత్ర మసి న్య 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


అలీ 


న్నాజ్యయము ] అష్టమాధ్యాయము STi 
Ops a కేయం శిధిలయసి కా వేయతరళ, 
y రా 5 D వాలిక్ష తజరసలోలా; ప్రతిభువః, 


ఐనను, నీతారామపా రశ్రపోషణమునం జాతుర్యము చూవీనయీనాటకము 
నిద్వ ద్రంజకమై వెలయుచున్న దనుట నా_స్తవము, 


కా 3, రీయు(డును, అవంతిన ర్మ యాస్థానములోని వాండునగుళివస్వామి 'నాంటి 
SAPS ప్రకరణము లనేకములు రచియించిననాం డని వినవచ్చును గాని, అం ATS 
టియు Avene. మాయురా జుదా త్రరాఘవము ని ర్షించినట్లు ధనికునిమాట 
SOc 'దెలియును గాని అదియు మాయ మైనది. దశయాపక వ్యాఖ్యలో ధనికుండు 
వేర్కొన్న GOST, పాండవానందము త్రిసురదాహడిమము మొదలై నవి 
SS so లైనవి. సముద్రమంథనసమనాకారమును భర తాచార్యు(డు వేరూ 
నెను గాని, దానిని ఛాసకాళిదాసాదులే యజుంగరు. ఇట్లు 'ప్రాచీనము లె ననూప్ల 
కము లెన్ని కాలగర్భమున నణంగిపోయినవో యూహింప శక్యము కాదు. ఎట్ల 
యినను మురారినూటనుబట్టి యతశనికిం బూర్య మెన్ఫో రావునాటకము లుదయిం 
చిన వని మా శ్ర మూహింపనచ్చును. తరునాత 'లెక్కకువచ్చునవి--- 


రాజశేఖరునిరాపకములు.  మాధనాఛార్వునిశంకరవిజయమున నాటక 
త్రయక ర్త యని ప్రశంసింపయబడిన రాజ శేఖరుం SONOS వేటు. అతండు కేరళ 
రాజు sow ors క్రేఖరుండు కావ్యమిామాంసాదిక Sox ప్రసిద్ధి గన్న చా(డు. ఇతని 
కాల మింతేకు Sow, కెలిసికొనియున్నాము. ; 


అవంతిన ర రాజునకు సమకాలికు లగునానందవర్గనర త్నాకరులను స్తుతించి 
నట్లు కనంబడుటచే | వారి Sees పరుండు. శ్రీ ౯౫౯ ప్రాంతేమందలిజై నసోమ 
Bsc డితనిని స్తుతించెనుగావున నతని కితండు పూర్వు(డు. బాలరామాయణాదుల 
భోని ప సాననలవల నితేడు యాయానరనంశ్రీయుండు సురానందునిసంతతివాండు 

m 

అశాలజలదకవిమునిమునుమనికొడుకు శ్రీలనతీదుర్దుకుల (దుహిక) పుత్రుండు రఘు 
కులమాడముణి యగుమహేోంద్ర పాలునిగురును JOY, ఇతనిపూర్వపురుషుం డగు 
సురానందునినాం డితనివంశమువారు బేదిదేశనాసు ONG, అకాలజలదునినాండు 
మహారాష్ట దేశవాను లనియు. బెలియుచున్న ది. కాని, బిల్ల oe "కా శీరమునిడిచి 
కర్షాట దేశము Bash యితే(డు స్వదేశము వదలి కాన్యకుష్ణము చేరినవా(డు. 


ధా క 
1, ఆనందవర్షనః కస్యనానీ 

oT AS 

నూ 3 sss? సుఫెషీత 

48 a 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


చానందవర్థన:- ఇతీవ సకృతో ాశ్రాకవిరళ్నాకరో 2పరః, 
సి రావళులలో రాజ ేఖరునివిగా నున్న వి, 


_ 878 సంస్కృత wr జయచరి శ్ర, [లౌకిక 


కర్బూారమంజర్యాది ప్ర సావనలలో “వముహేంద పాలస్య గురు-నిర్భయరాజస్య 
(Jo J : ఫి 

తథోపాధ్యాయ:ః, అనుచు నిర్భయ రాజనామాంతరుం డైనమహేంద్ర పాలునికిం 
దాను గురు వై నట్లు వర్గించుకొనియున్నా (డు. ఆకాలమందలిరాజగురువులు iy 
ణులగుటనే నితండు (శ్రాహణుం డనుటకు వీలు కనబడుచున్నది. చాడహోణకల 
మందలీకన్య మైనయవంతిసుందరి తనభార్య యని వర్షించుకొనుటచే క్రై త్రియుం 
డనుట కవకాశము కలుగుచున్నది. BETES HOE 2) మే చవాహాునవానావభాహ 
మాన-రూపముల నాడుక శెక్కినది. ఇదే చౌహణ యెనట్లు కనంబడచున్న ది. 
హమ్మోరనరపతి "మొదలగువారు చెహణరాజులు గా నర్షి ౦పంబడియున్నారు, 
దీనినిబట్టి, góa డై నచోక్ష త్రీయకన్యను జెండ్లాడం KORI ! ఇతండు 
త త్రియుండే యని కొంద అూహించిరి. పండితరాయలు లనంగిని బెండ్లాడిన Bé 
డనంతిసుందరిని బరిణయమయ్యె నని చెప్పెడికథ వినరాదు. కావున నితండు 
శత్రియుండే యందము. శకాన్ని, రాజ EHS Sow మూత్రము శివనామపరమే కాని 
EK తీయ క్రేస్టపరము గా దని యితండు కర్చూరమంజరిలో. దనకు నామాంతేర 
ముగాం బ్రయోగించుకొన్న రజనీనల్ల భళిఖండళ బ్రమునుబట్టి 'తెలియునది. 


చాలరామాయణ ప్రస్తావనలోని “విద్ధి న SY wows’? అనుమాటను 
బట్టి యితం డాటు ప్రబంధములు రచియించినట్లు తెలియును. కయ్సారమంజరి DY 
సాలభంజిక బాలరామాయణము బాలభారతము (ప్రచండపాండనము) ఇవీ 
ప్రసిద్ధములు. 'కావ్యమిమాంస ప్రబంధములలోం. BS దన్న-వో నిక Go డుండ 
వలెను. ఆపర్జుపండితుం డితని సవ్యాఖ్యలిఖత సట్టక మొకటి సంపాదించె నని విని 
కిశ. అది నిజ మైతే, సుభాపి.తావళ్యాదులలో రాజ శ్లేఖరకృతేములుగాం. గన 
వచ్చెడి కవి ప్రశంసాపరము ల్‌ నబహాుశ్లో కములవల్ల నితండు కవివిమర ౧ మనునొక 
గ్రంథము ల ననెడిప్రతీతి విశ్వసనీయ మగును. ఇతండు బాలరామాయ 
ణమున భవ "ర ప 
a Be as భర jews శంకరవ E; తరల కవిరాజులను, కర్పారమంజ 
) OS లఖాక థ ర-చచియించినయప రాజితకవిని పశలవారిచంద నందిచంద 
కోటిస కవులను 'బేర్కొనియున్నా (డు. of a 


ఇతనిరూపకములలో, కర్పూరమంజరి మొదటిది, ఇది ప్రాకృతమున రచి 

టో OEE లు లేక ల ఆయము బదులు 
O ల ( 

షమునకు రచియింపయిడిన దని దట ర : 2s a 
EPIS N So తెల్పును. 


“చావువానకులమాళిమూలికా, OP BIT Do ద చగేహినీ 
భ్‌ Sr కృతి మవంతిసుందర్సీ సా ప,యోజయితు మేత Baye” 


CC-0. Jangamwadi Math Collétrton. Digitized by eGangotri 


TE | 'అష్టమా ధ్యాయము 879 


సంస్కృతే వాక్కులు పురుషులవంటివి, కశినములు. ప్రాకృత వాక్కులు 
i సుకుమారములు (శ్రీలవంటివి అని యితని యభిప్రాయము. శృంగార 
ప్రథాన మైనయీరూపకమున, చండపాలుం Shore, వినోదారముగా 
ఖై.రవానందు(డు మంత్రసిద్ధిబలమునం దనయింటికి రప్పించినతనపట్టమహివి.విన 
తల్లి కూతురును కుంతేల రాజపు త్రియు నై నకర్సూరమంజరిని Bom ti వర్మింపం 
బడినది. దేశభాషలో వ్రాయంబడినరూపకముల FS మొదలు, దీనికిం బూర్వము 
శేనలస్రాకృతేమున రచియింపండినయాపకము కనంబుడదు. హూపకము. సర్వసా 
ఛారణముగా రంజకము కావలె నన్నయూహ కిది తార్కాణము-బాలరామా 
యణము పదంకములవుహానాటకము. ఇందు రామాయణకథ యంతయు సంగ 
హముగా నర్జింపలుడినది-బాలభారతము కూడ OW మహానాటకమై భారత 
కథ యంతయు సంగ్రహించినట్లు తోంనుగాని, కెండంకముల గ్రంథము మాత్రమే 
సజీనమై యున్నది.  మొదటియంకములో ద్రైపదీస్వయంవరము, అగర్జునుండు 
రాధా వేధ మనులక్ష్యము గొట్టి పందెము గెలుచుట ; ండవదానిలో మాయ 
జూదము అవమానితు లై నపాండనులు ద్రౌపదితో SŽ బోవుట్క, అనువిషయ 
ములు SE ౦పంబడినవి. విద్దసాలభొంజిక నాలుగంకములనాటిక. ఇందు నాయ 
కుడు కేరలక్షితీళుం B నవిద్యాధరమల్ల దేవుండు. నాయిక లాటరా జై నచంద్ర, 
వ _రృకూంతు రగుమృ గాంకావళి. ఏరిపరిణయ మిందు చక్క-(గా వర్మింపంబడినదిః 

రాజ కేఖరునికవిత్వము మృదులము రసవంతేము. ఇందు కితండు SB ors 
కొన్న విద్ధసాలభ ంజకలోనిమాటలే చాలును, 


శ్రోతుం శ్రోత్రరసాయనం రచయితుం వాచ స్సతాం SHS, 
pS) Bo పరమా మచాస్తు మవధిం లబ్ధుం రసస్రోతేసః, 
భో Ho స్వాదుఫలం చ జీవితతరో ర్యద్యస్తి "తే కాతుకం, 
so yo శృణు రాజశేఖరకవే Wr), È స్పుథాన్యనినిః. 


శాజేశేఖరు(డు మిక్కిలి శృంగారప్రియుం డని, యితరకవులన లెం WY 


యితండు మ _న్గథుని నానులోచనలను మంగళా చరణపద్యము లందు se. ంచుటయే 


“తెలుపును. 
“కులగురు రబలానాం శేలిదీశా Sas; 
పరనుసుహృ దనళ్లో ' రోహిణేనల్ల భస్య, 
అవి కుసుమసృష్నల్కే- ae ey 
జయతి సురతలిలా నాటికాసూరత్ర్‌ థారః 
“దృ శాదగ్ధం మనసిజం జీనయ A దృశైన యాః, | 
DSI HIG జయినీ స్తాః స్తువే నామలోచనాఃశో 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


380 సంస్కృతే wr జయచరి శ్రే [os 


కర్ఫ్పూరమంజరి ప్రాకృతములో నుండుటచే నిపుడు దానికి వ్యాప్తి తగ్గినది 
గాని అదియు నిదియుం గూడ FSA SY వ్రీయదర్శికలవలె సహృదయరంజకము 
లనుట నిర్వివాదము. రస భావ వస్తు నర్షనములందు రాజశేఖరుడు స్వతంత్రుడు. 
స్వకాలమున ఖ్యాతి గాంచినకొందజుకనులలో నితం డొకండు. ఇతండు, భీమటకవి 
z. = z వింగ్‌ 3 
మైదునాటకములు D Eos నని వర్గించినట్లుగా సుభావితముక్తావళిలో TSH 
కము కోనంబడుచున్న ది. 
“కాలంజనపతి HE శీమటః పంచనాటకీమ్‌, 
I Kym Ser, nu ec 
స్రాప ప్రబన్గరాజత్యం తష స్వష్నదశాననమ్‌ 


ప్రయాగ నగరమునకు WPA AQ భాగమున బన్నెండావముడదూరవుం దున్న 
కాలంజనగిరినామముతోోడి దేశము పాలించినళీమటుం డనురాజకవి ని రించినయదు 
నాటకములలో స్వప్న దశానన మనునది యు త్తమ మని దీనినల్లందెలియుచున్న ది. 
STO, అదియును గనరాదు. ఈభీవుటుం డితనికిం బూర్వుండో సవుకాలికుండో తెలి 
యదు. కాన్సి అస్వప్నదశాననము స్వప్న వాసవద_త్త ననుసరించిన దని చేరును 
బట్టి చెప్పవచ్చును. 


'రాజ కేఖరునికి సమ కాలికుం జై నయార్యవేమిశ్వరుండు నై పథానందము 
చండకౌశికము ననుశాండునాటకోములు రచియింశాను. కాని మొదటిది యల 
భ్యము ". ఐదంకముల చండకౌశికము ప్రసిద్ధమై యున్నది. ఇందలికథ విశ్వా 
మిర్రునికిని హరిశ్చంద్రునికిని సంబంధించినది. ఈనాటకము మహీ ప్రాలడేనునికాల 
మున రాచియింపంబడిన దని యిందలి ప్ర స్తావనాళ్లో కము “తెలుపుచున్నది. 


“య yo, త్య ప్రతృతిగహనా మార్యచాణక్యనీతిం 
BOC నందాన్‌ కుసుమనగరం చం ద్రగుప్తో జగాయ 
కర్ణాటత్వం SoS ముపగతా నద్య తా నేన se Mo, 
దోర్షండాఢ్య స్స పున రభవ (వబ్బేనుహీపాల is 


-ఈమహీ పాల బేవుండు రాజే రుడు SS ON, ants 

eee. కీ. ౮౮౪౩ లో cones ee ae seal 

* ఈ, ౮౪౩ లోఘూర్ణరరాజై పిదప గాన్యకుభ్ధము గెలిచి యది రాజధానిగా 

రాజ్య 'మేలినప్రథమభోజుం డితనిపితావముహుండు, ఇతనితండి యెనవుయేంద 
3 క్‌ 

పాలుండు ద్వితీయభోజుం డనంబడెడినాండు, ఈమహీపాల జేన్చండు కీ ౯౧౭ లో 

రాష j ý జ 

ప్రకూటనంశమువా(డును, కర్ణాటరాజ్యపాలకుయ వైన(ధ్రువునితోం బోరాడి 

Å 
1, చూ, ేటర్సనురిపోర్టులు.. III. 340, 

CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


a BDI | అష్టమాధ్యాయము 381 


ఘూర్జరరాజ్యమున( గొంత భాగము పోగొట్టుకొని తరువాత్‌ మరల నతనిమింద 
దండె త్తంగోరునపు డీనాటకము పుట్టియుండు సని మై శ్లోకమునలనం దెలియవచ్చును. 


విజయ ప్రకోస్టపండితునిమునిమనువుం డైనయిీ+కవి భారతములోనిహరిశ్చం 
SND GED యించుక మార్చి, BN Shy డై నకాశికునివేర దీనికి. zo% 
కౌశిక మనువేరు పెట్టెను, హరిశ్చంద్రుససత్యపీరిపాలనము ప్రధానవిషయము. 
ఇందలినర్లన లతిసర సా yoo sO మిక్కి-లి సరళము. “హకశ్చంద్రునిన్య 
ధైర్యములను BS y ర్రనచన మిట్లున్న ది. : 
“సుఖంనా దూఃఖంనా కిమినహి జగ త్య È సి నియతం, 


a 


వివేక oe Sse సుఖదుఃఖన్యతిక హర్క 
నోన్ఫ త్తి; పుంసాం జగతి జయినీ కాపి మహతాం, 
యయా దుఃఖం దుఃఖం సుఖ మపి సుఖం వాన భవతి* 


పూర్వా కం డై నకుల Boss ర్మ రచియించినతేపతీసంవరణ మూజంకముల 
నాటకము. భార తాంతర్లత మైనయందలికథ సుప్రసి ద్ధము. ప్రస్తానననుబట్టి 
యీనాజు శేరళజేశముపాలించిననాం డనియు మసోదయపురమున నివసించిన 
నాంషనియుందెలియుచున్న ది. ఈనాటక మం BE నియాశ్చర్యమంజ ssy% ప్రశంసింపం 
బడినది. GY మతవిషయకరూాపకములలో. ORB శెక్కినదిా 


ప్రబోధచంద్రో దోదయము. అదె B (తమతే. మందతికి సుబోధ మగునట్టు 
దృశ్య కావ్యముగా రౌపయించినదీనిక ర్ల ð క కృవ్లమి శ్రు శుండు, ఇతనికాలము సరిగాం చెలి 
యరాదు కాసి, శే యేంద్రునివజకుం. గలయాలంకారికులలో నొకండును గూడ 
సుప్రసిద్ధ మైనయీనాటకి మందలిశ్లోక -ముకటియు నుదాహరింపకపోవుటనుబట్టి 
RA $ ౧౧౦౦ ప్రాంతముచాంై. జ యుండు నని యూహింపంబడుచున్న దీ. 
ఇతండు గోపాలమంత్రి, 'కాసంద సంవాయక ముం. దీనిని నిర్మించినట్లును; అతండు 
తనమిత్రుండును, చంప ద్రనంశపురాజు SOE 835 రృమూర్థాభి మేకకాలనుందు దీనిని 
బ్రయోగింపంటేసినట్లును 'జెలియును +. దీనికి వ్యాఖ్యానము ప్రాసినఘన శ్యాముండు 
caer మొనకర్ల రాజు నోడించి మరల నతనిరాజ్యమునకు. బట్టము గట్టిన 
గోపాలమంత్రి, పరేఘ్‌రామునివంటివి ప ప్రపీరుుో అని -తేలివియున్నాయ. 


ఇది యాజంకములనాటకము. ఇందు . మతివివేకులుక థానాయికానాయ 
కులు. ప్రబోధోదయము సఫలము. ఇంద లిషడ్వర్ల నిరసనము శమదమాదిషడ్క. 


1. EE È ౧౦౯౮లో నున్న TC BASS). 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


882 Soy bar జయచరి త్ర [ aviy 


Sosy FOS యెక్కువగా విళదీకరింపంబడినవి. బౌద్ద కాపాలికాదిమతఖండనము 
గానింపంబడినది. కవిత్వధార నిరర్లళము. రసోదంచితేము. ఇందు కీ క్రిందిప్రబోథో . 
దయవచన మొక్క_శు చాలును. 


“కిం నా So కి ముపోహితం కి ముదితం కిం నా సము త్పారితం, 
స్యూతం కిను విలాయితేం.ను కి మిదం కిం చి న్న నా కించన, 
o% È న్నభ్యుది తే వితేర్కపదవీం నైనం సమారోహాతి, 
(తలోక్యం సహజ ప్ర కాశదళితం Bresso ప్రబోధోదయః*ో 


దీని ననుకరించినవానిలో వేంకటనాధ వేదా _న్త దేశికాచార్యునిసంకల్పసూ 
రో్యోదయను కొంత ప్రసిద్ధి గాంచినది. ఇది విశిష్టాడై (తేమతే ప్రశంసాపరము. 
ఇందు పంచవిధ మైనశారీరకశా Vy so విశదీకరింపంబడినది. సంసారాంధకార 
మున నిద్రించువారిని మేలుకొల్పునది కావునన్సు PNST SHI! మునిగియున్న 
వారికి విమలదృష్టి. నిచ్చునది గావునన్సు ఇది సంకల్పసూరో్యోదయ మెనది. ఇది 
ed ee క es 


విశ్వామిత్రగో త్రజుడు od శ@భనస్వామిభట్టనూనుడు చోళభూనల్ల భా 
ద్ధానపండితుడువడ్భాపాసార్యభాముం డభిననభనభూతిబిరు దాంకితుండు నగురత్న 
PLB DarwA 8, తుం sB వ్రత మత బోధకముగా ఛావనాపురుపో తమ మను 
చైదంకములనాటకము రచియించెను. ఇది సర్వవిధములం బబోధచం దోదయ 
మును బోలియున్న ది. వో 


రామానుజాభార్యులచెల్లెలిమునిమనుమనికొడు ఎకె. ననరదాణా coh, 
రామానుజాచార్యులజీవితము నతనివిశిష్టాదై (తమతస్థాపనవిశ్తేషములతో చేదా న 
విలాస మనునామాంతరము గలయతిరాజవిజయ మనునాఅంకములనాటకము 
ని OTA. 


Cd lo = 
అం oe వైతన్యచంద్రోదయ నమనుప్రకరణమును ని | SoBe, 
oe TU ae ననుసరించిన దే. -క్రక్షవి కపిలేశ్వర sar Sow 
= దవపుల్రుండు నిలగిరిప్రభువు నై నగజపతి 'పతాపరుద బేన్సనికాలము 
లోనివాం డగుటచేం శ్రీః ౧౫౨౦-౧౫౯౦ నడుము నున్న వాం a గ opro% 
గద్యాాదులవల DAS మగును, ) esa’ 
్యాదులవల్ల గును, సరన శై లీనిబద్ధ మెనయిందలియదై (తో కి యిది- 
CSO SP OD ; 
గధ వ మేమ SBS HT, లిప్సాన మోక్షన్యతు కర్ణి, చిన్నః, 
AS = 
భి స్సమసై స్తన దేవలోనై, ర్లోకాంతశే =-ప్యస్తు SBS వాస్క* . 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangofri 


'_గౌరాంగుం డనయుడు.వై తన్యునిధర్థాచరణము నతీనియుప బేశములను-బోధిం 


నాజ్బయము |] © S Soe wry ah abo 383 


న్యాయమతబోధకముగా' నృసింహకవి యనునొకతార్కికుం డనుముతిపరి 
ణయ మనుహూపకము రచియించియున్నా6డు. ఇందు, పరామర్శపు త్రిక యైన 
యనునితి న్యాయరసికుని వరించుట యనువిషయము న్యాయశా(స్ర్రుసిష్హాంతపుర 
స్సరముగా వర్శింపంబడినది. z | 


జాతే వేదుం డనువముజియొకకవి పూర్ణ పురుపార్గ చంద్రోదయ మనునై దంక 
ములనాటకము రచియించెను, ఇం దానందపక్యవల్లీ ద శాళ్వులపరిణయము మోక్ష 
పురుషార్థ సిద్ధిపరముగా _ నర్మింపంబడినది. దశాళ్వుం డనలా, ద్షేంద్రియవిశిష్టుం 
డైనజీవా త్తే యని యరము. ఈనాటకమునందు చార్యాక జై STS కాపాలిక 
మోవమాంసకాదిముతనిచారములు ప్ర వేళ పెట్టంబడినవి. తుదకు సర్యమతసార 
HE (SF మనుభానము తేలును. రాజై నదశాళ్వునిమాట యిట్లున్న ది. 


“ఆనందపక్యవల్లీ సా, నామ్నా ప్రియతేమా మమ, 
తత్సాస్త్యా పురుషార్ధ మే పూర్ణ స్యా న్నాత్ర సంశయః 


ఇ Boss గనవచ్చువీనిని విడిచి దేశమున చ్యాపించియున్న మజికొన్ని 
రూపకములు చూతము. 


ప్రసన్న రాఘవము. రతిమంజరీ చంద్రాలోకములం BRB గాంచినజయ 
"దేవుండు Adv Y. వంగచేశ్సీయుం డైనయితే(డు సువిత్రామహా బేవులతనయుండు. 
కాండిన్యనగో త్రు (డు. ఇతండు పండ్రెండనశ తాబ్దిలోనివాం డని కొంద అందురు. 
ఈయు త్తేమనాటకములోనిక్లో'క మొకటియు విశ్వనాధకవి రాజుసాహిత్యదర్పణ 
మున లేక పోవుటచే నతని కితండు పరుం డని కొంద అందురు. అర్యాచీననాటక 
ములలో? బ్ర ఖ్యాతి గాంచినదీని SOS దేశమునం బిల్లమురారి యనునాడుక 
వచ్చినది. దీనినిబట్టి యిది మురారియనర్ధృ రాఘవము ననుకరించిన దనుట తెల్లము. 
కవిత్వము పటువై సరసమై హృదయంగమముగా నుండును. ఇందలిశ Gos రామ 
లతణజామదగ్ను ్యలసంభాషమణము. విన AoW పాత్రోచితముగా నున్నది. 
ఈ క్రీందిశ్లోక నితనికవిత్యవియత్వమును జాటుచున్నది. 

“న బ్రహావిద్యా న చ 'రాజ్యలశ్షీ శై SF య భేయం కవితా కప్‌నామ్‌, 

లోకో త్తశే How నివేశ్యమాన్తా పుత్రిన హర్షం హృదయే కరోతి 


దేశమున వ్యాపించి యున్న పార్వతీపరిణయనాటకము భట్టబాణుని దనెడి 
'ప్రవాదముకూడం గలదు గాని, ,పర్యాలోచన చేయంగా నిది మన మింతేకు 
మున్ను పెక్కు_సార్లు _స్థరించినవామనభట్ట బాణుని బే యని తేలినది, ఇది కుమార 


సంభవకథ ననుసరించినయెదంకములనాటకము. 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


884 Som) Sar జయచరి శ్ర [ లౌకిక 


మహానాటక మనువేరు దేశ ప్రసిద్దముః BEDS నొకరూపకమును ము ద్రిత 
మైనది. హనుమంతుండు ÅD Y యగుటహనునున్నా టక - మనువ్యనహారముగల 
యీోమహానాటకము ము ద్రితనాటకముకంకు వేజైనన్కు ము 58 మైనచానికిని 
హనుమన్నాటక మనెడినాడుక కలదు. ఈనాటకములో నితరులకృతులలోనిశ్లోక 
ములు సూడ గననచ్చును. అందుచే నిది సంకలననూపక మని తోంచుచున్నది. | 
ఇందు కిందలియీ క్రిందిమాటలు కూడందో డ్పడుచున్నవి. 


“Os (శ్రీలహనూమ'తా విరచితే CIES _నహానాటకే, 


మిశ్వశ్రీమధుసూదచేన కవినా సందర్భసక్డీకృ తే.* 

హనుమంతుడు దీనిని రచియించె నంట. మధుసూదన మిశ్రుండు సందర్భో 
చితముగా సవరించె నట. ఇది విశ్వాన్యమా ? "కావున మధుసూదనమిళ్రుండో 
కొంత రచియించియుం గొంత  సేశకరించియు దీనిని గూశ్చె ననుట 
.నిజను. ఇందు పదంకములు కలన. విచేహతేనయాలాభము మొదలుగా yor 
ముండు స్వర్గమున "కేగునజకును గల రామకథాభాగ మంతయు సం గ్రహముగా 
నున్నది. ఇందలిన్లో క సంఖ్య సుమా శేడువందలు. ఇట్టినాపకము ప్రదర్శనయో 
గ్యమా ? ప్రయోగసాధ్యమా ? ఇందలిసూత్రధారునిమాూట లిట్లున్నవి. 

Kar OS రుపదేశతః స్వయ మహో వక్తా హనుమా౯ కవి, 

(శ్రీరావస్య రఘూద్వహస్య చరితం సౌమ్యా వయం న్నర్తకాః, 

గోష్టి తావ దియం సమ _స్తసుమనస్సంమఘేన సంవేస్టి తా, 

త Bon కురుత ప్రమోద మధునా వక్తా È రామాయణమ్‌* 


అచ్చుపడినమ హానాటకములోనినాంది యి ట్లున్నది. 


“యం Bar స్స్పముపాసళలే శివ ఇతి బ్రహ్మేతి వేదా నినో, 
బౌద్దా బుద్ద ఇతి నర x Ge నైయాయికాా, 

అర్హ న్నిత్యథ జె నశాసనర తాః కోతి మోావమాంసకాః, 
సోఒయం వో విదధాతు MOP ఫలం  త్రైలోక్యనాధో హరిః 


ox ద్రితమహానాటకపు _స్తకములలో గొన్ని చోట్ల “మవోనాటకసుధా 
నిధి అనువేరు గూడం గనవచ్చుచున్న ది. దీనినిబట్టి ,సూర్య్వరానూయణనాటక 
ములలోనిమం చిపద్యము GS కూర్చియుం గొన్ని కల్సించియు మధు సూదనుండే 
దీనిని గల్చించె ననుట సమంజసము, 


ఉత్సన్నము B నవివిధహాపకములు కొన్ని వందలున్న ను వానిలో వ్యా వికి 


వచ్చినవి మిక్కిలి తక్కువ. అరాంచీనములలో. 9) చః 
బి 5 e a ath Collection. Diaa ANA శాన ISOLA రెండో 


వాజయము ] z అషస్ట్రమాభఛ్యాయము_' 385 


మూడో యుండునేమో ! తృత్త్య మూహించినయెడ నన శృరాఘవమువనజకు నుడ 
యించినయాపకములలోం గూడ నాట్యకలాచాతుర్యము చూపున వెన్నో యుండను. 
అవి మాత్రమే చేశమునలుంగడల . వ్యాపించి విద్యజ్ఞనమనోరంజనము లగుచున్న 
వనుట పాఠకలోక 'మెలుంగనిది కాదు. . గృంథరచనము ‘ales. కవిత్వము వేటు. 
పద్యా త్మ SSB గద్యా OY మా, గ్రంథము రచించినవా రందబు కన్చలుగారు. 
కవి యగునాండు వ్రాసిన దంతయు గూడం గవిత్వముకాదు. “యే నాస్తి న్నతి 
విచిత్రకవిపరన్చురావాహిని సంసారే TOG IS పభృత యో i AT mon 
మహాకవయ ఇతి గణ్యన్తే * మహాకవులుగా గ ణించద గిననారు కాళిదాసాదు లిద్దజు 
ముగ్గురో ఐదాణుగురో యుందు రని యానందవర్ట్సనాచార్యుండు చెప్పినమాట 
యెంతయు విమర్శనపూర్వకము సత్యము. అట్టిమహాకవుల కావ్యములలో. గూడం 
దారతమ్యుము లేక పోలేదు. _ప్రాచీనరూపక ప్రపంచ మంతయు. గలయనవెదకినచో, 
ఛాసరూపకములలో స్వప్న వాసవద_త్త ముందు కనంబడును. కొందటికి బ్రతిమా 
విమారకములు గూడం గనణడవచ్చును. కాళిదాసరాపకములలో శాకుంతేల 
మున కున్నగారవము TH Sard కున్నదా? శ్రీహార్ష రాపకములలో నాగా 
నందమే మిన్న. భవభూతికృతములలో  నుత్తరరామచరిత్రమే యు_త్తేమము. 
-ఈచెప్పినవానినలె మనోహరము లై నవి మృచ్చకటిక ముద్రారాశ్షస చేణీనంవో 
రాదు లింక R నై దాణుండును. ఇంకే కదా! ఇవియేకదా లోకమున DOSS 
వ్యవహారమందు ప్రసిద్ధము లై. నవి! ఇ ట్లనుటచేం దక్కినరూపకసమూహ మంతయు 
నట్టి బేనా యననద్దు. వానికి దగినగుణము వాని కున్నది. ఇది యాంతరపరీత్ష 
చేసీనప్పటిమాట. 


క్రీ. ౧౩-౧౮ శతాబ్దులనడుమ నుత్సన్నము లైనరూపకములలో నము 
ద్రితేములై. ప్రావీనలిఖతపు స్త క బడియున్న వీ కొన్ని వందలు. అవి 
యన్నియు? సడ గొన్ని యేండ్లు చేశమున సంచారము చేసినట్లు THs ప్రతుల 
కాలమునుబట్టి యూహింపనచ్చును. ఐన చేని? సుమారు నందసంనత్య్‌రముపుగా 
సారస్వతములోనివివిధజాతి గ్రంథములనలె ననియును నామరూపములు లేక యణంగి 
యున్నవి. ఇందుకు సంస్కృతే భాషా భ్యాసము "దేశమున మిక్కిలి సన్నగిల్లుటయు 
గ్రంథసంతతి మితి మాజుటయుం గూడం గారణములు. కాని, ఒకోచిత్రము. అణ 
నన. “దణంగిపోవుచుండం బుట్టునది పుట్టుచునే వచ్చినది. ఇది కవులిసంస్కృతే 
ఛాపాభిరుచికి సాక్షి .. Hd దాయముద్రిత గ్రంథము. లచ్చుపడినను జూచు 
వారు లే రని యవి యువేక్షణీయములా? T దొరతనమువారు నానిని 
“సంరశ్షించుచు రాకపోయిన వాని వేళ్లు కూడ నునకు దొరకక పోవును. అముద్రిత 
x గ్రంథపట్టికలధ ర్మ రమా యని యిపుడు నందలకొందిశా(స్త్రక రృ రలు కావ్యకర్త ర 


Swe? 
49 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


886 సంస్కృత ra, a ss శ్ర [ లౌకీక 
మనకంటం బడుచున్నారు. నారిమాటలు నాలు RN మననోటం . బడుచున్నవి. 
కావున  మైందనార్యులవివిధకలాభిజ్ఞానమునకు Tho లైనయాగ్రంథము 
లన్నియు ర శణీయములు ప్రకాశ యోగ్యములు నని భాపాభిమూను లుద స్యమింతురు 
గాక ఇత నట్టి వానిలోం ATT rr ముద్రితేములు నముద్రితములు నై నకొన్నిటి 
నవలోకింతము, 


బరోడాసంస్లానముబారు ౧౯౧౮ లో రూపకవట్క_ మచ్చొొ Gohl. Sor 
Er Hoa న్యా యోగము కర్ఫ్యూరచరిత భాణము రు కి, ణీహర ణేహామృగము త్రిపుర 
దాహడినుము హాస్యచూడామణి ప్రహసనము సము ద్రమథనసమవా కారము, అను 
నామముల దశరూపకభేదము లై నయాజురూపకములను, అమాత్యనత్సరా జను 
కఏంద్రుండు ని DTA. ఇతండ, కాలంజరాధిపతిపరమర్షి చేవునిరాజ్య కాలమం 
దును, CMOS డైన్నతెలోక్యవరృదేవునికాలమునందును గూడ నున్న 
ట్లితనియాపకములోని ప్రస్తాననావాక్యములనుబట్టి తెలియుచున్నది గావున, 
శ్రీ ౧౧౭౦-౧౨౩౦ నడుమ నితండు జీవించియున్న వాం డననచ్చును. భరతనాట్య 
శ్వా స్త్రదశతూపక వ్యాఖ్యలు 'వేర్కొన్న త్రిపుర దాహసము దృమథనములు మృగ్య 
ములు. GRY నెలసినయివి వే అని తెలియునది. ఈరూపకములలోనివిషయ 
మును యాపకనామములే తేలుపుచున్నవి. హాస్యాచూడామణి తప్పం దక్కిన 
వన్నియు బారాణికకథలనే గ్రహించినవి. 


Sor తార్జుసీయమున నీశ్వరుండు కిరాత వేషముతోనే కాక, దుర్యోధన వేష 
ముతోం గూడం బోరుట కల్పింపంబడినది. ' ఇది తలోక్యవ_ర్త చేవునియనువుతి 
నభినయింపంబడిన దంట. దీనితరువాత "వెలసిన న్యా యోగములలో వారణాసిధ ర 
సూరి నరకాసురవ్యాయోగ మెన్నందగినది. సదాశివకవి BS Woes భె రనమున్సు 


కాంచనకవికృత మైనధనంజయనిజయమును గోవిందపండ్లితునివినతానందమును 
సజీనముఖై యున్నవి. ( 


కర్ఫూరచరితభాణము చదువుట కింపుగానే కనంబడుచున్నది. ఇందలి 
నాయకుండు కర్ఫూరుండుం ఇందలిశృంగారము హదు దాంటితేదు. ఛాణముల పే 
3  త్రినంతనే పాఠకులకు వసంతేతిలక భాణమును, ప సతికి 
వచ్చును. అందుకు. దగినగుణ మందు కలదుకానుననే యవి తము are 
వగా వ్యాపించినవి, ఇవి పదూోనేడ వశతాబ్షిలోనివి, శ్రా 
గ దదిశ్షితు 
తిలకము దానికంటు రనవంత E a D 
ముగా గనయడుచున్నను Bs రాలేదు శంగార' 
శబము మొదటం గలభాణములు DH Y. వ. న 
శృంగారకోశము, ప ae తన ర 
A ౨ ప్రుసిద్దనిలకంఠ దెక్షీ నిళృతీ c డగ్గుగీర్వాణేం AS, 


CC-0. Jangamwadi Math Collection. Digitize eGangotri 


వ సౌరి, 
D BÉ» | అష్టమాధ్యాయము 387 


తునిశృంగారకోశము, అవధానసరస్వతిశృంగారజీవనమ్సు నల్లాబుధునిశ్ళంగార 
సర్వస్వము, 'వేదాం తార్యునిశృంగార సర్వస్వము మొద GHD ప్రధానములు. 
వనికిం బూర్యమై ఏనిని మించినది వామనభట్ట బాణునిశ్ళృంగారభూపషణము. ఇది 
మొన్న మొన్ననే బొంబాయిలో ము ač మైనది. తంజావూరుశర భాజీకాలము 
లోనిజగన్నా ధకవి రచించినయనంగవిజయముగూడ సరసముగానే కనవచ్చును. 


నర్సరాజు రు క్మిణీహారణము తప్ప, ఈహామృగరూపకమునకు మజీయొక 
యుదాహరణము కనబడదు. ఇది నాలుగంకములమాపకము. ఇందలినిషయము 
విఖ్యాతము. ఇందు నాయకుండు కృష్ణు(డు, ప్రతినాయకుండు న్రిశుసాలు(డు. 
రు i ణీకన్యను SEN డపహరించుట కావ్య ఫలము. 

డిమరాపకమునకు( ద్రిపురదాహ మొకటియే యిప్పటి కుదాహరణము. 
ఇందలికథ శివుడు త్రిపురాసురులను దహించుట. సమనాకారము లున్న ట్లు విన 
వచ్చునుగాని ము oe మైనది వళ్సరాజుసము ద్రమథన మే, భరతనాట్య T Sy) 
ములో? గనవచ్చిన VY, నుబట్టి dnd డీడివుసమువాకారములు ని _ర్థించియుండును, 
ఇంక నితనిహాస్యచూడామణినంటి ప్రహసములా, అనేకములు. 


._ _ కాళిదాసుచేర నొక ప్రహసన మచ్చుపడి యున్నది. దానివలెనే జ్యోతిరీశ్య 
రునిధూ_ర్హసమాగమము, BOY కేశ్వరకవి భాను ప్రబంధము, అరుణగిరినాధుని 
'యోగానందము, శంఖధరునిలటక మేలకము, వాను GAIA Sy నిసుభగానందము 
మొద లై నవియు హాస్యరస ప్ర PKB కనవచ్చుచున్న వి. ఇట్టినానిలో ఘన 
శ్యామునిచండానురంజనము గణింపందగినది. . ఇతనినిగూర్చియు నితనికవిత్యమును 
గూర్చియు నెనుకం 'బెక్కు-చోట్లం BOM Ad ys. అర్వాచీనస్వతంత్రకవు 
లలో నితండు లెక్కింపందగినవాండు. ఈప్రహసనముకడపట నితం డిట్లు చెప్పుకొని 
యున్నా (డు. Q 


“పటుషడ్భాపాకావ్యం నాటకభాణొ చ సట్టకం చంపూ$, 
అన్యాప బేశశతకం రచితం యే నాళు HIS? 


-ఈన్లోకమే యితనిడమరుకము చివర గూడ నున్నది, డమురుక మనునది 
విచిత్ర మైనయుకయాపకము. ఇందలి ప్రకరణము లలంకారము లనంబడును. ఇందు 
పదియలంకారములు కోలవు. అవి, రాజానురంజన Orica సుకవిసంజీనన 
కుక విసంతాపన అబోభాకర ఇాబ్టికభంజన పండితఖండన జాతిసంతర్జన SSIS 
అఖండానందనామములు కలవి. సూత్రథారపారిపార్మ్వికులు ప్రస్తానన జరిపిన 
Ta కలహంస Yo¥os లనుపా త్రములు ప్రవేశించి కథ యారంభింతురు, 

నిలో స న్న ది. 

SOE PRE RN by eGangotri 


"888 SO xp). wa oh చరి శ్ర - [ లౌకీక 
“సరస్వతీ ఘనశ్యామా ఘనశ్యామ స్పరస్వతీ, 
ఇక్యేన యం ప్రతి: ప్రాయః కింవదంతీ ప్రవర్తతే 


ఇట్లు తక్కినరూపక భేదములు కోనవచ్చును గాన్సి వీథి అంకము, అనెడిభేద 
ములకు మాత్ర ముదాహరణము కనరాదు. ఇంక ఏని నిట్లుంచి పృస_క్ష మైన 
యర్వాచీననాటకాదివిషయ మెత్తుకొందము. నాటకములు లెక్క లేనన్ని పుట్టి 
నవి. భోజరాజుకాలమునం గూడ బేశమున రూపక ప్రదర్శనాణారము గనరాక 
పోయినను, పాఠ్య కావ్యములనలె దృశ్య కావ్యములుకూడం బుట్టుచునే నచ్చినవి. 
వాని నెల్ల నిందు వేర్కొనం జోటులేదు. అందు కొన్ని టిని మాత్రము గ్రహింతము. 


రామభ ద్రదీశ్షి తుని యేడంకములజానకీపరిణయము పఠన పాఠముల వ్యా క్తి 
గాంచినది. సీతారామవివాహ మిందు S Foo. ఇతండు ప్రస్తావనలో వ్రాసికొన్న 
యీ క్రిందిపద్యమునుబట్టి యితేనివృ_త్త మించుక తెలియనచ్చును. 


“యస్య సాతి మతిం మనీవిసదసి (శ్రీ | /సీలకంశాథ్వరీ 
నలిపి. యస్య కురుతే మన ST s స్పమమ్‌, 
HTAA మర్చయతి చ BWIA’ గురు, 
సోఒయం దీవ్యతి చొక్క_నాధమఖనా మ శ్రీతదాసః కవిః 


'వేంకటాధ్యరి ప్రద్యుమ్నా నందనాటకమును, శఠకోపస్వామినాసంతికాపరి 
RELI ముద్రితములై యించుక EAs వచ్చినవి wa, యచ్చుపడని 
కారణమున ఏనివలె' వాద్యము D నన్ను, నృసింహసూరి ద్రాఫదీపరిణయము చక్ర 
వర్తిశశకోపాచార్యునిఖై పీాపరిణయము VHS, Rosny కి ణీపరణయమ్లో 
ee పరిణయము "మొదలై నబహుుహాపము లణంగియున్న వి. గువా 

“ 9, jy 
= ne Seis Sn es నమాత్వకవిపండిత గార 
=e స i ననాద అ ESOS NOS క వి” యయాతొచరి త్రము 
Bo o : ను నాటకముగా'-నిర్మించెను. Shora డనుతంజూ 
వూరుపాలకునిపుత్రుం డే నతులజను హా రాజునాస్తానములోనిరామచం ద -శీఖరకవి, 
౧౭౬౫-౧౭౮౭ నడుము, . క్ర లావతీనందక వును నేడంకములనాటకవు రచియిం 
చెను. చొక్కనాధుండు కాంతిమతీపరిణయ, DÄR దంకములనాటకము ని రింఛెను. 
ఇందలివిషయమ్యు శాహారాజు కాంతిమతిన్సి బెండ్లాడుట, ఘనశ్యాముయ కారితే 

— 
యునినృ'త్తాంతము కుమారవిజయ DMS దంకములనాటకముగా రాచియిం వెను, 
OES 8, తులతముని పౌతుండును సీలకంఠదీ § తునిసః 38 అతి? 
a eas దరుండు నైన అతిరాత 
రాదు ఆరామపుత్రు డైన కుశుడు పురి బరిణయ నుట కుశకముద్య 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


సాజ్బయము | అస్థ్రమాధ్యాయము 389 


తీయ మను వేర నై దంకములనాటకముగా నిర్మించెను. కృష్ణకవికంసవధనాటకమును, 
భోసలశాహరాజుచంద్ర కేఖరవిలాసమును, రచియించిరి. తేంజావూరురాజులకాల 
మందు BORS HY వింకను గలవు, ఐన చేమి? వీనిలో ననేకములు పాఠకలోక 
మెజు6ంగవుం 


భాస (శ్రీహర్ష రాజ్తేోఖరులనాటికల ననుకరించి యరా(చీను ల నేకులు నాటి 
కలు రచియించిరి. వానిలో రాజదూడామణిదీ కీ తునికమలినీకలహంసము వ్యాప్తి 
గాంచినది, కేరళలీయుండును సంగమ గ్రామ (కూడలూరు) వంక్లీయు(డును నీలకంఠ 
పుత్రుడు నగునీలకంళకవి రచియించినయింకోొక క మలినీక లహంసము కలదు. అదియు, 
పుర ర్లసరస్వ తిని రించినకమలిసీరాజహంసము, రుద్ర ద, చేవునియుపారాగోదయము 
నారాయణసూరికవులాకో ంశీరవము మొద లె D ననాటికలును వ్యాపించలేదు. 


- అర్వాచీనప్ర, ప eet ' ఉద్దండకవిమల్లి కామారుతేము తి గాంచి 
నది. మలచారు దేశ్టీయు డై నయీకవి పదుచేడవశ కొద్దిలో నివా౭డు. మహాదేవకనవి 
నిరి _ర్మించినయద్భుతద ర ణము రామకథా శృ శయమై రాజశేఖరుని చాలరామాయణ 
మును బోలియున్నది. క్క క్రీ Soe, ండవళ కొబ్దికడపట a జై నకవులలో, ప్రసిద్ద హే వామ 
SSR el డై నరామచంద్రకవి, కాముదీమి త్రానంద మనుకల్సితేవృ త్తే మైన 
ప్రశరణమును, Gases | జయభద ద్రసూరిశిమ్యః 3 జె నరావనుభద్రముని ప్ర బుద్ద 
en మను పకరణమును రచియించినట్లు శలియుచున్నది. ఇంకను గొన్ని 
ప్రకరణములు కలవేమో కాని మాలతీమాధవ PO కకక సప్యాదయ 
ర్‌ం జకము GND కనరావు. 


సట్టకము -లెక్కువగా నుదయించినట్లు కనబడదు. కర్ఫ్పూరమంజరి ననుక 
రెంచి నునశ్యాముం డానందసుందరి యనునాలుగుయననికల సట్టక ము ని Soe. 
ఇది యముద్రితేము. విక్వేశ్వరకవి శృంగారమంజరీసట్టకము ని క్మీంచినట్లు తెలియు 
చున్నది గాన యది నాకు లభింపలేదు. 


స్పతాపరు ద్రమహారాజున కానందము Sooke బ్రదర్శించుటకై విశ్వనాధ 
_ కవి భీముండు TSAR సౌగంధికపువ్పము తెచ్చుట SZÉ సౌగంధికాపహ 
రణవ్రేక్షణక మనెడిరాపకముగా నిర్మి Bodin చానిప్రస్తాననవల్లం బెలియు 
చున్నది. ఇతండు విజ్యానాధునిసమకాలికేం డని ఏ'తోయచున్నది. ఇది యముద్రి 
తము. ఇందలిసూత్ర భారునిమాట లిని;ా 


న ie ey OOS 

“రాజా ప,తాపరుదేణ సంభావితె...స్స్పభా సన్భి పూయ Kas 
9, S es 

మాన మాదిహ్లోఒ సి, DA SS 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


390 సంస్కృత నా బయ చరిత్ర [ లౌకిక 
DE CIS ఇతి ఖ్యాతః కని ర స్టి యదు క్షయ, 
అకాంక్షి తే మను Foi విదుషాం కర్ణ భూషణమ్‌” 


'కాంచీపురవాసుం డర్వాచీనుండు నై నలోకనాధభట్టు కృష్ణాభ్యదయ మను 
నొకప్రేశ్షణకము రచియించెను. అది se స్తిగిరినాధునివార్షి కయాత్రోత్సవమునం 
2S ర్భింపంబడుటకు రచియించిన దట. ఇట్టిమాట SOON భాణములం దంతటం 
గనవచ్చును. VD, కవి క్తేఖరచిరుదుం డై నవరదార్యుని పుత్రుండు. ఇందు BHO 
జననశ్రై శవాదికవృ Sods SE oS WANE. 


9 ట్ర నేక పాఠ్య దృశ్య కావ్యము లచ్చుపడక పోయినను పుస్తకభాండాగార 
ముల సజీవములై SOX వైనం గనయణుడుచున్నందుకు సంతోపించనలనసిన బే 
SA, కొన్ని పూర్వ కాన్యములు నామమాత్రావళిష్టము B నందుకు మాత్ర, ము 
విపూదపడవలసియున్న ది. అట్టివానిలోం ATCT Hen’ స్తుతిం చిసవికొన్ని — 


© _ రాజశేఖరుండు పోంసించినట్లు సూ _క్రీము క్రావళ్యాదులలోం గనంబడుత్లో క 
ములనుబట్టి తెలియువిషయము |. E 


“బానకీహరణం కర్తుం రఘునంశే సితే సతి, 
కవిః కుమారదాసశ్చ రావణళ్ల గే యది Ese” 


రఘువంశ ముండలూ జానకీహరణము గావించుటకు రావణుడు నమరు(డు 

కుమార దాను(డు సమర్లుం డన్న దీని యర్థమును బట్టి కాళిదాసు రఘువంశకాన్యేము 
SMe బిదపం గుమారచదాసుని జానరీహరణకావ్యము పుట్టిన దనితెలియుచున్న ది. 
ఇందలి సెక్కు_శ్లో కముల నుజ ౧లదతు సూత వ : 

గాల్లో జ్జ వ్రలదత్తుం డుణాదిసూ త వృ తీయం దుదాహారించి 
యున్నాడు. A చేందుం డౌచితవిచారచర ర 
కోదావారణముగా “నతు కుమా 2 Se ee oe 

ణ ? $ 

గా రదాసస్యి అనుచు సీశ్లోక ముదావారించెను. 


“అయి విజహీహి దృథోపగూవానం, త్యజ ననసంగమభీరువల భమ్‌” 
అరుణకరోద్గమ ఏవ వర్తతే, వరతను సం SSS న్తి SS era 


కరణమహాభామ్యములో? బై శ్లోకముకడపటి పాద ముదాహారింపంబడీ 
యున్నది *. దానినిబట్టి పతంజలికి మున్నే జానీవారణ ముదయించిన దని కొం 


1. ఈశ్లోకములు 1917 లో, నిర్ణయ సాగరము ద్రాలయమున ము 
జరీ పీఠికలో. గూర్చయడినవి, 


2, వ్య Sow 0 సముచ్చారణే (1-8-48) ఇక ౩ 
=o mhir ఇతె నూత స 
CC-0. న ce ae Dads క్యా మ్‌, 


చ్రింపలుడిన కర్ఫ్పూరమం 


a Bassi | అష్ట మాధ్యాయము 891 


దలు తేలంతురు. TN, యది సరికాదు. DF కములోనిరఘువంశ శబ్దమునకు 
గుమారదాసపశక్షుమున రఘునంశకాన్న వుని యర్లము. అది కాళిదాసు దనుట 
స్పష్టము. కావున నితేడు కాళిదాసునకుం బరుండే. ఐతే మహాభావ్యములో 
నున్నయీపాదమునూటయీమి ? పతంజలివంటిమహామునులకొన్ని మాటలు ఛందో 
బద్దములుగానే యుండును, అతండు స్వయముగాం గల్పించిన “SIEM సంప్రవ . 
SD కుక్కుటాఃి అనెడియుదాహరణమును, కుమారదాసు సంగ్రహించి తన 
శ్లోకమున నతుకుకొనియుండును. లేదా జానకీహరణకావ్యము పుట్టినతరువాత 
నిందలియీపాదము నర్యాచీను "లెవరైన మహాభావ్య వ్యాఖ్యలో. 'జీర్చియుం 
దురు. 

రాజ కేఖరునివృద్ధ SATH డకాలజలదపండితుండు వచనచంద్రి కాది 
గ్రంథములు రచియించెనంట. SSID యతేనిశ్లో కములు తనవిగా: జూపి కాదం 
బకీరామ మనునాటకము D Go నయ. 


“అకాలజలదన్లో కె DE, Soe G8) 8 రివ, 
జాతః కాదమ్బరీ రామో, నాటే ప్రనరః కవి? 


ప్రద్యుమ్ను. డనుకవి యొకనాటకము D 509 నని తెలియునుగాని దాని 
'వేరుగూడం దెలియకున్నది. 

స ప్ర ద్యుమ్నా వావరు సేనా నాటే m గిర, : 

ప్రద్యుమ్నా IAD mga పాప్పా అపి Bors Hore 

త్రిలోచనుం డనుకవి పారసిజయమును, కల కేఖరన_ర్మ ఆశ్చర్యమంజ 
రియు D oD SP చెప్పుచున్న వి. 

కర్తుం త్రిలోచనా దన్యః కః స్తార్యవిజయం a2” 

; 2 

“కంల శేఖరనర్థాఖ్య {ys 'రాశ్చర్యమంజరీమ్‌ 

కాలిదాసుతరువాతే చైదర్శ్భ వాక్కుల KOS చెప్పినదానను నేనే యని 
కర్ణాటరాజపత్ని యగువిజయాంకా దేవి చెప్పిన ట్లీ క్రిందిన్లోకమున నున్నది. 


“సరస్వతీవ x ర్లాటీ విజయాంకా జయత్యే సౌ, 

యా వైదర్శగిరాం వాసః కాళిదాసా దన Na” 

గద్యపద్యరచనయం దీమె సమర్గురా లైనట్లు వెప్పుకొన్నయీ క్రిందిన్లో 
కము చాటువుగా వినవచ్చును 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


892. సగ". సంస్కృత వాజ్యయచరి శ్ర [ లౌకిక 
“ఏకో ౭ భూన్న లినా తత్తశ్చ ఫులినా ద్య ల్లీకత శ్చాపర, 

Rs To కనయో భవన్తి గురవ DH నమస్కు_ర్మ రహే, 

orcas) యది గద్యపద్యరచ నై ENA శ్చముతు_ర్య కే త్ర 

Baro మూరి దదామి నాముచరణం కర్భాటరాజ 8, Sore” 


ఇంతే సమర్ధ os న రాజ్యక్త్రీ కృతులుగూడం గలలోనివా 5 లై నవి. eee 
DE యెందజికృతుల వల్లో ae కనిపించును. 


GB, శృంగారరసవిమర్శన మహా భారతవిమర్శ నాదికృతిక_ర యగు 
మల్లాది సూర్యనారాయణ శా నస్ర్రిరచియించిన 
లాకికనా _బ్ఞయచరి శ్ర యందు, 
అష్టమాధ్యాయము. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


న వ మా థా మ్య మ్య wee 


<a 
TIS Stas ain Ae 
o opoo o ` జాలా 
కోశాదులు, 
నిఘంటువులు, 


GN, అర్థములను స్పష్టపజుచున వగుట నిఘంటువు లనియు, శబ్దార్ణసం గృ x 
వాము లగుటం గోళము లనియు6 BI YKD 1. సారస్వతమున నిఘ్‌ంటు 
శబ్దము సనాతనము, నై వైదికనిఘంటువులు నిరుక్తము లనంబడినవి. యాన్కు-నినిరు 

ల్‌ _కృము నై ఘంటుక నై గమ దైవత కాండముల DORM బుగాదులలోనిపర్యా 

యపదములను శబ్దములనానార్థములను వ్యుత్చత్తులను 7 దెలుపుచున్న దని ప్రథమ 
భాగమున జదివియున్నాము *. వై దికశబ్దాప తేదర్గవిజ్ఞానమునకు నిరుక్తము 
లును బ్రాతిశాఖ్యలు నెట్టుసహాయపడునో, OH TRIED ST SIA SSH 
వ్యాకరణములును నిఘుంటునవులును దోడ్నడును. అందుచే నవి ఛందస్సున కం 
గము లై SE యివి భామ కంగములై గమ శ భార్థవిజ్ఞానమున నెక్కు_వ 
సహాయము “లగుచున్న వనుట స్పష్టము. 


ఛాత్వేర్ణ మును శబ్దరూపనివృత్తిని విశదీకరించినవ్యాకరణము DISA 
పనే భాషలో నిఘంటువు పుట్టినది. పాణినికిం బూర్వము గాని, అతనికి! బిదప 
"రెండుమూండుశ తాబ్దులలోం గాని పుట్టిననిఘుంటు వొకటియు వినరాదుగాని, 
ఆకాలము నేదో యొకరూపమున నిఖుంటు నుండియుండును. పాణినియమందలి 
యుణాదిపాఠ "మొక క్రమము ననుసరింప లేదుగాని యది యొకచిన్నశబ్దకోశ మన 
వచ్చును. అందలిలింగానుశాసనము మిక్కిలి చిన్న AND, శబ్దములలీంగములను 
విశదికరించుదానియందు నిభుంటులక్షణములు కొన్ని కలను. © అందుచే నాకిక 


భాషలో వెలసిననిఘుంటువులకు నిరు క్షములు నిదియును మార్గదర్శకము లైన 
వనవచ్చును, 


శ్రీ. పూ. నాలుగై దుశతాబ్దులలో syd వరరుచి కాత్యాయనుండు 
భాగురి ముద లగుమవ*విద్యాంనులు కొందజు నిఘంటువులు నిర్గించినట్లు "తలి 


1. అరా న్నిఘంటయ త్యస్థా న్నిఘంటుః 5af að; 
E SPIT SSO గృహే. 

2. చూ, సం, చనా, ho 989-986 పుటలు, 

50 m 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


y 


394 సంస్కృత వా gos WES [ లౌకిక 
యుచున్నది. పురుషో త్తమ చేవునిహారానలళిలో నియీ S088 కము, వ్యాడి ఉత్స 


DO యనువేగు గలకోశము నిర్మించినట్లు గృంథకవి క్రమమున జెప్పుచున్నది. 


“న్గచ్లార్ల వ ఉత్పలినీ సంసారాన_ర్త ఇత్యవి, 
౧ణ : గా 

కోశా వాచస్పతి వ్యాడి విక్రమాదిత్య 2 Oo: 

సర్యానందు. డమరకోశవ్యాఖ్యలో “సమాహృ త్యాన్యతం త్రాణీ” త్యాది 
శ్లోకమున కర్ణముస్రాయుచ్చు త్రీ కాండము ఉత్సలిని మొదలై నవి నామమాత్ర 
తం త్రములు, వ్యాడినరరుచ్యాదులు నిర్మి ంచినవో,. అవి లింగనూ త్రతం 8 Sow, 
అనిెప్పినమాటలనుబట్టి! న్యాడి రచియించిన దుత్సలిని కా దని తోంచుచున్నది. 
గురు బాలప్రబోధికా కారుం డగులింగా భట్టు, వరరుచి WHS వామనాదులు రచి 
యించినత్రి,కాండి ఉత్సలిని మొద లై నగృంథములను సంగ్రహించి అని యర్థము 
ద్రాసెనుగాని, దానినిబట్టి వరరుచి క్రి కాండిని, భాగురి ఉత్సలిని రచియించి రనుట 
కనకాళము కనంబడకున్న ది. Moos నితం డొకకోశము నిర్మించె ననుట నిజము, 


పైని బేర్కొన్నవరరుచి కాత్యాయనుం డని త్రిలింగశ్రేషక_ర్తయైనపురు 

హో త్తమ బేవుం డనెను గాన్కి హర్ష వర్ధన వామన సర్వానందాదులు కొందణు వర 

రుచికృత మైనలింగవి శ్లేవవిధి యనయిడులిం గానుశాసనమునుండి వాక్యము లుదా 

హరించుటను, శ్రీరస్వామి హేమచంద్రాదులు 'కాత్వునిపే BB వాక్నము లుదా 

హరించుటను జూడణా, ఈవరరుచి కాత్యాయననరరుచికంయె వే అనితోయ 

చున్నది. మై లింగానుశాసనము ప్రకోటించినజ Sh జేశ్సీయుం డగుఆట్లో(ఫ్రాంకుపండి 

తుండు SSOD శాకటాయనుండు హర్ష నర్ధనుం డనుముగ్గురు కో 

౧ 

శాసనములు ని రించి రని తెలిపియున్నా (డు. కాత్యకోశము వేరు తెలియదు గాని 

దానినుండి వామనుడు తనకాన్యాలంకారసూత్రవృ_త్తితో-నీపీశభార్ల విచారణ 
: O Q 

A ORA నం నార్యా జఘనస్థస్య వాససఃకో అనెడినామమాలా ప్రతీ 

నెత్తుటం బట్ట యది నామమాలమై యుండు నని రామానతారళ _రృపండితు 
లూహించినారు”.  ఈంసూహకు అమరకో 

> శ వ్యాఖ్యాత మొనశ్షీరస్వామి, 


6 2 —' 1 న పహ 
య త్కాత్యః నీవి రసం నార్యా జఘనస్థస్య వాససకీ అనుచు సీపీశ Ds 


= 
1. త్రి కౌజోక్పలిన్యాదీని Er క్ర తం త్రాణి 
మా్రశంత్రాణి, టీకాసర్వన్వే-- 
2, వర 
రుచి చాగురి TOTAS IOS త్రీ T2098 9h Š భృతీన్‌— 
3, చూ, Fo) చు కో ళపీరిక_బరో శాను ద,ణము, ae 
CC-0. Jangamwadi Math Collen. Digitized by eGahgotri 


ః వ్యాడివరరుచ్యాది ప్రణీతానితు Oz 


ae acoso | నవమాధ్యాయము 395 


వివరణసందర్భమునం జెప్పుట సహాయపడినది! . కావున, వరరుచికోశము లింగాను 
శాసన మనియు కాత్యునికోశము నామమాల యనియు దలంపవలసియాన్న &. 
అపు డీవరరుచియెక్కడివాండో  యెప్పటివాండో చెప్ప నలవికాదు WA, అమర 
ROS WDE బూర్వు. డని మాత్రము చెప్పవచ్చును. 


భాగురి వే GO శ్రీరస్వామి తననామలింగానుశాసనవ్యాఖ్యలోం Ady 
చోట్లం గొన్ని శ్లోక పాదము లుదాహరించియున్నా (డు*. కాని, యతనికోళశమువే 
"5 త్తలేదు. సర్యానందాదులు Horses B కాండము వే త్తి కొన్ని శ్లోకపాదములు 
తమ వ్యాఖ్యలలో నుదాహరించియున్నారు కాని భాగురిపే ఆ త్తలేదు. ఐనను 
ఆయుదాహ్ఫతేశ్లో క పాదము లొకటిరెం జేశీభవించుటం జేసి WG త్రికాండ మను: 
కోశముని ర్మించె నని యూహింపయుడుచున్నదది. 


రత్నకోళ మనెడియికనిభుంటువు Ay Dw పుంసక కాండవిధానము నవలం 
బించిన దని సర్వానందుని వ్యాఖ్యవల్ల c "'దెలియుచున్నది *. కాని, దానికర్త వేరు 
తెలియకున్నది. దీనివలెనే ప్రాచీన మైనది మాల్య లేక అమురమాల్క అనుపేర 
వ్యాఖ్యాతలమాటలలో. గనయడుచున్నది. ఇది భాగురికోశమునకుం దరువాతేం 
బుట్టినట్లు క్షీరస్వామి వ్యాఖ్యానమునం 'దెలియుచున్న ది *. త్రికాండచింతామణీ 
కారు డమరవూల వేరు చెప్పి యందలిమాట లుడాహరించియున్నాండు క్‌ హలా 
యుధుం డమరదత్తునివే G త్తియుదాహరించిన “ద్రప్సం ద ధ్యభఘనం స్యాత్‌ * 
అనుమాటనే క్షీరస్యామి, మాలాకృత్తుపే నెత్తి యుదాహరించియున్నాండు. ఏటిని 
బట్టి అమరదత్తుం డనువాండు మాల యనుకోశము 2 FOF ననియు అది యతని 
నామైకబేశముతోం గలసి, అమరమాల యనయంబజె ననియు దెలియవచ్చును. 


నెనుక నుదాహరించినపురుపో త్తమ బేవునిశ్లోకమునుబట్టి వాచస్పతి యను 
పండితుడు FASS మనుకోశము న్నిర్షించినట్లు తెలియును. హేనుచంద్రునియభి 


'అమరకోళక్షీరస్వామివ్యాఖ్యా కొం, 8, 8-218. సం గ్ర Fade MST TS 

బడుచున్నది, ఇట్టి పాశ భేదములు, అన్ని గ ౦థములనిషయమునను గనంబడున వే, 

2. యద్భాగురిః. సర్వర్తుపరివ రస్తు స్యృత స్సంవక్సరోబు థైః. ఇత్యాదులు. Tonig 

8. ఆమరకోళవ్యాఖ్య-టీకెస-నను, రత్నకోళాదివల్‌ , Sy PRGA S నైవకథ 
నముచితమి త్యాది- 

4. ఏకచ్చ ద్రస్సం శర మితి భానరిపాశే సర నిసి వస SSeS) TS ఆనురకో-వ్నీర 
PIESE 7 

5. Yada Sry నీతి QTE, అమరమాలా-శ్రి కౌంగచిం_పుట 70_ 


1 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


396 సంస్కృతే వాజయచరిత్రీ | లౌకిక 


ధానచిం తామణి వ్యాఖ్యలోం గూడ నితనిని వాసుకి వ్యాడి మొద లగువారిని 
బ్రశంసించున్లోక మొకటియున్నది BO దగినట్లుగా రూసాంతరములతోడి 
శబ్దములు శభ్రార్గనమున సమకూర్చయడినట్లు రను రు గ్యాదులల్‌ a 
యుదాహరణనులవల్ల చెలియుచున్నది *. దీనినిబట్టి వాచస్పతి శ బ్దార్లవము 
నిర్మించె ననవచ్చునుగాని, యితనినిగూర్చి యితరవిషయము తేమియుం దెలియ 
రావు. అయిన నిత డమరసింహాననికిం బూర్వుం డనియే రామావ తారశ_ర్షగారి 
యభిప్రాయము. అమరకోళశమునకుం బూర్వమే నై SET Sy SoSH సంబంధించిన 
ధన్వంతరినిఘంటువు పుట్టిన దనుట విదితేము. జ్యోతిర్విదాభరణము మిక్కిలి 
యర్యాచీనము, అది ప్రసిద్ధ కాళిదాసు ని _ర్షించినది కాదు, అనువిషయమును 
బెక్కండ్రు సమ్మలించుచున్నను కొంద అది (శ్రీహర్ష వి కృమాదిత్యునినా(టి దని 
విశ్వసించుచు, . అందలి “'ధన్యంతేరి క్ష పణకామరసిం హే” SARS మునుబట్టి 
ధన్వంతర్యాదులు వి కృమార్కు-నిసభలోనినవరత్నేము లని చెప్పుచు, HYowes 
క్రీ పూ. ౫౭ లోనివా రందురు. మటికొందలు వీరిలో గాళిదాసాదులు శ్రీ 
TOT దుళ తాబ్దులలోనినా రందురు. gH డీబెడంద మరల ద్రవ్వుట యనా 
వశ్యకము. బేట్ల్టయినన్సు పై శ్లోకము ప్రమాణము కాజాలదు. అమరసింహానని 


కంటు ధన్వంతరి పూర్వుం డనుట నిరాశ్నేసము. ఇందుకు, ఈ శక్రీందిశ్సీరస్వామి 
మాటలే చనమూణము, 


అమరసింవానినామలింగానుశాసనము _ వనావధివర్లులోని - “గాయత్రీ 
ర్ల 

చాలతనయః ఖదిరో ద_న్లథావనఃశో అనుశ్లోకమున కర్థము వ్రాయుచు, Å SID, 
“బాలపత్రో యవాసః PAY శ్ళేతి ద్య Eis, ధన్వంతరిపాఠత మదృష్ట్వా బాల 
పుత్రశ్రాన్యా SEE (అమరసింహు) బాలతనయ మాహా* అనుచు, ధన్వంతరి 
చండ్ర చె ట్టనునర్ధమునం జూపిన బాలపత్రశబ్దమ్సు. ,తిన్నగాం జూడక, STO 
పుత్రశబ్ద మని శ్రాంతిపడిి అమరసింహుండు పుత్రీశబ్దమునకు, తనయశబ్లము పెట్లి 
D Q z 
చాలతనయశ బ్రమును ఖదిరపర్యాయముగాంబ్ర యోగించె నని గ్రంథ కారునిపార 


పాటు చూవియున్నాండు. దీనినిబట్టి యమరసింహాబనికి ధన్వంతరిపూర్వు. డనుట 
స్పష్టము. 


1. స్రామాణ్యం వాసుకే ర్వా 
"తే bs లత్యతామ్‌-- 
2, eb గంధర్వ గాంధర్వ దివ్య గాయనగాతవః, 


కృష్తసాకఫలః కొగఫలపాకో వసా E క్‌ 
ల CC-0. mer Math Set నం eao T. 99. 


SEn వ్యుత్పత్తి ర్థనపాలకః, ప్ర Saye) వాచస్పతి ప్రుభృ 


సర్వానం-40, 


a hob | నవమాధ్యాయము 397 


ఇట్లు THA మొద లగుప్రాచీను 'లెందలో లౌకికళబ్చార్దనిరూపణపరము 
వై ననిఘంటువులు రచియించినమాట సత్య మైనను అవి కొంతకాలము దేశమున 
పవీంచినమాట నిజ మైనను, అవరసింహునినామలింగానుశాసనము తలయె త్తి 
భరతఖండమునలుదెసల TA TEKS నవి మణు(గుపడి పోయినవి. లోక ప్ర 
సిద్ద మైనయిడి త్రి, కాండా BSc. ఇదిలింగ భేదము ననుసరించినపర్యాయపద 
కోశము. ప్రతికాండమందును గ్రృహింపయిడినవర్ల్షులనామములు వరుసగాం Boos) 
నొక Ee కము కాండాంతమున. గనవచ్చును. దానినిబట్టి యేవర్లమం Ben ముం 
డునో గ్రహీంపనచ్చును. సంస్కృతే భావ నభ్యసించువా రందజును కంఠ పాఠము 
గావించెడిదీనిగుణము వర్ణించుట యనావశ్యకము. 


అమరసింహుడు బౌద్ధుం డని మంగళాచరణకాపమైన “యస్య జ్ఞానదయా 
సింధో” రిత్యాదిశ్లోక మే తెల్పును. _ శ్లీరస్వామ్యాది వ్యాఖ్యాతలు గూడనీక్లో" కము 
జిన_స్తరణరూప మని వ్రాసియున్నారు. ఆకాలమున బౌొద్గులు రచియించిన గ్రంథము 
లలో దీనివలె సర్వజనాదరణపాత్రమైనది వేజొకటి లే దనుట సాహసముకానేరదు. 
దీనియందలిసుగుణము మత జ్వేషమును మజివింపంజేసి సకలమతేముల వారిహృద 


యము TNE OMS దనుటకు దీనివ్యా ప్రియే తార్కాణము. 


అమరసింసు. జెప్పటివాం డనువిషయమును Boz చర్చించియు 
న్నారు. వారియభిప్రాయములు వివిధముగా నున్నవి ". మన మిపుడు తత్తదభి 
ప్రాయసారమునే సం గృహింతము. శా. fa ౭౮౯ లోనిజినేం ద్రబుద్ధి తనకాశికా 
వివరణపంజికలో, తం త్రం ప్ర థానే సిద్ధా న్తో అనెడియమరసింహుని వాక్య ముదా 
హరించియున్నా (డు. అమరసింహు(డు ధన్గంతేరికిం బరుం డనియింతేకు మున్ను 
శతెలిసికొనియున్నాము. ఇతం డెక్కువగా౮బాణినీయము ననుసరించె ననుట విది 
తము, Sosa మి త్యాదిసభాంతే శబ్దములు -చేర్కొనునపుడు-ా- 

సల ర పరా రా జామనుష్యూ న్థా దరాజకాత్‌ ” 


అనుచు “సభా రాజామనువ్యపూ ర్యా? అనెడిపాణినిసూ త్రమును (౨-౪-౨౩) 
సరిగా ననుసరించెనుగాని, ఇంతకంకె విశదమును సుగమము నైన “ఈశ్వరాన్లా 
దరాజ్ఞ HP’ అనెడిణాంద్ర వ్యాకరణసూ త్రమును _స్గరింపలేదు.  నిజముగాం 
జాం దృ వ్యాకరణ మితనికి. wl యుదయించి యున్న చోబౌద్ధుం డైన 
యితేండు బౌద్ధుం డైనచం దృగోమిసూ Sx _స్గరింపక యుండండు. ఇది 


9 


1. చూ, Yea, WHF csr, ట్లావెన్కూ-రు, అమరకోశము ద్ర ఇములు, 
వ్‌ Big 
బరోడా, కల్ప ద్రు,కోళము ద్ర ణము-పికెక లు, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


398 సంస్కృతే వాజయచరిత్రీ [లౌకీక 
యిటుండ, అమర Ross wc డాప్యము అనుయము న నెడిరెండురూపములు చూపుట 

ల్‌ > oss మును, ఇతండు మందశబము 
SAG చంద్రగోమి “అప్యంవా అనుసూశ్రమును, E 
నాలస్యప ర్యాయముగాం బ్ర యోగించుట శతెలిసియే యతండు మదిజాడ్యే అను 
ధాతువును గల్పించె నని శ్రీరసా(మి చెప్పియున్నా(డు ర Bees చం & T 
కమరసింహుండు పూర్వుం డని తేలుచున్నదిం చంద్రగోమి క్రీ. Yoo ప్రాం ము 
వాండు. కావున నమరసింహుం డతనికి. బూర్వుండ్రై నాల్లవశ తొబ్లిలోనున్న వాం 
డనవచ్చుసు. దీని క్షీ క్రిందివిషయము ప్రోద్సలక మగును. 


అమరసింహుడు నానా వర్గులలో గంధర్యశబ్దము, మరణజననములకు 
మధ్యకాలమం దగుసత్వమునం గూడ (యాతనాశరీరమందు) వర్తించు నని చెప్పి 
యున్నాండు. సాంఖ్యం డై నయిీశ్యరకృష్ణుండు (వింధ్యవాసి) అట్టి దేహము లేదని 
చెప్పినట్లుగా “అ న్హరాభవదేహో హి నేవ్యతే వింధ్యవాసినాో అని కుమారిల 
భట్టు శ్లోకవార్తికములోం  ెలిపియున్నాండు. ఈశ్వరకృష్ణునికపిల సాంఖ్యవివర 
ణము నమరసింహుండు చూచియుంజె నేని మై విధముగా జెప్పియుండ(డు గావున, 
శీ Yoo (ప్రాతములోనియతనినిబట్టి చూచినను అమరసింహుడు Wes 
శతాబ్దిలోనివాం డనుట (ధ్రువపడుచున్నది. 


భరతఖండమందలియన్ని చేశములలోను నామలింగానుశా సనమునకు వ్యా 
ఖ్యలు పుట్టినవి. ము ద్రితములు నముద్రితేములు నైనదీనిన్యాఖ్యలు HLEA. 
అందు, చిరకాలముగా వ్యాప్తిలో నున్న వై దాజు. కననచ్చినయన్ని టిలోను భట్ట 
ROTD నిర్మి ంచినయమరకోశ్లో దాటనము మొదటిదిగా. - గనవచ్చును. 
శ్రీ ౧౧౪౦ లోని వర్మమానుడు తేనగణరత్నే మహోదధిలో నితనిం బేర్కొనుట 
చేతను, రాజ శేఖరభోజమహారాజుల నితండు వేర్కొనుటచేతను ఇతడు È. ౧౧౦౦ 
(ప్రంతేమున నున్నవాం డని తెలియుచున్నది. ఇతండ్కు గౌడు(డు ఉపాధ్యాయుండు ' 
భోజుడు ననువారు నామలింగానుశాసనమునకు వ్యాఖ్యలు రచియించినట్లు తన 
వ్యాఖ్యలో సూచించెను, మాలాకారుని _స్తరించెను, కాని, ఆవ్యాఖ్యలు శనరాను, 
శ్రీరస్య్వామివ్యాఖ్య మిక్కిలి సులభము సవిమర్శము, go దనేకము లె నపూర్వ 
గృంథములలోనిమాట లుడాహరింపంబడినవి. 
గుణమునుబట్టియు  కాలమునుబట్టియుం soars గణింపందగీనది టీకా 
సర్వస్వము, దీనికర్త మైనవంద్యఘటీయము సర్వానందుండు క ౧౧౫౯ 
వసనం డని యితండు కాలవర్లులోని దైవే CAST, Ae OEN అను 
cS ee ఆక 
1. అతఏవ ఆహ్యం Bs చాంచద్రం సూత్రమ్‌, అతఏవ మది జా 


భూ ద్ర -వర్థమ్ములన్లా 


ట్య ఇతి చాం_దోథాతుః, వారి; 
డు Ww 
-0. Germ Math Collection. Digitized by eGangotri 


వాజ్బయము ] న Sars oe 399 


శ్లోకమున కర్ణము ప్రాయుసందర్భమున జెప్పినమాటలనల్లనే తెలియుచున్నది! 
తాను, అమరకోశటీకలు పది యెతి(గినట్లు గా నిత డవతారికలో నిట్లు చెప్పి స 
“అథ టీకాసర్వస్వం దశటీకావి తృరో త్యమరకో శ్ర 
(శ్రీవు త్సర్వ్యానందో నంద్యఘటీయా E హరపుత్రః* 


బహుశ్వా Sys See రజ డై నయితేనిన్యాఖ్య " భాహాజిజ్ఞానువుల కత్యంతోప 
కారముగా నున్నది. ఇతడు నంగీయుం డందురు. 


కామ ఛేనువు-దీనిక_ర్హ సుభూతిచంద్రుంయు. క్రీ. ౧౧౭౩ లోని శరణ బేవుని 
దుర SeS తిలో _స్గరింపంబడినయితే(డు సరా నందుససమ కాలికం డని తోయ 
చున్నది ఇతనికామ భేనువు పెక్కండ్రు అకా? నాకర్షించినది. ఇతండు 
బౌద్ధుండు నంగ దేల్గీయు(డు. 


'రాయముకుటనామమున వాడుక కెక్కి-నబ్బవాస్సతి యనుపండితుం డమర 
కోశమునకుం బద చంద్రిక యనుటీక నిర్మించెను. 'రాధాపురవాసి మె యెనయితే(డు 
నంగీయుండు. శ్రీః ౧౭కేం లోనివాండు. కడు తనపూర్వు లై నవ్యాఖ్యాతలను 
Bt బేర్కొనియున్నాండు. ఇతనివ్యాఖ్యలో నుదాహృతేము లైన 
పూర్వగ్రంథములు నుమారునూూడు వందలు, ఈవ్యాఖ్యకు వంగ బేశమున మంచి 
ప్రచారము కల దంట. 


అమరకోశపంజిక, లేక పదార్థకాముది యనువేర నారాయణశర్మ యొకటీక 
వ్రాసెను. క్రీ, ౧౬౧౯ లోని యితేనిటీకయు ముద్రితమై వ్యాప్పీలో నున్నది. 
ఇతని కించుక సవమకాలికుం డైనరమానాధవిద్యావాచన్నతి త్రి తి కాండవివేక మను 
టీక ని | So. వీనికించుక తరువాత, METES డై నభానుజీదీక్షి , 
తుండు వ్యాఖ్యాసుధ యను వేర నొకటీక ని 8. ంచెను. రామాశ్రమి యనునామూం 
రతముగల యిది, న ఘేలరాజనంశమునకు6 'జెందినముహీధర బేశపాలకుం డగుకీ KA 
సింహరాజుననుమతిని రచియింపయుడినట్లుగద్య చెప్పుచున్నది. భరత నేను. డను 
పండితుం డొకవ్యాఖ్య నిర్మించెను. భరతుని వేర ముగ్గబోధిని యనున్యాఖ్య కన 
బడుచున్నది. SBIN ల్పద్రు మమునకు వాఖ్య రచియించినదు ర్లాదాస 
పండితుడు. “ఇత్యమరటీకాయాం భరతో అని వేర్కొన్న భరతుడు ముగ్గబో 
ధిసీకారుం డని తోంచుచున్నది. అతం డెవం డ్రేనను, క్రీ, ౧౬౩౯ లోని దేశా 
'చాసునకుం బూర్వుం డగుట నిజము. 


1. ఇదానీంచ, ఏ కాళితివర్షాధిక నహ RIV పర్య BIT కాబ్దకౌ లేన-౧౦౮౧- | 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


400 సంస్కృ Sm జయచరి శ్ర [ లౌకిక 


È, ౧౬౬౬. లో, మధుూేశవిద్యాలంకారుండు ని E 
వాఖ్య యొకటి కలదు. go దిలేండు శబ్దములన్యుత్సత్తులు దెలుపునపుడు ‘Noss 
వ్యాకరణము ననుసరించిననాండు. ఈబ్యాకరణ మెవరిదో యెప్పటిదో యొట్టిదో 
శెలియరాదు'. ఈన్యాఖ్యాత యిదియీ కాక, Fave ys) యనునిఘంటు 
వొకటి స్వతంత్రముగా నిర్మించెను. 


అచ్యుతోపాధ్యాయుండు వ్యాఖ్యా ప్రదీపమును, రంగాచార్యుండు అవర 

పదముకురమును, ఆశాధరుండు శ్రీయాకలాపమును, గోస్వామి "బాలబోథినిని, 

నారాయణవిచ్యావినోదుండు శ బార సందీవికను, రఘునాధ చ TS 8, త్రికాండచింతా 

| ర Kan 

మణిని, ని 8098. ఇట్టివానిలోం గాన్ని కొన్ని యితేరవ్యాఖ్య లందు _స్థరింపం 
బడినవి. కొన్ని "యందును గనరావు. 


అప్పయదీ క్షి తులు నీలకంఠ దీ శక్రితులు మొద లగుడాశ్షి ణాత్యపండితులు 
కొందణు రచియించినటీకలును, మల్లి నాధసూరి భానుదీ క్షి తులు మొద లైనయాం(ధ్ర 
చేశపండితులు రచియించినటీకలును గొంతకాలము వ్యాప్తిలో నున్నట్లు వ్రాత 
ప్రతులనుబట్టి తెలియనయ్యెడి. మల్లి నాధునియమరపద పారిజాతేముకం'కు SS, 
తునిగురు'బాలప్రబోధినికి వ్యావ్హీ పా చ్చని తెలియవచ్చును. తాళ్ళపాకఅన్న 
మాభార్యునిపుత్రుం డగుతిరు వెంకటాచార్యులు తాను ద్రాసినయమరకోశాంధ్ర 
టీకలో నిట్లు తెలిపియున్నా (డు. 


“ఆలోక్య దీక్షితీయాదిటీకా, బాల ప్రబోధికామ్‌, 
టీకా మమరసింహస్య, రచయా మ్యాంధ్రభావయాశో 


దీనినిబట్టి THÂL తునిగురుబాల ప్ర బోధినికి దిశి తీయ మనెడివ్యవహార 
మున్నట్లున్లు దాని ననుసరించి తిరువెంకటాచార్యుండు చాల ప్రబోధిక యను 
నాంధటీక ని _ర్థించినట్లును దెలియంగలదు. ఈ తెలుంగుటీక యము ద్రితపు _స్తకభాండా 
గారముల నున్నది SD; యిపుడు ప్రచారములో లేదు. 


అమరకోశవ్యాఖ్యాతలలో లింగభట్టు లింగయసూరి యనునిదటజు కన 
వత్తురు.  మొదటియతనిటీక'వేరు తెలియరాదు. ఆెండవయతనిటీక ఫీదవివృతి. 
Oe మని ప్రసిద్ధి. దీనినిబట్టి లింగభట్టలింగసూరు లిద్దజు 
SHS యని తో యయచున్నది. దృశ్య మగుచున్న పద వివృతికం B లింగభట్టుటీక 


. వే అని తెలియువజుకు NE తలంపవచ్చును. పదవివృతి 'కాంధ్రటీక గురు బాల 


rR me sn rR an 
1, చూ. Fey దు కోళపీతిక— 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 
7 


వాజ్యయము | నవమాధ్యాయము 401 


ప్రబోధికం SW Favs తెలియరాదు. కాని, తిరు నెంకటాచార్యుని Dro ప్ర బోధి 
కను జూచియే యిది యుదయించిన దని TOLLS చెప్పవచ్చును. తిరువెంకటా 
చార్యుని తెలు టీక చాల ప్రబోధిక యగుటచేతను, అది దీశ్చితీయాదుల ననుస 
రించుటచేతను, దానికంత నిది వే అనుట స్పష్టము. పదవివృతితోను, ఈయాం(ధ్ర 
టీకతోను - గలసినయమరకోశమే మన'బేశమునం జిరకాలముగా ' వాడుకలో 
నున్నది. ఇ ట్లనేక వ్యాఖ్యానములకు మూలాధారమై భరతఖండమంతట వెలసిన 
శాస్ర కావ్యనాటకాదివ్యాఖ్యానములకుం. బ్రమాణనమై లోకసన్నుత మైననామ 
లింగానుశాసనము కోళసారస్వతమున నగృస్థానము వహించియున్న దనుట నిర్వి 
వాదము. ఇంక దీనితరువాత వెడలినకోశములు సుమారు BKIS లుండును 
అందు గొన్నిటి నైనం బరిశ్టీలింతేము. 


పాణిన్యపా భ్యాయికి HI రచియించినపురుపో త్తమ బేవుండు 
త్రీకాండ శేషము హోరావళి వర్ణ బేశన యనెడిమూండు నిఘంటువులు ని  ర్షించెను. 
లోకమున నందందు వ్యాపించిన యే THING రాపకోశములు గూడ నితనివే 
యని కొందణు విమర్శకు లూహించిరి. సర్యానందుం డితనికృతులను BoA 
టనుబట్టి cH D8c బూర్వ్యుం Z Sowich శ్రీ ౧౧౦౦ 'ప్రాంతములోనిచాం డన 
వచ్చును. 


8 Don శేషము, అమరసింహునినామలింగానుశాసనమంద లిలోషములను 
బూరించినయనుబంధకోశము. అమరకోశమునకు మజింతవన్నె తెచ్చినయిదియే 
పురుషోత్తమ బేవునికి యశస్సు తెచ్చినది. ఇతనియుద్దేశము నీ క్రిందయవ తారికా 
శ్లోకములు తెల్పుచున్నవి. 


“అలౌకిక త్వా దమర HOG, న యాని నామాని సముల్లి లేఖ, 
విలోక్య తె రప్యమునా ప్రచార, మయం ప్రయత్నేః Hor! EES 
“వర్షక్రమ _స్తథా నాము లింగయో స్పూపదేశ తా, 

పరిభాషాదికం సర్వ మత్రా ప్యమరకోశవత్‌ 2 


ఏటినిబట్టి, అమరుండు విడిచినపదముల నితండు కూర్చ నని విదిత మగును. 
ఇది సుమా శెనిమిదివందలశ్లో కములకోశము. ఇతండు కవిప్రయు క్షము లై నశబ్ద 
ములను మాత్రమే గ్రహించి, OS asm so లై నశబ్దము లుత్సలిన్యాదినిఘంటు . 
వుల గనంబడుచున్నను వానిని గ్రహింప లే దని గ్రంథాంతమం దిట్లుచెప్పెను, 


“కృత ప్రయాగా యే శబ్దాః ప్రాయ _స్త ఇవా క్రీరితాః, 
అప్రయుకా స్తూత్సలిన్యాదిదృష్టా అప్యు వేవీ or” శ 


ol CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


409 సంస్కృత వా_బ్బయ చరి శ్రే, [ లౌకిక 

హారానళి. g3 ౨౭౦ శ్లోక ములకోశము. ఇందు మొదటి భాగమున. 
బరాషయపదములు, శండనభాగమున నానార్లములు తెలుపబడినవి. మహో 
PALS యీకవి, శబ్దణాస్ర్రము గట్టిగా వచ్చునన్న యభిమానమును మాత్స 
ర్యమును విడిచి కంఠమున ధరించువారికి విదగ్గగోస్టియందు తనహారానళి దివ్య 
ముగా బ్రకాశించు నని చెప్పియున్నా (డు. ఇతేనినక్ల GUS వచన గ్రంథము. ఇది, 
లివి భేదమునుబట్టి ఖ-క్ష, హ-ఫఘ, హ-డ, ఇత్యాద్యక్షుర ములయెడం గలుగు భ్రాంతిని 
నివారించునది. 


శాశ్వతనిఘంటువు. ONTY సముచ్చయ  మనుమాబుచేరు గలయిది 
సుమా TINIK OT కములకోశము. AN Y శాశ్య్వతు(డు. & రస్యామిచేం 
బేర్కొ_న౭బడినయితే(డు శ్రీః Sess తాబ్టిలోనివాం డై యుండు నని కొంద జూహిం 
DB. ఈనిఘంటువున మొదటివమూండు భాగములు శబ్దార్థ ములను జక్క_6గా విశ 
దీకరించినవి. తేక్కినచానిలో నవ్యయాదులమాపములు చెప్పబడినవి. దీనివలెనే 
పెక్కండ్రు కావ్య నవ్యాఖ్యాతలకుం ద్రమాణ మైనది 


అభిధానరత్న మాల. BOW O హలాయుధుండు. అవతారికలోనియీ 
డ్రీందిశ్లోకమునుబట్టి onde డమరద TON Fao లెటింగి యీకోశము రచిం 
చినవాం డని తెలియును. 


“ఇయ మమరద É వరరుచి భాగురి వోపాలితాదిశా EILAS 

అభిధానరత్న మాలా కవికంఠవిభూషణార్థ ముద్ధియ తే* 

ఇందు, స్వర్భూమిపా తాలసామాన్యా నే కార నామకము లై నయెదు కాండ 
ములు కలను. ప్రతికాండయందును డ్రీలింగపుంలింగనపుంసక లింగనానాలింగార్ల 
వల్లి ంగాదిసంజ్ఞలతో నధ్యాయము లున్నవి. ఇందలినిషయ Ore E083" కమున 
DAS మగును. జ 

“sma? బహుభి na Sad: క NE 2 Son, ' 

వక ఎస్యైవహి శబ్దస్య బహు మ్య స్టే వర్తనమ్‌* 


హలాయుధుడు మాన్య ఖేటాధిపతి యగుతృతీయకృష్ణ రాజనాదరణము 


నకు బాత్రుం BT, క్రీ. ౯౫౦ ప్రాంతమున నున్నవాం డని తెలియుచున్నది. 


ఇతండు ధారానగరాధీళు డగువాక్సతిముంజ BH OVA BOKSS ందస్సు 
నకు మృతసంజీవిసీవృ త్తి రచియించినవాం డని ప్రతీతి కలదు i భి 
pe ae a ee 
1, చూ, కల్నద్ధుకోళ్ళపీకిక, f 
C0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


వాజ్టయము | SS sire Gry ah ato 403 


వై జయంతి--ఇది యొకగొప్పనిఘుంటువు. రామానుజావార్యులగురువై న. 
యాదవప్ర,కాళుండు SOV FJ. కాంచీపురవాసియు, యతిరాజపూజిలాంఘ్రీయు 
నై నయితండు $ ౧౦౫౦-౧౧౦౦ నడిమినాండు. ఇతనికోళము, స్వ న్లా  నరిక్ష 
భూమి పాతాల సామాన్య SORES SEES శేష సంజ్ఞలు కలయొనిమిదికాం 
డముల విలసిల్లుచున్నది. ఈవిభాగమందును, శ్రీసున్న పుంసకాధ్యాయవి భాగ 
మందును, ఇది హలాయుధనిఖుంటువునలెనే కనవచ్చును. కాని, యంతేకంలు 
విపుల మైనది. ఈకాలమునం దే, కాళిదాసున కారోపింపంబడిననానార్థ శబ్దర త్నము 
నకు నిచులకవియోగీంద్రుండు తరల యనువ్యాఖ్య వ్రాసినట్లు 'ఆలియనచ్చును. 
గాని యది లభింపలేదు. - 


విశ్వ ప్రకాశము-దీనిక a) మ హేశ్వరుండు. ఇతండు $ * ౧౧౧౧ లోనివాం 
డని కొన్ని ప్రతుల తుదం గనవచ్చున్లో క మునం దెలియుచున్నది'. ఇది లోక ప్ర సిద్ధ 
మైననిఘంటువు. దీనివిధాన మి క్రిందిశ్లోకమున DAS మగును, 

“వక ద్వి & చతుః పళ్ళు వడ్యర్ణాను క్‌ మోజ్టి s&s, 

SMASH ర్నానార్భ సం గృహో ఒయం విధీయ తే* 


ఇందలిశబ్దవిభాగము, శై. కక్క కద్విక్క కత్రి, శేత్యాదిగాను, SS, ఖాన, 
గా _న్తేత్యాదిగాను, ఉండును కవి తనకుం బూర్వము కోశములు వ్రాసినయమర 
సింహాదులను బెక్క_ండ్రను _స్పరించియున్నా (డు, ఇతండు గొప్పనై ద్యుం డనియు, 
కవిరా జనియు, అనేకపద్యగద్య కావ్య ములు ని _ర్థించినవా డనియు, సాహసాంక 
రాజుచరితేము 'కాన్యముగా నర్జించిననాం డనియ్కు అనతారికాన్లోక గ్ర ogro 
గద్యలవల్ల c చెలియుచున్న ది. z 

“య స్సాహసాజ్క-చరి తౌదిమహో 5o% 

నిరాణనె పుణగుణాగతగారవ శ్రీః, 

oS 3 
యో RA తృయసరోజవనై. Faas, 
బన్లు DoH) LIS రవకాననేన్లు” 


“ga నై ద్యరాజచ కృముక్తా శేఖరస్య coupes నగా స్య 
పద్యగద్యనిద్యానిధిశ్రీమ హేశ రస్య విశ్వ ప్రకాశతే... 
ఇతండే విశ ప్రకాశమున కనుబంధముగా శ బ్బ భేద ప్రకాశము రచఛియిం చెను, 
అందు శబభదము బకార భేదము Eis $ G Don Asso, అనుభాగములు 
Q 
R తటాక E 
1, రా మానల వ్యోమ రూమై HPSS 2 HHS, 
కోశం విక్ష ప్రకా ISO నిరమాత్‌ , (శ్రీనహేళ్యరః, 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


404 సంస్కృతవా gas se శ్ర, [ లౌకిక 


కలవు. మొత్త మోవిశ్వప్రకాశమందు వా  బయములోనిశబ్దజాలము చాలవటి 
కర్ణ భేద లింగఢేదాదులతో? గనవచ్చును. తత్పూర్వకోశములలో లేనిశబ్దములు 
నర ములు నిందు గనంబకును, ఇందు కొకయుదాహారణము. 


“భృశం SEG wedge 2-నళ్యం నిత్య ప్రయత్న యో, 
అయి పళశ్నానునయయోః- ఇ త్యాది. 


భట్టారవారిచం ద్రవంశములోనినాండును, చరకవ్యాఖ్యాతయు నై నయితండు 


తనకోళశముయొక్క_ గొప్పతనము నిట్లు వర్ణించుకొనియున్నా (డు. 


“సతాం పు_స్తకసంభారభారమోక్షః కృతో మయా, 
నామానుశాసన మిదం సంపూర్ణం తన్ను నాద్భుతమ్‌* 


ఈసంపూర్ణ కోశము ని ) G08 తాను బాఠకుల కితరకోశము లనేకములు 
BASORA భారము తగ్గించినా. డంట. నిజమే. ఇది పుట్టినయచచిర కాలమున నే 
యీకవి కించుకతరువాతివారిలో వంగీయుండు సర్యానందుండున్పు గూర్జరీయుండు 
'హేమచంద్రుండును దీనిని సగెరవముగాం BBD రనుటయీ యిందుకు నిదర్శనము, 


అనేకార్థకోశము_కా శ్లీరీయు(డు సు ప్రసిద్ధుడు నై నమంఖు(డు దీనికర్త 
' ఇతండు చూచిననిఘుంటువుల నిట్లు తెలిపెను. 


SIME కాత్య హలాయుధ హు గ్లామరసింహ శాశ్వ తాదికృ తాన్‌, ; 
Sty ahs నిపుణం ధన్వంతరిని 8; తం నిఘంటు ay” 


j వరిలో హగ్గుండు ని KJ ంచినకోశ మేదో "తెలియదు. ఇతండు మహేశ(రుని 
విశ్వ అ 'బేర్కొన లేదుగాని యిందలికాం తాదివిభాగము దానినే పోలి 
యున్నది. 
న a = = = 4 ee జగుజయసింహునికాలమున (క్రీ, ౧౧-౨౮-౧౧౪౯) 
(శ్రీ వ్య ౦చినవాండు, ఇతనినిఘుంటును ముఖ్యముగా శబ్దముల 
బహ్వార్థములను బెల్పునది. కాన్ని, దీనికి వ్యాప్తి తక్కువ. 


oe శ్నీర స్వామిస ర్యానందులకుం బూర్వము పదకొండుప న్నెండుళ Bran vey 
UAN wr (౬ 

= es పుట్టినవి. వానిలోం గొన్ని నామానళిషములు "కొన్ని 
oo అజయవాలుం డనుబాదుండు నానారసంగ వము నిరించెను. 

OBS WO) HS భాండాగారమున సీవేరు కలవి Gory కర్ర ము GE శిథిలము.లె ' 
E గ్రములై పడియున్న వి, అం దొక దానిలో, “అర్క ఇత్యర్క_ప'శ్లే ise 
సూశ్వే కేవ భాతరి చి STAX న మ 

S కే [భా s NENA ము y ననచ్చును, శెండవదానిలో 


“అర్క Teol Es, ఆ ండలేచ = 
; 8 బి 0౮-0౦. న Math HSS ENE (తగిన కేశి ఇత్యాది 


చో జయము | నవమా ధ్యాయము. 40% 


పద్యపాళఠము కనవచ్చును. సర్వానందుం డజయునివే శె త్తి తనవ్యాఖ్యలో నుదాహ 
రించిన “శంబరో వారిణే B Sy శంబరం సలిలే WS" మిత్యాదిపద్యభాగము , 
లనుబట్టి యజయపాలునికోశము FT SVS యని స్పష్టమగును. పరిశ్లీలింపయగా, 
గద్యా త్త్రకముగా నున్నది, దీనికే యెవరో యేర్చ్పజిచినవివరణ మనితోంచు 
చున్నదిా-సర్వానందాదిన్యాఖ్యాతలు కొందజు TUTIS 3 88 గాని, 
అతనికోశము కన రాదు-శ్షీ రస్వామ్యూదులు కొన్ని శ్లోక భాగము లుదాహరించుచు 
(సర్వజ్ఞ DITE NAAA హృచ్చయా) చేర్కొన్నదుర్లుడు ధాతు 
పాఠము శబ్దన్యుత్సత్తులు గూడ DEDS ట్లందందలియుదాహరణములం గన 
వచ్చుటంబట్టి 'కాతంత్ర, న్యాకరణమునకు వ్యాఖ్య వ్రాసిన దుర్గసింహుండే యని 
తోంచుచున్నది. కాని, ఇతేనికోశము కన రాదు-ద్విసంధాన కావ్యక_రృయు శ్రుత 
కీర్తి "తై విద్యబిరుదుండు నగుధనంజయుండు నామమాల యనుకోశము నిర్మించిన 
వా(డు. BES గలకోశములు రెండునూ. డున్నవి. శకాళ్టీపురమున ముద్రిత 
మైన ద్వాదశకోళశసంగ్రహమున నొకనామమాల క నవచ్చును. కొన్ని వ్రాత ప్రతుల 
లోనివిషయముకంచు ము ద్రితేనామమాలలోనినిషయము వేజుగా నున్నది. శబ్ద 
సంకీర్ణ రూ పాదిపరిచ్భేద త్రయముతో నొకనామనూల యున్నట్లు తెలియవచ్చును. 
కావున ధనంజయునినామమాల సంశయాస్పద మగుచున్నది. కర్షాటకుం డైన 
యితండు దిగంబర జై నమతమువాండు, ౧౧-౨౨ ప్రాంతేమువాడడు. gÈ ధరణీదాస 
ధర్మ ముని రంతిబేవ రభసపాల వోపాలిత విశ్వయాపాదులు Woe, రచియిం 
చిననిఘంటువులు నిపుడు కనరావు, HOW శ్లైత్తీ సర్వానందాదు లం దం దొకటి 
రెండు వాక్యము లుచాహారించుటనే ఏరు కోశక ర్స లని తెలిసికొననలసివచ్చినది, 


కీ, పండెండవశ తాబి మొదటి భాగములోనినాం BSA నుం డగుహేమ 

J J Q a 
చంద్రుంయ, అభిధానచింతామణే అనేకార్థసం గృవాము నిఘుంటుకేవము హేమ 
చం ద్రీయము -జీశీనామమాల అనుకోశములు నిర్మించి ఖ్యాతి శెక్కినవా(డు. 
ఇందు మొదటిది బేవాధిబేవ Bs మర్త్య తిర్యక్‌ నారక సామాన్యసంష్ఞ్మ లుకల 
యాజుకాండముల్రృంథము. ఇందు మొదటి కాండము జై నదేవతాదివిషమయకము, 
మొత్త మికోశ మమరకోశము ననుకరించిన దనుట నిజము. శరెండవదికాడ 
నాజు'కాండములకోశ మే. అందు, అకారాది కాది క్రమమున FD soo చెప్పం 


బడిన ట్లీ కిందిల్లో కము చెప్పును. 
“అకారాది శ్రమే ణాదా 38, కాదిక్ర మో 2. 48s, 
శ్ర 2 es ee SEY 
ఉద్దేశ్యనచనం పూర్వం we) Seas 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


406 సంస్కృతే వాజయచరిత్ర [ say 


మూడవది వనావధిపర్యాయబోధకము. నాల్లవది పన్నెండధ్యాయముల 
- చిన్నకోశము. ఇందు ప్రయోగప్రసిద్ధపదములు చూవయడినవి. ఐదవది, ప్రాకృత 
పదనిఘంటువు. వీనిలో మొదటిశెండును దరువాతికోశక_ర్హలమెప్పు గాంచినవి. 
కవికాల సర్వజ్ఞ డనవిఖా తిగాంచిన హేమ చంద్రుడు జయసింహకుమారపాల రాజుల 
యాదరమునకుం చాత్ర మైనవాండు, “Boo 6 మితనినిఘంటువులలో నిశ్లో కములు 
రమారమినాలుగు వేలు. అభిధానచింతామణియవ తారికలోని యీ క్రిందెన్లోక 
మందలివిధానము 'తెల్పును. 


« ప్ర ణ్‌ప D és, సిద్ధసాంగళ బ్లనుళాసనః, i x 
రూఢయాగికమిశ్రాణాం నామ్నాం మాలాం తనో మ్యహమ్‌ో 


"కేశవస్వామి, రమారమి 'యాజు వేలశ్లోకములతో నానార్థార్గనసంతేప 
మనునిఘంటువు రచియించెను. ఇం దాజుకాండము లున్న వి. పతికాండము, 
By పుం న్నపుంసక నాచ్య నానాదిభేదమున లింగములు DIVNI. 
ఇం దనేకము లైననై దికళబ్బములు గూడం గలవు. ఇది శబ్దములవివి ధార్భ ప్రదర్శ 
నమున ను _త్రమనిఘంటు' వనవచ్చును. ఈస్వామి, చోళరా జై నకులోత్తుంగుని 
కుమారు డగురాజరాజు నాశ్చితుం డై నట్టిందలియన కారిక చెప్పుచున్న ది. కావున 
నితడు డ్యాదశళ తాబ్బికడపటివాం డని తెలియుచున్నది. ఇతేనిశ్లో కములను, అరు 
ణనాథమల్లినాధులు తమవ్యాఖ్యలలో నుదాహరించికొనియున్నా రు. 


మేదినీకోశము లేక నానార్ధశబ్దకోశ మనుదానిని మేదినీకరు-డు ని ర్రించెను. 
aiD వ్యా ప్త మైనయిది విశ్వ ప కాశము నెక్కు_వగా6 బోలియున్నది. ఇతండు 
తనపూర (రోశక రల ననేకులం బేర్కొ_నియున్నా (డు. X oo S కమునుబటి 
యితండు వటృతగాథాకోశ మనువేర నాజువందలనీతిసోకములు ని రంల 
“తెలియుచున్నది. 3 a monet 


“వటృతగాథాకోశ ప్రణయనవిఖ్యాతకాశలే నాయమ్‌, 
PAO Cea కోశః ప్రాణకరసూనునా విరచిత;౫ 


S జ 
శ్రీః ౧౩౭౫ లో, పృషోదరాదినృ త్తి రచియించినప 


< ను! దృనాభద తుండు és 
భూరిప్రయోగమందును " మల్లినాధాదులు తమవా 


peer SRGOCHMH BADD Seow 
న్నారు. ఒరిస్సారాజు లై నగాంగరాజులలో నొకరికిమేదిసీకరుండు సంరక్షకుం 


1. శాకే చెల Sarr Gy Be, మానీ Ss as, 


నాష్‌ 
ద్విజన పధ నాభేశ భాపిసూ త్ర మిదం కృతమ్‌, 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


GSE నవమాధ్యాయము 407 


డుగా గూడ నుండె నని తెలియుచున్నది". దీనినిబట్టి యితండు పండ్రెండవశ తా 
బికడపటినాకో యుంగు నని తోంచుచున్నది. 
Q — 


ఐంద్రనిఘంటు వన నొకటి నరరుభివేరం గనవచ్చునుగాని, అది ope 
'త్యాయనవరరుచిది కాదని 'మొదటిన్లోక మే "తెలుపళలదు. 

“పూర్వం పదృభువా ప్రోక్తం శ్రు Bo ద్రేణ ప్రకాశితమ్‌ 

SABI వరరుచిః కృతవా నై ౦ద్రనామకమ్‌* 

వకాక్షరనిఘంటు వనువూజువేరు గలయిది పరిమాణమున నింతచిన్న దో 
గుణమున నంతకనిష్రము. అర్వాచీనుం 'డెనడోదీనిని గూర్చి నరరుచి వేరు పెక్టైను-- 
ఇక్షు మండనమిళ్రుని పేర నానార్టశ బ్రైనుశాసన మొకటి యున్నది. పె దానికం1ు 
నిది కొంచెము పెద్దది. దీనికడపటిన్లో క మిది 


“ఇతి మండనమిశ్రేణ సాహిత్యరసపోవి.ణీ, 
అగ = ఆధ x kad 
s _ప్పం నానార్థశ WTO సంగ్రవా శ్రియాో 


ఆయాని ఘంటువులలోనిశ్లో కములు సంగ్రహించి కూర్చినయిది యు మిక్కి-లి 
యర్వాచీనము. Seth : 


తంజావూరుపు_స్తకాలయమునందు, 53° ¥, 558) మాల, నానార్థ రత్న 
మాల, అను శెండుకోశము లున్నవి. మొదటిదాని కొక ప్రతి, -చఛండవదానికి6 
బదునెనిమిదిప్రతులును గలను. నామములనుబట్టియే పీనిలోనివిషయము శేలి 
యును. ఇం బేకాక్షరత్న మాలాపు_స్తకముతుద--- 


“య స్యా గేన సురద్రుమం రఘుపతిం సత్యేన ధ'ర్ధాతజం, 

SS ణానుకరో త్యసౌ హారిహరో నామ క్షమావల్ల భః, 
తత్సమ్రాజి ధురంధరో గుణనిధిః (శ్రీమాయణామాత్యజో, 
మంత్రీ మారగురో ర్నిఘంటు మకరో న్నానార్థ 'మేకాక్షరమ్‌ో 


అనుశ్లోక మున్నది. “'రామాయణాఖ్యా be అనుపాఠమును గ్రంథపట్టికా 
ప్రకాశకులు వైవిధముగా సవరించి ఇరుగపదండాధినాధుండు. ADS Y యని 
qo 
యాంగమున వ్రాసిరి. "రండవదానియొకప్రతిలో (నం. 4768) అవతారికాన్లోకము 
ge -= అ 
లే డున్నవి. అందు ముఖ్య మైనవి ొన్ని-గ్రంథాంతన్లోక ముకటి యు 


చైతన eee 
L చూ, శబ్బరత్న సనున్వయకోళపీకిక _ ఒరోడాఫ్రతి.. 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


(లి 


న్లై వ్యయ నామముల నాజుకాండలు క లను. ఇందు ప 


408 So wy Sr జయచరి శ్రే [ లౌకిక 


“అప్సి (శ్రీనూ న్ని రుపమదండనాధః. ప్రచండధీ 
స...తో చేదదందేశనంశముకామణి గుణీ, 

అణా D —D ౧ 
ద్వితీయ మ_న్మకరణం రాజ్ఞో హరిహరస్య య్‌, 
రాజకార్యం ప్రజారతాం ద్వయం se రుల... 2 
సోఒయం Ayer నానార్థ రత్నే మాలాం గుణో gcom 
(శ్రీవూ న్ని రుపషమదండేశో నాత్యల్బం నాతివి _స్తరమ్‌, 
కాండ్రై శ్చతుర్భి Tran త్రీచశుర్వర్లనర్ష్మి త్‌ = 
ఇతి జగదుపకారిణ్యాం నిరుపమదండాధినాధరచి తాయాము, 
RK త్యతురకాండః m నానార్థరత్న onai” 


తక్కినప్రతులలో మొదటికాండము మొదంటగూడ. బెయనకౌరికా 

; $ § < 5 N 

శ్లోకములు లేవుగాని “OTS? బ్రహ్మవిష్ట్వశకమశే వ్య్వజ్యుణే రణో ఇత్యాది 
, గ్రంథముమాత్రము సమానముగానే యున్నది. కొన్ని ప్రతులచినర-- 


“| శ్రీజగదుపకారిణ్యాం భాస్కరవిబుభేన సంగృహీ తాయామ్‌, 
ద్వ్య్యతరపదకాండో ఒయం పూర్ణో నానార్థ రత్నమాలాయామ్‌* 


అనురీతి నొకన్లోకము భాస్కరవిబుధుండు కర్త యని చెప్పుచున్నది. 
ఈశ్టోకములో మొదటిభాగ మొక్క-ప్రతిలో gd జగదుపకారిణ్యా మిరుగప 
దండాధినాధరచి'తాయా*మనురీతి నున్నది. ఇట్లు Y YTO వివిధముగా నున్నను 
గ్రంథ మంతయు సమానమే. ఇరుగపదండనాధుండు లేక నిరుపమదండనాధు6 డను 
నాని మొదటి వేరు భాస్కరుం డని ఏటిని బట్టి విశ్వసింపవచ్చును. హరిహరునినద్ద, 
ఇరుగపదండనాధు. డున్నా6ండనియుం 'జెప్పనచ్చును. కాన్సి ఇతండు మాయణుని 
HB డనువిషయముమాత్రృము సందిగ్గముగా నున్నది. మాధవసాయణులలో 
నొకరును గూడ భాస్కరుం డనుసోదరుండు తవు కున్నట్టు గాని అతండు హరి 

mM 

హర రాజుమంత్రి మయైనదండనాధుం B నట్లు గాని చెప్పియుండ లేదు. ఆంధ్రలిపిలో 
ముద్రిత మైననానార్థరత్న మాల యాద్యంతముల--- 


“శ్రీమా నిరుగపదండేకో నాత్యల్బం TBD స్తరమ్‌--- 
“ఇతిజగదుపకారిణ్యా మిరుగపదండాధినాధర చి తాయాక్షు* 


అనిమాత్ర, మే యున్నది. భాస్కర 
త్ర 6రనామము లేదు. మాయణపుత్రుండు 
హరిహరమంత్రి యనుమాటలు లేవు, అందుచే నీవిషయ మింక్రను విచారణీయము. 
నానార్లరత్స మాలలో, కీ A 
ర్భరత్న ఏకాక్షర ద్య్యక్షర BES చతురక్షర సంకీ 
EONS, కకారము 


CC-0. Jangamwadi Math Collection. Digitized 


నాజ్యయము ] నవమాథ్యాయము 409 


Bows oH, కారమునబకు(గలవర ర్లము లంతేమందు గలశబ్దములు వానివివిధార్ల 
ములును గ్రమముగాం సా మొత్త మిందు ౧౨౬౫ శ్లోకము లున్న వి, 
వంద్యభట్టు దీనికి వ్యాఖ్య రచియించినట్లు తెలియుచున్నది. కాని మూలము 
గాని వ్యాఖ్య గాని నాగరలిపిలో నచ్చుపడినట్లు కనబడదు. ఆంధ్రలిపిలో 
నైనను వ్యాఖ్య యచ్చుపడలేదు. ఈనిఘంటువు పూర్వనిఘంటువుల ననుసరించిన 
BSH, పద్ధతి విశదముగా నున్నది. చక్కనియేర్సాటుతో ము ద్రింపవలసిన 


a. 


గంథములలో నిడి యొకటి, 


C 


నామమాలిక యనుచిన్నకోశ మొకటి, అహిరాజని రితముగాం గనం 
బడును. ADOSS— 

“ఇతి నామమాలికాయా మహిరాజే నైన సంగృహీతాయామ్‌, 

భూవ్య్యూదినామ ధేయ ప్రకరణ మిద మఖిలసుకవిమతమ్‌* 

భోజనిఫఘంటు స్పమాప్పఃే 


అనుమాట లున్నవి. కడపటిమాటనుబట్టి 2 Cy 5 పండితుడు భోజరాజు 
దీనిని రచియించియుండు నని యూహిం చెను, నాని, అహిరాజు దీనిని భోజరాజు 
చేర A BoT ననుటయే సముచితేము. ఇది భోజకృతముగాం బ్రతీతేమై యుండం 
త త్త వ్రు "తెలిసినయరా(చీనుం డొకం డిది యహిరాజకృతమే యనెడి యరము 
వచ్చునట్లు *అహిరాజే నై వి అనుచో, వవకారము చేర్చి పైశ్లోకము కల్పించె 
నని తోచుంచున్నది. కాని, ఇది యెవరి దన్నను, ప్రాచీన మని గారపింపందగి 
న దే కాని, యిందలివిషయ మంత శ్లాఘ్యముగా లేదు. 


చాలబోధిక యనువేర నాలుగువందలక్లో కములచిన్న నిఘంటు వొకటి 
నత్కీరకృతముగాం గనయిడుచున్నది. “జ్ఞాన ప్రసూనకలికాం నమస్కృత్య మహే 
SoS” అనెడి ధ్యానశ్లోకమునుబట్టి Mose A కాళవా స్తిజ్ఞాన ప్రసూనాంబనే 
_స్గరించినట్టు తెలియవచ్చును. కాళవహా A eer, ములో Kp డనుద్రవిడ 
కవీయుక(డు వరి ర్లింపబడియున్నా (డు. అనత్కీరుంే యామ. నిర్మించినవాం 
Barr యని సంశయము గలుగుచున్నది. 

వామనభట్ట'బాణుండు ఛబ్దర త్నాకర మనునిఘుంటువు నిర్మించిన ట్లొక 
వ్రాతప్రతిలోని “సతివత్సకుల వామనభట్టబాణవిరచి కే అనుగద్యమున చెలియు 
చున్నది “చాణవిరచితాయాం శబ్దచం ద్రి కాయామ్‌శ అని మజీయొక గద్య 
బాణుడు శబ్ద చం ద్రిక రచియించినట్లు చేప్పుచాన్న ది. ఈబాణు(డు నామన GENCE 
యని Pon తియావా. ఈచంద్రిక అయిదుసర్లలకోశము. శబ్దరత్నాకరము 
_మూడుకాండలనిఘంటును. వినయము సర్వసామాన్య మే, 
52 3 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


410 omy bar aco se శ్రే [ లౌకిక 


శబ్ద భేదని Lato ary, పద సంగృహము, అనురెండునిఘంటునులు శ్రీవ హ 
ముడు రచీయించిసట్లు Pies ద. శెండనదానికడపటిక్లో క హద 


“g ల్యేనం కవిరాజేన (శ్రీహచ్హేణ మహా తనా, 
ఏకాధ్యాయేన రచితః శ్లేపార్థపదస oX o” 


ఈశ్రీహర్టుండు నై నెషధకర రృశ్రీహర్టు( జేమోయని తోచుచున్నది. ఐన 
నిది విచారణేయము. 

కనిరాక్షసుండు KU నిర్ణయ మునుకోశము రచియించెను, ఇది SBD 
యర ములు గలళబ్దములను జూపును. 

“అబ్బే మచే జలే § శే సింహే సూ tye చామృతమ్‌* 

ఇది సుమారణువదిళ్లో కములచిన్న కోశము. చదువ నింపుగా నున్నది. 

శ్రీ పతిసార్వ భామమురారికవికృత మైనసు ప్రసిద్ధ పదమంజరి యనుకోశము 
కలదు, ఇది సుమా -రేంబదిశ్లో కములకోశము. ఇందు 

“బ్రహ్మి విధాతా DIS తస్య శక్తి స్సరస్వతీ, 

ad: విశ్వమయిీా Dy iy గ తన్య పుత్రో పుతోహి నారదః* 


ఇత్యాదిగా బ్రసిద్దశబ్దములు చూపయుడినవి, ఈనార్వభామమురారి 
యెవరో తెలియకున్నది. ఇది 008290 — 


అక్చరుకాలమున ఛానుచంద్రగణి యనుపండితుండు వివి క్షనామస సంగ్రహ 


మును, ముచ్చాఖానుకాలమున SAONE శబ్దార్గరక్నా వళిని, జోధపురరా 


జగుసూర్యసింహునికాలమున వల్లభ గణి సారోదారమును (ఇది హేమచంద్రునియభి 
ఛానచిం తావుణికి విపులవ్యాఖ్య) ఛతృపతిశివాజీకాలమున రఘునాధపండేతుండు 
రాజవ్యవహారకోశమును (ఇదిసంస స్కృతేపారశ్సీకనినుంటున్చ) OH SH డగురాజ 


ధరునికాలమున కర్ణపూరకవి వర్ల ర్ల ప కాశమును రచియిరచినట్లు "తెలియును. 


ate 


- జింపయిడినది. పృథమస్క.0థమున ౧౮ 
wo. 


కాని, ఏనికి వ్యాప్తి కాలేదు, boom గణింపందగినాా 


as గొప్పనిఘుంటువు క ల్పద్రుకోశము. నాలుగు వేల శ్లో కములయీకృతిక v, ర 
శేశవపండితు(డు. పర్యాయపదనిఘుంటువులలో నింత గొప్పది మజియొకటి లే దన 
sa oo లిసాహి శ్యాచార్యు లగురామావతారశ రగారి 
యు Babes దీనిని బరోడాసంస్థానమువారు ప్రశకటి ae 
ons. 98 భూర్మువస్వర్ల 


సంజ్ఞలుక 
'లమూండుస్కంధముల్యగ్రంథము. యా ప్రృకాండములుగా విభ - 
co. Jangamwadi Math OF» ORS s షం, శృతీయమున ర్క 


Fra 


మొత్తము ౨౭ పృకాండములు కలను. ఇందు భూమిపర్యాయములు ౬ర్క అగ్ని 
పర్యాయములు ౧౧౮, ఉన్న ననుటయే యిది శబ్దములకల్పతరు వనుటకుం 
జాలును, RSN గ్రంథాదియం ది క్రీందికోశక రృలను _న్గరించెను. 


కాత్య నాచస్పతి వ్యాడి భాగు ర్యమర మజ్జలాః, 
సావాసాజ్క_ మ హేశాద్యా విజయ_న్తే జనా న్మిమాఃో 


__ ఇందుజినశబ్దముహేముచంద్రపర మని తోంయచున్నది. ఇతడు తృతీయ 
స్క-ంధమున, కాలపు కాండమున కలిశజ్ఞసందర్భమున నిట్లు చెప్పియున్నాండు. 


ళ్‌ -సాంప్రతంక లిః, తేద్గ తాబ్దాకుతిధిభా; Yeo సంనర్హ 1S odds 
0034 — 


దీనినిబట్టి కేశవుం డీనిఘంటువు రచించునాంటికి గతించిన కలియుగసంవత్స 
రములు 'తెలియుచున్న వి. కావున నితండు శ్రీః ౧౬౬౦ లో నున్నట్టువిదితేము. 


ఈనిఘుంటువునంబర్యాయపదముల సంఖ్య యధికమైనమాట నిజమే. కాని 
Ono SD Bis. అమరసింసుండు చూపినపర్యాయపదములు కొన్నిసమస్త 
పదము B నను అవిసంజ్ఞావాచకములవలెనే కనబడును. ఇందుకు, “ద్యాద 
శరా ఉప్పర 3? ఇత్యాదు లుదాహరణము, ఇందు సూర్యపర్యాయములు ౧-౨౨ 
ఉన్నవి. వానిలో నచేకములు సమ_స్తపదములు. ఇందు కొకటి 


“సు & వ మను కన్తానాం యమయమ్యో శృ నేపితాో 


ewer, సు A Sa SMBS, ఇత్యాదిగా నిందుసూర్య వాచకము re 
నవి, ఇతండు పెంచినపర్యాయపద ord wrosses కిట్టి దే మైనను తక్కినకొన్ని_ 
కోళములకంకు నిది ముజికొంతయుపయోగకారి కాకపోదు. 


తంజావూరుభోసలరా జె న శహజీ FB sso గ్రవాము శ బరత్న సమన్వయ i 
కోశము, అను ెండుపెద్దనిఘుంటువులు రచియించెను. ఇందు రెండవది బరోడా 
సంస్థానమువారిచే దిన్యముగా ము ద్రింపలుడినది. మొదటి దచ్చుపడినట్లు కన 
బడదు, పెక్కండ్రు mA శాత్యకవిపండితులను బోమించి Hen AES 
మైనయీమహోరాజు భావకుం SAIS యమూల్యము. ఇతనిశ బై ర్థసం గ్రవా 
వితనితంజావూరులోనే సగము మిగిలియున్నది. కాలము దురతిక్రమము గడా | 
గ్రంథకర్త శెండవచాని నిధానము నిట్లు తెలిపెను 


i x ” 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri . A 


412 | సంస్కృతే వా gases [ లౌకీక్‌ 
CBD న్నానార్ల కాః శీచిత్కోశా స్త్వేకార్ధ గోచరాఖ 
ఏకో = Bers యుకో aco శబ్దరత్న సమన్వయః* 
శేషు చి శ్వాదినియము, కృతో HT, _న్త గోచర, 
9 <n 2 ఆళ్ళ x5” 
s$ 2 AS ద్వయ మహ్య స్తీ కవినా ముపకార 
వక ద్వి త్రి చతు వృజ్బా వడ్వర్ణానుక్రమా_న్గయా, 
స్వర కాద్యాది కాద్య_న్త SB కోకో ఒయ ars Y” 


o కాశకు లిందలిశబ్దజాలము నంతను, అశకాశాదినర్ల క్రమము ననుసరించి 
నవీనపద్ధతినిగూర్చి దీని కనుబంధముగా ముద్రించి లోకోపకారము గావించిరి. 


ఇంక నిట్టికోశములు వంద లున్నవి. వానిన్యాఖ్యలకు "లెక్కలేదు... అం 
దనేకము లముద్రితేములు మృగ్యములు AY sven. వాని నెల్ల నిందు వర్ణించుట 
కనకాశము చాలదు. కావున, ప్ర క్యేకగుణము గలమజికొన్ని టిని స్థరింతేము. 


పాణినీయసిద్రాంతకాముదితుదం గనవచ్చెడియుణాడిపాఠము ననుసరించి, 
రామశ E: ఉణాదికోశమును, శుభశ్లీలగణి ఉణాదినామమాలను, 'వేంక శుశ్వరపండి 
తుండు ఉణాదినిఘంటునును ని BoD. వరిలో గడపటియతండు శహాజీకాలము 
లోనినాండు.' ఆకాలముననే STE శ్రీధర వెంక కేశ్వరులు పదమణిమంజరి 
యనుకోశము కూర్చిరి. శాకల్యగోత్రుండు నాంధ్రుండు నై నమల్లుభట్టు అవ్యయసం_ 
గ్రహనిభంటువు. ని _ర్థిం చెను. 33 వన్నియు మణుంగుపడియున్న వి. 


లోక ప్ర సిద్ధ r మైనధన్వంతరినిఘుంటువునకుం బిదప వెలసిన వై ద్యనిఘంటువు 

లలో మాధవకరునిపర్యాయరత్న మాల "మొదటిదిగా. గనవచ్చును. -ఈక ఏ 
క్రీ. ౮ లేక Hs, శతాబ్దిలోనివాం డని వింటర్నిట్టుపండితుం Saw, ఈగృంథ 
(మున సుమారు ' రెండువందలక్షోకములు మాత్ర మున్నవి. దీని ననుసరించియే 
పర్యాయము ESO పుట్టినది. అందు శబ్బవిభాగ మొక కృమము ననుసరించియున్న ది. 
హేమ చంద్రునినిఘుంటు శేషము చైద్యమునకు సంబంధించిన దనుట By soo. 
అం దోషధులవే POST నున్నవి. అభిధానరత్న మాల యనునామాంతేరము. 
గలవడ్రసనినుంటు వొళటి రసవిషయకము కలదు. HO నన్నిటిని మించి మదన . 
rox డనురాజు క్రీ. ౧9౭౮ లోం SHES రచియించిన మదన పాలనిఘుంటును 
ముద్రిత మైనట్లు కనణడదు, ౧౬౭౭ లో శివదత్తుండు శివకోశము ని BOG. 
eed V తుని శబ్దచంద్రిక, వేంకకేశ్వరునిదశ్షి ణామూ రీ, నిఘంటువు, 
పాఠముతో డి ద్రవ్యముకావలళి, సీలకంకమి శ్రనిపర్యాయార వము మొద లైన 


స్టా వై ద్య శా,స్రాభిలాషుల కుపయోగకరము లనం దగియున్న వి. 
న! 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నా జయము] నవమాధ్యాయము 413 


జె్యౌతిమనిఘంటువులలో హరదత్తునిగణికరత్న మాల ప్రశంసనీయము. తరు 
వాతినానిలో న్యావ్నికి వచ్చినవి సంఖ్యాకోశము నవగ్రహకోశము రాశికోశము 
నక్ష శ్రకోశము మొద లై నని, ? 


ఇ WALD నిఘంటువులు సంస్కృతమున వెలసినవి కాని, యివి యన్నియు 
బద్యమయము లగుటచేం బూర్వకాలమునం గంఠపాఠము చేయువారికి మాత్రమే 
యెక్కువ యుపయోగకరములై తక్కినవారి కంతయుపయోగకరములు గాక 
పోయినవి. ఈకాలమున. బూర్వపద్ధతిని విద్యాభ్యాసమే లేదు. నిభుంటువులు 
నల్లించిశ బ్దార్థములను z ప్రియం దుంచుకొన, జూచువా(డు వేయింటికి. గాదు 
గదా, లక్షకు గూడ నొకడు కనరా(డు. అందుచే శబ్దములను TOY Sows 
బు_స్తకము తెజుచినంత నే “తెలిసికొనుట కనువుగా వర్ణ (క్రమము ననుసరించినశబ్ద 
కోశము లిపు డానళ్యకము లై నవి. విల్బనుషండితుండు మోనియర్‌ విలియంపండి 
తుండు వామనళినరామఆ స్టే మహాశయుడు మొద లగుపాశ్చాత్య భారతీయ 
విద్వాంసులు Soes DRAF H 8) సంస్కృ ఆంగ్ల నిఘంటున్సలు ని _ర్థించి 
ప్ర టించిరి. అవి, సంస్కృతే మభ్యసించు నాంశ్లేయులకును, ఆంగ్ల మభ్యసించిన 
భారతీయ సంస్కృత పండితులకును, కలాశాలలలో సంస్కృ తాంగ్లము లభ్యసించు 
విద్యార్థులకు మిక్కిలి యుపయోగపడుచున్న వి కాని. SKM రానిసంస్కృతే 
ఛభాపాభిజ్ఞులకును సంస్కృతేవి ద్యార్థులకును, ఉపయోగకరములు కాకున్న వి. మహో 
మహో పాధ్యాయపరన స్తురంగాచార్యులుగా రొక గొప్పనిఘంటువు ని 8,08 నారం 
భించిరిగాని, యది De వేతేనదికాదు. సంస్కృతీ భాపాసర్యస్వ _మనందగిన తారా 
నాధతర్క_వాచస్పతి ని _ర్షితవాచస్సత్యేము భారతీయగీర్వాణ భాహాభిలాషులపాలిటి 
కల్చతరు వనవచ్చును. కాన్సి అమూల్యమైన యామ హాగ్రంథముమూల్యము 
దరిద్ర దేశములోని భారతీయులకు భరింపరాని B నది. ఐనను దానిప్రతు లిపుడు 
లభింపకున్న వి. సుమారు పది వేలపుటలయాకోశమును మహారాజు GAG న మరల 
మంచియక్షరములతో ము ద్రింపించి చౌకగా "దేశీయులకు లభించునట్లు చేయుట 
చేశమునకును భాషకునుగూడం బరమోపకార మగును. ; 


ఛందశ్శా(స్తు ము: 


లౌకికసారస్వతమున మిక్కి-లి తక్కునగా నున్న ఛందో గృంథములకు మూలా 
థారము వీంగళచ్చందస్సు. దాని కాధారము బు గ్వేదమందలి పొద బద్ధ మం Š, 
ములు. ప్రథమభాగమున వేదాంగ మైనఛిందన్సునుగూర్చి వ్రాయుసంవర్భుమున, 
ఛందస్సులయుత్ప త్తినిగూర్చియు, పింగళ చృందస్సునుగూర్చియుం గొంత తెలుప 

బడినది, È E 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


E: 
gn: 


` 


414 సంస్కృలేవా జయచరి శ్రీ [ లౌకీక 
వింగళనాగకృతసూత్రములతోడి యెనిమిడధ్యాయముల ఛంద శాస్త్రము 
ళ్‌ అగ S 
ముద్రితమై వ్యాప్తిలో నున్నది. దీనికి హలాయుధభట్టు మృతసంజీవినీటీకయు, 
సవి Ew Fs _రిమధుసూదనవిద్యాబా చస్సతులుఛందో నిరు _క్పియు రచియించిరి. 
అవియు దీనితో నచ్చుపడినవి. ఇది వింగళనాగకృత మని హలాయుధుని యీ క్రింది 
మాటలు చెపూచున్న వి. 


ES 
“పింగళాచార్యసూ SiS మయా % Ə ర్విధాస్య త, 
శ్రీరాబ్దే రమృతేం య ద్య ద్ధృతం BS Hows; 
ఛనోబేః పింగలాచారె g శే ౦దో౭మ్భుతం త థోద్ల ఎమ్‌, 
To Q LS ఇ a 
పింళాచార్యరచి తే PSPS, పహాలాయుధః, 
మృతేసంజీవినీం నామ వృత్తిం ని ar నహమ్‌* 


ఈమాటలనుబట్టి, ఛందస్సుల (వేదముల) నుండి పింగళుడు లక్షణరూప 
HYSÉN నుద్దరించె నని విదిత మగును. వై BE చ్చందస్సులకు లక్షణ మైనయిదియే 
తాకికచ్చందన్సులకును మూల మైనది. ఇందు మొదటినుండి నాల్లనయ GCA 
ములో? గొంతవజకును మయాదిగణములు గాయత్ర్యాదిస_ప్పచ్చ్భందస్సులు తదక్షర 
సంఖ్యలు త ద్దేవతాగోత్రములు మొద లై నవై దికచ్చందోవిషయములు SB ose 
బడినవి. అక్కడినుంటి “అత్ర TEE’ అనుసూత్రముతో లౌకికచ్చంద స్సారం 
భింపంబడినది. 


38 గణచ్చందస్సు మాత్రా ఛందస్సు అక్షరచ్భందస్సు, అని మూండు 
విధములు. ఆర్య మొదలుగా నుద్గీ తిపర్యంతము గణచ్చందన్సు. వై తాళి మొదలు 
చూళికాపర్యంతేము మాత్రాభందస్సు. సామాన్య మొదలుగా నుత్కృతిపర్యం 
తము అక్షరచ్భందస్సు. ఇందలివృత్తప్తస్తారమార్గము ననుసరించియీ Soars 
బ్రస్తారలక్షణము లుదయించినవి. ఇందు mir Yoo సూ త్రము లున్నవి. 
ఈసూ త్రములు సమన్వయించి వ్యాఖ్య వ్రాయుట మిక్కిలి శవము. పనికి బూర్వు 
BS రైన వ్యాఖ్య రచియించి మో తెలియదు. హలాయుధుండు గూడం బూర్వ 
వ్యాఖ్యలు తాను జూచినట్లు చెప్పలేదు. అందుచే నతనివల్ల నే యీసూత్ర, ముల 
యర్థము లోకమునకు విశద మైన దనవచ్చును, 


= _ఎహలాయుధుండీవృ త్తిగాక, అభిథానరత్న మాల, ద్రాహ్మణసర్యస్వ-పండిత 


నే 
సర్వస్వ PSHE - న్యాయనర్వన్వ - మత్స్యనూ క్షతం త్ర — కవిరపాస్యము లను 
i గ్రంథ ము! ను గూడ రచియించినవాం డనియు, ప్రాహ్మణసర్వస్వమునం x నవృత్తాం 


'క్రందివిధముగా SE OHH Sy నాం డనియుం 'దెలియుచున్నది. 


CC-0. Jangamwadi agp cotecton. Digitized by eGangotri A 


a 


[ నాజ్బయము సనమాథ్యాయము 415 


ఛారానగరాథ్‌ళుయడు వాక్సతిరా జనండునాండచు నగుముంజవహీ పాలుని 
యాస్థానపండితుండును SITY Sao నగుధనంజయునిప పుత్రుడు భట్టనారా 
యణుం డనియ్యు అతనివంశమున జ _న్లించిననాండు హాల డనియు నందు 
RQ Seb. మజియు నితండు లక్ష తృణ సేనునియాస్తానమున సందు ఇ బాల్యమున రాజపండి 
తీపడవిని యాననమున మంత్రిపదవిని నార కమున ధరాధికారిపదవిని బొందిన 
వముహాపండితుం డనియుంటెలియుచున iy 8. ఇతనిమృతసండేవిని ఛందస్సు పాలిటిసం 
జీవిని యని చెప్పవచ్చును. ఇది లేకున్న లశ్ష్యములనుబట్టి వివిధవృ_త్త తములు పుట్ట 
నలసిన బే కాని, శాస్రుము తెలియకపోనును. ఆయనర్లము తొలలించినవాండు 
హలాయుధుండు. Z 


కాన్యాదర్శము ముమొదల నున్న “ఛందోవిచితాం సకల _స్నత్చపఇఖన్నో 
నిదర్శితః* అనుమాటనుబట్టి దండ్యాచార్యుండు ఛందోసిచితి రచియించియుండు 
నని కొందలున్సు అది యివింగళచ్చందన్సే యని కొందటు నందురు. ఎట్టయిన 
"నేమి? అది లేదు. ఛందః కౌస్తుభ మనులక్షణగృంథ మొకటి కలదు. చానికర్త ర్త 
చేరు గాని కాలముగాని తెలియదు. అందలిశ్లోక కములు కొన్ని ఛందోనిరు కీ 8 
వ్యాఖ్యలో నుదాహరింపంబడినవి, అందలివిషయము పరిశ్లీలింపంగా నది వాలా 
యుధునితరువాతం బుట్టిన దని తో (చుచున్నది. ఇది మగణాదులశత్రువిత్రో" దా 
నీనభృత్యత్వములను చానిఫలములను, ఈ క్రిందివిధముగాం జూవినది. 


“మనా సఖాయా YRS, భయా WES HT, 
ఉదానీనా SE ప్రోక్తా, సరా శత్రూ మతావిహ, , 

సిద్ది ద్ధి ర్భ వే త్సఖభ్యాం సఖిభృ త్యాభ్యాం జయస్థిరత్వంచ, 

సో ద్భృత్యమిత్ర, FBS శ్ళుభం స్వవీడా తు మిత్రశత్రుభ్యామ్‌, 
Oxo ముదానీనాభ్యాం శత్రుస సఖఖ్యాంతు త ద్భనలి, 

శత్రుభ్యాం తు విరోధో నాయకనాశేశ్చ సంప్రో ga” 


వింగళచ్చందస్సు ననుసరించి యుదయించిన ఛందో గ గ్రంథములలోం బ్రశంస 
నీయ మైనది వృత్తరక్నాకరము. ఇది యాజభ్యాయములపద్య గ్ర ంథము. దీని 
కర్త శేదారభట్టు, వేదా నె _న్నె వశా(స్ర్రుజ్ఞుడు శివపూజాధురంధరుండు కాశ్యప 
గోత్రుడు నై నప శ్యేకపండితునితనూజుండు. ఇతని దేశ కాలములు తెలియకున్నవి. 
కాని న్‌ా ంథమునకు మాత్ర ము నలుదేశములనారు టీకలువ్రాసిరి. 
గోవిందభట్టసూను? డగు శ్రీ నాధపండితునిధీ కో ధినియు, నృసింహాయజ్యపుత్రుః డగు 
నారాయణపురోహితునిమణినిధీయు, ఛాస్క_రపండితుని సేతువు, బౌద్ధాగమచక్ర 
వర్తి యనురామచం ద్ర కవిభారలిపంచిక, ఇంకను జ్ఞానదీపము Sere 


coo 0. Jangamwadi Math Collection. ves by eGangotri 


వ x 
e 


416 3 సంస్కృ Sa జయచరి శ్రే [ లౌకిక 


యము మొదలై నవి మూలముతో నందందు ము ద్రితేము లై P: ౧౨౬- గ్రంథ 
సంజ్ఞ గలయీచిన్నలక్షణమున కన్ని చెశేముల వ్యాఖ్యలు, శభాపాటీకలు 
పుటుటయే దీనిగొప్పతేనమును దీనిసుగుణమును చెలుపంగలవు. 

"లు 


ఇందు ఛందస్సుల వేళ్లు మాత్రావృ_త్త సమనృ త్తార్ధసనువృ త్త సున త్త 
మట్రృత్యయనిరూపణములు ననువిషయములు వర్ణింపబడినవి. గురు లఘు Der 
నము గణవిజ్ఞానము వృ Š యతి నివి వేకము మొద లగువివిధచ్భందో విషయముల 


కిది నిజముగా రత్నాకరమే. 


కాళిదాసువేర WSIS యనులక్షణ మొకటి యున్నది “ఆదిమధ్యావ 
సానేషు LIE” యాంతి లాఘవో DT AS సిద్ధశ్లోక మందలిదే. విషయపరి 
శ్రీలనమునుబట్టి నృ త్తరత్నాకరశ్రుతేబోధలకు సామ్యము కనంబడుచున్నది. 
అందుచే చేనిని జూచి యేది oes నిర్భయింప నలవిగా కున్నదికాని, అది 
కాళిదాసుది కా దనుటమాత్రీము నిజము. .పెక్కుస్థలములందు వృ 85 By కరము 
లోనివిషయములను మిక్కిలి వివరించినట్లున్న శ్రుతబోధ పర మనుట కనకాశము 
కోనణుడుచున్నది. ఇందు కొకయుదాహరము, 


“మా Bre AF గో విద్యున్మాలాో అనివృ _త్తరత్నాకము చెప్పగా 
“SE వర్ణా దీరా యస్యాం, విశ్రామ స్స్యా BoB CCB 3," 
విద్వ HJR Serr వాణీ, వ్యాఖ్యాతా స్యా ద్విద్యున్నాలా* 


అని శ్రుతబోధ వివరించినది. ఇట్టివివరణము లనేకములుకలవు. DD బట్టి 
వృత్తరత్నాకరమును జూచి శ్రుతబోధ పుట్టిన దనవచ్చును. క్రీ. ౧౬౦౦ లో, 
వీంగళచ్భందస్సునకు, తార్కికచక్ర Sore sed రాయణభట్టపుత్రుండు os gre 
ey వ్యాఖ్యని _ర్మించెను. _ఛందప్రదీప మనెడియా వ్యాఖ్య ము ద్రితే మైనట్లుకనం 
బడదు: TO, అది చక్క-నిటీక యగును. గంగాడాసుం డనుపండితుండు ఛందో 
మంజరి యనునొక లక్షణము రచియించెను. దీని వ్రాత ప్ర తి యొకటి కీ, ౧౬౯౦ 
లో బుట్టినట్లు కనబడుచున్నది. కావున నిది యంతకుం బూరంము కవియవ 


"తారికలోం ఇప్పి నయా క్రీ 5దిమూటలనుబట్టి నాంటికి ఛందో గ్రంథము లనేకము 
లున్న వని తెలియును. 


“5 2 యద్యపి భూయాంస D Oe మనీషిణామ్‌, 

SAO GH వనునొకలక్షణము | 
ee braces అ os కన్ని 
కర్త (శ్రునివానుంజెప్పటివాండో తెలియదు, ఆ గంధ మచ్చుపడలేదు. 


4 
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri , 


న్నాజ్యయము] నవమాధ్యాయము 417 


ప్రస్తారవిషయమున నిది ci so No మగును. ఇందు SY మాత్రా విషమా 
నుష్టు బార్యా శబ్దప్రస్తారములు కలను. వృత్తవణికోశ మనులక్షణమును లక్షీ 
'వేంక శేశ్యరులపుత్రుం డగు సపై(శ్రీనివాసపండితుండే ని ర్మించెను. ఇది ము 8 
మైనది. ఇందు నివిధవృత్తేములలక్షణములు కలవు. అవధాన సరస్వతీపుత్రుండై న 
వేంకశేశపండితుడు వృత్తరత్నానళి నిర్మించెను. అది యముద్రితము. అది 
వృతృ్తరత్నాకరము ననుకరించినదే కాని, అన్యము కాదు. నృత్తరత్నావళి 
యనునేరనే సదాశినముని ని ర్మించినలక్షణము మజియొకటి యున్నది. కాళిదాసు 
చేర మజియొకవృ త్తరత్నావళి యున్నది. ఇవి యన్నియు వృత్తరత్నాకరార్వా 
చీనములే. ఇట్లు లాకికచ్చందస్సునం బుట్టినగ్గంథము లింకను గొన్ని కలవు. 
పేటి కన్నిటికి. బరమాథారము వింగళచ్భంద సే, దానికాథారము ఛంద స్సను 
వేదము. | 


ఇది, (శ్రీహరితసగో TGS సకలతంత్ర, రామస్వామిశా(స్త్రి పౌత్రుండును 
“నెకమాంబా (శ్రీరామావధాని పుత్రుండును, ఆంధ్రవిశ్వక లా 
పరిషత్క_లాశాలా సంస్కృ తాంధ్రా ధ్యాపకుండునగు 
మల్లాది సూర్యనారాయణ శా స్రీ రచియించిన 
Sony, Sar జయ చరిత్రయందు ద్వితీయ 
భాగమున నవమాధ్యాయము 


సర్వ ము. 


ఓంతేత్సేత్‌ , దబ్రహ్మార్బణమ స్తు. 


53 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri —. 


%, 


అ, అన్యాప దేశశతకము 305 
అకలంకుండు 102 | అనికుద్దు(కు 119 
అక్షరు 410 అనుభూకళిస్వ రూ పాభార్యుండు 148 
అగస్త్యుడు 19-47-289-323 OPENS 404 
ఆగ స్త్యమళము 20 | అన్యో క్తి మాల 806 
అగ్ని పురాణము 186-187 అన్యో కిము కై లత 304. 
RY Do Hc eho 341-346 అన్యో 88S Mo 805 
అగ్ని వేశుండు 2-3-4-7 | అనంగరంగము 180 
ఆ(గిముండు ౨0౧0 | అనంతనారాయణ 281- 
vigi పేతుండు 127 | అనంతభట్టు 144-824-899 
ఆచ్యుతరాయాభ్యు దయము 262-330 | అనంతభూవరు(డు 221 
అచ్యుత్రో త్తరము 207 | అనంతవీర్యుండు 102 
అచ్యుతో పాధ్యాయుండు 400 | అనంతాచార్యుండు 121 
అజయ పాలుండు 404-405 | అనంతానందగిరి 266 
అజయుండు _ 495 | ఆన్నంభట్టు 106-117 
ఆతిర్మాత్రయాజి 368 | అపశాజితు(డు 378 
అభర్వ వేదము 9-19-54-15-98 | అపకోతానుభూతి 123 
ఆథర్వసంహిత 19 అప్పయదీకీ తుడు 119-193-124-129-205- 
అద్దంకి 268 987-988-289-8(5-308-319-331-306— 
అద్భుత దర్పణము 298 i 888-400 
ఆద్భుత సాగరము ” 160 అప్పయామాత్యుండు $19 
OB (SmI 88 | అప్పాశ్వరి 332 
అదై్యైతరసమంజరి 308 | అభయ-చం[ద్రనూరి 139 
SB ST Sow ces 123 అభయనందిముని 147 
ఆధ్యా తృవిద్యోపటేళవిధి 128 | అభయానంద పూజ్య సాదు (డు 61 
అనవేముండు 303-804 | అభిధానచింతానుణి 396-405-406 
USS రాఘవము 875-876-305 | ఆభిధానరత్నమాల 409-419-414 
అశ్యాపచేశము 807 | అభిధావృ తృిమాతృక 221-223 


» 


అకారాదిపదపట్టిక 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


420 


అభినయద ర్నణము 
అభినయళా స్త్రము 


16 | 


16 


అభినవగుప్తుండు 13-14-18-132-216-217- 
220-224-295 -296-239-242-243-339 


ఆభీనయద ర్పణము 18 
ఆభినవభారతి 242 
ఆభినవభారతీవ్యాఖ్య 18-14 
అమరకోశము ; వ్యాఖ్య 14-146-246-894- 
400-401 

అమరదత్తుండు 395 
అనురపద పారిజాతము 400 
ఆమరపదముకురము 400 
ఆమరమాల 895 
అమరశళ క్రి 274 
అమరసింహుడు 64-113-395-396-397- 
898-403-411 

UDB sho 210 
OMB SH shoo 263-302 
అమలానందుండు 123 
అమౌత్యవళ్స రాజు 886 
( అమృతసృతి 145 
SH) తానందు (డు 955 
అమాభువృ త్రి 137-138 
అయోధ్య 81-39-40-268 
అయోనియా 98 
అర్థ శాస్త్రము. 2-163-167-168-173-267 
syta 185 
అర్జున చరితము 214-99,)_981 
అర్జునదేవవర్శ 802 
అర్జునమి(శుండు 61 
ఆరుణగిరనాధుండు 249-262-387 
ఆరారాల(-గామము 870 
Somo% 28-29 
ఆల్లా బాదు 340 
అలంకారచూ డానుణి , 999 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


సంస్కృతనాజ్యయచరి శ్ర, 


ఆలంకెరమంజరి 233 
| ఆలంకెరవార్తి కము 233 
ఆలం కెరవృళళ్తి 219 
ఆఅఆలంకెరనివరణము ( 208 
BOOS ST స్త్రము 182 
అలం కారసర్వస్వము; వ్యాఖ్య 209-226-233- 
234-266 
అలంకౌరానుసరిణి 233 
అవధానసరస్వతి 387 
అవలోకము - 218 
అవసరాల ప 5, రాజు 330 
అవిమారకము 177-343-344 
అవ్యయసం(గ్రహనిఘుంటువ్ర 412 
అవంతి 48-143-159-204-249-259 
S055 ర్మ 181-209-216-224-231-377 
అవంతిసుంచరి 378 
అ శే కవంళశము . 207 
అశ్వఘోషుడు 64-104-187-254-255-340 
348-849 
ఆశోకవనిశాసనములు , 166 
ఆ ్టాధ్యాయి 11-133-186-140-144- 
148-401 

అహ్టైాంగహృదయము 4-315 ` 
ఆసగుండు 267 
ఆసఫనిలాసము 269 
అహిరాజు 409 
అహిర్చుధ్న gross 79 
అహోబలనూరి 51 
అళియగామ రాడా 16 
OCENA P 94-95 
ఆంగలోకము 48 
అంకశ్వేది - 192 
అంశుమద్భేద ము 19 

(> 
ఆగాషీ =e 204 
ఆచార్యదిగ్యిజయము 334 
$ 


అకారాది 

ఆచార్య శ్రీరత్న నంది 268 

OAT? BO spr coho 144 

ఆచ్చాన్‌ 308 

ఆబో ఫాంకు 894 

ఆఢ్యరాజు 321 

ఆణవదీత 89 

ఆత్మబోధ 128 

ఆ 5 షట్కు- భాష్యము 123 
ST రానమయోగీంద్రు డు 121 

ఆ(తేయభాషితము 8 
ఆదిత్య దాసు 159 
ఆదిళ్య చేవ్రండు 118 
ఆదినాధుండు . 235 
SAGE 8 95 
ఆనందకని 232-306-324 
SNORE 123 
ఆనందగిరీయము 128 
ఆనంద తీరుడు 127-128-284 
ఆనంద వర్ల మునీం(ద్రుండు 61 
ఆనంద మందాకిని 818 
అనంద రాఘువపస్తానన 291 
ఆనందవరనుడు  208-213-216-217-218- 


919990291 -999-295-235 238-940 


991-362-837 2-377-385 
ఆనంద సుందరి 389 
SS By ceo 112 
ఆపసష్టపండితు(డు 188-378 
ఆప Gores ర్మసూ(శ్రములు 34-63 
ఆఫ్రటుపండితుండ్యు 279 
ఆపిళ లివ్యాకరణము 188 
ఆప్తనిళ్ళయాల౦"కారము 102 
SD వి, సి... 413 
ఆయుర్వేదము 2-3 
ఆరణ్యక్రములు 2-83-63-182 
ఆర్యభటాచార్యండు 152-153-159 
TO 152 


పదప 8 x 421 
ఆర్యమంజు (శ్రీమాలక'ల్చ్పము 78 
ఆర్యవజుండు 196 
ఆర్యసూూూశ్రములు 153 
ఆర్యా సప్త శతి 247-304 
SX geo 8-7-48 
SB. తము 101 
ఆకర తదర్శన-చరితము 98 
ఆవంచ రామచంద్రుడు 188 
ఆశాధరగణకుండు 155 
ఆళాధరుండు 215-400 
ఆక్చర్యచూ డామణి 371-372 
ఆళ్చర్యమంజరి 371-391 
ఆహవమల్లుండు క్ష 261 
ఆంగ్లేయులు si ౨9 
ఆంధ్రసాహిత్యపరిషత్తు లలి 
ఆంధులు 17-91-964-284-295-290-319- 
326 
9. 
ఇమ్మడీం[ద్రుడు 808 
ఇరుగపదండాధి పుడు 407-408 
ఇంగ్లండు 274 
ఇం(దాదులు థానుష్ము-లు 6 
Fa ఈ i 
ఈశ్వరకృష్ణ భట్టు 118 
ఈశ్వరదత్తు | శ 353 
ఈశ్వర(ప్రత్యభిజ్ఞాహృదయము 132 
శశ్వరసుమతి 291 
ఈశ్వరసంహిత 79-80 
ఈశ్వరరాజు ౨62 
ఈశ్వరానందండు 144 
G. 
GAA గ ర్భుండు 185-222 
ఉ్నాగ(శ్రవసుండు ర్‌ర్‌ 
ఉజ్జయిని 48-131-218-259-267-297-322- 
358 
aw os త్తు (డు 139-145-390 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri శ 


422 . సంస్కృత చా 
ఉణాదికోళము 412 
SATSO 412 
ఉఊణాదినిఘుంటువు 412 
ఊత్తరమోమాంస 99-98-99-121 
ఉళరరామచరిక 210-342-363-365-368- 
z 371-372-395 
ఉఊత్పలపరిమళ 159 
ఉత్పలాచాఘ్య (డు 130 
ఉక్పలిని 394 
Ge By Rsv wees i 292 
ఉఊదయనచరితము | 354 
ఉదయగాచార్యు(డు 116-117-118-125- 
R 265-304 
ఉదయసుందర్‌కథ ' 223-325-326 


ఉదయాకరసూనుండు 180 
ఉఊద్భటుండు 196-207-228-209-212-914- 
219-220-241 


ఉద్భటవి వేకము 209 
ఉఊద్భటాలం కార వివృత 209-210-219 
ఊదా తృ రాఘువము 375-8377 
SOE psss o _ 880 
ఉద్యోతకరు(డు s 16 
ఉద్యోతము gn గా y 144 
ఉద్యోతప్రభాభావప్రదీపిక “46 
Gres ౦డకవి 299-389 
ఊన్మాదవాసవద త్త _ 872, 
ఉపపురాణములు 64-72 
డిటొ పట్టిక 72. 
ఉపనిషత్తులు 63-99-121-126-182 
ఉపమన్యుడు 145-185 
ఊపవర్ష వృత్తి 107 
ఊపవర్థుండు 106-122-141 


Bo HE త్ర 


ఉపవేదములు 2 
& పౌాభ్యాయనిర చే EA 173 
ఉళయాభిసారిక 353 
ఉమా స్వాఎచాచ కెచార్యులు 102 
ఉఊలూకనుహారి 95 
ఉళ్వటుడు 143 
ఊసాపరెణుయమయు 333 
ఊసాహరణము 292 
బు, 


బుగ్వేదము 2-4-6-12-31-4C-79-82-149 
1§2-296-335-346-413 


బుజునిమలా(పకరణపంచికలు 112 
బుతుసంహారము 251 
ఎ. 
ఎవలిన్‌ ఆరరు 79-84 
ఏకనాధుయ్‌ 959-958 
ఏకాశిలానగరము 236 
ఏకావళి = 229 
ఏకామనాధుండు ym 290 
ISR మాల శ 407 
ఏకోజీ 329-332 

ఏలేశ్వరపురవరమపనో పా 
ob దళ | నన్‌ 
D. = 
ఐత Go| Dis ణము 2-336 
ఐందనిఘంటువు ' , j 407 
tex ఒం న్‌ 
ఒరిస్సా న & - 466 
ఓళుగలు. "28 
A ey 
జొ క్రికము. <a 185-222 
జాచిక్యవిచారచర్చ... i 291-980 
Se ఖే ల్‌ 4 a a 
me % a శ 
"ay 
é 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 
= 


ay 


ye 


t . 
(EE a ప య 


ర్‌ం 

కంకణబంధము 985 
కంచం యల్లయ్య 161 
కందళి 116 
కందాళ రామానుజాచార్యులు 51 
కందుకూరి నాగనాధసూరి 333 
కంప ణాభ్యుద యము 262 
కొంబల 16 
కణభత్న 207 
కళాదసూ[త్రము 118 
కణాదుండు 95-98 
క'థాకెవ్యము 969 
SNe 281 
కథాసరిత్సాగరను 274-357 
కన్న మాచార్యుండు 21 
: క న్యాకుబ్దము 961 
కన్యా సంప యుక్కకము 175 
కనుప  ర్తిబసవాచార్యు డు 21 
కపిలముని ష్‌ 95-96 
కపిలవస్తు 108 
కపిల సాంఖ్యము 99 
కపిలన్నూత్రము 118 
x పిలాచార్యుండు TR 98 
కపిలాత ees cil 83 
కపింజల సంహిత 79 
కమలా కంకీరవము. ఖే 889 
కమలినీకలపాంసము -~ 889 
కమలినీ రాజహం౦నము 889 
కయ్యటుండు ౫ s49-149-191-981-282 
కరణకుతూ హలము ae it 
కరణప్రకాళము i "157 
robes Me సా 3 
పూరకవి పాటం 
s£ నుందరీనాటకము * స 201 
కర్మమిమాంస, ధ 106 
కర్ణాటక దేశము ఖీ a 17-18 


దపటిక 423 
లట 

క్యా విశ్వ TAT స్త్రీ 330 
కర్పూరచరికభాణము 886 
¥ ర్మ్ఫూరమంజరి . 951-378-880 
కలకత్తా 61 
FOF SS 261 
కల్లటుండు 209 
Foy 8* 7 ho 410 
SoL Í 160 
కల్చల తానివరణము 154 
కల్పసూ[త్రము 78-80-113 
కల్ల ణపండితుండు 956-257-258 
కలాపరిచ్చేదము 204-205 
కలావతీనందకము (శి 888 
కలానిలాసము ` 181-274 
కళ్యాణపురము 261 
కల్యాణమల్లక వి 180-268 
కలివిడంబనము 807 
కల్కి-ఫురాణము 72 
కళింగ దేశము 204 
కళింగులు 99 
కవికర్చ్పటిక 985 
కవికల్చ(ద్రుమము 136 
క్షవిక౦తాభరణము క 230 
కవిశామృతేక్రూపము | 308 
కవితార్కి-క కసింహుండు 126-388 
š E Pte 382 
కనిరహస్యము 185 
శవిరంజని 330 
AEEA 808 
కవివాదిశేఖరు(డు 838 
క NAW) iio 336-359 
"| కవిశేఖరుండు 992 
కవిసంజీనిని 308 
కవిసింధుసుధాంశుబిందును 322 
కవివ్భాదయము 205 
కవీం_ద్రాశార్యనరస్వతి 298 
కళ్యపుండు 16 


= CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri š 


4 ర 
* 


te 


424 సంస్కృతే oF జయచరి శ్ర, 
5, "కావ్య(ప్రకాళసం కేతవ్యాఖ్య : 238 
శాంచనకివి 986 "కావ్యమిామాంస 185-186-222-223 .377_ 
కాంచీ-- 102-126-361-369 378 
కాం-చీనాధుడు "180 | కావ్యళరీరము 207 
"కాంభోజులు 29 కా 187-196-197-200-204_205 
శాంతము 198 228-339415 
"కౌంశిమతీపరిణయము 388 | కావ్యానుశాసనము 221_224_225 
"కెకత్మిప తాపరుదుండు 236 | కావ్యాలంకారము 187-192_196_2(5_267.. 
“కాటయ Has: coho 341 339 
mee 271 | శాభ్యాలం కారనూ(శ్రవృ్తి 210-919. 913.321 
SPARE NS 118 339-373 
శాణే 195-196-200-205-206-216= కాళకృత్సష్నన్యాకరణము క 
జ స. కాశికావృ త్తి 187-145-146-212 
శ్యాయనుండు 4-98-198-140-141-194- rate ae = 
"246-898-407 Si 
కాత్యుండు ggg] శీ 68-71-102.103-137_139_160_179.. 
"కాదంబరి 210-214-247-259-270-274- , tee O 
319-322 | కౌ శీఖండము "71-83-86 
కాదంఒరీరామము “gor. శౌ శీనాధకని a TE 821 
కాసాలికము gg | కౌ శీగాధభట్లు 68 
THY శావిలాసస్తో! త్రఘ 79-89 శాకిశాధ క్రంబకశిలాంగు.. 874 
కామధేనువు es = 399-211 "కాశీరాజదివో దాసుండు as 8 
"కామదేవుండు ప . % 195 | కౌశీరామవాచస్నతి' a 822 
కామరూప je F505 "కాళ్యపుండు మ a 186 
TA Y టం 'కాట్ళరచేశమ 15.190 to 192.958 ౨92912. 
"కౌమనూ[తములు of 175-176 | We te ius ఈ 360-377 
“కామందకము : 178-210 కాక్మిరరాజపర కము 258 
కామాతీదాసు Ris i 391 TVS సీ j =. “408 
BA Snes 289 | కాళిదాసు 20.4740. 160-171-188. 
gers 117 | ౦290282240 to 251254-255269 
వటం... లా 122 270_273_283_284_286_294_295 _ 296. 
శకాలార్లవస్తోత్రము =. . 79| 300-809-818 -819_821_887 to341-344 
"కావేరి "204| to $48-$58.861_868_ to 871-995-087. 
"కా వ్యకాతుకము » 224 -390.391 896-408 
కావ్య(ప్రకౌళము 196-281-224-241-241- కాళీవిలాసస్తో తము * m9 
860 | కాళీస్తోతము. ie తరం. 


~ 
ఇ 
-= > . 
CC-0. Jangamwadi Math Collection: oat by eGangotri : 
wt 


క్‌ CC-0. = Collection. Digitized by eGangotri 


అకారాదిపదప 8 xy 425 
8. | కుమారిలుండు 104_ 106_107-1(8_169_116_ 
కిరణావళి 118 194-372398 
కార 48 | కుమారీభూతబోధిసత్వుండు 78, 
కిరాతాద్దునీయము 214_247_251_959_258 | కురవిరామకవి 329 
కిరాతార్జు నీయ వ్యాయోగము 886 | SSI Tomo బేశములు 57 
కిష్కి-౦ంధాకెండను ' 41.48 , కుకువ౦ంశము 51 
8. కుల శేఖరుండు 286-371-381 
శీతుపండిళుండు 107-109_176-195-273_826_, | కవలయానందము 144_935 
840349-353361 | కుళకుముద్వతీయము 388 
శీరదూతము 299 | కుసుముప్రురము . 822 
క్రీ asx i 125 | హూచిమారతం(త్రము 181 
(శ్రియాకలాపము 400 | హపికానూర్య_పకెశము 154 
Ho. కూర్చర్యగామము G1 
కుంకునునికౌ సము i 145 | కార్మ పురాణము 26-66 
కుండమండప కాముది 19| 2 
HOST y కరము 19 a 8): 
eo) ie 19 | yara 292_300-389 
కుంతకు డు IA $ 219-281 DE CS 315 
IPEE a 251: క = 154 
కుంభకర నరేం|దుడు " - É 
OBES 35 రెయ్యదుండు : 15-16 కృష్ణ చంద్రుం ta ; 299 
Rost _ 21 |. é of 
అ : కృృష్ణదాసుండు 316 
a 5 | oaie 106 
కవరు. ర కృష్ణం gras 25.$9.85.99.98-94. 
కుట్టనీనుతేము 802857 p 120 
3 : ఆ ‘ 3 
కకూహలవృత్తి 8 న క్‌ =. 9 Fis. 116 కృష్ణపండితుండు Se 986 
Sasar E Boars *థ్యాయ109-_ కృష్ణ భవన్తామృతము 315 
871 కృష్ణభూపతి 311-402 
కుమారకవి' జ Å 21 333 
a క ; z కృష్ణభూషణము 
ము | a కృష్ణమాచాయ్యండు 7-8-79.819-920 
కుమార సాలు(డు 406 
ae స | క్ర షమి(త్రపండితుడు ; 144145 
కువారనిజయము హు 388 | “Əz a rian 
"కుమారసంభ్రశము 94'7_250.954_955 | DA Unc | 
- కమౌర్తస్వ్వామి 147_148.929_284_986_829 | “లలి 
కృష్ణలీలాకొవ్యము 315 
కమారిలభట్టు _ ne BY 
wis | 898 |కృష్ణవిజయము 989 
జే 
54 


426 సంస్కృతీ వా 
కృష్ణ విద్యా వాగీశభట్టా చార్యుడు 88 
కృష్ణవిలాసము 333 
కృ హ్లాభ్యుదయము 289-390 
కృ స్టైనందభట్టాచార్యుండు 80 
కృ హ్లైయనము 290 
కృషిపద్ధతి 19 
క. 
BQ పండితుడు 159 
కః 
శీడారభట్టు 415 
శేరళచందిక 161 
SOY జ్యాతషము చ 161 
శేరళటబేశము స్కా 21_129..986_381 
కేరళాచార్యుండు 161 
కేరళాభఛరణము 331 
శేరళులు 86 
శకేశవపండితు(డు 161_964_406_411 
శేళవభట్టు 3 9888. 
కేశవమి[శుండు 116888 
శేసరినరనీంహుండు 935 
కైవల్య దీపిక ~ £69 
ర్‌ 
కొక్ష్కో-కము 10 
కొక్కో-కకని . - 179 
కొల్లా పురము Tg 89 
; నం ల z3 
కోంకణము . 155 
కోకిలనం దేశము 999 
Hopo : 147 
కోదండకామస్వాని జ 7 
కోరాడ రామచం(ద్రళా త 301 
aont 2817 
కోలాచల మల్లి నాధుడు 829 
కోలాధిపుండు i i 989 


జ యచరి č, 
కోళాదులు 393 
ere 89_108 
క్రోహల, కోవాలు(డు 13_15-16 
[stb కౌరవ 80 
She 
కాటిల్యుండు 75-164_165-166_167_168_ 
176_344 
ళా ండభట్టు 146-329 
కాణపదంతుండు 170 
శామారభృత్యకము ల్‌ 
కాశాంబి 141 
తీరస్వామి 14 
ECLA 16 
; P. 
ఖండఖాద్య వ్యాఖ్యానము 159 
ఖండదేవుండు 112-113_114_115_237 
ఖండనఖండఖాద్యము 124125 
,ఖరిడనఖండనము 254 
X. 
Koma 263 
గం గాధరపండితుండు 154-264-333 
గం గాధరభ కకింకయయడు - 123 
గం:గాధరమి కుండు 106 
గం'గానాధరూ, మహామసళో పాధ్య్యాయ 107 
ad 109 
గంగారాముడు =. స్ట 15 
X ౦జాంజిల్లా 112 
గం గేళపండితుండు 116 
XESS 3 367 
గ జపత ST SG ద By cebo 382 
గణపతిదేశు(డు మ్య 988 
గణపతిశాస్త్రి మహామపళో సాధ్యాయ 164 


3 167-169_270_83_337_339_344 


~ å ష్‌ 


w. * 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


గణితరత్న మాల 
గణితసారము 
గణితా ధ్యాయము 
x ణితామృతల హరి 
గణితామృత సాగ రీవ్యాఖ్య 
గణేశ పండితుడు 
గ చాథరభట్టా చార్య (శు 
గద్యమణి 
౧ ద్యనిద్యాభరక ని 
గయ 
గయాశాసనము 
ఛరుడపు రాంము 
X ర్లమతము 
X SASH 
(గ హాజ్ఞానము 


'గాంగారాజులు * 
గాంధర్వ వేదము 
"గాంధర్వ వేద సార ము 
TES SHS M99 shoo 
గాయ త్రీరామాయణము 


గార్ల పాట లక్ష్మ ణాచార్యండు 


A 
గీతగోవిందము 
గీతగారీశము 
Roe Hos AS, Soceso 
(గ్రీకులు 


గ్గు. 


గుంటూరు. - 
గుణచంద్రుండు 
"గుణవినయగణి 
గుణాఢ్యుండు 
గురుబాల(పబోధిని 
msns 


155 


ATAYA 


సరే సూడార్జ ప్రకాశ ము 
pi ES 


154 
154 
117 
324 


406 


గ్రోపండిళుండు 


గోకులనాధుండు 
గోజాద త్తసూరి 
నోజాదేవీఒల్లాలండు 
ABT Gy Sorel 


= * 
గోదాపరిణయము హ్‌ 


గోనర్షీయుడు 
గో పాలగురుండు 
నోహెలభట్టు ప 
| గే oes 


289-184 O si 
18 ies రదత్రిపురహరభూపాలుడు. _ 211 
79 | గోరతనాధుండు S 


35 
21 


247_914_315-317 


817 
386 
28_29_80. 


325 
270-271-273 
394-400-401 

139 


గోరూపస్వామి 
బర మద్దతు 
గోవర్థనసుధి 
గోవరద చరిత్రే 
నోవింద Hoà 
గోవిందదీళ్నీతుండు. 

= 
AF DON రాజా 


.గోవిందలీలామృలేము 


నగోవిందనూరి 
గోస్వామి 


గాడపాదుండు 
గౌతముం కు 
శాత: మభాన s% 
గాత మబుసండు 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


427 


148 
151 
253 


256-280-319 


318 
280 

151 

178 

383 
175 

51 
106-215 
279 

308 


121 
298 


116-297 -304-314-349 -365 


117 
288 

288 
16-189 
51 

815 
61.386 
400 


119 
4-94-9598 
116 
141-955 


«= ae 


428 సంస్కృతీవాజ్యయచరి శ్ర, 


శారపాదుండు ; 119 
శగారమోహనుండు 808 
గారీకాంతుండు 116 
గారీమాయూరమాహాత్మ్యము 882 
ఫం 
ఫఘటకర్పరుండు 283_359 
PONS Faso 801 
భునశ్యాము(డు 819_327-381_387_389 
సఘోేటకముఖు(డు 175 
g. 
జ్ఞానఢీ 104 
జ్ఞానరత్నావళి . = 180 
ar Boles Di ii 237 
చం 
BOST IS 380 
చండపాలు (డు 325_361 
చండానురంజనము 387 
- చంద్రకుండు 349-350, 
చం[దగిరి 262.982_288-881 
చంద గుప్తుడు 140_165_166_167 
BBA D 148_149_98 
చంద్ర దత్తుండు 314 
చంద్రదూతము 290 
-చం[ద్రమతి 267 
చం[ద్రశేఖరవిలాసము 889 
చంద్రాలోకము = 235_383 
Soar ల 220921 
SOG కావ్యములు క్ష 324- 
చంపుభారతము 829 
చంఫూరామాయణము 326-827 
చకోరసం BH sho 298 
చశ్రకవి 333 
చక్రపాణిదత్తు 419 
చక్రవర్తిపండితుడు . o 52 
చ(కవ Gye పాచాగ్య (డు 888 
చతురకోల్తి నాధుడు 15 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


SHES Ty Hrs స్వామి 158 
చమత్కా-ర-చం[దిక 315 
SON sho 2 
చరకనంహిత 3 
చరకసు[శుకములు 5 
చరకుండు 2_4 
'చరణన్ర్యూహము 4 
చా, 
చాంద వ్యాకరణము 136-148_206_397 
చాణక్యనీకి 173 
చాణక్య నీతిసారసం[గహము 171 
చాణక్యు డు 165_166-168_176_267 
చాపవంశము 153 
చారా కము 91_100_133 
చారా కు (డు 83_97 
చారి త్రవర్షను(డు | 218_249_953 
చారుద త్తోము 204$39_343_351_361 
వాళుక్య్యప్రతాప చ(కొవర్డి 16 
చాగుక్యసోమడేశు(డు 282 
చి, 
చింతామణి 101-137-138 
చింతామణిపండితుండు 161 
చింతా హరణచ।క్రన 8 297 
చిక్క-బేవరాజు 173 
చిత్రబంధరా మాయణము S 284 
Dar sox 305 
చిత్రరత్నా కరము = 809 
DES 147 
చిదంఒరకావి 281-330 
చీనా 77104-187 
th. 
చుఖలపండితుండు 132 
చూడామణి 984 
చూడామణి S40 161 
చెం 
చెన్న పురి 126-227-299 


చెన్ను భట్టు 116-117 
చెరుకూరి BOY కేశ్వర పండితుడు 284 
B. 
చెతన్యచ ౦దోదయము 382 
చెతను S డు 382 
చొక్క- నాధుడు 388 
చోరకవి 339 
చోళరాజ్యము 204-286 
చోళసూంరి 151 
చా. 

WO tS HOM 327-328 
వాహణుండు 876 
ఛ, 
ఛంద శ్శాన్ర్రము 414 
ఛ ౦దోనిరు క్తి 415 
ఛందోవిచికి - 2)5-210 
ఛలిఠ రానుము 377 

: ఛా 
ఛాందోగ్యోపనిషత్తు 9_9_18.50_95 
ఇిత్తరాజుళాసనము 325 

జం 
ZOS D 299 
జంభదత్తుండు 276 
జగదీశుండు 117 
జగదీళతర్కా-లంకారుండు 118 
జగ బేకమహీళ్వరుండు 16 
జగ A రుడు 822 
జగన్నాధము 122.126 
జగన్నాధపండితుండు 237 
BK wr) SOG రాయలు 113 
2383 48 
జనమేజయుడు 27-33 
జనార్జనమంతి 311 
జపాను 104 
జయసూోేసణ 964 


అశారాదీపదపట్టిక 


429 


BOS KOS శా, స్త్రీ 368 
జయతీర్థభిక్రవు 128 
జయటేశ్చండు. 117_235_297_314_317_383 
BAR| eho eho 274_381 
జయ నారాయణుడు 118 
జయమంగళ 194 
జయమంగళుండు 19)_192 
Bon Hon y వ్యాఖ్య 177_179 
జయరథుండు 995_296 
జయరాముండు 117 
జయనింహసూరి 116 
జయసనీంహుండు 234_957_406 
జయామఖ్యు సంహీత 79.81 
జయా దిత్యు డు È 144-212 
జయాపీడుండు 212.218 
జ 5 నీ 39_159_166_274_394 
zo, ణుండు 311-312 
జాంసీలీ 76 
జాంబవతీ పరిణయము 246-290 
జాకకోపీద 4 
జాకోబీ ౨7_౨8_200 
జాజలి 4 
జాతక కామ BOY 161 
జాతక Soar 161 
జాలేకస్క-౦ధము ... 160 
జాతేకొముకుటావలీ పద్దతి 161 
జాతకసంహితాస్క-౦ధము 157-158 
జాతే కౌభరణము 161 
జూత కౌర్మ వము 161 
జాతే వేదుండు 383 
జాతూకర్ణుండు 32 
జానసెనవర By పండితుడు 256 
జానకీపరిణయము 388 
జానకీవారణము 390-391 
జాబోౌలి 4_49 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


430 omy dw aa se శ్ర 


జామదగ్న శ్రీరాముడు 7 
గానా 104 
జ్వాలాముఖి 76 
జి 
జిజ్ఞాసాదర్చణకత్వమార్తా ండము 334 
బిన j: 83 
BSS త్తసూరి 102 
జినవరనుండు 235 
జినవిజీయము 111 
ie 212-397 
జినేంద్ర args 145 
జేమారచాపాన్వుడు 277 
Esos : 325 
జీవ బేవప్టుతనృనసీంహుండు 142 
8. 
జై నమకేము 97_111_.122_1387 
GAS మాన స్తవము 139 
BST BH ceo “ 325 
జైనులు 2091-113 
జె జై నేంద్రవ్యాకరణము 136-147 
Bere దీను 257 
జైమిని 8--55-G2-66-83-94-98-99_-106_ 
113-115-298 
'జెమినిభారతము 62-98 
జైమినీయ న్యాయమాలాని స్టరము 112 
జై మినిన్తూత్రము 93-158 
జై మినీయము » 161 
జైయటుండు 143—231 
బొ. 
బ్‌ల్లీ 166 
జోనరాదు - 257-292 
జ్యోతిరీశ్వరుండు 387 
జ్యోతిర్వి దాభరణము 160-251-359-396 
a $97) Sy a 
జ్యోతీళ S రాచార్యుండు 


జ్యాతిసద రణము 161 
జౌపకాయను(డు 185 
టం 
టర్కీ- 161 
టిబెట్లు 76-869 
టీకోసర ÇK 398 
wiy 106 

లట 
డం 
డవురుకము 387 
డేపండితుడు 205 
తే, 


తంజావూరు. 76-191-262-264-279-305- 
SLG-3L8-327-387-404-407-411 


తండుద తీలుయడు, : 12 
తంత్రచూ'డామణి” 106 
తం(త్షపదీపము 145 
తం[శ్రరత్నము 88 
తర్మత్రరాజస్తోత్రము 70 
తంతవా EES 106-107 
తంత్రసారము y 80 
SO తాఖిధానస్తో త్రము 70 
తత్త వగుణాదర్శము 334 
తత్త్వ్య-చంద్ర(పకాళ 145 
58 (Dow ws 117 
త త్త (దీపిక 51 
తత్వదీపిని 322 
తక్వప్ర"కా శక్ర 128 
తత్త్వబోధిని 145 
తేత్త్వముక్తాకలాపము 126 
తత్త్వముక్తావళి 127 
తత్త్వనిమర్శిని 145 
తలత్త్వసంనహము 869 
5 త్త్వసంగహ రామాయణము 51 
LO వ్రద్యోతము 128 
శపతీస సంవరణము 971-381 


: CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


అకారాది 
So 235-403 
తకణవా-చ స్వళి 205 
ఛర్య-భాష 116 
తర్క-సం[గహము 117 

wr 
FOL HF NS, S 73 
తాజ్‌ మహలు 18 
T) ర్యపరిశుద్ధి 1 16 
తాపసవక్స రాజము 354 
తార 76 
తారాచందద్రుండు 284 
తారాదేని 77-297 
తా రానాధతర్క-వా-చస్ప3 413 
తాళ్ళ సాక అన్నమా చాయ్య(ఢు 400 
త్యాగరాజు 18 
తి, 

తిక-న 53 
తజ SHON Sraso 144 
తిరుపతి $ 126 
తిరుపతిరాయలు 7 
తిరుమల తా తాచార్యుండు 282 
తిరుమల దేవరాయలు 331 
తిరువాన్కూరు 307 
తరు వేంకటాచార్యులు 400-401 
తిరు వేంగళనూరి 286 
తిలకమంజరి 269-322 
(త్రంశికాతత్వ వివరణము 132 
(తికాండము 395 
(తికాండచింతామణి 895-396-400 
(తికాండని వేకము 899 
Toi 401 
తికాండి 394 
(త్రిపదీ దీపిక 188 
(తిపొఠరుద్రముని 161 
(త్రీపురచాహాడిముము 377-386 
(తిపురవిజయ చంపును "392 


పదపటిక 431 
లు 
(తిపురసుంద రీమానసీకోపచారపూజాస్తో 

(త్రము 313 

(తెలింగ దేశము 18-263 

ELLE EES 401 

త్రలోచనదాసు(డు 148 

ఆలో చనపండితుడు 126 

(త్రిలో-చనపాలుండు 826 

(తిలో-చనుండు 391 

(తివిక్రమభట్టు 322-324 

(శినిక్రమసండితుండు 128-292-293 

త్రివేది 195-200-204-205-206 

(తసూ(త్రీ ప కాళము 116 

తు.చ 

తుంజీనకుండు శ ౨.250 

తునిరాజా : 305 
తే, 

"'లేచోకండు 180 
B. 

2 880% Hd 132 

తె ర్హరీయారణ్యకము , 32-33 

3 శ్రరీయోపనిషత్తు 26 

తై 9లోక్య మో నానగుహానియోగికవికీ 8 801 
తె, 

తౌ తాత్రికమతేతిలకము 109 
ద. 

దంసమాహో 5 sm 173 

దండాచార్యుండు 198 


దండి 168-177-183-186-187-196-197_ 
199_250-202-203-205-2)7—209-210_ 
214-227-241-270-319_339-370 


దండిభట్ట NET T By 146 
ద.త్తేకనూ(తేము 181 
EERS 175 
దధిమథి 145 
దర్పదళనము 274 
ద ర్భనములు 91 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


432 
SFM STOY Gra Vaso 319 
చశకుమారచర్మిత 177_204_20౧5_247-_8318- 
319-324 
దళరూపకము 11-17_229_997-298-350_ 
373-374-415 
దతీణామూ GN HOE 412 
GE 412 
దా. 
దాదాబాయి 151 
DPBS A coho 216-274_275-302_857— 
859 
దామోదర సిద్ధాంతి 157 
దాహలప్రరమ్ము. .. = 261 
ద్వారక. “నో 122 
ద్వా(త్రింళళ్సాలభం జిక 277 
ది. 
దిగంజరులు 108 
దిజ్నూాగుండు 368-369-370 
దినకరభట్టీయము 117 
దినకరుండు 117 
దిలీపుడు 249 
దివాకరుండు 17 
దీధితి 117 
దీపిక 180-188 
దు. 
దుర్గసింహుండు 148-405 
దురాదాసు 399 
దుర్ధాాపసాద్‌ = 860 
దున్గాభ క్తితరంగిణి 80 |. 
a, టవృత్తి 399 
దుర్జనముఖచ పేటిక 68 
దుర్భనముఖుప 5 పాదుక 69 
దుర్చలాచార్య , 14 
ద్యువాక్యనృ త్తి 123 
దే 
చనగిరి 69 


సంస్కృ తవా జయచరి శ్ర 


'బేవజనవిద్య 18 
"దేవదాసు 278 
చేవనందిముని 147 
చేవయార్యు(డు 290 
చేవ సేనుడు 268 
"చేవావతరణము . 992 
DDP ASE 64.70 
'ేవీరబాస్యతర్మతము 82 
BST sho 22281 
డేవీశతక వ్యాఖ్య 282 
జేశ్రలపల్లి నరసిం oT Do 299 
చేశ్రలపల్లి రామసూరి 380 
చేశీనామమాల 405 
దైవజ్ఞ వల్లభ : 160 
Bsa విలాసము 15)-157 
దైవజ్ఞ సూర్య పండితుడు 282-283 
B వతకావ్యములు 313 
B gI% 134 
B ్యశ వేదాంతభాస్యటీక 128 
3 వ్రసాయనుండు 96-32 
దో. 

(దోణపర్వము 25 
దోశాచార్యు (డు 7 
దె 
చాలతాబాదు 15 
(చ్రాపదీపరిణయము 333-388 


భనంజయుండు 228-239-240241-270- 


870-405-415 
ధం 

ధనంజయవిజయము . 886 
ZSO D 269 
ధనపాలుండు 822-866 
ధనికుండు 228-350-878-874-377 
ధనుర్వేదము ; 9-6 
ధనుర్వి ద్యావిలాసము. 7 
ధనేశపండితు,డు 69 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


ధన్యకుమారచరితము 

థన్యకుమారు(డు 

ధన్వంతరి 

భరణీ నేనుండు 

KO Dw coho 

etl 

ధ గదాసు 

ధర్మమిమాంస 

ధర్మరాజపండితుండు 

ధర్మ విజయ-చంఫుపు 

EE 

ధర్మ సంగ్రహము 

భ ర్య సూరి 

భరో త్తమ 

ధవళ చంద రాజా 

aS న్యాలోకము 

ధ్వన్యాలోక వ్యాఖ్య 

భ్వనికార్‌క 

ధ్యనిమతేము 

ఛాతుకల్చ్పతేం౦త్రము 

ఛాతు సాశవృ ò 

ఛాతుపారాయణము 
ENE 


268 
3-396-397 
4C5 

191-192 
104-106-187 
307 

98 

333 

264 

268 

118 

241 

220 

చ 275 
187-242-362-373 
839 
918-218-219 
918-299 

82 

144 

145 

- 146 


ఛాతూణాదిఫీట్స వర సాళలిం గానుశాసనము 146 


ఛారానగరము 
'ఛావకుండు 
ధుండిరాడా 

భూ ర్తనిటసంచాదము 
థోయీకనిరాజు 
(ధువరాజా 

(GS సేనుండు 


నంజుండబుధుండు 

నందభూ పాలుండు 

నంది 

నంది కేశ్వరభరతము 
ర్‌స్‌ 


90-146-269-326-415 


336-359-360 
161 
353 
297 
380 
195 


171 
278 
13-174 
13 


పదపట్టిక 433 
నందికేశ్వరుడు 138-185-277 
నందిచం[దు(డు 878 
నందిస్వాములు 186 
నకుల 4 
నకులీశుండు 129 
నఖకుట్టకుండు 13 
నన్నయభట్టు 58-55 
నమిసాధువు 218-214-245 
నయ[ప'కెళము 178 
నరకొసురవిజయము 292 
నరకానురవ్యాయోగము 386 
నరనీంహాకొవి 3 333 
నరసీంజా దేవుండు viri 262 
నరనీంజబాపండితుండు 117 
నర సింహయ్యం-/గారు 200-205-206 
నర సీంహాచార్యులు 905 
నరహారిభట్టు 19 
నరవారి 259. 
నరాభరభణము 808 
Boles ces 192 
నర్మ ద 204 
న 5 చామాహా 5 న్ర్రము 67 
నలంద 110-869 
నలచంపువు 324 
నల చంపూవ్యాఖ్య 362 
నలాభ్యుద యము 279_291—298-303 
నలోదయము 286 
నల్ల దీత్సీతులు 264 
నలాబుధుండు 387 
నవగ వాకోళము 413 
నవద్వీపము $3 
నవరత్నమాల 251 
నవసావహాసాంక LSM 954-259-260 
నాం 

నాగ 4 
నాగ అార్యుండు 308 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


434 
నాగానందము 387-354-355-357—-359- 
360-385 
నాగార్జునుడు 180 
నాగేశభ్గట్టు 144-145-238 
నాగేళ వైద్య నాధుండు 146 
నాగేశ్వరయజ్వ B20 
నాగో జీభట్టు ; 121 
నాటక'మిమాంస 238 
నాట్యక లానిధి 16 
నాట్యచూ డామణి 16 
నాట్యద రణము 838 
వేదము 12-19 
నాట్యళాత్త్రము 13-17-183-200-225-83)- 
a 346 
నాధము నివిజయ చంపువు 266 
Brg BY echo 16 
నానాజీ . 306 
'నానార్లరత్నమాల 407_408 
'నానార్థశబ్దరర్నము 403 
నానార్థసంగ్రహము 404 
నామమాల 210-214-395_405 
నామమాలిక i 409 
నామలింగానుశాసనము 136-395 to 398-401 
నారదుడు 9-18-16-66 
"నారదీయము 64.102 
నారాయణుండు 254 
నారాయణతీరులు 51 
'నారాయణపండితుడు 131-157-249_-975_ 
298 
నారాయణనిద్యా వినోదుండు 400 
నారాయణళ ర 899 
'నారాయకా, Bo) 358 
నారాయణ శేషుండు 142 
నారాయణనూరి 389 
నా BY Maho 110 
_ T R50 78-92 


సంస్కృ తవా జయచరి శ్ర 


న్యాయకణిక z 112 
న్యాయకు సునూంజలి 117 
న్యాయతత్వాలోకము ae 
న్యాయదర్శనము 98 
న్యాయభాన్యము 116-176 
న్యాయభథాస్క-రము 127 
చ్యాయబోధిని 117 
న్యాయబిందువు 104-127 
న్యాయవా రిక తాక్సర్యటీక 125 
న్యాయ సర్వస్వము 414 
న్యాయనూ బీనిబంథము 125 
న నీత EES) 120 
న్యాసము 137-207-212 - 
న్యాసోదో్యోతము 145 
నిం 
నిగమా న్రాచార్య-చరితీము 266 
నిఘంటువులు 393 
నిర్ణయసాగరాా 191 
నిర్మలకృష్ణఫాన్యము 128 
ని రృలకృష్ణుండు 123 
ని ర్మలాచార్యుండు 128 
నీతికల్పరరువు 274 
నీత కావ్యములు 811 
నీతిపకాశిక 171 
నీకివాక్యామృతము 172 
నీతిశతకము 811-312 
నీలకంఠభట్లు, కండోద్యోతము 19 


నీలకంకదీక్షి తులు 289-307-365-386-388- 


400 
నీలకంఠపండితుండు 61-117-160 - 
'నీలకంఠమి[శుండు 412 
నీలక౦ంకనిజయము 989 - 
నీలకంఠుడు 117 
నీలముని 257 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


నృగమహారాడా 

నృ Tovns 
నృసింహకవి 
నృసింహగణకు(డు 
నృసింసా చంపును 
నృనీం హదైవజ్ఞ-- 
నృసింహాచాయ్యలు 
నృ సింహామాత్యుండు 
చే'సొలము 
చేమిదూత 
నెయాయికులు 
నైయాయికము 
నైషధము 

PAP SOS ము 
నెష్క-ర్మ్య సిద్ధి 
నౌక 


eh 
° 
eh 
3 
v 


a eh జ 
R O 
bar 
త్‌ 


౦-చీకరణము 


A aA బీ 


O 
3 
g 


అకారాదిపదపట్టిక 


నృ 

125 

16 
383-388 
151 

333 

154 

205 

332 

255 

300 

105 

133 
247-254 
380 

123 

ల 


163-216-274-975 
Jose 198 
386 

41 

314 

353 

314 

180 

129 

123 

28 


పండితరాజజగన్నాధుండు, పండికరాయలు 
_ 146-241-242-9243269-305-378 


పండితా స్యా చార్యు డు 140 
పండికవల్ల iý 269 
పండితసర్వస్వము 414 
పట్టాభిరాము (డు 117 


435 


పతంజలి 11-29-92_96-98-120-133-138_ 
139-140-166-167_188-191-197-246_ 
265-291-320_390-891 


పతాక 

పదచంద్రిక 

పదదీపిక 

పదమంజరి 
పదనుణివుంజరి 
పదయోజనము 
పదాంగదూత 
పదారకౌముది 
Sars రసం సాము 


BrP Fy DS sh 


పరమలఘుముంజూసన 
పరమాగమసారము 

పరమాదీశ్వరుండు 

పరమార్లసౌరము 


® 
పరమారసారసం(గ్రహము _ 


పరవస్తు రం-గాచార్యులు 
పరశురామకల్పసూ(త్రము 
పర్వతరాజు 
పరశురాముండు 


సరాళశరసంహిత 


331 
819-899 
318 

145 

412 

328 

300 
899 


353 


71-73-110-315 


257 
160 
248 
256 
144 
021 
152 
929 
132 
413 
70 
75 
79 
79 


పరాశరుడు. 25-92-99-152-168-170_158 


పర్యాయము క్తైవళి 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


412 


436 
పర్యాయరత్నమాల 412 
పర్యాయార్థవము 412 
పరితో సమి,శుండు 106 
పరిమళకాళిదాసు 259 
పరిమళము 128 
పవనదూత 296-297 
Ss వులు 28-29 
“Tsy (టీక) 180 
(ప్రకౌశానందు(డు 128 
(ప్రియా కౌముది 145 
(పక్రియాంజనము 145 
(ప(క్రియాసం[గబాము 137 
(ఫచేతాయనుండు 185 
(పతాపరుద్రీయము, 236-323 
(పతాపరు[దుండు 389 
(పతాపసింహుండు 806, 
(పకిజ్ఞాయాగ ౦ధరాయణము 167-340342- 
స్‌ 354 
(పతిపదపంచికౌో వ్యాఖ్య 169 
(పతినా నాటకము 47-342-346 
(ప్రతిహైనపురము , 278 
(పతీహానేందురానా 200 
(ప్రత్య కృత్వచిం తామణి 124 
(ప్రత్యభిజ్ఞావిమర్శిని . 220 
(ప్రదీపటీక 144 
(ప్రదిపవివరణము 144 
(ప్రదీపము - 144 
ప దీపోద్ద్యోత ము 143,144 
(ప్రద్యుమ్నానంద నాటకము 388 
(ప్రద్యున్నుండు 891 
(పద్యు వ్నూ త్తర-దరితేము 288 
(ప్రపంచసారతం[త్రము 79 
(ప్రపంచమిఖ్యా త్వాను మానఖండనము 128 
(ఫబంధచింతామణి 800 
(పబోభచం(దోదయము 125-314-381 
(ప్రభంజనగురుచరికము 268 
(ప్రభంజను (డు 268 


సంస్కృతీ wa dw WES, 


(పభ (టీక) 117 
(ప్రభాకరుండు 107-108_109-259 
(ప్రబుద్ధ కాహిణీయము 389 
(పమాచం(దుండు 102 
(పయోగసరణి 144 
(పవర సేనుడు 268-321 
(పళ Bares (డు 118 
(ప్రక్నజ్ఞానము 160 
(పళశ్నలక్షణము 160 
(ప్రశ్న విషయము 160 
CATI 160 
[Sy త్తరమాల 251 
(ప్రసన్న రాఘవము 383 
(ప్రసన్న రామాయబుము 290 
EERENS 145 
పాం 
పాంచర్మాతము 74-80-81 
పాంచరా(త్రమసోపనిషత్తు 80 
పాంచరాశ్రసంహిత 80 
పొంచాల'బేశము 2 
సాంచాలశాజులు 59 
పాంచాలుండు 175 
పాండవానందము 377 
'పాండురంగకవి 265 
సౌటలీ పుత్రము 141-175-271-272 
పాణిని 4-10-28-29-34-81-92-96-97- 


101-138-189-140_141_907_914-945— 
246-265-271-336_346-898-401-419 


పాణి నిస్తూత్రములు 11-101-212 
పాణినీయద రము 198 
పొణినీయము 80-187_140-149_145-148- 

149-188-397 
పాణినీయులు 92 
'పొతంజలము - 149 
పాతాళవిజయము 914-945-246 
S TAIS 353 
'పాదుకెసవాసము 314 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


OT ws 
సాద్మ సంహిత 80-81-82 
సారదారిక ము 175 
పొారశీకులు 29-30 
సారాళ ర్యుండు 33-94 
సారాశర్‌హోర ` I6 
సారాళశరీయము 161 
సారాళ ర్యవ్యా సుండు 95-33 
సా రాళర్యోపఫు రాము 35-50-65 
సారిజాతాపహరణము 291-293 
aed నిజయము 391 
నార సారథిమ్మిశుండు 166-110-112 
సార్వతీపరిణయ నాటకము 383 
పార్వతీరుకిణీయము 282 
8) వ్ర దేవుడు 14-16 
సొర్భ్యనాధు(డు 162-300 | 
పాశుపతులు 105 
పాళుపతము 133-134 
'పాషండులు 73 
తాజ్యభ ట్టు 257 
పాణనారాయణరాజు 305 
[ares భర ఇకొనవ్యము 805 
(పాతిశాఖ్యము 138 
(పాఖాకరనుకము 107 

పి 
పింగళుడు 214 
పింగళ చందస్సు 462-418 
DOKITA 414 
పిండి oo och కవి 8౮01 
పిశును (డు 170 
పీతాంబర öl 
(పియదర్శిక 387-854-955 -859 
2) 

Horis 128 
పుణ్యరాజా 189 
పుణ్యానందయోగి 89 
పురాణములు 25-52-63 


పదప 8 x 437 
పురాణముల పట్టిక 65 
ఫురుషఫురము 255 
DW హెరదళకము 189 
పుకుపో క్తమజేశ్రండు 394_395-401 
ఫుస్పదంతుండు 313 
పుస్పబాణవిలాసము 251-309-353 
పుస్ప్సమితు(డు 167 
Dig do (తుండు 341 
పూనా 15 
పఫూర్వమామాంస 92_98-99-106_121-126 
వూర పుకు హెర్ధచంద్రోదయము 383 
పూర్ణ HEY 389 
వూర్ణానందు (డు 127 
ప్రూశ్లానది 122 
‘ale 
| ెదకోమటీం[ద్రుండు 263-302 
"పెద్ద నాచార్యుండు 21 
Sayin 312-329. 
దట 
Sys 302 
af 200-205 
(పోలయ వేముండు 263 
పౌరాణికకొవ్యములు 279 
ఊౌలిశరోమకము 152 
పౌస్క-రసంహిత 81 
(పౌఢమనోరమ 146 
ఫిరంగిప్రురళశాసనము 804 
బం 
బక్నెల్‌ 409 
ఒతో జాసంస్రానము 20-19-173-326-386-4.11 
nog పండితుండు 152_157 
బలాలపండితుండు 154 
బక్‌ల సేనుడు 186-296 
బసురా పమి[శ్రు(డు 11 
బా 
బాణభట్టు 202-325-326- 


920.319-320_321_ 
342-360-861-362 


బాణుడు 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


438 సంస్కృతీ వా 
చాదరాయణుండు. 92-93-94-98-99-121- 

183 
చాభవ్యుండు 175 
wg 206 
We స్పత్యము 164 
aoso 8495-37-39 
చాల క్రీడ 164-165-166 
చాల చరితము 204-339-344-346-347 
Tosser 400-401 
Dop xsi 330 
WoW oss 923-288 
చాలబోధ 145 
చాలబోధిని 123-314-460-469 
చాలనునోరమ 145 
చాలరామాయణము 877-879-389 
చాలవల ఫీభుజంగు(డు -108 
Tossa) S58 986 
ఛాహుదంతీప్ము తుండం 170 

బి, 
DH Ter 16 
బిల్ల ణచరితేము 809 
Be | ణుండు -261-377 
చీజగణికము © 154 
చీజవ్యాక రణము ` 82 
Dag 965 
బుధస్వామి 273 
బుద్దగయ 14 
థి 

మ ఫఘోషుండు 104_256 
DK చరితము 254-3840. 
బుద్దముని 91 
Ea AIS 77 
pane: RO 154 
బుహ్హారు 118-131 
బృందావనము 261 
బృహజ్ఞాతకము 158-159-165 
బృహట్టీక 106 


a oo we శ్ర 


బృహత్క-థ 204.214.24ఉ7.269.270.272_ 


273-274-373 

బృహత్క-థామంజరి 277 
బృహత్సంహిత 158-159-168 
బృహతి 107-238 
బృ హద్ధర్మ ఫురాణము 65 
బృహదారణ్యకము 33-100 
బృహద్దేశి 13-14 
బృహ్మద DER సంహిత 79 
బృహ న్మానసము 156 
బృహస్పతి. 97-129-163-164-165-166_ 
399 

బృసాస్పతిమిశ్రు(డు 249 

బె. 

బెంగుళూరు 905 
'బెల్లాము 16 
బైబిలు 276 
బొంచాయి 387 
బోథాయను(డు 99 
బోధిచి త్రవివరణము 104 
బోధిసత్వపిట కావతంసము 78 
బోధిసత్తులు 76 
రను = 133 
TA TON o2ss000 76 
చౌద్దనయము 104 
వద పండితుడు 148 
బైట మతము 59_76-163-111-122 
చాద్ధమకవిద్యాపీకము 110 
ia 50 
(ట్రహ్మ కై వర్తము 66-71 
eigna ... 158.154 
(WN QS త్హ్వసమిో కూ గ్యాయక' ణిక 125 
(బిహ్మాద త్త 186 
(బవ్మా ఫురాఖము 71 
ట్రహ్మమోమాంస 98 
(ఉహ్మవిద్యాధ్యరి 51 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


అకారాది 
(ట్రహ్మవిద్యా భరణము 198 
(బ్రహ్మైవ i 71 
Eaa) వైవర్తపురాణము 4 
(ESQ sor FS TDRSS 123 
_్రహ్మసూత్ర భాస్యము 192_194_198 
(డ్రహ్మసూత్రములు 92-99_121_126_231 
Lágni) త్తి 122 
బ్రహ్మ సిద్ధాంతము 151-153 
G హ్మో ౦గప్రు రాణము 85_50_74 
Vna ౦దసరస్వతి 122.144 
G SQ) TSE ణీ 123 
(Ose త్తరఖండము T4 
(a హ్మ్‌ ణములు 2_4..6_32_63-182 
We 
భక్షమాల 314. 
భక్తవల్ల భావ్యాఖ్య 316 
` భగవంతరాయండు 329 
భగవతీపంచాభతం త్రము 82 
భగవదీత 57-60-126 
భటదీపిక So SERS 
భట(పకౌశము 
భట్టకల్లటుండు $ 131-224 
భట్టకుమారిల స్వామి 106 
భట్టతెతు(డు 224.245 
భట్ట నాయకమతము 226-242 
భట్ట నాయకు(డు 220226 
PW TMD 359_361-372.383_415 
భట్ట పాదు ceo 348 
భట్టభవటేవ్రండు 166-168 
భట్టచాణుండు 361-383 
భట్టభా స్య్థారుండు 113-115 
ఛట్టభూపాలుండు 17 
భట్టజయ రాము (డు 161 
భట్టవామను (డు 950-298 
భట్టశివస్వామి 262 
భట్రస్వామి 1859 


152 |. 


పదప 3 xy 439 
HET మేళ్వరండు 166 

భట్టాచార్యుండు 79-80 

భట్టి 188-194-195 

భట్టి కావ్యము 191-192-195_196-198 

భట్టిమహాక'ని 189 

భట్టోజీదీక్షి తులు 68 145 146-237-300 

భ్‌ ట్టోత్సలుండు 159-160-165 

భద చాహుచరితేము 268 

భధ యానము 76 

భరతఖండము 15-48-53-61-63-72-79-1C4 

161 

శరత చాట్యశా, BSS 220 

భరత నాట్యశాస్త్రుము 228-387 

భఛరతపండికుండు 189 

భరతముని 238-239 

ఛరతాచార్యుండు 187-197-201 

| భరతార్లవము 13-16 
భరతార-చందిక : 16 


భరతుడు భరతా చార్యుడు 11-12-13-15- 
17-184_185-197-200_203_267_214. 
990-298-295 -241_943_318_346_877 


భరత సేనుండు 249-899 
భరద్వాజుడు ~ 2-4290 
భర్చృమేంకుడు 960-878 


gó yé 119-149-188 191-194195_214 
274311-312313 


BSS ర్తపండిళుండు 265 
భవనానమి[శుండు 118 
భవభూతి $4_213_220_94.5_269_295- 


819-821 856-361-363-365_366_ 
367-368-376.378_385 


భచానందుండు 117 
ఛవిష్యత్చురాణము 63-71 
భవిష్యపురాణము 71 
భవేశుండు 174 
(భమరదూతము 300 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


440 సంస్కృ త్ర చా 
భాగవతము 54-64_69-70-92-96-247 
భాగవత పకొళము 70 
భాగవతసందర్భము 70 
భాగవతామృతము 70 
భాగవతులహరిశా స్త్రీ 147 
భ్రాగురి 393-394-395 
భానుదత్తుండు 235-317 
భానుచందగణి 410 
TSS tooo 400 
ఛానుజీదీకీతులు 146-899 
ఛామతి 123-126 


ఛామహుండు 187-192-196-197-198-199_ 
201-205-2(6-209-210_211. 214- 


220-227. 233-241-270-295-318_339- 
344-370 | 
భామినీవిలాసము 2837-85" 


భారతము 2-23-24-25-2829-30-32-33- 


$4-85-38_53_55_57_81_96_163_177_ 
247274_296-317_323_825_848 


భారతవంళ కావ్యము 292 
భారద్యాజసంహితే 79 
భారద్వాజుడు 138-169-170 
భారవి”. © 196-251-252-253-287 
భార్గవమసో పాధ్యాయ 79 
భార్గవుడు 25 
భావ్యపకెళనము  3_5-9-17-2389_839_370 
భావదర్పణము 384 
శ్రావదీపము 61 
భాచార్థదీపిక ; 314 
pança (డు 116 


భాసుడు  47_49-64-167-168_-177_188_ 
204.-970-273-288_284-318_386_337_ 
339-340- to 344. 347 to 349-351355 


356-359- to 862-372-877_885-389 
భాసునినాటకములపట్టిక 387 
ఛాస్క_రనరనింహశా, స్త్ర 197 


a యచరి 5 

భాస్క-రపండితు(డు 15 
ఛాస్క-రభట్టు 118 
భాస్క-రాచార్యుండు 153- to 156 
భాస్క-రవిబుధుండు 408 
భాస్వతీకరణము 156 
భాసావృ 8 401 
భాష్యనూ క్తి 118 
భిషగ్వరశేళవుండు 69 
DROS కావ్యము 292 
భీమఖం౦ండము 71 
భీమ సేనపండితుండు 148 
భీమగు Sore 282 
ఛీమేళ్వరభట్టు. 237 
భూత FOS 80 
భూధరుండు 151 
ఛభూపతిరాొడా 189 
భూమిచేవి 989 
భూషణభట్టు 320 
భూషణము 319 
భూషణసారము 146 
భృ౦గసం దేశము 299 
భృగుమహర్షి 66 
భృగుసంహిత 162 
Ee 246 
ఇ మోపరిణయము 388 
BA పరిణయ చంపువు 331 
వైరనమి్ల 144 
HOH este! 
భోజచంఫువు 326-328 
భోజచర్మిత్రము 269 
భోజరాజు... 6-16-20121.120148ి146_ 


228-229_240_277_393_826- 
327-338_870_388_398 


భోసలవంళము 264-305 
భో సలవంశావళి 264 
భోసలళాహరాజు 989 
భో సలీయము 264 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


= 


మంఖుండు 
మంగోలియా 
Loriga 
మంజులాచార్యుండూ 
Hoè 

మంజూష 
మండనమి[శుండు 
మండనుండు 

మం డికల్లురామశా స్త్ర 
మందర 

మందసార 
మగధరాజ్యము 
మణిముండపము 
మణిమంజీర 
మణిమేఖల 

MBN Mod 

మ త్త విలాసము 

మత్స్య పురాణము 
మత gár కృతం (త్రము 
మదన పాలనిఖుంటువు 
మదరాసు 

మధుర 

HLT wo WT స్త్రీ 
మధురాంతకు (డు 


మధు రేళశవిద్యాలం కారు డు 


మధుసూదనమి[శుండు 
SSeS SHINES 
మధుసూదనుండు 
మద్ర కన్యాపరిణయము 
మధ్య కౌముది 
మధ్యమటీక 


మధ్యత 0(త్రముఖమర్షనము 


మధ్యముఖభంగము 

మధ్వవిజయము 

మధ్వ విధ్యంసనము 
56 


అకారాది 


934-319-464 
1v4 

12 

156 

76 

144 
112-124-407 
21 

B01 

244 

195 

165 

71 

51 

51 
13-14-15 
" 861-362 
66-67-68 
|. 
412 
సతి 
162-156-261 
$34 

117 

400 

384 
124-318 
305 

266 

146 

106 

199 

129 

266 

129 


ప-ద 5 3 ¥ 441 
మధ్వాచార్య (డు : 128 
మధ్యమనోరను 146 
మనువు 82.168 
మనుస్మృతి 30-31-82-95 
మనోరంజనము 155 
మనోరథగుప్తుండు 132 
మనోరథుండు 218 
మనోరమ : 12 
మనోరమాకుచమర్షనము 146 
మమ్మటకావ్య(పకాళవ్యాఖ్య 148 


మమ్మటుండు 299-226-229_231_232-235_ 


238-23924024 1-243-250-302-360 
మయమతము న 19 
మయూఖము 117 
వముయూరకవి 813 
'మరీచివ్యాఖ్య ` = 155 
! మలయాల జేశము 288 
మల్లటనూరి "$89 

- మల్లమాంబ f + 962 
'మలికామారుతము 389 
మలినాధనూరి 118-145-172-180-205- 
a 999_985-936-249-258_989.. 
994._348_369_400_406 
మర్జుభట్టు na 
మహాడేవశర్శ 161 
మహాదేవుడు 299-329-389 
మహా-బిన(క్రమా ACES 77 
మహాదేవీభాగవతము 65 
మవహానాటకము _ 394 
మహాగాటకసుథా నిధి జ్ర 864 
మహానిర్వాణకం త్రము 79-84 
నుహాభారతను  7-10-19-51-52-54-56- 
d 57-61-62-63-70-258 
మహాభాస్యము 11-96-97-198-140-143- 
144-145-147-231-246-391 
మహాభాస్య వ్యాఖ్య 188 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri > 


442 

మహాభాస్య(త్రిపది 142 | 
మహాభాస్యదీపిక 142 
మహామసశో పాధ్యాయగోకుల నాధు డు 313 


సంస్కృ తవా goo ss శ్ర 


మవామహో సాధ్యాయగ ౦గాధరశా స్త్రీ 238 


మవామహో పాధ్యాయనిం ధ్యేశ్వరీ.పసాదు 147 
మహా మేరుతం| త్రము 82 
మహాయానము 16 
మహారాష్ట్ర Biss 61 
మహావీర-చరితము 210-363-365 -875 
మహావీరుండు 102 
మహావృ త్తి 147 
మహా శ్రమణసంభుము 102 
మహింజో దారో 18 
మహిమభట్టు 219-220-229 
మహిషశతకము 306-328 
మహీ సాలు (డు 293-298 
మహేంద్ర పర్వతము 12 
మహేం[దపాలుండు 223.378 
మహేం[ద విక్రమవర్శ 861 
మహేం[దుండు : 937 
మహేళళాకూరు మహామపళోధ్యాయ 264 
మహేళ్వరజయ।[దథపండితు(డు 265 
మహేళ్వరతీరులు 61 
మహేశ్వరం 860403404 
మా. 
మాగ్గోనలుపండితు(డు 27-39-68 
మాఘుండు 912. 958_987_876 
మాచరాజాు 268 
మాణిక్యచంద్రుండు 143.224_996-299_931 
మాతృగుప్తాా 16 
మాతృగుప్తండు _ 132 
మాధవకరుండు 419 
మాధవ'దేవుండు 116 
SIGS ANN నాధ 4 
వమాధవని చానము 5 
మాధవపండితుడు 161 


< 


మాధవళర్మ 299 
మాధవాభార్యులు 100-109-119-180-146_ 
377 

మాధవానలళ్ళం౦ంగారము 324 
మౌధవార్యుండు 292 
మాధవుండు  101-189-145_-266-809_312_ 
408 

మాధ్యమికులు 76 
మాధ్వము 121-127-188 
మాధ్యుడు 7 
మాధ్యులు 1105 
మాననిల్లి రామకృష్ణకవి 368 
మాన వేదరాజు 298-329 
మానసఫూజ 74 
మాససరంజనీ 145 
మానసారమకము 20 
మానసారము 19-20 
మాన్యఖేటము ' 402 
మామల్ల'చేవి 954 
మాయణు(డు 812-408 
మారీచి 76 
మార్క-౦ డేయపురాణమను 66-71 
"మౌ ర్హాండతిలకస్వామి 126 
మౌళ్షలు 840 
మాల (అమర) 895 
మాలతీమాధవము 177-296-863-365- 
. 368-389 
మాలవికాగ్నిమిత్రము 340-345-355 
మాల్యవంతుడు 271-272 
మాహేళ్వరులు 105 

మిం 

DITA 155 
ango 154 
మిత్రలాభము 275 
మిథిలా పురము 16-89-085 
మోన'నాధుండు 180 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


అకారాదీపదపట్టిక 


మోనరాజజాతకము 158 
మోనరాజయవనాచార్యు (డు 158 
మో గాతీకల్యాణము 333 
మిమాంసాభాస్యము 110 
మోమాంసాపరిఫాస్న 119 
మీమాంసామతము 110 
DT STO సాన్యాయ[ప్రకాళము 112 
ao ` 16 
ముం 
ముంజనుహీ సాలుడు228-269_357_970-£15 
WSs roy D 131 
ముక్తాఫల(ప్రకరణము 70 
ము క్తాపీడుండు 142 
ముక్తావళి 117 
38935025 0.0) 123 
ముకుట తాడితకము 361-362 
ముకులకపండితుండు 909 
ముకుళపండిళుండు 911-221 
ముకుళ భట్టు 223 
SENKY 189—192 -194-399 
ముగ్ధోప దేశము 812 
ముచ్చాఖాను 410 
+ ముజుంచారు 195 
ము_చారాత సము 373-374-385 
ముమ్మణి రాజు శాసనము X 325 
మురచి 48 
మురారి 375-376 
మురారిమి[శుండు 124 
ముహూ ర్లదర్పణము 160 
ముహూ HAST So 160 
మూకపండితుండు 814 
మృగాంకద త్తుండు 259 
Soy HT BE soo 204 -205-210-214-843- 
344-351-352 
385-389 
మృతసంజీవిని 402-414-415 


443 
మృత్యుంజయకవి 988 
మేస్టోనలుపండితు(డు 28-360 
మేఘుదూత 210-214-295_298 
'మేఘదౌత్యము 801 
మేఘ Sao దేశము 301 
మేఘవిజయక'వి 299 
మేఘసం Gy sho 247-250_255-293-296-369 
మేద పాటపురము : 21 
మేథావి. 187-207-214 
"మేదినీకరుండు c ; 406 
"మేదినీకోళము 406 
మేదినీ పురము 110° 
'మేురుతుంగకని ' 300 
"మ్మైలేయరక్షితుండు 145 
మైథిలాా 174 
"మైసూరు 102 
మోనియరునిలి యష్‌ 418 
మోకుగుండం అక్క-యనూరి. 380 
SHAT ASE TS 146 
వకోర్యులు 165-166 
యం BMI? నారు ` 126 
యజాశ్వేదము 212-54149317 
యదు గనాథధచరితేము 988 
యదువంశము 69 
యమక భారతము 284 
యమకరశ్నా కరము 284 
యమరాజ 4 
యయాతిచర్ని త్రము 888 
యల్లయార్యుడు 151-153-156-157 
యవద్వీపము 29 
యవననళోర 158 
యవనులు 28-29 
యన నేశ్వరుండు 158 
యశ BOF HOGS 325362 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


సంస్కృతే వాజ్మయచరిత్రీ 


444 
యశోధర-చరితము 267 
యశోధరరాజు 172 
యశోధరుండు 179-267-268 
Asv 213-362 
eos 101_187-138-139 
యత్న సందేశము 800 
Se నారాయణపండితుండు 285 
యజ్ఞ నారాయణయజ్వ 161 
యాదవచంద్రవిద్యారత్న కని 299 
యాదవ(ప'కౌళా- 176 
యాదవ(పకాశుండు 403 
Gris mig» 287-288 
యాదనవంళము 15 
రామలాష్ట్రక తంత్రము 9 
యాస్కు-ండు 188 
యాస్టికండు 15 
om వల్క్య్యాసంహీళే 174 
యాజ్ఞ sosh ఖతి 163-164 
యుధిష్టిరవిజయము, 286 
యోగయా(త్ర 159 
యోగచానిష్థము 194 
యోగాచారులు 76 
యోాగాధి కరము 180 
యా NO so 387 
రః, 
రంగనాధగణకుండు 155 
రంగనాధుండు 123-151-155 
రంగరాజు 958 
రంగాచార్యులు 205-256-299-400 
ర క్రిలగోమి 206 
రఘుబేవుండు 117 
రఘునాధపండితుండు 410 
రఘునాధచరితము 274 
రఖునాధతార్కి-క శిరోమణి 117 
రఘు నాధదాసు 298 


రఘునాధదీతీతు(డు 282 
రఖునాధనాయకుండు 262263 
రఘునాధభూపుండు 14 
రఘునాధరాయండు 16 
రఘు నాథాభ్యుదయము Š 163 
రఖఘునాధుండు 145.991 
రఘువంశము. 47-210-245-247-248-249_ 
955-958_279_287_-324_390_391 
రణబహదూ రేను 265 
రతిమంజరి 883 
రతిరత్న ప్రదీపిక" 180 
రశరవా స్యము 179 
రత్న STF So! 395 
రళ్న ఖేట(శీనివాసదీక్షి తుండు 331-382 
రత్నపభ 123244 
రత్న సేనవంళము SSO 265 
రత్నాకర 145 
రత్నా కరపండితు(డు 281 
రత్నాపణము 299 
రత్నావళి 914_270-322.837-354_ 
855-358_359-360_380 

రత్నార్ణవా- 145 
రమలశాన్హ్రము 161 
రమలతంత్రము 162 
రమల్య ప్రశ్న సంగ్రహము 162 
రమళలేందు(పకాళా 161 
రమేశద త్త 360 
రమేశమాహన్‌ బోసు 858 
రవిన ర్తకుండు 267 
సస ర 288.299 
రసగం గాధరము 987_288-289 
రసతరంగిణి 915 
రసనిర్వచనము "296 
రసాధికారికము 185 
రసిక' జీవనము 367 
రసికరంజనము 310 
రహాస్య|క్రయ సారము 126 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


S TTÀ 


పదప 8 g 445 
రా. | 'రాజూానకుండు -220 
రాగవర్షనిరూపణము 15 | రాజానకోత్సల జేవుండు 131 
రాగ సాగరము 9-15 | రాజారామచరితేము 264 
శాఘువ-చరితేము 279 Tarr THT Bp) 362 ~ 
రాఘువపండితు(డు 269 | రాజావళి 26 
రాఘవసాండనీయము 279-990-289 | TOES ర్లవూరము B04 
AS వభట్టు 11 6| > pure. మి(త్ర 159-160 
రాఘవసొండవయాదవీయము 261 | శాజ్యవర్థనుండు జ 
రాఖువయాదవీయము aq rE ll 
రాభువాచార్యుండు 390 | Satan als 
FRAR 329 ETON Ais 815 
శాఖువేంద్రాచార్య | Se ate 510 
శ చేమభూపుండు 304 రామకృష్ణగ కుడు 154 
ASSE 7 రామకృష్ణ దేవుండు 155 
'రామకృష్ణవిలోమ కౌవ్యము 282 
CO pa శామగో పాలయ - 299 
రాజచూ డామణిదీక్షీతులు 291-328-389 కా... 828-383-999 
రాజతరంగిణి 22-140.166_206.209.212_ శామచం(ద AB, తుండు 331 
AAS E IAA శామచం(ద్రబుభేంద్రుండు మ 
E ass 'రామచం(దాచాక్యులు న్‌ 
CREED al న 279 
REELED న రామచరితేము 86 
నానన SES చేవపండితుడు , 182 
రాజన్యవహారకోళము 410 pei ES 368 
రాజశేఖరుడు 185219222223235- | e4408% 162 
245246279280 _287386-837-843_ | ము భ(దదీత్నీతులు 265-386-388 
352858359-367_370377-379-380- | assis ద్దు c% 380 
889-391-398 | మభ చాంబ 262 
'రాజానకతిలకుండు 209 | Han పాలుండు 144 
రాజానక మంఖకు (డు 292 | రామరాజభూషణుడు 831 
రాజానక'యోగ రాజా 182 Tas ó 307 
రాజానకరానుకంకుండు 181 | రామళ ర్మ 198-207-419 
'రాజానకరాముండు 131 రామానంద సరస్వతి 121-123 
'రాజానకరుయ్యకుండు 220233240 రామానుజాచార్యులు 8$1-124_195_266_ 
'రాజూనక చేమ రాజపండితుండు 182 284290313382403 ` 
రాజానకాభినవగుప్పుండు 181 | రామానుజీయము  92.124-126133-134 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


4 46 TEN EEEE 
రామానుజీయవ్యాఖ్యి 51 | రూపకములు 
రామానుబాండు 121 | తాపకషట్క- ము 
రామాభ్యుదయము 862 | రూపగో స్వామి 
రామాయణము. 2_7-10-29-24-27-28-29- | FSSR (త్రము 
30_31-33-34.35-38-48_50-51-62-63_ నరైభ్యుండు 
- 99_168-183_247-248_258- 270-274- తోమకసీదా౦తము 
990-298-386 | తోహిణీనది 
రామాయణ భారతములకెలము 27 | రామహర్షి ణి 
రామాయణమహిభఖారతములు 22 ల, 
రామాయణవిశేషములు 46 | లంకాెవిజయము 
శామాయణాన్వయి 51 | లంజను 
రామావతారళర్మ 894-396 | లంసాక 
రామామాత్యుండు 16 | లకులీళ 
'రామా(శమపండితు(డు 68 opor Bors కేఖరము 
'రామిలుండు విని 352 లగధముని 
'రాష్ట్రహటవంళము 380 | ల$ఘుకౌముది 
రావాలా 16 లఘు ఖేచరనిది 
రాక్ష సకావ్యము 251 | అఘుజాతేకము 
ô. లఘుదీపిక 
రీతినిర్ణయను 185 | లఘుపారాళరీ 
A రు. > | లఘుమౌనసము 
రు క్షిణీకల్యాణము 991 | లభువృ ð 
రు 8 ీపరిణయము 291388 | లభుశబ్దరత్నే ము 
AT 387 | అఘుసారము 
రుక్మిణీ వార ణేహామృగము 866 | 2997) హతీవ్యాఖ్య 
రుచిద త్తయు 117 లటకమేలకము 
రుదటుండు 16-202-209-918-214-215_ | లత్నణదీపిక 
218-221_239-240_245 | లతణావళి 
రుదటాలం౦ంకౌరము 214-216 | లహొభరణము 
రుద్ర దేవుండు 214-389 లత్మణకవి 
రు దన్యాయవా-చస్పతి 300 లక్షణపండితు(డు 
ర్యుదభట్టు 16-216 | రత్మీణనూరి 
రు[ద్రమభేవి -ggg | లత్మణనూరి మల్లాది 
ర[ద్రయానులమహాత౦[త్రము 02 లత్మణసేనుండు 
రుయ్యకుండు 920_925-233_236-938 లక్మీదాసు 
రూపకనిరూపణీయము - 185 లక్షీ Tý 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


335 
386 
316 
237 

75 
160 
108 

55 


301 

159 

160 

105 

145 

149 
137-146 
155 

159 

319 

161 

157 

902 

147 

146 

112 

387 

162 

118 

61 
264-326-327 
280 
300-329. 
244 
296-297-415 
154-298 
311 


oslo SD 
aay 


డు 
ob నాధు 
లత్నీపకి 

= 


ల శీ సహస్రము 
— 
obs GEES 
= 
లాహోరు 
లింగపురాణము 
లింగ భట్టు 
లింగాను శాసనము 
లీలావతి 


లీలావత్యుదాహరణము 


లీలాశుకుండు 
లూ 730d) 


లాల్లటుండు 

ome od, ణార్యు(డు 
లోక నాధ 

లో క 'నాధభట్టు 
లోకాయతము 
లోచనము 
లో-చనకారుండు 
OFS ST OS 
లోడీఖాన్‌ 
లోలంబరాజీయము 
లోలంబరాజు 
లౌకికచా a యము 


వంగేళము 
వ 

ంద్యభట్టు 
వంశలత 
Set క్తిజీనితము 
set శక్రిపంచాళిక 
SISKOA 
Sl జటుండు 
వజతార 


on. 


ae 


OT TASS SY 


_ 808 
416 

178 

314 

l 79 
141-164-368 
129 

894-400 
894-395 
118-154 

158 

316 

349 


226-241-242 
“157 

76 

820 


76 


447 
se iy 6 
వర్సే రాజు 179_270-326-387 
నర్స్‌ రాజకథ 278 
వళ్సరాజచరికము 353 
వత్స రాజుసము(ద్రమధనము 887 
వనముభవానీనృ సింహు(డు 51 
వనౌషధిప ర్యాయబోధకము 406 
వరద రాజపండితుండు 146 
వరద రా జాభ్యుదయము 384 
వరదాచార్యుండు 382 
వరరుచి 4_138_141_186_246-265- 
2'71_353_359_393_394-395_407 
వరరుచి కాత్యాయనుండు 4.140 
వర మాన చరితము 267 
వరమానపండితుండు 116 
వరమానమహఃవీరుండు 101102 
వర్ణ మానో పాధ్యాయుండు 173 
వర్గ దేశన - 401 
వర్ష నాసారసం(గ్రపాము 807 
వరాహగుప్తుండు ' : 132 
వరావాఫురాణము ' 66-71 
వరావామిహిరుండు 112-150-152_154- 
157-158-159-160-t 0-168-165-3659 
వర్షో పాధ్యాయు(డు 106-141 
వరుణ 6 
వలభీప్రురము 191-193-195 
వలభీశాసనము 192_198 
_వల్లిభగణి' 410 
వల్లభదాసు 276. 
వల్లభజేశుడు _246-258-281-282.3183 
వల్వాల-రు 867 
వశీకరణలేం[త్రము 180 
వసుద త్తే 141 
వసంశతిలక భెణము 386 
వనిష్టనిద్ధాంఠేము 151 
వనుగుప్తుండు -131 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


448 
$0 చరిత్రము 331 
వసుమతిపాౌపయల్లయనూరి 316 
వృత్తమణికోశము 417 
వృ ల్తరత్నాకరము 417 
వృ త్తరత్నావళి 417 
వృద్దగర్గుండు 152 
వృద్ధభరతుండు 10-11 
వృద్ధ యవనజాతేకము 158 
వృద్ధవనిష్టసంహిత «158 
వృ త్తరత్నాకరము 4165 
వృషభచాధచరితేము 268 
వృషభనాధుండు 968 
(వజరాజా 810 
వ్యక్తివి వేకము 229 
వ్యక్తిని వేకవ్యాఖ్య 233 
నాం 
చాంభేశ్వరుండు 305-306-307 
Tros ý c 402 
చాక్చతిరాజు 259-322.367-415 
వాక్యప దీయము 142.160.195.196 
ar Egy చంద్రిక 146 
వాగ్భటాలం'కెరము - 285 
వాగ్భటుండు . 34240241 
DAF పరుడు 149 
వాచస్పత్యము 413 
వాచస్పతి 395-396 
వా-చస్పతిమిశుండు 112-116-119-121 
123_124_195_126_395_896 
వాత్సాయనకా మనూత్రము 174-222. 
చాత్సాయనమల్ల నాగుండు 176 
వాత్యాయను డు 116-118-176-177_179_ | 
180-274 
వాదిరాజనూరి 267 
వాదీం[ద్రక ని 285 
వాదీభనీంసుండు . 324 


సంస్కృతవాజ్యయచరి శ్ర 


వామజేవుండు 75-151 
TPOS 66 
వామనభటబాణుండు  263-264279-383- 
oe 387-409 
వామనాచార్యుండు 210214-234248.. 
319-351 

చామనుండు 144-202-209-210-to-214- 
918-921_228_241_322-839— 

f 376_-371_874-394 
వాయవ్య పురాణము 65 
వాయవీయసంహిత 68 
వాయుపురాణము 25-26-32-67-68-140_ 
166-167-258-346 

వాయుస్తుతి 128 
వారణాసిధర్మనూరి 244.298386 
వార్డికము 133 
వాల్మీకి  94-95_31_34_86-37_39_40_41_ 
43_47_51_97-208 -245-248364 
వాల్మీకిచరితము 291 
వాల్మీకి రామాయణము 19_61248-290_2938 
వాల్ఫీ కీహాదయము : 51 
way, వారు 55 
వావ్‌బర్న్‌ హాప్కి-న్సు 23.34 
చాసంతికా పరిణయము 388 
వాసనాభాస్యము 151-158-155 
వాసనావా OY sh 155 
వాసవద త్తే 246_247_319-321-322 
వాసుకి ` 896 
Weis BSE BS A, 315 
వాసుదేవక'వి 286_288_299-987 
వాసుదేవదీక్నీతులు “ 116-145 
వాస్తు పురుషుడు ౯ 
వ్యాకరణములు 136 
వ్యాఖ్యానరత్నము 61 
వ్యాఖ్యా ప్రదీపము 400 
వ్యాఖ్యా సుధ 399: 
వ్యా భుముఖుడు 153 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


అకారాదిపదపట్టిక 


వ్యాడీ 141_893-394_896_397 į 
వ్యాసాచలమహాపండితు(డు 265 
వ్యాసుండు 25.32.52-68_120 
De 
వింజమూరి వీరరాభువాచార్యులు 800 
వింటర్నిట్ల్‌ . 166-412 
వింధ్యాటవి 271 
నిక్రను సేనచరితేము 278 
విక్రమాంక' దేవ-దర్శి త్రము 261 
విక్రమాదిత్యుడు 106-112-278 
వికమార్క---చరితము 277 
విక్రమార్కు-ండు 188-195.259-269-276 
277-278 
విక్రమోర్వశీయము 286-345-346 
విజ్ఞానభితంవు 119 
విజయధ్వ జాచార్యులు 70 
విజయనగరసంస్థానము 147 
విజయనగరసౌా(మాజ్యము 262 
NUS GOS 265 
విజ్ఞలవిడ్యగామము 154 
విటవృ 5 ము 180_309 
విఠలదీత్సీతుండు 19 
విఠలపండితుండు 145 
విత స్తా పురము 132 
విద గముఖముండనము 807 
DU BNA వారము 128 
Dong sy వర్తి 233 
వి ద్యాధరమల్ల దేవుండు 379 
విద్యాధిరాజు 192 
విద్యాధీశుండు 297 
విద్యా నాధదీకీతులు . 51 
విద్యా గాధు(డు 236 
విద్యాపతి 80 
విద్యాభూషణు డు 186 
విద్యామాధనుండు : 282 
విద్యారణ్యుడు 129-265-266 


57 


449 
విద్యావా చస్పతీ 800. 
విద్యాసాగరుండు 61 
విదేహ-ా- 295 
పద లభం 379 
విధిభావగావి(భ్రమవివేకము 112 
వినతానందము 386 
వినయకందర్చుండు 278 
వినయ పేటిక 104 
వినయ ప్రభువు 299 
విమర్శిని 933 
విమర్శినీ వ్యాఖ్య ౨09 
విరాధగుప్తుండు 374 
విరూసాత్నకవి 333 
విరోధభంజని 51 
నిల్బనుపండితు(డు 357-413 
విలాసము 145 
విలియమ్ముసర్‌ మోనియరు 195 
విని క్షనాముసం(గ్రహము 410 
వివేక విలాసము 104 
వివేక సింధువు 128 
DIY FSS IH 19.20 
విళ్వక' రమతేము 90-21 
విశ్వగుణాద By sho 282-338-384 
విశ్వ నాధక విరాజా 186-236-383 
విశ్వ నాధద్వి వేది 19 
విశ్వ నాధడేను(డు 19 
విశ్వ నాధభట్టు 116 
DIGGS FH 151-408-404 
విశ్వరూపపండికుండు 155 
విశ్వరూ పాచార్యుండు 166 
విశ్వ విద్యాభరణము 2l 
విశాఖదత్తుండు డి 373-375 
విశాఖిలుండు . 15 
విశాలాతుండు 164-165-166-169-170 
విశ్వామిత్రుడు 7 
aD వ్రతము 126-194 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


450 
విశేషణరామాయణము 989 
విశ్వేశ్వరపండితుండు 810 
విశ్వేశ్వరభట్టు 254 
విషకన్య 75 
విషమబాణలీల . ` 220 
విష్ణుగుప్తుడు 158-168-173 
విప్ణాతిలకతం(త్రము 79 
విష్ణుదాసుండు 800 
వీవు షౌ దాది కేళాంతవర్షనస్తోోతము . 818 
వీష్ణువురాణము __19-25-26-99-70-71- 
ais 101-140 
DHF ర 216-275 
ఇ — 
విష్ణుసంహిత 79 
ప్‌, 
వీబరుపండితుండు 11-27 
వీరకామడేవరాజు 280 
వీరనారాయణ చరితము 323 
వీరనారాయణుండు 963-308 
వీరభద్రుండు 179 
పీరరాభువకని 289-364-388 
వీరరాఘవా"చార్యులు కే 299 
వికళ్వరపండితు(డు 155 
వీకేళ్వరభట్టు 305 
వీకేశ్వరశా By) 987 
వ్రు. 
OEP సర్‌ జాన్‌ 79 
3 వెం 
'వెంకటనూరి 51 
'వెల్లాలరాయండు 126 
వేంకటకృష్ణకవి 399 
'వేంకటగిరిసం సానము ఇ 287 
చేంకటపరిరాయలు 282-288-831 
'వేంకటపండిత రాయడు 309 
వేంకటాచార్యుండు 299 
Borers ‘81 
'వేంకటాధ్వరి 282_312-334-888 


సంస్కృత వా saws శ్ర 


చేంకశేళ చంపువు 888 
Sov Gr పండితుడు 417 
చేంక By orn భాను ప్రబంధము 387 
వేంకకేశ్వరుండు 417 
చేంక కేళపండితుండు 279-286-331 
'వేంక కేశ్వరపండితుండు 161-265-412 
చేణీసం హారము ` 210-214-372-885 
చేతాలప౦చవింశతి 276 
వేదములు 10-48-73-245 
వేదవ్యాసుండు 25-26_32-54-93_94- 
106-120 
వేద వేదీనధ్య గేహభట్టు 127 
'వేదాంగభితువు 128 
వేదాంగజ్యాౌతిషము 149-168 
వేదాంతకల్పతరుమంజరి 128 
'వేదాంతకల్స[దుముము 123 
వేదాంత బేశికండు 126-266-287-297- 
812-314-382 

వేడాంతపంచదశి 128 
'వేదాంతపరిఫాస 198 
వేదాంతమిమాంసాళా్త్రము 191 
వేదాంతము S50 123 
'వేదాంతసారము 294 
వేదాంతార్యుండు 387 
'వేదాంచాదికరణమాల ` 193 
'వేమభూ సాల చరితము 263-264 
వేనుభూపాలవ్యాఖ్య eon 
వేమభూ పాలుండు 263-302-304 

Ble 
BUS న్తళూద్రకము 853 
వైజయంతి 408. 
వైతరణి a 
వైద్య చింతామణి 6 
వైద్యపండిళుండు, సి, వి, 33 
By నాధు(డు 123-300 
తైైద్యభాను పండితుడు 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


311. 


అకారాదిపదపట్టిక 


Bate Basho 19 
టై గ్యదత్తుండు 180 
వై యాకరణకారిక 144 
వై యాకరణభూసణము 144-146 
చై యాకరణసి దాంతచం(దోద యము 146 
z యానికీసంహీత 51 
BSS Horas 3 
వై శంపసాయనుండం 32 
జైశాలి 102-104 
చై శికౌధికరణము 181 
వై శేషికదర్శనము . 95 
వె శేషికమతేము E ము 
THATS == 118-183 
వశే షికులు . 1d 
వై స్లవతోసణి 70 
వైస్ణవమకే ము 64-129 
ప్ర 
వోపబేవుండు 68_69_70-136-399 
వో S753 118 
వ్యోమశి వా చార్యుండు » 118 
శంకరభట్టు 144 
శంకరభాప్యము 121_ to 124-231 
శంకరమి[శుండు 112-118-315 
శంకరవ ర్మ 226-378 
శంకరవిజయము 107_122_.266-377 
శం౦కరవిజయవిలా సము 266 
శంకరాచార్య చరితము 266 


శంకరుడు, శంకరా చార్యులు 70_74-94-99- 
109-103-104-107-110-111-116- 
"119-191-949 -244. 966-284-802. 


313-315-371 

చంకుకుండు 289 
శంఖధరుండు 387 
Foya - 804 
80_88 


శ క్రిసంగనుతం| త్రము 


శ క్తిభ్యద్రుండు 
శకుంతల 
FHT Sis 
శకులు 
శఠకోపబేశికుండు 
శఠకోపస్వామి 
శతఘ్ని 
శతానందుండు 
Fu రస్వామి 
¥ బ్రకల్పద్రునుము 
FET స్తుభము 
Fas olay 
x = నిబంధనవ్యాఖ్య 
శబ్దని బంధనము 
cules 
J బ్ఞభద ని ర్లైళము 
శజ్బరత్నేము 
ఛజ్బర తస్నైకరము 
y బ్ఞరత్నావళి 
FUT రము 
శబ్దార్గచింతామణి 
వళి 
Ayie 
శ్రబారవము 
దిణ 
శబారసందీపిక 
aq 
శ బేను శేఖరము 
aa 
sored 


. | శరభోజీరాజా 


శర్వవ ర్మ 
శఛహజహాన్‌ 


.శవోజీ 


శాంకరమలళేము 


శాండిల్య 
ఇాంకిపర్వము 


శాకటాయననుకము 
శాకటాయనము 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


918 
106-412118 
ore Tg 
1452146 
"409-412 
“ల 284 
988 

408 

410 

144 

409 

400 

145 

_ 291 
ui 
.895-396 
400 

145 

-387 
279-331 
148 

269 


"264-411-412 


1926-188 
సి సారి అ 12 
32-61 

147 
196-187 


452 సం౦స్కృతవాజ్యయచరి శ్ర 


శాకటాయను6డు 98.29.98.101-102- 


138.139.394 

శాకల్య s 138 
శాకల్యసంహిత 151- 
శాకల్యుండు 152 
శాక్యసీంహుడు 140 
శాకుంకల (ము) -227345-347385 
శా కృమకము 72-82 
WE chor 70 
శాబరభాస్యము 106.107-118 
శారదాతనయుండు ~9-17_18_239-339_870 
శార చాతిలకతం[త్రము sie 10 
శారికౌకవచతం త్రము 82 
శారీరకమి మాం సాభాస్యము 244 
కార్డ దేవుండు 14-15-17-199 
శార్డ్‌ధరుండు 311 

a 
శార్ణధరపద్ధతి 811-867 
శార్దధరసంహీత ర్‌ 
శాలికనాధమి[శుండు 112 
కాలినాధుండు 816 
శాలిభ(ద్రసూరి 213 
శాలివాహనకధ 277 
శాలివాహనుడు. * 978 
శాళ్వతనిఘంటు 402 
శాళ్వ్యతు (డు 402 
శా స్ర్రదీపికా wy Woh మాల 112 
శాస్త్రములు 186 
ఇశాహ రాజా 264 
శావారాజాష్టపది ; 264 
శ్యామలాదండకము 951 
Tyre ' 169 
శ్యామిలకుండు 353 
2 

శింఘుణుండు 15 
శిరోమణిభట్టా చార్యులు 118 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


శిల్చవేదము 2-18 
.శిల్పరత్నే ము 21 
శివకోశము 412 
శివగురువు 122 
శివ చంపును 333 
శివద BF 5 గ మహామజళో పాధ్యాయ 140 
శివద త్తుడు 412 
శినదానసూరి 832 
శివదాసుండు 276 
శివపండితుండు 161 
శివభట్టు 145 
శివరామానం వతీర్థుండు 815 
శివవిలాసచంపువు . 383 
శివశతకము 313 
శివాదిత్యుండు 118 
శిశనుపాలవధ 210-219_914_247_253- 

256-258 
శివసర్వస్వము 414 
శివస్వామి 377 
శివాజీ 26ఓ-ఓ10 
శివానందలహరి 313 
శివానందుండు 292 
శిష్టపదార దీపిక "308 
BPE) A మూ ð 300 

శు 

శుకదూత 995 
శుకసప్తతి 278 
శుక సందేశములు 298 
శుకనీకిసారము 165-172-164 
శుక్రండు 75168164 
Histon ణి 412 
men శీరళులు 81 
శద నుండు 103 
(శ్రుతబోధ 416 
కూ(దకకధ . 858 


శూ[దకుండు 

శృం గారకోశము 
శృంగార జీవనము 
శృం౦-గారతిలకము 


శృంగారదీపిక 
శృం గారదీపికావ్యాఖ్య 
శృం-గారనై సధము 
శృం-గార(ప్రకాళ ము 
శృంగారభూసషణము 
శృం గారరఫాస్టకము 
శృ ౦గారస SID 
శృం గారసర్వ్వస్వము 
శృం గారసారసారిణి 
శృంగేరి 
శృతబోధ 
శేషరామచంద 
శేపాచలపతి 
'శ్లేషచింతామణి 
న్లే హెర్ధపద సంగ్రహము 
"శ్వతకేతువు 
శ్వేతాంబరులు 

శె. 
వైలాలులు 
శ్రైవద ర్భనము 
శెవస్రురాణము 
శైవపురాణముల పట్టిక 
శైవమతము 
శైవము 
(డ్రాతన్నూ త్రము 
CESES 

& 
(ay ౦క-చరిత'కౌన్యము 
(శీకంఠ చరితము 
(శ్రీకృష్ణ చరితము 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


OT TASS పట్టిక ' 


343-351-352-353 
386-387 

387 

215-216 .251_310_ 
353.386 

180 

268 

254 
229-339-370 
887 

251 

310 

387 

310 

122 

416 

254 

264 

281 

410 

174-175 

103 


10 

130 
67-68 
71 

64 
129-133 
807 

307 


404 
234-292 
6l 


453 
(శీక్ళష్ణబేవరాయపలు 289 
(శీగువ్యు సమాజకం(తము 77 
శ్రీచక్రము 87-89 
'శీచ(క్రనంభారము 77 
[BS ేరుభట్టు 298 
(శీధరపండితుండు 118-189 
“శీధర వెంక టేశ పండితుడు 964 
(శ్రీధర BON శేళ్వరులు 412 
(శీధరనూనుండు 191 
(శ్రీధర సేనుండు 192 
(శీధరాచార్యుండు 118-155 
(శీనాధపండితుండు 254-904-415 
LES Ory పుత్రుడు 156 
(శీధరుండు 156-190-192 
శీనివాసకవి 264-308 
(శీనివాసదీక్షితుండు 381-893-416 
(గీ ప్రజ్ఞాకరమిశ్రుండు 96 
(శీపశిపండితుండు 156-160 
(శ్రీపరంజపే 837 
(శీపశ్నసంహిత “79 
(శ్రీభావ్యము 99-197 
(శ్రీమాలవ్యాఖ్య 169 
శ్రీరంగము 81-126 
(శీరాజారావుగ ౦గాధరరామా రావుగారు - 801 
శ్రీరావునీలా(ద్రిరాయలు 330 
(శీవత్సాంకుండు 284 
(ీవత్సాభార్యుండు “18 
(శ్రీవ.ర్మరాజాలు 953 
(శ్రీవిజయ(పళ స్తీ 254 
శ్రీశైలంఅన్నయార్యుండు 334 
gx oka 267 
[disse క్వము 82 
Bod విక్రమాదిత్యుడు 160-396 


గ్రీవార్డు (డు 124-1265..220-254-281-291- 
304-336-356-360-385-389-410 


454 


. స i 
కర కాండ 
A 
oš ð "కాండవ్యాఖ్య 


ంకర్షణపండితుండు 
oy oyns ga యము 
౦ఖ్యాకోళ ము 

OX మేళ్ళ్వ్యర కోశ 
OX మేళ్వరశా స్త్రీ 
ంగీతచూ డామణి 
ంగీతదర్పణము 
ంగీఠతచింతా మణి 
ంగీఠతమకరంద ము 
ంగీతమేరువు 
గీతరత్నా కరను 
ంగీతవిసయము 
ంగీతసమయ సారము 
ంగీతసుథా 
ంగితాకరనూరి 


a. 


a a 


a 


a 


a a 


a 


a x A ak జ a 


a a 


TE 
క్‌ క్ల 
x 


2k 


ంస్క్భాతవా జయము; చరిత్ర 
౦హితలు 

౦హి తావినృ 8 

ం'శ్నేపశంకర విజయము 
సకలోపనిషత్సారోపదేశళసహా| శ్రి 
సదానందయోగీం[ద్రు(డు 
సదానంద సరస్వతి 


a aA 


a 


సదు కిక 'రామృతము 
సనత్కు-మారసంహిత 
ననత్కు-మారుండు 
సమరాంగణసూ[తభారము 
'సము్ముదబంధుండు 

సము(ద నుభనము 


113 
114 
882 
382 
413 
117 
117 
16 

15 
303 
16 

13 
14-15-17 
15-17 
14-16 
14 


20 
233—234 
387 


So my) Fw a a HEF, 


'సము[దమథనసమవా కెరము 886 
సమో క్ష చక్రవర్తి 414 
సయాము 104 
సరయూనది 39 
సరళుండు 268 
సరస్వతీకంఠాభరణము 20_914 
సరస్వతీవిలాసము 329 
సరన్వతీహృ దయా ల౦కౌరము 16 
సర్వజ్ఞ నారాయణుడు 61 
సర్వజ్ఞాగార్శ్మ మహాముని 123 
Köp Ko (డు 822 
సర్వ-చరికము 362 
సర్వదర్శనసం(గ్రహము 100 
సర్వ స నర హస్యము 109 
సర్వ నీద!నసం(గనాము 107-117 
సర్వానందుడు 894_895_398_399-401- 

404.405 
సర్వార్షచింతామణి 160 
సశ్వేశ్వరశా, స్త్రీ z 179 
సర్యోప కారిణీటీక | 96 
సహదేవ. 4 
నహబేవపండితుండు 911 
సహ్మసాతుండు 185 
సహ్యాద్రి 154 
సత్సర్గక్రియావ్యాకృతి 145 
స్క_-ందఫురాణము 70 
స్పం౦ందనూ[త్రము 181 
స్మరదీపిక 180 
స్వచ్చంద నయము 132 
స్వ చ్భందోద్ద్యోతము 182 
స్వపష్నదళానన 880 


స్వష్నృవాసవద § 270_896_389_340_342- 
848-844. 854_855_72-885 


స్వరనిర్ణయము 16- 
స్వర మేలకలానిధి 16 
స్వరూపనికూపణము 198 


00-6౮. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


అకారాదిపదపట్టిక 


సాం 
సాంఖ్యతత్వకాముది 119-125 
సౌంఖ్య(పవచనభాష్యము 119120 
సాంఖ్య పవచనయోగ దర్శనము 98 
సాంఖ్యము 121 
సాంఖ్యయోగనూత్ర ములు 78 
సాంఖ్య సూత్రములు 95 
సాంఖ్యులు 92 
సాంగ వై యాకరణనీదచాంతనిరూపణము 142 
సాంప్రయోగికము 175 
సాంబసదాశివగురువు 807 
స్మా-౦దము 64-66 
స్కా-ందఫురాణము 71-72-129 
స్మా-౦దవ-చనము 78. 
సౌగరనంది 389 
WS Ie SPS BT? పాలుండు 971-272-278 
సాత్తనూరు 286 
సాత్త్వతసంహిత 79 
సాధశేశ్వర సేవితు(డు 77 
స్తాధనమాల 70 
సాథారణాధికరణము 175 
సామగానము 8 
సామవేదము 2812-54 
సాయణభా వ్యము 231 
సాయణమాధవుండు 145 
సాయణుడు _ 965-312-408 
సారంగరంగద 316 
సారకౌముది 140 
సౌరమంజరి 200 
'సారసుంద రీవ్యాఖ్య 400 
సారస్వత వ్యాకరణము 148 
సౌశార్హదర్శని 70 
సారోదారము . 410 
TÉ SS శారి 410 
సౌలువతిమ్మయ 289 
సాలువాభ్యుదయము 262 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


45) 


సాహసాంకరాజు 403 
సాహిత్య కౌముది 186 
సాహిత్యచూ-డామణి 932 
సాహీత్యదర్పణము 236-370-383 
సాహిత్యనిధి 210 
సాహిత్యపరిశోధనము 211 
సాహిత్యమంజూాసిక 398 
సాహిత్యరత్నాకరము 249.943.2944 
స్థాపత్య వేద ము 18 
స్వాతి 12-16 
స్యా ద్వాదమంజరి 102 
సిం 
సింఘుణభూ సాలు (డు 15 
VOGT IY Vaso 812 
సింహగుప్తు డు 4 
| Tere 15 
Romy ద్వీప పము 870 
సింహలీయుండు 180 
నీంచాలపాటలీయుండు 179 
సీదనంది 136 
ae సిచాంతపదతి 121 
pres 137-139_145_146_148_ 
300-412 
సిద్ధాంతదీపిక 146 
సిద్ధాంతభట్టాచార్యు (డు 160 
Emos మాక వర్ల 128 
సిదాంఠరత్న[పకెళము 142 
విచంతలక్షుణి 117 
నిషాంఠేశిరోనుణీ 159-154_155_156 
gros శేఖరము 156 
నీ ఫ్రాపరింయము 291 
] సు. s 
సుేశీ 12 
సుథాక రభాస్యము 162 
సుధీచం( దక 330 
సుప్రభబేవుండు 258 
సుబోధిని .70_129_145 


456 సంస్కృ తథా 
సుభగానందము 387 
సుభదాధనంజయము 871 
సుభాషితకా స్తుభము 812 
సుభాషిత త్రిశతి 142_188-189-318 
సుభాషితము కావళి . 880 
సుభాషీతరత్నావళి 246307 
సుభాషితావళి 282_812-850 
సుభూతిచం(దు (డు 899 
సుమంగల స్తోత్రము 316 
సుమతీం[దకవి 264 
సుమనో త్పరము 246 
WD తా 104 
సునేశ్వరాచార్యుండు : 129-164 
సు లేమను 276 
సులైమచ్చరితము 968 
Ros నాభుండు 175-186 
సు్యవతుండు 257 
సుశీలకుమార జే-- 217 
సుశ్రుతమతము 3 
సుశ్రుతసంహిత 3-5 
సుశ్రుతుడు 3-4-6 
సుసలభ్లూపాలుండు 257 
సూ 
నూ, క్తిమ'క్వౌవళి 279-311-312 
i Htt * 312 
Bor 8 సారము 146 
నూ-బీనిజంధక ర్త 195 
నూతసంహిత 74 
నూ(త్ర పేటిక -104 
sa CL 118 
సూరారం దిక్‌ 121 
నూర్య దాసు 154 
నూర్య'చేవపండితు (డు è 152 
నూర్య boiie 153 
Borg BY cts 158 
నూర్య నారాయణకని . 99. 


fp 


CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 


జృయచరి శ్ర 


నూర్య నారాయణదీకీ తులు 
నూర్యనంశము 
సూర్య FOE sho 
సూర్యసీ దాంత 

గని ద్ధాంతవ్యాఖ్య 
సూర్యని దాంరేము 
నూరివాదిచం[దుండు 
నల STE TBE 


నేతుబంధము 
Shy ~ 
నేళ్వరసాంఖ్య(ప్రవచనము 
క 
నై చేరియా 
సో 
సోఢల దేవుండు 
One ta 
సోమద 5 
సోమబేవళట్టు 


"| సోమ బేవనూరి 


సోమ ేవుండు 
సోమ'నార్యమతము 
సోమళంభువు 
సోమసీద్ధాంతము 
సోమిలుండు 
సోమానంద నాధుండు 
సోమేళ 
సోవనీపండితుండు 
సోటవాదము 
స్తో(త్రరత్నా కరము 

$ సా, 
సౌందరనందము 
సౌందర్యల వారి 
సౌమద త్తి 
సౌరమతము సౌరసంహిత 
'సౌరసారచం[ద్రకిరణావళి 
సౌరనిద్ధాంతము 


104 


15 
325-326 
141 
273-274-362 
172-173 
877 

14 

199 

160 

852 

180 

16 

917 
146 
284 


254 
313 


180- 

. 2- 
151- 
151 


సనన త హేతో & 


Jangamewadi Math, Varanaal 


ASS NO» austin fi Oshsormeareenss 
అకారాదిపద పట్టిక : 457 
మ్య వ సగిరిచాధు (డు 390 
షట్న(క నియా పణతేంత్రము 79 | హస్తినపురము 27 
షడథ్యాయి 96 హృదయదర్చ్పణము 995 
షణ్ముఖుండుం 267 | FET 161 
ప్షబాయణము 160 | Sos? 394-401-402 
సవాజహాను 287 హారీఠసంహిత 8 
హ. హారీతుడు 3-4 
జాంసదూత 297 హాలుపండితు (డు 360 
సాంసభ్లూపాలుండు 15 హాస్యచూ డామణి 387 
వాంససంచేళము 997 హాస్యచూడామణ్మిపహసనము 386 
హగ్గుడు 404 హి. 
sos ప్రదీపిక 191 హిందూ దేశము 48-122 
ME 384 SS SAY Seo 915-276 
హమ్మోరనరపతి 378 ey a 
వారచరికచింతామణి 271 | లీ 
హారచింతామణి 965 | స్థ 
పోమచం(దనూరి 102 
హరదతుండు 145-413 | 
=> కూమచం(ద్రుండు. 176219221224225- 
పార విజయము రన 998999 -985.38-389-394.395. 
వారవిలాసము 292 404_405-406-411-412 
హరసీంజాబేవుండు 814 | -హీమ చంద్రీయ చు 40, 
హర్ష చరితము 259-261-263-325-326-361 | శూమా(ది 69 
వార్ష RAGS 287 కూరంబ 4 
వార్ష వర్ణనుండం 359-361-894 | శాల రాజు 149-189-257 
హరికృలే వాక్యపదీయము 183 | శూలరాజీయము 142-189 
హారిచం[ద 112-821 హై 
హరిచంద్రకని 268 | -హైమకాముది 299 
వార్ని ప్రబోధము 210| ` హో. 
వారిదీకీతు(డు 145-146-147 | వళో ora Sy 159 
హరిరామపండితుండు 147 తు 
వారిరాముండు 144 | HBSS సింహుండు 341 
చారివంశము 56-61-62-64-70 కూంశిశీలుండు 278 
వారివంళసార చరిత వ్యాఖ్య 288 | తీరస్వామి 394 to 898-4092-404_405 
నంంచారనణకయ 165 | శ్నేమేంద్రకవి 366 
వారివారరాజు 408 | శేమేం[దు(డు 181-919-230_245-250- 
హలాయుధుండు 409-414-415 956-957-273-274-850-856-381 


[Printed by A. Lakshmanas 


wamy Naidu at the Saraswarhi Power Press, 


ajama path OaleroN Br A816), 


2 


యం 
ANDHRA UNIVERSITY PUBLICATIONS. 
REDUCED PRICES - 


“ECONOMICS AND POLITIOS. eee 
1. The Beginnings-of Local axation in the Madras Presi- 
to Study. in Indian Financial Policy-1 863-71-by M. Venkata- 
Tangaiya, M.A., Reader, History, Economics and Politics Department, 
‘Andhra University. ; (Rs. 2-4-0) 
No. 4 The World Economic Depression—A Plea for Co- 
operation Dy Sir J.C. Coyajee, B-A., LL.B., Professor, Dëpartment of 
History, Economics and Politics, Andhra Universitys (Re. 0-12-0) 
No. 5. India and the League of Nations—by Rir J. C. Coyajee. 
(Rs. 2-4-0.) 
No. 12. Federalism in Government—by M. Perea he 


Rs. 2) 
HISTORY 
స! San 3, Buddhist Remains i in Andhra and the History of Andhra 
’ between 225 and 610 A.D.—by Dr. K. R. Subrahmaniam, M.A.,-Ph. D., 
ki Lecturer i in History, Maharaja’s College; Vizianagaram. (Rs. 2) 
PHILOSOPHY 
_ No.9. Andhra Mimamsa Nyaya Muktavali- A Treatise on 
Purva Mimamsa Darsana—by K. Gopalakrishnamma, M.A., L.T., Asst. 
ecturer in Oriental Languages, Government Arts College, Da MU URE 
1 acy. (in Telugu) ( (Rs. 1-8-0) 
Jae స్‌ స SANSKRIT 
= No. 6 Chitraprabha-A Commentary on Haridikshita’s Laghu-. 
sabdaratna— by B. Hari Sastri- edited with notes by Mahamahopa- 
Y dhyaya Tata Subbaraya Sastri, Head Panditand Lecturer in Vyakarana, 
Serie and Alankara, Maharaja’s Sanskrit College, మ. 3) 
Rs. 

g _ Sangameswarakrodum on యు s Siddhantalaksha- 
G Sangameswara Sastri. . (Re. 0-12-0) 
History of Sanskrit Literature-Part I, Vedic Period— , 
ryanarayana Sastri, Pandit, University College of Arts, 
; (Rs. 2-4-0) 
: Do. Bart II, Tankis Period—by thə same: 

a= . . (Rs. aM 

` TELUGU గ 


cturer, Maharaja’s College, Mysore. (Re. 0-12-0) « 


relon Andhra University. ` (Re, on 


he ee Lectures on Venmani ty R. neater 


wathathwavicharamu—by C. Ramalinga Reddy, క 


omaha an స స్ట ref బ్యా 


HSE టా ల ల TEER ADDL Ml AE ee 


